౭నా ర త 
వాాతంత్ర్య్రద్యవు చరిత్ర 


మూడవ భాగము 
1919 - 1947 


(గాందీ యుగము) 


ఆచార్య మామిడివూడి వెంకటరంగయ్య 


సిక్‌ ం[దాబా యం 
1977 


(పధమ ముదము ౩ సెప్టంబర్‌ 1977 
_(వతులు 1500 
(వతి ఇల రూ. ఇవ లు 


(ప్రతులకు ; 
మామిడిపూడి మెంకటరంగయ్య్యు 
30, నెష్యహుూాాూన[గ౧గద్‌ 
- సికంకాజాయు-500026 కు 
చూయండి. 


వు (ద జ 
త్‌ కళా (మంటర్చ్‌ 
88, లేక్‌ వ్యూరోడ్‌, మద్రాస్‌ ఎ600088 


ఉపోదాతము 
“లి 


పరాయి వారైన (బ్రిటిష్‌వారి పరిపాలనను నిర్మూలించి, సంపూర్ణ స్వాతంత్యమును 
సంపాదించుటకు భారతీయులు సాగించిన ఉద్యమ చర్మితను ఆంధ (ప్రజలకు వారి మాతృ 
భాషలో తెలియపరిచే ఉద్దేశంతో నేను (వాయసంకల్పించిన (గంథంలో ఇది మూడవ భాగము, 
ఇదే ఆఖరు భాగము, 


ఇందులో 1818 మొదలు 1947 ఆగస్టు 15 వరకు స్వాతంత్ర్య సంపాదన దృష్ట్యా 
(పొధాన్యం వహించిన పరిణామాలను విపులంగా వివరించాను. ఈ కాలంలో స్వాతం(త్రో 
ద్యమానికి గాందీ నాయకుడు కౌవడం అతి (ప్రధానమైన విషయం. ఆయన నాయకత్యంలో 
ఇది (ప్రపంచానికే ఆపూర్వమైన సత్యాగ్రహ సాధనాన సాగింది. అందుచేత ఈ కాలానికి 
గాంధీ యుగమనే పేరు సర్వవిధాలా కగ్గినట్టిది. 

ఆయన ఆశయాలకు, ఆయన అనుసరించిన విధానానికి ఆయన దక్షిణ ఆఫ్రికాలో 
గడించిన 20 సంవత్సరాల ఆనుభవం ఆధారం. అందుచేత మొదటి అధ్యాయంలో ఆ అనుభ 
వాన్ని, అది ఆయనపై నహించిన (ప్రభావాన్ని వివరించాను, 


సమాజంలోని అన్యాయాలను తొలగించుటకు సత్యాహింసలు ఆధారమైన సత్యా 
గహ సొధనమనేడి ఆయన కార కమాలకు (ప్రధాన లక్షణం. దీనిని దక్షిణ ఆ(ఫికాలో 
వినియోగించి అక్కడి శ్వేతజాతి ప్రభుత్వం మూలంగా ఆ దేశంలో జీవనాన్ని సాగి స్తున్న 
భారతీయులకు కలిగిన అన్యాయాలలో అనేకాన్ని తొలగించ గలిగాడు. భారత దేళానికి స్వరా 
జ్యాన్ని సంపాదించుటకు కూడా ఇదే పటిష్ట సాధనమనే విశ్వాసంతో ఆయన 1815లో స్వదే 
శానికి వచ్చి, దీనిని దశల వాకీగా వినియోగించి తుదకు విజయాన్ని సంపాదించాడు. 

ఇదిగాక సామాన్య (ప్రజల సహకారంలేక స్వరాజ్యాన్ని సంపాదించడం సాధ్యం 
కాదనేది కూడా ఆయన దృఢ విశ్వాసం. ఆలాగు సంపాదింపబడిన స్వరాజ్యమే వాస్తవమైన 
స్వరాజ్యమనేది ఆయన భానం. ఆయన నిరాడంబర జీవితము, (త్రికరణ శుద్ది ఆయన బుషి 
తుల్యుడనే భావం [పజలను ఆకర్షించాయి. దేశానికి రాజకీయ విముక్తిని సాధించుటకు 
ఆయన అవతరించాడనే భావం వారిలో నాటుకొన్నడి. అందుచేత వారు అత్యధిక సంఖ్యలో 
స్వాతంత్రోద్యమంలో చేరి, దానిని ప్రజల ఉద్యమంగా మార్చారు. ఉద్యమం విజయవంతంగా 
ముగిపిన తర్వాత మన దేశంలో (ప్రజాస్వామిక పరిపాలన విధానం ఏర్పడుటకు ఇదే (ప్రధాన 
కారణం, 


1919 తో ఆయన రౌలెటు సత్యాగహంతో అఖిల భారత సత్యా(గహాలను (ప్రారం 
యలు 


భించాడు, ఖిలాపత్‌ సమస్యను పరిష్కరించుటకు, పంజాబు దురంతాలకు (ప్రతి క్రియను 
రాబట్టుటకు, స్వరాజ్యాన్ని సంపాదించుటకు .1821.22 లో సహాయ నిరాకరణోద్యమాన్ని 


iv 
సాగించాడు. 1880-81 లో ఉప్పు నత్యాగ్రహాన్ని, 1982.84 శాసనోల్లంఘన ఉద్యమాన్ని 
సాగించాడు. వీటిని అణచుటకు (ప్రభుత్వం దారుణ రూపంలో దమన విధానాన్ని అనుస 
రించినా, [ప్రజలు వారి పట్టుదలను విడనాడబేదు. స్వరాజ్య సంపాదనార్దం సమస్త త్యాగాలు 
చేయుటకు వారు మరింత సంసిద్ధతను (ప్రదర్శించి పకు బలాన్ని ఆధారం చేసుకొన్న (ప్రభు 
క క్తి కంచె (ప్రజాశక్తి బలవ త్తరమైనదని బుజువు చేశారు. 


ఇదే కొలంలో చం(ద శేఖర అజాదు, భగత్‌పింగ్‌ మొదలైన వ్‌స్తవ నాయకులు 
విప్తన ఉద్యమాన్ని పునరుద్ధరించి, అధికారులను భీతావహుల గావించినారు. తమ లక్ష్యం 
పరాయి పరిపాలనను తొలగించడం మాత్రమే కాదని, డేళంలో సోషలిష్టు సమాజాన్ని 
విర్మాణం చేయడనుని (ప్రచారం చేశారు. ఇదికూడా స్వాతంత్రో్యోద్యమంపై గొప్ప [ప్రభావాన్ని 
వహించింది, 

బ్రిటిష్‌ ప్రభుత్వం దమన విధానంతోపాటు భేదోపాయాన్ని వినియోగించి ముస్లిం 
లను పొందువులనుండి వేరుపరచి, జిన్నా నాయకత్వంలోని ముస్తి ంలీగు లేవదీపిన దేశవిభజన 
ఉద్యమానికి బలం చేకూర్చింది. కాని దీని మూలంగా స్వాతం[తో్యోద్యమ౦ ఏ విధంగా కూడా 
బలహీనత గాంచలేదు. 

1689-45లో బ్రిటన్‌ రెండవ (ప్రపంచ సంగ్రామంలో చిక్కుకొన్నప్పుడు ఇది 
స్పష్టమైంది. 1842.44 లో గాంధీ అంకురార్పణ చేసిన క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని హింసా 
వాదులు అహింసా వాదులు కలిసి సాగించారు. సింగపూరు, మలయా పాంతాలలో 
జపాన్‌ వారికి ఖై దీలుగా వశపడిన పిపొయీాలను వామపక్ష నాయకుడై న సుభాష్‌చం(ద 
బోసు సమీకరించి, తన ఆధిపత్యాన భారత జాతీయ పైన్యాన్ని నిర్మాణం చేసి, 
జపాన్‌ వారీ నహాయంతో బర్మా మీదుగ (ప్రయాణం చేపి, సెన్యంతో ఈకాన్య భారత దేశాన్ని 
(ప్రవేశించి కొన్ని రంగాలలో (బ్రిటిష్‌ సైన్యాలను ఓడించాడు. కాని పసిఫిక్‌ మహా సముడ 
ప్రాంతాలలో జపాన్‌ వారికి అమెరికా మూలంగా పరాజయం సంభవించడం చేత వారు బర్మా 
మొదలైన ఆగ్నేయ ఏషియాలోవి దేశాలను ఖాళీ చేసి న్వదేశాన్ని రక్షించుకొనే నిమి త్తం 
వెళ్ళిపోయినారు. ఇది కారణంగా టోసు తలపెట్టిన సాయుధ పోరాటం విఫలమైంది. కావి 
ఆయన విర్మాణం చేసిన భారత జాతీయ న్యం (బిటిష్‌వారికి ఒక గుణపాఠాన్ని నేర్పి వాదు 
ఆధికారాన్ని వదలుకొనే విర్ణయానవికి రావడంలో గొప్ప ప్రభావాన్ని వహించింది. 


1740 తర్వాత పిపాయీల సహాయంతోనే (బ్రిటిష్‌వారు దేశాన్ని జయించి పాలించ 
గలిగారు. సిపాయీలలో చేశావిమానం వేకపోవడమే దీవికి కారణం. కొని పోసు నిర్మాణం 
జేసిన సేన్యం సిపొయీల మనోవై ఖరి;మారినదని, వారుకూడా డేకాభిమాన పూరితులై నరా 
జ్యాన్ని కాంక్షించే వారని స్పష్టం చేసింది. భవిష్యత్తులో వారి సహాయంతో భారత దేశాన్ని 
పాలించడం సాధ్యం కాదని (విటిష్‌వారు (గ్రహించారు. ఈ కారణం చేత బోను నిర్మాణం 
చేసిన సైన్యం స్వాతంత్ర్యోద్యమ విజయానికి తోడ్పడినదని చెప్పక తప్పదు. 

'రెండవ (ప్రపంచ యుద్ధం, పై పరిణామాలకు డారి తీయడమే గాక్క (విటిష్‌వారి 
అంగ బలానికి ఆర్ధ బలానికి ఆపార నష్టం కలిగించింది. యుద్దానికి పూర్వం [విటన్‌ (పపం 
చంల్లో ఒక అ(గ్రరాజ్యుంగా ఉండేది, యుద్ధం మూలంగా భది ఈ స్థానాన్ని కోల్పోయి 


ల్లు 


అమెరికాకు ఒక ఉప్యగ్రహంగా తయారై ౦ది. ఈలాటి పరిష్టితులలో (వజాశ కిని ఎదుర్కొని, 
భారత దేశాన్ని పాలింఛడం తమ శక్తికి మించిన పని అనే నిర్ణయానికి వారు వచ్చారు. 


ఈ విధంగా గాంధీ నాయకత్వంలో సాగిన ఉద్యమాలు, విస్తవ వాదుల చర్యలు, 
క్విట్‌ ఇండియా ఉద్యమం, బోసు నిర్మాణం చేసిన జాతీయ సైన్యం-__ఇవి అన్నీ స్వాత౦(తో్యో 
ద్యమంపై గొప్ప (ప్రభావాన్ని వహించినవవి గుర్తించడం అవసరం. పీటికి తోడు రెండవ 
(పపంచ యుద్దం మూలంగా (బ్రిటిష్‌వారికి కలిగిన అపార నష్టం కూడా ఉద్యమం విజయ 
వంతంగా ముగియడంలో గొప్ప (ప్రభావాన్ని వహించింది. చరిత్ర గతిలో జయాప జయాలు 


ఏదో ఒక కారణం మూలాన మాత్రమే సంభవించవు. వాటికి అనేక కారణాలు ఉంటవి అనే 
సత్యం పె పరిణామాలు మూలంగా స్పష్టం అవుతుంది. 


వీటి ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం 1944 నుండి కాంగెసుతోను ముస్సిం లీగుతోను 
సంప్రతింపులు జరిపి, దేశాన్ని భారత రాజ్యం పాకిస్థాన్‌ ఆనే రెండు స్వతంత్ర రాజ్యాలుగా 
విభజించి, 1947 ఆగస్టు 15న తమ అధికారాన్ని ఆ రెండు రాజ్యాలకు పరివర్తన చేసి వెళ్ళి 
పొయ్యారు. పిటి అన్నిటి ఫలితంగా 1905 తర్వాత భారతీయులు సాగించిన స్యాతం(త్య 
ఉద్యమం సంపూర్ణ విజయాన్ని సంపాదించింది. 

40 సంవత్పరాల కాలం స్వాతర్శత్య యోధులు చేసిన త్యాగాలు మూలంగా మనకు 
స్వాతంగత్యం లభించింది. వారు మనకు చిరన్మర ణజీయులు. వారు సంపాదించిన స్వాతంత్ర్యాన్ని 
నిలబెట్టడం మన _పధమ కర్తవ్యం, గతంలో మనతో జాతీయ భావమూ, నమైక్యతా లేని కారణంగా 
స్వాతం(త్ర్యాన్న్‌ పోగొట్టుకొని, అష్ట కష్టాలను అనుభవించాము. భవిష్య తలో మనకూ 
మన దేశానికీ ఆలాటి (ప్రమాదం లభించకుండా ఉండేటట్లు మనమూ, భావి తరముల వారూ 


(ప్రవర్తించడం ఆవసరం. నా గంథం మూలంగా మనం నేర్చుకొనవలపిన గుణపాఠం ఇదియే. 
ఇందుకుగానే నేను ఈ (గంథాన్ని [వాళొను. 


రుతజతలు 
నూ యు 
ఈ (గంథాన్ని వాయడంలో సభ్యాత చర్విత రచయితలై న డాక్టరు ముజుందార్‌. 
డాక్టరు తారాచంచ్‌ మొదలైన వారి (గ్రంథాలను ఆధారంగా స్వీకరించాను. (పతి ఆధ్యాయం 
చివర వాటిలో (పధానమైెన వాటిని 'పేర్కాన్నాను. ఆ రచయిత లందరికీ నా కృతజ్ఞతలను 
నముర్పి స్తున్నాను. 
ఆంధ్ర (ప్రడేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావుగారు మొదటి రెండు భాగాల 
ముద్రణ విషయంలో నాకు ఎంతగానో ఆర్టిక సహాయం చేశారు. ఆడే విధంగా మూడవభాగ 
ముద్రణ విషయంలో సహాయం చేయవలసిందిగా నేను ఆర్హి ంచిన వెంటనే వారికి సహాజమైన 
జొదార్యంతో నాకు సహాయాన్ని అందజేశారు. వారికి నేను కృతజ్ఞుడను. ఇందులో విద్యాశాఖా 
మాత్యులు (శ్రీ మండలి వెంకటకృష్ణారావుగారు వారితో సహకరించారు. వారికి కూడా నేను 
కృత జ్ఞాడను. 
కొన్ని కొరణాల మూలంగా మూడవ భాగాన్నీ మ[దాసులో ము[ద్రించవలసి వచ్చింది. 
ఈ సందర్భంలో నా మితుల్కు యం. శేషాచలం కంపెనీ కార్యదర్శి శ్రీ యం. యన్‌. రావుగారు 
నాకు ఎంతగానో సహాయం చేశారు, వారికి నా కృతజ్ఞతలను సమర్శి స్తున్నాను, 


ఇ] 

(గంథ రచనలోను, (వ్రాత (ప్రతిని ముద్రణకు పిద్ద సరచడంలోను, ఉస్మానియా 
విశ్వ విద్యాలయ కొఖిలో రీడర్‌గా ఉన్న నా కుమారై డాక్టరు అల్లాడి వై దేహి చాలా సహాయం 
చేసింది. ఆమెకు నా ఆశీస్సులు, 

ముఖ సశ్రాన్ని ఆకర్షణీయంగా తయారు చేపిన నా తమ్ముని కుమారుడు, ఆంధ్ర 
ప్రదేశ్‌ లలితకళా అకాడమీ కార్యదర్శి చిరంజీవి మామిడిపూడి కృష్ణమూర్తికి నా ఆశీస్సులు, 

(గ్రంథమును అనాలస్యముగ ముద్రించి నాకు నహాయ పడిన (శ్రీ కళా (ప్రింటల్స్‌వారికీ, 

ప్రూప్పులుదిద్దడంలో నాకు నహాయంచేసిన (క్రీ నద్మపాణి గారికీ నా కృతజ్ఞతలు, 

(గ్రంధంలోని లోపాలకు వీరెనరు బాధ్యులు కొరు. వాటికి నేనే బాధ్యుడను, 


సికీంద్రాబొదు 2 
వెఫెంబిడు 12 in } మామిడిపూడి వెంకటరంగయ్య 


షయ సూచిక 


elf 


18.44 


మ్‌ 1} 
ఇర 
fa 
శు 


స ఈతని రంగ 


ఘీ 


ఓ గోండి ను 


35-50 


51.63 
లుగ 


గరం 141 
1035-1325 
[పుం 140 


క టా Ce లు కస్‌ సమ ఇం ఇల 
న చట లీ మరో 


జ 


న్‌ 
క్‌ 


Hi.i6 


168-187 


“3 


చిర 


హ్‌ 


శాలు క _ క హ్‌ యం 
ళా వల gy లో లో టు yo tr 


10 


188-196 
1౪౪. 


న్‌ 


దక్ష 


= 


క. 


24- 


2.2068 


న్‌ 


శ 


269.281 


292.310 
311-322 


:ంప్తుల కాం 


ఇ 
BTA» 


re) 
శమ స్వా 


ళ్‌ 


గట 


i 


డ-యుద్దానంతర 


దకమ విజయమవా 


స 
శ్‌ 


వుళజన 


వ్ల 


చ 
(జని 


న 
శ 


త్తం 


అధ్యాయము] 


గాంధి సుహాత్ముని రంగ (పవేశం 
1 

ఫగరాయివారై న (బ్రిటిష్‌వారి పరిపాలనను నిర్మూలంచుటకున్నూ స్వాతం(త్యమును సంపొ 

దించుటకున్నూ భారతీయులు సాగించిన ఉద్య మచర్శితను వివరించు ఏకు సంకల్పించి ఈ 
[గంథాన్ని (ప్రారంభించాను, ఇందులోని మొదటి భాగంలో ఏ పరిస్టికులలో భారతీయులు 
స్వాతం త్యాన్ని కోల్రోయినదీ, తూర్పు ఇండియా వ రక సంఘంగా ఏర్పడి దేశానికి వచ్చిన 
(బ్రిటిష్‌ వారు రాజకీయరంగంలో 1740 (పాంతాన (ప్రవేశించి ఏ విధంగా దేశాన్ని జయించి వశ 
పరచుకొన్నదీ, కంపెనీ హయాంలో వారు డేళశపరిపాలకులై ఏలాటి వ్యవస్థను నిర్మాణం చేసిందీ 
దానిమూలంగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక రంగాలలో ఏలాటి మార్పులు 
సంభవించినదీ, రై తులు, పారి శ్రామికులు, వర్తకులు మొవలై నవారు ఏలాగు నష్టపడినదీ, 
భూస్వామికవర్గం, సాహుకారీవక్షం, ఇంక్షీషు విద్యాధికులవక్షం, వ్యవసాయ కూలీలవర్గం 
ఏలాగు ఏక్పడినదీ, 1837-58 లో సిపాయిలు తదితరులు కొందరు లేవదీసిన మహ త్తర 
మైన తిరుగుబాటు ఎందుకు విఫల మైనదీ. తిరుగుబాటు అనంతరం కంపెనీ పరిపాలన తొలగి 
(టైటిష్‌ సార్వభౌముని [ప్రత్యక్ష పరిపాలన ఏ విధంగా ఏర్పడినదీ వివరించాను. 


రెండవ భాగంలో 1858 మొదలు 1818 ఆఖకువరకు సంభవించిస పరిణామాలు 
వివరించాను. ఈ పరిణామాలన్నిటికీ ఇంగ్లీషు విద్య దేశంలో వ్యా ప్తిగాంచి, విద్యాధికులకు 
పాశ్చాత్య సంస్కృతితోను చర్మితతోను పరిచయం కలగడం [పధాన కారణం. దీని ఫలితంగా 
వారిలో జొాకీయక ఆంకురించి వృద్ధిగాంచిండి, ప్రజాన్వామికంపట్ల వారు అభిమానం కలవా 
రయ్యారు. దేశ స్వాకంశత్ర్యాన్ని సంపాదించడం తమ కర్తవ్యమనే భావం వారిలో ఉద 
యుంచింది. తక్కిన జాతులవలెనే భారతజాతి కూడ విద్య, ఆర్థిక, ఆధ్యాత్మిక, సాంఘిక 
రంగాలలో వృద్ధిగాంచడం అవసరమనే భావంతో వారు అన్ని రంగాలతో సంసృరణలు 
ప్రవేశ పెట్టారు. సరపరా తమకు భాగస్యా మ్యం ఉండడం అవనరమనేభావంతో దానిని 
తీర్చుటకు (ప్రధమంలో రాష్ట్రాలకు పరిమితములై న కు గా సంఘములను, తర్వాత 188) లో 
అఖిల భారత జాతీయ కాంగెసును స్థాపించి వాటి సాధనాన క్రమబద్దమైన ఆందోళనను 
సాగించారు. వారిలో కొందరు.__తిలక్‌, అఆరవిందుడు, పాల్‌, లజపతిరాయ్‌ __మొవలై నవారు. 
జాతియవాదులై , సంపూర్ణ స్వరాజ్య నఎపావనము (ప్రజలలక్ష్యంగా ఉండవలెనని (ప్రచారం 
చేశారు. దీని ఫలితంగా దేశంలో వందేమాతర ఉద్యమం, హోంరూల్‌ ఉద్యమం, విప్లవ 
ఉద్యమాలు బయలుదేరాయి. ఈ ఉద్యమాల మూలంగా స్వరాజ్యం లభించకపో యినా 
(ప్రజలలో స్వరాజ్యకొంక్ష అంకురించింది. యుగయుగాలుగా గాఢనిద్రలో ఉండినవారు మేల్కొ 
నడం జరగింది. దీని (ప్రభావంచేక (బ్రినిష్‌ పాలకులు తను వై ఖరిని కొద్దిగా మార్చుకొని 


ప భారత స్వాతం(తో్యోద్యమ చరిత 
1909 లో మారేమింటో సంస్కరణలను. 1919 లో మాంజగుచెమ్సు ఫక్తు సంస్కరణలను 
ప్రవేశ పెట్టారు. ఈ పరిమాణా లన్నిటినీ రెండవ భాగంలో వివరించాను. 


ఈ మూడవ భాగంలో స్వాత ౦(త్యోద్యమ చరిత్రలో తుదిఘట్టాన్ని వివరిస్తున్నాను, 
ఇది 1919 లో (ప్రారంభమై 1817 ఆగస్టు 15 న దేశం సంపూర్ణ స్వకతం(త రాజ్యంగా రూపొం 
దడంతో ముగిసింది. ఈ ఘట్టానికి గాంధీయగం ఆనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. అది 
సర్వవిధాలా సార్థక మైన "పేరు. 1919 లో ప్రారంభమైన స్వాతంత్ర్య సమరానికి ఆయన ఏకైక 
నాయకుడయ్యాడు. దానిని సాగించుటకు సత్యాగహాం అనే ఒక అపూర్వ మెన విధానాన్ని 
ఆయన వినియోగించాడు. ఈ సమరం దశలవారీగా సాగింది; ఇందులో సామాన్య (ప్రజలు 
విశేషంగా పాల్గొన్నారు. దానికి గాందీ నాయకత్వము (ప్రధాన కారణం. స్వాత౦(త్య్య సమరాన్ని 
ఆయన (ప్రజా సమరంగా మార్చాడు. అందుచేతనే అది విజయాన్ని సాధించగలిగింది. 


1919 నాటికి గాంధీ దేశానికి ఏలాగు నాయకుడయ్యాడో, ఆయన సృష్టించిన 
సత్యా(గహా సాధనంయొక్క_ స్వరూపం ఏలాటిదో మనం ఇప్పుడు తెలుసుకోవలసిఉ స్నది. 


2 


మషమూహాన్‌ొదడాప్‌ కరంచండ్‌ గాంది 1869 ఆక్షోబరు 2న కాతియవారు(ఇది గుజరాత్‌లో 
ఒక భాగం)లోని పోర్చందర్‌ నగరంలో ఒక సంపన్న వై శ్యకుటుంబంలో జన్మించాడు. 
కాత్రియవారులో అనేక చిన్న చిన్న స్వదేశీ సంస్థానాలు ఉండేవి. పోర్చుంబరు, రాజకోటలు 
ఆలాంటివి. గాంధీ తండ్రి, తాతలు ఈ సంస్థానాలలో దివానులుగా ఉండేవారు. 


గాందీ కుటుంబం చైష్టవమతాన్ని అనునరించే కుటుంబం; పౌరాణికులు ఇంటికివచ్చి 
తులసిదాను రామాయణం మొదలై న (గంథాలను చదివి వినిపిస్తూ ఉండడం పరిపాటి. 
బాల్యంలో గాంధీ వీటిని వింటూకండేవాడు. తల్లి పుతులీభాయి తరుచూ దేవాలయాలకు వెళ్ళుతూ 
ఉండేది, దైవభక్తి, చాతుర్మాస్యాది (వ్రతాలు, ఉపవాస (ప్రతాలు ఆమె జీవితంలో ఎక్కువ 
(పాధాన్యం వహించాయి. ఇడిగాక ఆనాడు కాతియవారు ఆహింసను సరమ ధర్మంగా విశ్వ 
పించిన జైనులకు కేంద్రంగా ఉండినది. ఈ పరిస్టితులన్నీ బాల్యంలోనే గాంధిపై (ప్రభావం 
వహించి, సత్యానికి అహింసకు, దై వభ _క్తికి, సనాతన హిందూ ధర్మానికి యావజ్జీవం ఆయన 
చూపిన గొరవాభిమానాలకు కారణము లైనాయి, 


బాల్యంలో నే ఆయనలోని తిరుగుబాటు ధోరణీకూడా కొంతవరకు వ్య క్తమెంది. 
తల్లి ఆస్పక్యులను ముబుకొనరాదని చెప్పినా ఆమెను (ప్రతిఘటించి వారిని ముట్టుకొ నేవాడు. 
తంతు శాఖాహారులు కావడంచేత శరీరబలం కోలో ఎయారని, అందుచేత నే పరాయి 
వారైన చీటిష్‌ వారు వారిని జయించగలిగారని, మాంసాహోరానికి అలవాటుపడినయెడల వారు 
శరీకబలం కలవారై పరాయి పరిపాలనను తొలగించుట సాధ్యం కాగలదని ఒక ముస్తిం 
స్నేహితుని హం లొంగి అయిదారు పర్యాయాలు గాంధీ మాంసభక్ష్షణను చేశాడు. కాని 
ఈ అలవాటు చాలాకాలఎ నిలువలేదు. ఇవి తల్లి తండ్రులను మోసగించడ మేనని ఆయన 
భావించాడు. బాల్యస్నేహితుని బోధల మూలంగా సిగరెబ్లు (త్రాగుటకు అలవాటుపడి, దానికి 
కావలషిన డబ్బును దొంగిలించవలసి వచ్చింది. ఈలాగు చేయడం పాపకార్యమని (గ్రహించి 


గాందీ మహాత్ముని రంగ(పవేశం $ 


తాను చేసిన తప్పును తండికి తెలియపరచాడు. తం[డ్రీ ఆకనిపై ఆ(గహాన్ని చెందక 
క్షమించాడు. తాను చేపిన తప్పును ఒప్పుకొనడం, దాని ఫలికంగా శిక్షను అనుభవించపలపిన 
పకెన దానిని హృదయ'శార్యకంగా అనుభవించుటకు సిద్దపడడం మానవతకు (ప్రధాన లక్షణ 
మనే భావం ఆయనలో ఏర్పడింది. సత్యా గహాం హింసకు దారితీయడము మూలాన దానిని 
(పారంభించడంలో తాను గొప్ప పొరబాటును చేసినట్లుగా తోచినప్పుడు 1919 లోను 
1922 లోను దానిని ఉపసంహరించుకోవడం, దాని ఫలితంగా అనేకుల ఆదరణను కోల్పోవడ 
మునకు పిద్దపడడం దీనికి తార్కాణం. 


ఆ నాటి ఆదారానుసారం తల్లి దండ్రులు ఆయనకు 18 వ ఏటనే కస్తూరిబాయితో 
వివాహం చేశారు. ఆతి బాల్యంలో నివాహం కావడంచేత ఇం(ద్రియలోలుడై జీవితాన్ని 
సాగించాడు. కాని ఇది చదువుకు (పతిబంధక మైంది. వ్యారధి(? (గనస్తుడైన తం[దికి కుకూష 
చేయడంలో భ డ్రి, గద్దలు కలవాడైనా ఆయన మకణకాలంలో ఇం(ద్రియ లో లత్వకారణాన 
దగ్గిర లేకపొయాడు. ఇది యావజ్జీవం విచారకారణమైంది. బాల్యంలో వివాహం జరగరాదని, 
పళ చేసుకొన్నవారు కూడ 'నంతానవంతులై న తర్వాత బ్రహ్మచర్య (వతాన్ని చేపట్టడం 
క్ర _రవ్యమని, కుటుంబ నియం. తఈణకు ఇదియే ఉ స త్తమ పాధనమనీ ఆయన (పచారం చేయటకు 
బాల్యంలోని ఈ అనుభవాలే [ప్రధాన కారణం. 


1888 లో గాంధీ ఉన్నత విద్యకై ఇంగ్లండు వెళ్ళాడు. వెళ్ళుటకు పూర్వం తల్లి 
మాఠ౭సాహారాన్ని గాని, మద్యాన్నిగాని, పరక్ర్రీని గాని ముబ్టుకొనకుండునబ్లు ఆయన వేత (పతిజ్ఞ 
చేయించింది. ఆ (ప్రతిజ్ఞను ఆయన పూర్తిగా చెల్లించాడు. శాఖాహార తత్వాన్ని ఆరం చేసు 
కొనుటకు అక్కడ ఆ నాడు (ప్రచారంలో ఉండిన కొన్ని గంధాలను కూడా చదివాడు. ఆ రోజుల 
లోనే ఆయనకు మకంపట్ల వాస్తవమైన ఆన క్తి కలిగింది. ఎడ్విన్‌ ఆర్నాల్లు అనే కవ ఇంగ్లీషు 
లోకి తర్జుమా చేసిన భగవద్దితను (Tne Song Celestialy. బుద్ద చరితను, (The Light 
౦f 1514) బైబిల్‌ మొవలై న (గంథాలను చదివాడు. దివ్యజ్ఞాన సమాజంతో కూడా కొంత 
సంబంధం ఎక్చడింది. ఆయన ఆధ్యాత్మిక జీవితాన్ని తీర్చిది వడంలో ఇవి శాశ్యత (పభావం 
వహాంచాయు, బాల్యంలో కలిగిన అనుభవాల (పభావం మరింత బలపడింది. 

బారిష్టరు పరీక్షలో ఉడ్తిర్లుడె న్యాయవాది వృత్తిని ఆనుసరించుటకు అర్హతను 
సంపాదించి 188! లో న్వదేళానికి తిరిగీ వచ్చాడు. 


3 


1891 నుండి 1893 వరకు రెండు సంవత్సరాల కొలం రాజకోటలోను జౌంబాయి 
లోను న్యాయవాది వృ తిని సాగించాడు; కాని ఆది ఫల్మపదం కాలేదు. గడించగలిగిన ఆదాయం 
చాలా న్వల్పంగా ఉంటూవచ్చింది. ఈ పరిప్టితులలో దక్షిణ ఆ(ఫికౌలోని నెటాలు 
రాష్ట్రంలో వర్తకంచేస్తూ ఉండిన ఒక గుజరాతీ ముస్తిం ఒక కేసులో తనకు సహాయం చేయ 
వలపిందిగా గాంధీని కోరాడు. దానిని పురస్కరించుకొని గాంధీ 1898 లో దక్షిణ ఆఫ్రికాకు 
వెళ్ళి 20 సంవత్సరాల కాలం ఆక్కడ గడిపాడు. ఆ వెళ్ళడంతో ఆయన జీవితంలోను, 
దాని ఫలితంగా భారతదేశ చరిత్రలోను విప్తవాత్మకమైన మార్చు వచ్చింది. దక్షిణ ఆఫ్రికొ 
లోని జీవితం ఆయన ఆధ్యాత్మిక హాజీ తత్వాలకు కార్యక్రమాలకు రూపురేఖలు దిద్దింది. 


i భారత స్వాతంతో్యోద్యమ చరిత 


ఒక సంవత్సర కాలంలో ఆయన పట్టిన ముస్లిం వర్తకుని కేసు సరిష్కారమైనది, 
వెంటనే స్వదేశానికి రాదలచాడు; కాని ఆ నాడు అక్కడి భారతీయులు అనుభవించు చుండిన 
ఇబ్బందులు ఆయనదృష్టి ని ఆకర్షించాయి. వాటిని తొలగించడం తన క _ర్రవ్యంగా భావించాడు, 
అక్కడి భారతీయులుకూడా తమ ఇబ్బం దులు తొలగేవరకూ అక్కడ  ఉండవలసినదిగా 
ఆయనను కోరారు. అందుచేత అక్కడే న్యాయవాది వృత్తిని సాగిస్తూ, భారతీయుల సమస్యల 
పరిష్కారంలో నిమగ్నుడ న్యూడు. 

(బ్రిటిషు పరిపాలన మూలంగా భారతదేశంలో ఆర్థిక పరిస్థి తులు దిగజారినవని, అనే 
కులు వారి వ. న వృత్తులు కోల్పోయి. నిరాధారులై నారని ఇదివరకే తెలుసు 
కొన్నాము ఇదేకాలంలో (బైటిష్‌ పరిపాలనలో ఉండిన దక్షీణు ఆ(ఫికా మొరిషస్‌, ఫిజీ, 
గయానా మొదలై న వలసరాష్ట్రాలలో బానిసత్వాన్ని నిషేధించడం మూలాన కూలీల కొరత 
ఏర్పడింది. ఆ రాష్ట్రాలలో తెల్ల జాతికి చెందినవారికి చెరకు కాఫీ తేయాకు తోటలు ఉండేవి. 
వ్యవసాయానికి కావలసిన పెట్టుబడి ధనంకూడా ఉండేది. కాని కూలీల కొరత ఏర్పడింది. 
ఆ పరిస్టితులలో హరు భారత దేశాననుండి కాం టాక్టు పద్దతి ననుసరించి కూలి జనాన్ని తెప్పించు 
కొనుటకు సిద్దపడారు. భారతదేశానికి (బిటిష్‌వారే వరిపాలకులు కావడంచేతను, నిరాధారులై న 
(ప్రజానీకానికి. జీవనాధారాన్ని కల్పించడంలో ఆస క్తిలేనివారు కావడంచేతను వలన రాష్ట్రాల 
లోని తోట యజమానుల కోరికలను మన్నించుటకు సిడ్డపడి అక్కడికి కం(ట్రాక్టు పద్ధతిని 
కూలీలను ఎగుమతి చేయుటకు వారు అంగీకరించారు. 


1860 నుండి దక్షిణ ఆ(ఫికాలోని నెటాలు రాష్టా9నికి ఈలాటి కం(టాక్టు కూలీలు 
(Indentured Labourers) వెళ్ళసాగారు. పీరి కం(టాక్టు కాలం అయిదు సంవత్సరాలు. అటు 
తర్వాత వీరు తిరిగీ కం(టాక్షు కూలీలుగా పనిచేయవచ్చు. లేదా స్వతంత్రులై ఆక్కడ జీవితాన్ని 
సాగించవచ్చు; లేడా తిరిగీ స్వదేశానికి వెళ్ళిపోవచ్చు. కం(టాక్టు కాలంలో పరిస్టితి బానిసల 
స్థితికంటె హీనంగా ఉండేది. యజమానుల చెప్పుచేతలకు లోబడి విశ్రాంతి అనేది లేక, వారి 
ఒడళానుపోరోక పనిచేయడం తస్పేదికాదు. వారు ఎన్ని బాధలను పెట్టినా వాటిని సహించవల 
పిండే; పరిపాలనాధి కారులు తెల్లవారు కావడంచేత వారిని రకించే వా రెవ్వరూ లేకపోయినారు. 
పరిస్థితులు కఈశలాటివి అసి తెలియని కారణంచేతను, భారతదేశంలో జీవితానికి ఆధారాంతరం 
చేని కారణంచేతను కం|టాక్టు పద్దతికి లోబడిన కూలీలు అధిక సంఖ్యలో ఏటేట 
వెళ్ళసాగారు, 


ంధీ దక్షీణ ఆఫ్రికాకు వెశ్ళేనాటికి వీరుగాక స్వతం(తులై న భారతీయులు కూడా 
అనెకులు ఉండేవారు. వీరిలో కొందరు కం(టాక్టు ముగిసిన తర్వాత అక్కడే నివసించుటకు 
నిర్ణయించుకొన్నవారు; మరికొందరు స్వతం(తులుగా భారత దేశాననుండి వలన వెళ్ళినవారు. 


స్వతం(త్రులుగా ఉండిననారు తోటలలోను గనులలోను కార్మికులుగా పనిచేసి జీవి 
తాన్ని సాగిస్తూ ఉండినారు. కొందరు చిల్లర దుకాణాలను పెట్టుకొని స్వల్పంగా వర్తకం 
చేస్తూ ఉండినారు. కొందరు వీధులవెంట వస్తువులను తీసుకోనిపోయి వ్యాపారం చేసే 
వారు (Hawkers). కొందరు కొంచెం భారీఎత్తున వ్యాపారంచేసి, ధన సేకంణ చేసుకొని 
స్వదేశానికి తిరిగీ వెళ్ళిపొయ్యేవారు. వీరిలో అధికసంఖ్యాకులు గుజరాతుకు చెందిన ముసి ౦లు, 


గాందీ మహాత్ముని రంగప్రవేశం ర్‌ 


వీరికి వ్యవహారంలో “*ఆరబ్బులని (Arabsy పేరు ఉండేది. పీకిలో ఒకరి ఆహ్వానాన్ని 
పురన్కరించుకానే గాంధి 18.శి లో దక్షిణ ఆ ఫికాకు వెళ్ళాడు. 


స్వతంత్రులందరు నిరాడంబర జీవితానికి అలవాటు పడినవారు. తెల్లవారికంటె 
పొదుపుగా జీవితాన్ని సాగించేవారు. తెల్ల కూలీలకంతు తక్కువ వేతనాలతో తృ ప్తి పడిన 
వారు. చిల్లర వ్యాపారంచేసే వారుకూడా తెనవ ర్రకులకంచు సరసంగా వస్తువులను ఆమ్మ 
వారు కావడంచేత ఆనేకులు (తెల్ల వారితో సహా) వారి దుకాణాలలోనే వస్తువులు కొనుగోలు 


చేయడం పరిపాటి ఆముింది. ఆడంబర జీవితానికి ఆలవాటునడిన తెల్ల వారికి వారితో పోటీ 
చేయడం కష్టసాధ్య మైంది. 


ఇది కారణంగా తెల్లవారందరు భారతీయులపట్ల అసూయ గలవారై వారిని ద్వేషించ 
సాగారు. వారికి కావలపింది కం(టాక్ట్టు కూలీలేగాని స్వకం తంగా జీవించే భారతీయులు కాదు. 
ఎలాగైనా స్వతంతులను డేశాననుండి వెళ్ళిపోయేటట్లు చేయుటకు నిర్ణయించుకొని వారిపై 
ఆనేక నిర్బంధాలను విధించుటకు పిద్దపడ్డారు. 

ఆనాడు దక్షిణ ఆఫికాలోని నాలుగు రాష్ట్రాలు (బిటిష్‌వారి పరిపాలనలో ఉందేవి. 
అక్కడి తెల్లవారికి ఆంతరంగిక స్వపరిపాలన హక్కు. 1906 కు పూర్వం లభించలేదు. ఆందు 
చేత 1906 వరకూ (బ్రిటన్‌లోని అధికారుల అనుమతి లేకుండా భారతీయులపై నిర్పంధాలను 
విధించడం కష్టసాధ్యంగా ఉండేది. 1906 తర్వాత కూడా అలాటి అనుమతి ఆవసర మైనా తెల్ల 
వారి పట్ల పక్షపాతం వహించినవారు కావడంచేత న్యాయా న్యాయాలను గుర్తించక నిర్పం 
ధాలకు అనుమతి ఇయ్యడం (బ్రిటన్‌ లోని అధికారులకు పరిపాటి ఆయింది, 


ఈ నిర్బంధాలు (టాన్‌ స్వాల్‌ రాష్ట్రంలో నివసించే 10.000 భారతీయులపై విధించడం 
జరిగింది. ఆక్కడ నివాసార్హ తను పొందుటకు వారు ఏకేట మూడుపౌండ్త (ప్రత్యేక సన్నును 
చెల్లించవలసి వచ్చింది. వారు తెల్లవారు నివసించే (ప్రదేశాలలో నివసించరాదు. (ప్రత్యేకంగా 
వారికిగాను ఏర్పరచిన వాడలలోనే నివసించవలపి వచ్చింది. వారి దుకాణాలు, వర్తక వ్యాపా 
రాలు ఆ వాడలతోనే సాగించవలసిన వారయ్యారు. వారు స్టిరాస్ట్రిని ఆక్కడమాతమే కొనదగిన 
వారయ్యారు. ఈ వాడలు మురికివాడలుగా తయారయ్యాయి. మునిసిపల్‌ అధికారులు వాటి 
ఆరోగ్య విషయమై ఏలాటి (శ్రద్దనూ వహించలేదు. 

ఈలాటి నిర్బధాలతోపాటు భారతీయులందరిని ఆగౌరపరచే ఉద్దేశంతో వారు 
నేరం చేసిన వారివలె రిజిస్టరులలో వేలుముద వేయవలసిందిగాను: దానికి దాఖలాగా (ప్రతీ 
భారతీయుడు ఒక ప్యాసును (Pa55) పొందవలసిందిగాను, ఆ ప్యాసును సర్వదా తన వద్ద 
ఉంచుకొని సంచారం చేయవలసిందిగాను, దానిని పోలీసు అధికారులకు అడిగినప్పుడు 
చూపించవలసిందిగాను ఒక శాసనం చేయబడింది. సాయంకాలం అయిదు గంటలు తర్వాత 
ఏ భారతీయుడు వీధుల వెంట స్వేచ్చగా తికగూదు. వారందరు దొంగలుగాను, దోపిడీ చేసే 
వారుగాను భావింపబడినారు. 

భారతీయులు ఎంతటివారైనా రైళ్ళలో మొదటి రెండు తరగతులలో (ప్రయాణం 
చేయరాదు. కోచిబండ్లలో తెల్లవారి పక్కన కూర్చుండరాదు. తెల్లవారి హోటళ్ళలో భోజనం 
చేయరాదు. వారిని అస్బృళక్యుల కంటె హీనంగా పరిగణించడం పరిపాటి అయింది, 


గ్ర భారత స్వాతంత్రోద్యమ చరిత 


నెటాలులోని (పభుత్వం కూడా ఈలాటి ఆంక్షలనే (కమ (క్రమంగా విధించింది, 
1896 వరకూ శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర భారతీయులకు వోటు చేసే హక్కు ఉండేది, 
1886 లో దానిని తొలగించడం జరిగింది. 1808 లో భారతీయు౨ రాకను పూర్తిగా నిషేఏ స్తూ 
శాసనం చేయబడింది. 

గోరుచుట్టుమీద రోకటిపోటు అన్నట్లు దక్షిణ ఆఫ్రికా ఉన్నత న్యాయస్థానంవారు 
క్రై 9_న్తవేతర మతాల ననుసరించి జరిగిన వివాహాలు చెల్లవని తీర్పు చెప్పారు. ఇది భారతీయుల 
కుటుంబ జీవితానికి ఒక గొడ్డలి దెబ్బగా పరిణమించింది. 

1898 లో గాంధీ బారిష్టరు హోదాలో నెటాలులో అడుగు పెట్టాడో లేదో మొదటి 
క్లాసులో వై లబండిని ఎక్కి నందుకు, కోచిబండిలో ఒక తెపెవాడు గౌరవ హీనంగా (సవర్తిం 
చడంపట్ల నిరసన తెలిపినందుకూ దౌర్టన్యానికి గురి అయ్యాడు. భారతీయుల దుర్గతి ఏలాటిదో 
అనుభవ పూర్వక ౦గా తెలుసుకొన్నాడు. 

ఈ విధంగా వెలివేసిన వారివలె జాతి విచక్షణకు లోబడి భారతీయులు జీవితాన్ని 
సాగించవలసిండేనా? దీనికి (పత్ని క్రియ ఏదైనా ఉన్న దాః జరుగుచున్నది అన్యాయ మైన ప్పుడు 
దానిని చేతులు ముడుచుకొని సహించడమేనా? దానిని తొలగించుటకు (ప్రయత్నం చేయడం 
కర్తవ్యం కౌదా? అనే (ప్రశ్నలు గాంధీలో ఉదయించాయి, వాటికి సమాధానాలను అ న్వేషించ 
సాగాడు. 


(ప్రధమ దశలో_._అనగా 1905 వరకు___గాంధీ వైఖరి ఆనాటి భారత దేశంలోని 
కాంగెసు మితవాదుల వై ఖరి వంటిదే. చ్రిటిష్‌ రాజ్యాంగం (ప్రపంచంలోని రాజ్యాంగా 
లన్నిటిలో ఉత్కృష్టమైనదని, (బ్రిటిష్‌వారు ధర్మ స్వరూపులని, న్యాయానికి కట్టుబడినవారని, 
ఒకే స్మామాజ్యంలో పౌరులుగాఉన్న వారి మధ్య రంగునుబబ్జి విచక్షణ చేయడం బ్రిటిష్‌ 
న్యాయ సూత్రాలకు పరమ విరుద్ధమని, ఆలాటి విచక్షణకు వారు ఎన్నడూ ఆంగీకరించరని 
ఈ సూత్రాన్ని విక్షోరియా మహారాణి 1858 లో చేసిన (ప్రకటన పూర్తిగా సమర్థి స్తున్నదనీ మిత 
వాదులవలే ఆయనకూడా విశ్వపించాడు. (ప్రభుభక్తిని (ప్రదర్శించడం సామాజ్యంలోని (పజ 
అందరి కర్తవ్యమని, దానిని (ప్రదర్శించిన పక్షంలో జాతినిబట్టి జరిగ అన్యాయాన్ని తొలగించ 
డావికీ (బ్రిటిష్‌వారు. సిద్దపడగలవారిని విశ్వసించి 1888లో జోయరు యున్ధకాలంలోను, 
1905లో జూలూ తెగల తిరుగుబాటు కాలంలోను భారతీయులతో కూడిన ఒక ఆంబులాన్‌సు 
(Ambulance Corps) దళాన్ని సమకూర్చి (బ్రిటిష్‌ వారికి సహాయం చేశాడు. (టిటిష్‌ పరి 
పాలన మూలంగా భారతదేశంలో శాంతి భద్రతలు నెలకొన్నవనీ, భారతీయులలోని లోపాల 
కారణంగానే (బ్రిటిష్‌వారు దేశాన్ని వశపరచుకొనగలిగారని, ఆ లోపాలు తొలగేవరకూ వారి పరి 
పాలన ఉండడమే (శ్రేయస్కరమని ఆయన మితవాదులవలెనే విశ్వసించాడు, 


ఈలాటి విశ్వాసాలు ఆయనలో దృఢంగా నాటుకొన్న కారణంగా దక్షిణ ఆ(ఫికా 
లోని భారతీయులు ఆనుభవించుచున్న ఆన్యాయాలను తొలగించుటకు చట సమ్మత మైన కార్య 
[కమాలనే అనుసరించాడు. ఆందు నిమిత్తం “నెటాలు భారతీయ కాం_గెసును (Natal Indian 
Congress) స్థాపించి, దాని సమావేశాలను జరిపి, భారతీయులపై విధింపబడిన నిర్బంధాలను 
తొలగించవలనసినడిగా తీర్మావాలు చేసి పై అధికారులకు పంపాడు. ఇండియన్‌ ఒపినియన్‌” 


గాంధీ మహాత్ముని రంగ్యసవేశం 7 


(1116127 ౮91110౧) అనే ప్మత్రికను (పకటించి. దాని ద్వారా భారతీయుల పరిజ్ఞానాన్ని వృద్ది 
చేసి, వారి ఆభిపాయాలకు సృక్రమమైవ రూపకల్పన చేశాడు. ఈ ప,తికద్వారా భారతీయుల 
ఇబ్బందుల గురించి తెల్లవారికి పదే పదే తెలియపరచాడు. కరప్మతాలను (పకటించి దక్షిణ 
ఆ(ఫికాలోని అధికారులను, (వ్రిబన్‌లోని అధికారులను, భారతదేశంలోని రాజ (పతినిధిని 
స్వయంగా కలుసుకొని ఇబ్బందులను తొలగించుటతో వారు శద్దను వహించవలసిందిగా 
అర్థించాడు. ఈ నిషయాన్ని గురించి భారత జాతీయ కాం,గెసుచేత కొన్ని తీర్మానాలు చేయిం 
చాడు. అన్యాయాలను తొలగించుటకు చట్ట బన్దములైన కార్య కమాలన్నిటిని వినియోగించాడు. 
వినతి పత్రాలను సమర్పించాడు. కాని వీటి మూలంగా ఏలాటి ఫలితము లభించలేదు; అధికారుల 
వెఖరిలో ఏలాటి మార్పూ రాలేదు. 

ఈ పరిస తులలో చేతులు ముడుచుకొని అన్యాయాన్నీ భరించడమా లేక దాని నిర్మూ 
అనకు సాధనాంతరాన్ని కని పెట్టి దానిని వినియాగించకమా అనే (పశ్నను ఆయన ఎదుర్కొని 
తువకు సత్యాగహ సాధనాన్ని కనిపెట్టి 1907 నుండి 1914 వరకూ.__ఏడు సంవత్సరాల 
కౌలం-___దశల వారీగా (ట్రాన్‌స్వాల్‌ నెటాలు మొదలైన రాష్ట్రాలలోని భారతీయులచే దానిని 
ని.యోగింపజేళాడు. తానుకూడా దానిని తక్కిన వారితోపాటు వినియోగించాడు. 


అన్యాయానికి లొంగిపోవడం పిరికితనం; ఆది మానపతను కించపరచడ మొ. దానిని 
ఎదుర్కొనడ మే ఆత్మ గౌరవము. అన్యాయాన్ని ఎదురక్కొానడమంటే దానికి కారణమైన 
(పభుత్వ శాసనాన్ని ఎదుర్కానుట. శాసనాన్ని ధిక్కరించిన సక్షంలో శిక్షకు పాంతుడొ తాడు. 
కొని ఆ శిక్షను అనుభవించుటకు సిద్ధపడడమే గౌరవము. ఆశిక్ష ఏలాటిదైనా కావచ్చు. జైలు 
శిక్ష కావచ్చు లేదా ఉరిశిక్ష కావచ్చు. శిక్ష ఏదైనా శాసనాసికి లోబడక దానిని (ప్రతిఘటించి 
శిక్షను అనుభవించడమే సత్యాగహంయొక్క_ స్థూల స్వరూపం. సత్యాగ్రహం చేసేవాడు 
చట్ట ధిక్కారంచేపి శిక్షను అనుభవించుటకు (పతిజ్ఞ చేయవలెను. చేపిన (ప్రతిజ్ఞను ఏ పరి 
స్థితులలో కూడా జవదాటరాదు. దానికి కట్టుబడి ఉండవలెను, ఈలాగు కట్టుబడి ఉండడమే 
సత్యాగహం (సత్య 1. అ(గ్రహం___సత్యాన్ని గట్టిగా పట్టుకొనడ ౦). ఆధిక టే చట్ట 
ధిక్కారానికి పూనుకొని శిక్షలను అనుభవించేవారు చట్టాన్ని చేపిన అధికా హృదయాన్ని 
మార్చగలుగుతారు. తాము అన్యాయం చేస్తున్నామనే సత్యం అప్పుడు వారికి జ. అన్యా 
యాన్ని తొలగినారు. ఈ విధంగా సత్యా(గహోనికి విజయం లభి స్తుంది. 

ఈ తత్వాన్ని ఆధారం చేనుకొని వేలుము దల చస్హాన్ని (టాన్‌ స్వాలులోని కూర 
తీయులు ధిక్కరించి జై ళ్ళకు వెళ్ళారు. జై ళ్ళకు వెళ్ళినవారిలో గాంధీ కూడా ఉన్నాడు. దాని 
ఫలితంగా ప్రభుత్వం కొన్ని షర త్తులకు లోబడి ఒక ఒడంబడికను చేసుకొన్నది. కాని షర త్తు 
లను (ప్రభుత్వం ఆతి కమించడంచేత భారతీయులు సత్యాగహోన్ని తిరిగి ప్రారంభించి చాలా 
కాలం సాగించి అత్యధిక సంఖ్యలో జైలు శిక్షను అనుభవించారు. 

1907 లో _టాన్‌స్వాల్‌ (ప్రభుత్వం భారతీయుల (ప్రవేశాన్ని నిషేదిస్తూ చట్టంచేసింది. 
దానిని ధిక్కరిస్తూ భారతీయు లనేకులు రాష్ట్రంలో (పవేశించసాగారు. పభుక్వం వ్‌ వారిని 
జైళ్ళలో నిర్బంధించి నానా బాధలకూ గురిచేసింది. గాంధీతో సహా సత్యాగహులందరూ ఆ 
బాధలను సహించారు. 


క భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


క్రై) _స్తవ మతానికి అన్వధాగా జరిగిన వివాహాలు చెల్లవవి న్యాయస్థానం తీర్చు చెప్పిన 
ఫలితంగా స్రీలు సత్యాగహులై (ట్రాన్‌స్వాలులోకి (ప్రవేశకంచసాగారు. కస్తూరిబాయితో సహా 
వారు జైలుశిక్షను ఆనుభవించారు. 

శ్రీలు శికెపాతులు కావడం గనులలో పనిచేసే భారతీయుల అతృ ప్రికి కారణ 
మైంది. వారు చె3ెంచవలపిన మూడుపౌండ్ల పన్నులకు నిరసనగా 6000 కార్మికులు సత్యా 


(గహుంలై (టాన్‌స్వాలుకు (ప్రయాణమయ్యారు. వారిలో స్రీలు బిడ్డలుకూడా ఉండినారు. 
మార్గంలో అనేకబాధలు సహించి తుదకు (టాన్‌స్యాలును చేరారు. అధికారులు. వారిని బల 
వంతంగా రెళ్ళలో ఎక్కించి గనులకు పంపారు. వారు పనిచేయుటకు నిరాకరించగా వారిని 


యజమానులు కొరడాడెబ్బలకూ ఇతర బాధలకూ గురిచేశారు. వీరిపట్ల సానుభూతిగలవారై 
ఇతర గనులలో పనిచేసే భారతీయులుకూడా సమ్మె చేశారు. 


దీనినంతా గమనించి (ప్రభుత్వం గాంధీతో ఒక ఒప్పందం 1814 లో చేసుకొన్నది. 
డాని ఫలితంగా మూడు పౌండ్ల తలపన్ను రద్దయింది; హిందూ నుస్టిం పార్చీ మతాల ననుస 
రించి జరిగే వివాహాలు చెల్లునట్లు (పభుత్వం ఆంగీకరించింది. కం(టాక్టు కూలీల పద్దతి 
1920 నాటికి రద్దయ్యేటట్లు నిర్ణయం జరిగింది. ఇవిగాక మరికొన్ని సదుపాయాలు భార 
యులకు లభించాయి. జాతి విచక్షణ పూర్తిగా తొలగకపోయినా సత్యాగహం మూలంగా 
అన్యాయాలలో కొన్ని తొలగాయి. సత్యాగహసొధనం ఫల్మపదం కాగలదనే విశ్వాసం 
గాందీలో బలపడింది, 


సత్యా(గహం ద్వారా దక్షిణ ఆఫ్రికాలోని భారతీయుల ఇబ్బందులను తొలగించ 
డంలో కొంత విజయాన్ని సాధించి 1814 లో ఆయన స్వదేశానికి ప్రయాణమై కొన్ని నెలలు 
లండన్‌లో గడిపి 1915 (పారంభాన స్వదేశం చేరాడు. 


శ 

అప్పటికి ఆయన వయస్సు 46 సంవత్సరాలు, అంతటి వయస్సు వచ్చిన తర్వాత 
సాధారణంగా ఎవరూ వారిలో ఏర్పడిన విశ్వాసాలను ఆభి పాయీలను మార్చుకోరు. శేషించిన 
జీవిత కాలంలో వాటిననుసరించే జీవితాన్ని సాగిస్తారు. గాందీ ఇలాగే చేశాడు. 1917 నుండి 
దేశచరిత్రలో ఆయన (ప్రధాన పాత్రను వహించాడు. స్వాతం త్ర్యోద్యమానికి ఏకై క నాయకుడై 
మేధాపులని పభ్యాతిగాంచిన ఆనేక అనుచరుల సహాయంతో దానిని ఫల్మపదం చేశాడు. 
ఇందులో ఆయన దకీణ ఆఫికాలోని 20 సంవత్సరాల అనుభవాల ఫలితంగా ఆయనలో 
ఏర్పడిన విశ్వాసాలు ఆయనపై అత్యంత (ప్రభావాన్ని వహించాయి, అందుచేత అవి ఏలాటినో 
తఆలుసుకొనడం అవసరం. 


(1) ఏటిలో సత్యాగహం అత్యంత ప్రాధాన్యం వహించినట్టిది, దీని స్టూల 
న్వరూపాన్ని ఇదివరలోనే తెలుసుకొన్నాము, దానిని గురించి మరికొన్ని విశేషాలు కూడా 
తెలునుకొనవలసి ఉంది. 


సత్యాగ్రహానికి సత్యం, అహింస ఆధారాలు. మోక్షాన్ని సాధించదలచినవానికి 
ఇవి పాధనాలనేది వేలాది సంవత్స లుగా భారతీయులపై (ప్రభావం వహించింది. భారతీయ 


గాందీ మహాత్ముని రంగప్రవేశం § 


నం(ప్రదాయాల పట్ల ఆకుంఠిక (శద్దాభ కులుగల గాంధీపై ఈ విశ్వాసం (ప్రభావం వహించడంతో 
ఎలాటి విశిష్టతా లేదు. కాని (ప్రజా జీవితంలో ఏర్పడిన లోపాలను, సమాజంలోని రాజకీయాది 
నమస్త రంగాలలో (ప్రవేశించిన అన్యాయాలను తొలగించుటకు కూడా ఇవి పటిష్ట సాధనాలనీ, 
వాటి సాధనాననే లోపాలను అన్యాయాలను తొలగించడం ధర్మమని భావించి, ఆ సాధనానికి 
సత్యాగహం అనే పేరు పెట్టి దానిని దక్షిణ ఆఫికాలో ఫల్యపదంగా వినియోగించాడు. దాని 
ఫలితంగా ఇదే సాధనాన్ని వినియోగించి స్వరాజ్య సంపాదన _పయక్నము, అస్పృశ్యతా నివారణ 
(పయత్నము ఇతర అన్యాయాలను తొలగించే (ప్రయత్నము చేళాడు. వ్యక్తుల మోక్ష 
సాధనానికే కాక (పజల సమష్టి ప్రయోజనాలను సాధించుటకు సత్యాహింసలతో కూడిన సత్యా 
(గహమే తుది సాధనమని భావించడమే ఆయన ఈ విశ్వాసంలోని విశిష్టత. (క్రమబద్ధమైన 
సభలు, సమావేశాలు, తీర్మానాలు, వినతి ప్యతాలు నిష్బలములై నప్పుడు, యుద్ధ సాధనానను, 
ఇతర దౌర్హన్యాల సాధనానను, సమాజంలో (ప్రవేశించిన అన్యాయాలను తొలగించుటకు పూనడం 
సంప్రదాయ సిద్దమైన సాధనం. కాని ఇది ఆహింసతో కూడుకొన్న సాధనమని గాంధీ దానిని 
పూర్తిగా త్యజించి సమష్టి (వయోజనాల సాధించుటకు కూడా సత్యా గహోన్ని వినియోగించాడు. 
ఇది ఆయన కనిపెట్టిన నూతన సాధనం, 

లక్షం ఉన్నతమైనప్పుడు దానిని సాధించుటకు హింసతో కూడిన యుద్ధ సాధనాన్ని 
వినియోగించవచ్చునని, ఆలాటి యుద్ధం ధర్మ యుద్ధమని, భగవచ్లీతాడి మత (గంధాలు బోధి 
స్తున్నవవి తిలక్‌, అరవిందుడు మొదలైన వారి అభ్నిపాయాలకో ఆయన ఏకీభవించ లేదు. 
ఫ్‌ పరిస్థితులలో కూడా హింసకు పూనరాడనేడే ఆయన విశ్వాసం. యున్దంలో రెండు పకల 
వారు ఒకరినొకరు హింపించి తమ ఆశయాలను సాధించుటకు పిద్ద పడతారు. వ్యక్తి లాభానికి 
మా(్రమే చేయబడిన హత్య నిందార్హమనీ, సమిష్టి లాభానికి చేయబడిన సామూహిక హత్య 
(Collective murder) (ప్రశంసార్హ్మమనీ భావించరాదు. హత్య ఏ ఉద్దేశంతో చేసినా అది 
హత్యయే. 

సమాజంలో అన్యాయాలు జరుగుకున్నప్పుడు, ఆవి ఆన్యాయాలని తెలియవచ్చిన 
తర్వాత, వాటిని నిర్మూలించుటకు (ప్రయత్నం చేయడం ఆందరి కర్తవ్యం. ఆలాగు (ప్రయత్నం 
జేయక చేతులు ముడుచుకొని కూర్చుండడం పిరికితనం. కాని అన్యాయం చేసేవారిని హింపించి 
దానిని తొలగించడం ధర్మం కాదు. వారిని హింపించుటకు బదులు అహింసతోను, _పేమతోను 
వారిని ఎదుర్కొని వారు పెప్టే బాధలనన్నిటినీ సహించడము, అవసరమైన పక్షంలో (ప్రాణా 
లను కూడా ఆర్పించడము అన్యాయానికి లోబడినవారు చేయవలసిన పని. దక్షిణ ఆఫ్రికాలోని 
భారతీయులు ఈలాగు చేశారు. ఇందులో ఒక విశేషం ఉన్నది, ఈ విధంగా స్వేయ బాధను 
ఆనుభనించుటకు సిద్దపడిన వారి బాధలను గురించి వెంటనే కాకపోయినా కాల్గకమాన అన్యా 
యాలు చేసేవారిలో హృదయ పరివర్తన కలిగి బాధపడే వారిపట్ల వారు సానుభూతిని (ప్రదర్శి 
సారు, మానవుని హృదయంలో అన్య క్రంగా ఉండే దయ కరుణలా ఇతరులు పడే బాధలను 
సహించవు. ఎప్పటికైనా ఆవి వ్యక్తం అయినప్పుడు అన్యాయం చేస్తున్నవాడు తన పొర 
బాటును (గహీంచి, ఎదటి వానితో రాజీ చేసుకొని తాను చేసే అన్యాయాలను తొలగిస్తాడు. 
ఆన్యాయాలను తొలగించుటకు స్వీయ బాధానుభవం_ఆత్మ బలిదానం... మార్గం; అన్యాయం చేసే 
వానిని బాధించడం మార్గం కాదు. సత్యాగ్రహానికి స్వీయ బాధానుభవం (301 Suffering) 


1] భారత స్వాతంత్ర్యోద్యమ చరిత 


(మం. న లక్షణం. బాధ పడేవారు కొందరు లేనిదీ ఏ ఉద్యమం కొనసొగదు. యున్హంలో రెండు 
సదకిజురాళశు బాధ పడడంచేక బాధ అధికంగా ఉంటుంది. సత్యాగహ సమరంలో అన్యాయానికి 
గుస అయినవారు మాత్రమే బాధ పడుతారు, అందుచేత మొ క్రపు బాధ తక్కువగా ఉంటుందీ. 
ఇ అందులోని విశిష్టత. 

సస్సుకు స్వీయ బాధానుభవం (వధాన లక్షణం. మహనీయులు ఘోర తపస్సు 
గేకే నానా బాడలను అనుభవించడం చేత కరణామయుడై న భగవంతుడు వారికి (పత్యతమై 
నాథ కోశిన వరములన్నిటిని (ప్రసాడించినట్లు పురాణాలు ఇతిహాసాలు తెలియ పరుస్తున్న మి: 
మూక; పనిలో భగవదంశ ఉండడం చేత ఘోర బాధలను అనుభవించే వారిపట్ల దయ 
గ (వాడై (ప్రవర్తిస్తాడు. వారికి తాను చేసే ఆన్యాయాలను వదలుకొని వారి వాంఛలను 
కీఆథ్మాడుు, 

ఇంతే కాదు...తాపసుల ఘోర తపస్సు మూలంగా తపోవనాలలో (సశాంత వాతా 
నడిదేల, 9 ఇర్చడి తోడేలు గొంరెపిల్ల, సింహం లేడి, పరస్పర వైరాన్ని మానుకొని శాంతి 
థకంంగా సహజీవనం సాగించడం జరుగుతుందని (ప్రాచీన (గ్రంథాలు ఘోషిస్తున్నవి.. ఇవి 
ఫ్రం (శ్రా లా కథ్టుకధలని ఈనాటి వారిలో అనేకులు భావించవచ్చు. కాని థారతీయులు వీటిని విశ్వ 
సీయిగా లే. మానవ జీవితంపై విశ్వాసాలకు గల (ప్రభావం వాస్తవాలకు కూడా లేదు. గాంధికి 
ఆజా విశ్వాసం ఉండడం చేత స్వీయ బాధానుభవం శ్యతుపుల హృదయాలను పూర్తిగా 
మాక్టూగబదని ఆయన సత్యాగహ సాధనాన్ని అన్యాయాల తొలగించుటకు వినియోగించాడు. 
ఈ :2౮ఆకజీ అన్యాయాలలో పరాయి పరిపాలన ఆ(గ్రస్టానం వహిస్తున్నది. దానిని తొలగించుటకు 
ఈ .స్తా=గనా న్నే వినియోగించాడు. 

ఉపవాస (వ్రతాలను గూడా (పజల హృదయాలను మార్చుటకు ఆయన ఉద్దేశించాడు. 
భాఅంగమూ మతానికి ఒక కళంకంగా ఏఎర్చడిన ఆస్స శత ను నివారించే ఉదేశంతో ఆయన 
యగ ఇ ఉపవాసం చేపట్టడంచేత స్ప ఎక్యులైన హిందువులహృదయాలలో పరివర్తనం కలిగి 
కన్య తను పాటించరాదనే నిర్ణయానికి వారు వచ్చారు. అస్స్భ కుల ఉద్ధరణ కార్య(క్రమాలు 
‘Juan: y నేషప్రారంభమైనాయి. మహానుభావుల స్వీయ బాధానుభవం ఇళరులను ఏలాగు మార్చ 
గణాకో ఇది స్పష్టం చేస్తూ ఉంది. 

(2) దకిణ ఆఫికాలోని అనుభవాలమూలంగా (బ్రిటీష్‌ సామాజ్యం పట్ల ఆయనకు 
గజి దట్‌ ఉండిన భక్తి సడలింది. ఆయనలో జాతీయత నృష్ధ్థి గాంచింది. భారతిదేశ 
సనకద్రిద్ద అకు స్వరాజ్యం అవసరమనే భావం ఏర్పడింది. ఈ భానంకో ఆయన 1815 లో 
స్వ ణల న వచ్చాడు, 

రాజకీయ చై తన్యంగల మేధావులెవ్వరు పరాయి పరిపాలనను హర్షించరు. ఎప్పుటి 

చైనా జశన దేశానికి స్వరాజ్యం అభధించడము నేవారు ఆశిస్తారు. గాందిలో ఈ ఆశ వీజ రూపంలో 
కక్షాలశ్యాను నుండి ఉండినది. కాని మొత్తంమీద 1905 వరకు ఆయన (ఖిటీష్‌ సా మాజ్యం పట్ల 
వదినా భి క్తిగలవాడుగా ఉండినాడు, (బైటీష్‌ రాజ్యాంగం అన్ని రాజ్య్వాంగాలకం ఇ ఉత్కృష్ట 
చై ఆది చట్ట సమత్వాన్ని (ప్రతిపాదించేదనిన్నీ, సా_యాజ్యంలో నివసించే వివిధ 
ఇజం నమత్వ సహకారాలను కల్ఫించుటకు ఆది పటిష్ట సొవననుని ఆ కాలంలో ఆయన 


గాందీ మహాత్ముని రంగ(పజేశం 11 


భావించాడు. (ప్రభుభ_క్తి (ప్రదర్శించిన గాని దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులు ఆనుభవిస్తూ 
ఉండిన అన్యాయాలు తొలగవని కూడా ఆయన భావించాడు. ఈ భావాలు బలపడుటకు ఇతర 
కారణాలు కూడా ఉన్నట్లు ఇదివరలో తెలుసుకొన్నాము. 1906 తర్వాతనే ఆయన సత్యాగహ 
సాధనాన్ని కనిపెట్టాడు. అంతవరకూ (విజిషు (ప్రభుక్వ సహాయం లేక దక్షిణ ఆఫికాలోవి 
భారతీయులకు విము_క్తి లేదనే ఆయన విశ్వపించాడు. సత్యాగహ సాధనాన్ని కనిపెట్టినకర్వాత 
ఆలాటి నహాయానికంతె భారతీయులు ఆక్క విశ్వాసం కలవారై, తమ కాళ్ళపైన తాము నిల 
బడి స్వీయ బాధానుభనం ద్వారా నత్యా(గహాన్ని (పయోగించడ మే బలవ _త్తర మైన సాధనంగా 
ఆయన  పరిగణించాడు. ఈ ఆక్క విశ్వాసం కుదిరినతర్వాత ఆయనలోని తొలి (ప్రభుభ క్రి 
నన్నగిల్ల సాగింది. 


దక్షిణ ఆఫ్రికాలోని భారతీయులకు (ట్రీటన్‌ లోని అధికారులు ఏలాటి సహాయం 
చేయకపోవడం కూడా ఆయన (పభుభ క్రి సన్నగిల్లుటకు ఇంకొక కారణం. _ సిద్దాంత దృష్ట్యా 
(బిటీష్‌ రాజ్యాంగం ఉత్కృష్షమైనదై నా (బ్రిటిమవారు దానికి కట్టుబడి (ప్రవర్తించడం లేదని, 
ఆచరణలోకి రాని పిద్దాంతాలు (ప్రయోజన రహితాలని ఆయన అభిప్రాయ పడసాగాడు. ఇది 
కూడా ఆయన (ప్రభుభ క్రి సన్నగిల్లడంతో ఒక కారణమైంది. 

1904లో చిన్న ప్రాచ్య దేశమైన జపాన్‌ పెద్ద పాళ్ళాత్య దేశమైన రషియాను 
ఓడించడం (ప్రాచ్య దేళాలన్నిటికీ గర్వ కారణమై వాటిలో న (పజలలో జాతీయాభిమానాన్ని 
వృద్ది చేపింది. గాంధీ కూడా దానిచే (ప్రభావితుడై నాడు. ఆటు తర్వాత కొంత కాలానికి చైనా, 
పర్షియా, ఈజిప్టు మొదలె న దేశాలలో తిరుగుబాటు ఉద్యమాలు బయలుదేరి జాతీయ భావాన్ని 
పెంపొందించాయి. వీటిచేత కూడా గాందీ (ప్రభావితుడై నాడు. 1905 లో టెంగాలీ (ప్రజల 
ఆధిపాయాన్ని ఎంత మాత్రం లక్ష్య పెట్టక కర్ణన్‌ ప్రభువు రాష్ట్రాన్ని విభజించడాన్ని ఆయన 
పూర్తిగా ఖండించాడు. విభజన రద్దుకె బెంగాలీలు సాగించిన బహిష్కరణ ఉద్యమాన్ని 
స్వదేశీ ఉద్యమాన్ని సమర్థించాడు. అప్పటికి ఆయన ఒక జాతీయవాదిగా మారినాడు. 

భారతడేశంలో (బిటిష్‌ పరిపాలకుల లక్ష్యం స్వార్ద మేనని, తమ వర్తక లాభాలను 
వృద్ది చేసుకొనుటకై. వారు [పజలకు అపార నష్టాన్ని కలిగి స్తున్నారని, (పజల దారి ద్యానికి డేశం 
లోని క్షెమాలకు, ప్రేగు మొదలైన వ్యాధులకు వారి దుష్ట పరిపాలనే కారణమని 1806 తరువాత 
పదే పదే ఆయన ఉద్దాటించాడు. వారనుసరించిన చాణక్య నీతి మూలంగానే హిందువులు 
ముస్లింలు వేరుపడి పోతున్నారని ఆయన భావించాడు. వారు (ప్రవేశ పెట్టిన విద్యావిధానం 
సిప్ప్రయోజనమసీ, ఇంగ్లీమ విద్యాధికులందరు ఆంగ్ల మానసపుత్రులై తమ నాగరికత పట్ల 
సంస్కృతి పట్ల ఆదరాభిమానములు లేనివారై నారనే భావం ఆయనలో నాటుకొన్నది. ఒకప్పుడు 


ఆయన బైటిష్‌ పరిపాలన మూలంగానే భారత దేశం తరించగలదని విశ్వపించాడు. 19068 తర్వాత 
ఈ విశ్వాసం సన్నగిల్లింది. భారతదేశానికి స్వరాజ్యం లభించడమే తరుణో పాయమనే నిర 


యానికి 1909 నాటికి ఆయన వచ్చాడు. ఆయన ఆనాడు (వాపిన “హింద్‌ స్వరాజ్యం (Hind 
Swaraj) అనే (గంధం ఈ అభ్నిపాయాలకు (పతివింబంగా ఉన్నది. (పభుక్వం 1919లో 
రౌలెట్టు చట్టం చేసిన తర్వాతనే ఆయన వైఖరి మారిందని అనుకొనడం పొరబాటు. 

కాని ఏనాడుకూడా (బైటిష్‌ సామాజ్యం పట్ల ఆయనకు గల భక్తి పూర్తిగా తొలగ 
లేదు. ఈ విషయంలో ఆయనకు ఒక ద్వంద్వభానం కలిగినట్లు చెప్పవచ్చు. 1889 బోయరు 


కే భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


యుద్ధకాలంలో ను 1905 జూలూ తెగల తిరుగుబాటు కాలంలోను ఆయన దక్షిణ ఆ ఫికౌలో 
ఒక భారతీయ ఆంబులాన్‌సు దళాన్ని (AMbUlanCe 007౧5) తయారుచేపి (ప్రభుత్వానికి 
సహాయం చేసినశ్లే 1814లో (ప్రధమ (ప్రపంచ సంగ్రామం సంభవించిన కాలంలో 
లండన్‌లోని భారతీయ విద్యార్థులతో కూడిన ఒక ఆంబులాన్‌సు దళాన్ని నిర్మాణం చేశాడు, 
యుద్దం మూలంగా విటీష్‌వారు కష్టదశలో ఉన్నప్పుడు హోంరూల్‌ గురించి ఆందోళన చేయడం 
ధర్మం కాదని తిలక్‌ అనివిసెంటులను ఖండించి ఆ ఆందోళనలో పాల్గొనుటకు నిరాకరించాడు, 
ఆనాటి నాయకుల అభ్నిపాయాలను (ప్రజల అభ్నిపాయాలను లెక్కచేయక 1018లో భారతీయులు 
ఆధిక సంఖ్యలో సైన్యంలో చేరి టవిటీష్‌వారికి సహాయం చేయవలసిందిగా (ప్రచారం చేశాడు. 
ఈలాగు మైన్యంలో చేరడం మూలాన భారతీయులు సుళిక్షితుల్లై ధైర్య సాహసాలను 
పెంపొందించుకొని, స్వరాజ్యాన్ని రకించుకొన గలుగుతారని తన (పచారాన్ని సమర్జి చాడు. 
వజ్జీవం ఈలాటి ద్వ్వంద్వభావం ఆయన మానసిక (పసంచంలో రూపొందిన “న్వరాజ్య 
స్వరూపమని చెప్పవచ్చు. 
(3) గాందీ, జీవితావీకి సంబంధించిన (పతి విషయాన్ని ఆధ్యాత్మిక నై తిక దృ్భక్స 
శాలను ఆధారం చేసుకొని పరిశీలించేవాడు. స్వరాజ్యం ఆనే పరిపాలన విధానాన్ని కూడా ఇదే 
విధంగా పరిశీలించాడు. 


స్వరాజ్యం అంశే (ప్రతివ్యక్తి తన్ను తాను పరిపాలించుకొనడం, ఇతరుల పరిపాలనకు 
లోబడకుండా ఉండడం, దేశంలోని వారందరు ఈలాటి వారై నప్పుడు దేశానికికూడా సకాలం 
లభిస్తుంది. వ్య కులతో కూడిన సమూహమే దేశం. న్య కులకు స్వపరిపాలన లభి పై దేళానికి 
స్వపరిపాలన లభించినశ్తై. 


స్వపరిపాలన ఆంచే సత్యాహింసలకు లోబడి జీవితాన్ని సాగించడం. ఆలాటి 
వాసిని సత్యాహింసలు పరిపాలి స్తవి. పరులెవ్యరు ఆతనిని పరిపాలించరు. వారు ఆతనిని పరి 
పాలించదలచినా సత్యాహింసల (సత్యా(గహం) ద్వారా అతడు వారిని (ప్రతిఘటించి విజయాన్ని 
సాధిస్తాడు. భారతీయులు కోరదగిన స్వరాజ్యం ఈలాటిది. భారతీయులే కాదు. మానవకోటి 
ఆంతా కోర దగిన స్వరాజ్యం ఇదే. 


ఈలాటి స్వరాజ్యం లభించని నాడు దేశాననుండి (బైటీష్‌ వారు తొలగిపోయినా 
వాస్తవమైన స్వరాజ్యం లభించదు. వారి స్థానే వారి వంటి భారతీయులు అధికారంలోకి వస్తారు. 
అధికారుల రంగు మారుతుందే గాని అధికార స్వభావం మారదు. (ప్రిటిష్‌వారి పద్దతులను 
అనుసరించి వారు దేశాన్ని పాలిస్తారు. పాళ్చాత్య నాగరికత వారికి మార్గదర్శక మౌతుంది. 
ఇడి వా _స్సవ మైన స్వరాజ్యం కాదు, | 


(విటిష్‌వారు జాత్యహాంకారాన్ని స్వార్థాన్ని వదలి, భారతీయులు తమకు సమానులు 
అనే విశ్వాసంతో వారి హితాన్ని లక్ష్యంగా పెట్టుకొని పరిపాలనను సొగించిన పకన వారు 
డేశాననుండి తొలగిపోవలసినది లేదు. ఆలాటి “పరిపాలన వాస్తవమైన స్వరాజ్యమే కాగలదు. 
ఆలాగు వారు పరిపాలించినప్పుడు వారితో తెగతెంపులు చేసుకొనవలసినది లేదు. స్వరాజ్యం 
అంపే ఒంటరి జీవితం కాదు. ఇతర డేశాలతోను, జాతులతోను సంబంధం పెబ్టుకొనడం 
(శేయస్క_రం, ఆ సంబంధానికి సామాజ్య తత్వం ఆధార ౦కాక సమానత్వం ఆధార మైనప్పుడు 


గాంధీ మవోత్ముని రంగప్రవేశం 18 


ఆనేక దేశాలు కలిసి ఒక కామన్‌వె gm(Commonwealth) రూపొందడమే వాంఛనీయం. 
సత్యాగహం, సహాయ నిరాకరణం ్రిటీష్‌వారిలో హృదయ పరివర్తనను కలిగించుటకు 
ఉదేశింపబడినవే గాని వారితో తెగతెంపులు చేసుకొనుటకు ఉర్దేశింపబడినవి కావని స్వాతంత్ర్య 
సమరంలో కూడా ఆయన పదే పడే ఉద్దాటించాడు. ఆయన వాంఛించిన స్వరాజ్యం ఈలాటిదే. 
1947 లో డేళానికి స్వరాజ్యం లభించిన తర్వాత కూడా న్మెహూ మొదలై న నాయకులు దేశం 
కామన్‌ వెల్తులో సభ్యత్వానికి ఆంగీకరించడం గాంధే ఆశయానికి ఆనుగుణమైనట్టిది. ఇప్పటి 
వరకు డేశం కామన్‌ వెల్తులో సభ్యత్వం వహించిఉన్నది. 1905 తర్వాత బ్రిటిష్‌ సామాజ్యంపట్ల 
ఆయన వైఖరి మారినా దానిపట్ల ఆయనకు గల అభిమానం పూర్తిగా మారలేదు. ఇది 
గుర్తించదగిన విశేషం. మానవులందరు సత్యాహింసలను ఆధారం చేసుకొని పరస్పర స్నేహ 


భావంతో మెలగడమే సాధించదగిన ఆశయం అనేది ఆయన విశ్వాసం. ఆయన వాంఛించిన 
స్వరాజ్యం దానికి అనుగుణ మైనట్టిది, 


(4) దక్షీణ ఆఫ్రికాలో జీవించిన కాలంలో గాంధీలో పాళ్చాత్య నాగరికతపట్ల 
పూర్తి విముఖత్వం కలిగింది. ఆయన 1909లో ఇంగ్ల ండుకు వెళ్ళి అక్కడి పరిస్థితులను 
స్వయంగా చూచిన ఫలితంగా ఈ భానం ఏర్పడింది. యం'త్రసహాయంతో, విపరీతంగా వస్తు 
అను ఉత్ప త్తిచేసి, వాటిని శరీర సౌఖ్యానికి వినియోగించుకొనడంలో నే పాళ్చాత్యులు నిమగ్ను 
లయ్యారు. వారి లక్ష్యం ఐహిక సౌఖ్యం మాత్రమే. భౌతిక వాంఛలను మితిమేరలు లేక 
పెంచుకొని వాటిని సఫలం చేసుకొనడం తప్ప వారు సాధించ కోరే పురుషార్థం ఇంకొకటిలేదు. 
వాదిలో ఆధ్యాత్మిక చింత పూర్తిగా నశించింది. దైవభక్తి శూన్య మెంది. ఉత్ప త్తి చేపిన వస్తు 
వులకు గిరాకీ కలిగించే ఉద్దేశంతోను కూడబెట్టిన ధనాన్ని లాభాలను చేకూర్చే పర్మిశ్రమలలో 
వినియోగించే ఉడ్దేశంతోను వారు విదేశాలను జయించి వశపరచుకొని వారి పరిపాలనను 
స్వార్థాని'క్రై_ ఉఫయోగించుకొనడం పరిపాటి అయింది. విదేశాలను జయించడంలో పాళ్చాత్య 
దేశాలు పోటీ పడి పరస్పర యుద్ధాలలోకి దిగడంచేత (ప్రపంచంలో యుద్ద భీతి (ప్రబలింది. 
పాశ్చాత్యుల యుద్ధాల మూలంగా మానవకోటి ఎన్నో బాధలకు గురి అయింది. వారి విజ్ఞాన 
వేత్తలు కోట్లకొలది మానవులను వినాశం చేయగల ఆయుధాలను తయారు చేయడంలో 
అత్యంత (శ్రద్ధను వహిస్తున్నారు. ఈలాటి నాగరికత నశించినగాని మానవకోటికి తరుణో 
పాయం లేదు. గాంధీ చిత్రించిన పాళ్చాత్య నాగరికత ఈలాటిది. 


దీని [ప్రభావం మూలంగా నే (బ్రిటిష్‌వారు భారతదేశాన్ని జయించి వశపరచుకొనడం 
జరిగింది. వారి పరిపాలన (పభావంచేత భారతీయులుకూడా ఈ నాగరికతను అనుసరించే వారవు 
తున్నారు. (బ్రిటీష్‌ పరిపాలన తొలగడం అవసరమని గాందీ భావించడానికి పాళ్చాత్య నాగరికత 
పట్ల ఆయనకు కలిగిన ఆభిప్రాయాలే కారణం. భారతీయులకు హాని కలిగించేది (బ్రిటిష్‌వారి 


పరిపాలన కాదు. దానిని కలిగించేది పాళ్చాత్య నాగరికత అనే అభ్మిపాయంతో 1815 లో 
ఆయన న్వదేశానికి వచ్చాడు. 


ఈః విముఖత్వమే భారతీయ నాగరికత పట్ల, భారతీయుల (పొచీన జీవిత విధానంపబ్లి 
ఆయనకు గల గౌరవాన్ని పెంపొందించింది. భారతీయుల జీవితం నిరాడంబర మైనది. వారికి 
గల భౌతిక వాంఛలు చాలా తక్కువ. వారిది ఆధ్యాత్మిక దృష్టి, వారి పురుషార్థ అలో ధర్యం 
మొదటిది, అర్హ కామాలు కూడా పురుషార్థాలలో చేర్చబడినా వీటికి ధర్మం ఆధారమని, మోక్షం 


14 భారత స్వాతంత్రోద్యమ చరిత 


లక్ష్యమని వారు భావించారు. ఆందుచేక నే పాశ్చాత్య నాగరికత కంచె ఇది ఉ క్కృష్ష 
మైనడి. 

ఈలాటి భావం కలవాడు కావడంచేతనే ఆయన స్వదేశీపట్ల అత్యంత (శద్ద వహిం 
చాడు, స్వదేశీ అం“కే (గామంలోను, రాష్ట్రంలోను. దేశంతోను తయారైన వస్తువులను 
మాత్రమే వాడడం; భారీ పరిశ్రమలకు బదులు కుటీర పరిశమలను సాగించడం: అవినీతికి 
ఆనారోగ్యానికి ఆలయ మెన నగర జీవితానికి బదులు (గామాలలో జీవించడం! పరాయి మతాలను 
స్వీకరించుటకు బదులు మన మతాలనే అనుసరించడం; సంప్రదాయ సిద్దమైన మన పంచాయితీల 
ద్వారా పరిపాలన కార్యక్రమాలను సాగించడం. 


ఈ లాటి స్వదేశీ ఉద్యమాన్ని వచారంచేసి, దేశంలో దానిని (వ్ర వేళ పెట్ట డం 
ఆవసరమనే ఆభధిపాయంతో 1915లో ఆయన స్య దేశానికి వచ్చాడు. ఆటు తర్వాత ఆక 
కృషికంతకూ ఇది మూలాధారంగా యత... ఇంగ్లీషు విద్యాధికులలో ఒక శతాబ్రంగా 
ఏర్పడిన పాశ్చాత్య నాగరికతా బ్యామోహోన్ని తొలగించుటకు ఆయన సర్య [ప్రయత్నాలు 
చేశాడు. 

(5 దకీజ ఆఫ్రికాలోని భారతీయులు సామాన్య (ప్రజలు, వారితో అనేకులు 
కరాలీలు. కొందరు చిల్లర వర్తకులు. వారిలో ఆన్ప్బృళ్యులు కూడా అనేకులు ఉండినారు. 
వీరిలో అనేకులు అక్షరజ్ఞానం లేనివారు. ఈలాంటి సామాన్యులను సుసంఘజితపరిచి, వారిలో 
జాత్యాభిమానాన్ని ఆత్మ 'గౌరవా వాన్ని ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించి, సత్యాగహ సమరంలో 
పాల్లో నేటట్లు గాంధీవారిని మార్చాడు. ఈ సమరంయొక్క_ ఆఖమ దశలో పురుషులతోపాటు 
స్రీలు కూడా పాల్గొన్నారు. ఇది ఆంతా గాంధీపై గొప్ప (ప్రభావాన్ని వహించింది. 

భారత దేశానికి విముక్తి సామాన్య ప్రజలు సమరంలో పాల్గొన్నప్పుడే లభించగలదనే 
విశ్వాసం ఆయనలో ఏీన్పతరరిః దానిని సాగించుటకు వారికి శక్తి సామర్థ్యాలు ఉండడం 
ఆయన [గహించాడు. స్రీలు కాడా ఆందులో పాల్గొనడం అవనరమనే నిర్ణయానికి ఆయన 
రానడానికి కూడా దక్షిణ ఆఫ కాలోని అనుభవాలే (ప్రధాన కారణం. ఆరతి. పూర్వం రాజకీయ 
రంగంలో కృషి చేసినవారు. సా [పజల సహాయాన్ని అపేక్షించలేదు. తిలక్‌ కొంత 
వరకూ ఆలాటి ప్రయత్నం చేశాడుగాని అది భారీ ఎత్తున చేయబడినట్టిది కాదు. ఆది మహా 

ష్టాఇనికి మాత్రమే పరిమిత మైనట్రిది. సామాన్యంగా రాజకీ యాలలో నాయకత్వం వహించిన 
వారందరు గాంధీకి పూర్వం సామాన్య (ప్రజలతో నంబంధం బేనివారు. రాజకీయ ఉద్యమాలలోకి 
హరిని ఆకర్షించడం (ప్రమాదకరమని కూడా భావించారు. వారి సమస్యలను వీరు ఎక్కువగా 
పట్టించుకొనలేదు. కాని గాంధీ వైఖరి వీరి వైఖరికి పూర్తిగా నిన్న మైనట్టినది. బారత దేశానికి 
వచ్చిన తర్వాత ఆయన (పారంభించిన మూడు సత్యాగహాలు వారి సమస్యల పరిష్కారానికి 
ఉద్దేశింపబడినవి. సామాన్య రైతుల సహకారంతో ఆయన సహాయ నిరాకరణాది ఉద్యమాలను 
SUF Re ఆయన నాయకత్వంలో నగరవాసుల కంచె (గామీణులు అధిక సంఖ్యలో పాల్గొ 
న్నారు. దానీ ఫలితంగా స్వాతంత్రోద్యమం పజల ఉద్యమంగా రూపొందింది. 


ఆయనకు పూర్వం కాంగెసు ముస్త్తిం వీగులు ఎక్కువగా (ప్రవేళించనట్టిన్నీ 
వెనుకబడినవషిగా సరిగణింపబడి నట్టిస్నీ వీహారు, గుజరాత్‌, ఉత్తర (పడేశ్‌లలోనే ఆయన 


గాంధీ మహాత్ముని రంగ(పవేశం 15 


ఎక్కువగా కృషిచేశాడు. ఈ వెనుకబడిన (పొంతావే ఆయన ఉద్యమాలలో ఎక్కువగా సహక 
రించాయి. ఆయన అనుచర వర్షంలో ఆదివకకు (ప్రకిద్దిగాంచని రాజేంద్ర ప్రసాద్‌, కృపలాని, 
శంకరలాల్‌ బ్యాంకర్‌ మొదలైన యువక తరంవారు (ప్రధాన పాత వహించారు. దకిణ 
ఆఫికాలో సామాన్య (పజలతో ఆయనకు ఏర్పడిన సన్నిహిత సంబంధమే పై పరిణామాల 
కంతకూ (పధాన కారణం. 


(6) దక్షిణ ఆఫికాలో ఆయనకు ముస్తింలతో కూడా దగరక సంబంధం ఏర్పడింది. 
ఒక ముస్టింవర్తకుని ఆహ్వానంమీడనే ఆయన దక్షిణ ఆఫ్రికాకు వెళ్ళినట్లు ఇదివరకే తెలుసు 
కొన్నాము. (ప్రథమ దశలో ఆయన వారి సమస్యలపట్ల నే ఎక్కువ గ్రద్దవహించాడు. వర్తక 
లై_ సెన్‌సులు వారికి సులభంగా లభించేవికావు. అందుకై ఆయన (ప్రత్యేక కృషి చేయవలసి 
వచ్చింది. న్యాయవాది వృత్తిలో వారే ఎక్కువగా ఆయనకు సహాయపడినారు. వారి మసీదుల 
విషయమైకూడ ఆయన అధికారులతో రాయభారాలు జరపవలసపి వచ్చిండి. ఈలాటి పరిస్టితుల 
మూలంగా ముస్తింలకూ ఆయనకూ మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడి, ఆయనను వారు 
నాయకునిగాాగహించారు. వాందుసప్తులు ముస్తింలు కలపి ఒక జాతివారనే భావం ఆయనలో 
బలపడింది. వారుకూడ అలాటి భావంతోనే (పవ రించి హిందువులతోపాటు సత్యా(గహా ఉద్య 
మరలో పాల్గొన్నారు. ఈలాటి వాతాపరణంలో హిందువులు ఒక జాతివారని ముస్తి ంలు చేరొక 
జాతివారుఅని అనుకొనుటకు కూడ ఆవకాశం లేకపోయింది. 


i 
౪ 


దక్షిణ ఆఫ్రికాలో రెండు మతాలవారు ఒక జాతివారనే భావంతోనే కలిపి కృషిచేసినశ్తే 
భారత దేశంలోకూడా వారు కలిసి ఒకేజాతివారుగా కృషిచేయడం సాధ్యమనే భావంతో ఆయన 
స్వదేశానికి వచ్చాడు. ఈలాగు కృషిచేయడం వాంఛనీయమని, దానికి చార్శితకములై న 
అవరోధాలు ఎన్ని ఉండినా వాటిని అధిగమించుటకు సమ స్త (ప్రయత్నాలు చేయడం కర్తవ్య 
మని, దానీ నిర్వహణకు కంకణం కట్టుకున్నాడు. అందుచేతనే ఆలీసోవరులను నిర్భంధాన 
నుండి విడుదల చేయించుటకు 1916 నుండి పట్టుదలతో కృషిచేశాడు. ఖిలాఫత్‌ ఉద్య మంటలో 
హొందువులు ముస్తెంలతో కలిసి (పభుత్వాన్ని ఎ వర్కా నవలసిందిగా (పచారం చేయడ మేగాక 
దానికిగా ను ఉభయ మతాలవారు కలిసి సహాయ నిరాకరణోద్యమాన్ని సాగించే విషయంలో 
హిందువులలో అనేకుల అంగీకారాన్ని సంపాదించాడు. ఆయన సాగించిన మొదటి సహాయ 
నిరాకరణోద్యమం ఇందుకుగానే ఆయన (ప్రారంభించాడు. (ప్రారంభించిన తర్వాతనే పంజాబు 
దురంతాలకు (ప్రత్మికియ స్వరాజ్య సంపాదనము ఖిలాపతుతో జోడింపబడినాయి. 


ఆయన జీవితాంతం వరకు హిందూ మహామ్మదీయ ఐక్యత ఆయన సాధించదలచిన 
ఆశయాలలో అఆ(గస్టానం వహించింది. దీనికంతకూ ఆయనకు దక్షిణ ఆఫికాలో కలిగిన 
ఆనుభవాణు [ప్రధాన కారణం. 


(7) దేళ పు రోభివృద్రికిగాను (ప్రారంభింపబడిన ఉద్యమాలు ఫల్యపదమగుటకు 
సామాన్య పజల సహకారం అవసరమైనా వారిపై నాయకత్వం వహించదగినవారు 
సుళిక్షితులై న సత్యాగహులని గాంధీ భావించాడు. (ప్రాచీన కౌలంలో బుషులు ఆశ్రమాలను 
సాషించి అలాటి శిక్షణను గరపారు. గాంధి వారి ఆశమ విధానంచేత (పభావితుడయ్యాడు* 
దాసి. ఫలితంగా దక్షిణ ఆఫ్రికాలో పీనిక్సుకేేత్రం (Hhoenix Farm) టాల్హాయి క్షేత్రం 


16 భారత స్వాతం[త్రోద్యమ చరిత్ర 


(Tolstoy Farm) అనే క్షేత్రాలను స్థాపించాడు. వాటిలో అన్ని కులాలవావ, స్రీలు. పురుషువము 
పిల్లలు కలిసి ఒక సమిష్టికుబుంబంలోవి ఐ వారివలె ఆయన ఆధ్వర్యంలో జీవితాన్ని సాగించుటకు 
అలవాటు పడినారు. సత్యాగహా ఉద్యమంలో వారు (ప్రధాన పాత్ర వహించారు. 


ఈ అనుభవాన్ని ఆధారంచేసుకొని స్వదేశానికి వచ్చినవెంటనే ఆయస ఆహమ్మదా 
బాదు నగర సమీపాన సబర్మతి నదీతీరాన ఒక ఆశ్రమాన్ని స్థాపించాడు. దానికి సత్యా గహ 
ఆశమం అని పేరు పెట్టాడు. 1915 నుండి భారతడేశంలో ఆయన తల పెట్టిన కార్య(కమాలలో 
ఇదే మొదటిది, పనా (ప్రజాభిప్రాయానికి విరుద్దంగా అస్పృృశ్యులను కూడా ఇందులో 
చేర్చుకొన్నాడు. చకిణ ఆ ఫకాతలోని భారతియు అతో అస్పృశ్యులు ఎందరో ఉండినారు. వారు 
కూడా తకి,_నవారితో కలిసి సత్యా ? గహంలో వ్లొన్నారు. వారిని అంటరాని వారుగా తక్కిన 
వారు భావించలేదు. హిందూ మతానికి ఒక కళంకొంగా ఎర్పడిన ఆస్ప ఎశ తను తొలగించడం 
తన కర్తవ్యమని ఆయన భావించుఏకు ఇది _పధాన కారణం. దీనికి మొదటి మెట్టుగా ఆయన 
వారినీ తన ఆశ్రమంలో చేర్చుకొన్నాడు. ఆశ్రమానికి ఆర్థిక సహాయం చేసే సీవారు_ దీవిని 
నిరపించినా వారి నిరసనను ఆయన లక్ష్య'పెట్ట లేదు. 


ఆశ్రమంలోని వారందరు (బహ్మాచర్యము; జిహ్య్మాచాపల్యం లేని నిరాడంబర 
జీవితము, అ స్తేయము, అస్యామ్యము, కాయకష్ట జీవితము. ఖద్దరుధార ణము మొదలైన నియ 
మాలకు కట్టుడినవారు. వైవాహిక దాంపత్యం పరిమిత సంతానానికి సాధనము మాత్రమేనని 
ఇంద్రియ లో లత్వమునకు దారితీయరాదని వారు విశ్వసించారు. అట్టివారే (పజాసేవకు ఆ పలు, 
(పజాసేవలో పురుషులతోపాటు స్త్రీలుకూడా పాల్గొనడం అవసరమని ఆయన భావించాడు, 
ఆలాటి. స్రీలు పురుషులు (బహ్మాచర్యానికి కట్టుబడినప్పుడే స్రీలు నిర్భయంగా (పజాసేవలో 
పాల్గొనడం సాధ్యమౌతుంది. అధిక భౌతికవాంఛలు కలవారు ఆడంబర జీవితానికి అలవాటు 
పడినవారు కష్టపడి (ప్రజాసేవ చేయలేరు. ఆందుచేశనే ఆశ్రమవాసులు నిరాడంబరంగా జీవించ 
వలసినవారయ్యారు. అ సేయమనగా దొ దొంగిలించకుండా ఉండడంమా(త్రమే కాదు. తన అవస 
రాలకు మించి ఆదాయాన్ని సంపాదించి కూడబెట్టుకొనడంకూడా దొంగిలించడ మే. సమాజంలో 
కొందరు ఈలాగు చేయడంచేతనే తక్కినవారికి కసీన ఆవసరాలుకాడా లభ్యం కావడంలేదు. 
పిరికి చెందవలసిన ధనాన్ని ధనికులు ఆపహారి స్తున్నారు. అలాగు చేయడం దొంగతనమే. 
అస్వామ్యం ఆంటే దేనినీ తనదిగా భావించకుండా ఉండడం. దానిని అనుభవించే హక్కై 
ఇతరులకు కూడా ఉన్నట్లు (గ్రహించడం. ఏలాటి కాయకష్టం చేయక భోగ భాగ్యాలను 
అనుభవించరాదు అనేది కాయకష్ట నియమానికి ఆధారం. ఖద్ధరుధారణం నిరాడంబర జీవితానికి 
చిహ్నం కావడమేకాక, వృ త్తిలేనివారికి వృత్తిం కల్పించే సాధనం. ఈలాటి నియమాలకు 
లోబడి ఆశమవాసులు జీవించడంచేక వారు (పజాసేవ చేయుటకు సత్యాగహంలో నాయకత్వం 
వహించుటకు అక్ష లై నారు. హింనతో కూడిన యున్దంలో పాల్గొనే సైనికులకు శిక్షణ అవసర 
మెపక్తే అహింసతో కూడిన యుస్టంలో పాల్గొనేవారికి దానికి తగిన శిక్షణ అవసరం అనేది 
దేనికంతకు ఆధారం. 


ఆశ్రమ శిక్షణను పొందకపోయినా కొల్లాయిగుడ్డ కట్టుకొని నిరుపేవవలె దేశ 
సంచారం చేపిన గాంధియొక్క_ (ప్రభావంచేత లక్షలు సంపాదించుచుండిన మోతీలాల్‌ నెహూ, 


గాంధీ మహాత్ముని ర ంగృవవేశం స్టో 


చి _త్తరంజనదాసు, టంగుటూరి (ప్రకాశం, చ[క్రవ ర్వు రుల రాజగోపాలాచారి మొదలై నవారు వాడి 
వృత్త తులను మానుకొని ఖద్దరుదారులై సత్యాగ్రహ సమరంలో పాల్గొన్నారు. కోట్ల! కొలది [పజలు 
నిరుపేదలై జీవించే దేశంలో కొద్దిమంది సమస్త భోగభాగ్యాలను అనుభవించ డం సిగ్గుచేటు 
అనే టకం వ్యాపించింది. గాందీ తరగా దేశంలో కలిగిన విప్లవాత్మకములగు మార్పులలో 
ఇది ఆ(గన్థానం వహిస్తున్నది. 

ఈ విధంగా 1815 నాటికి సమాజంలో రాజకీయ రంగంతో సహో అన్ని రంగాలతో 
ఆన్యాయాలను తొలగించి మార్పులను (ప వేశ పెట్టుటకు సత్యా(గహం ఒక్క జే పటిష్ట పాధన 
మనీ, (విటీష్‌ సామాజ్య తత్వం తొలగి భారత డేశావికి స్వరాజ్యం లభించవలపి వున్నదనీ, 
స్వరాజ్యం ఆంళకే (పతి వ్యక్తి సత్యాహింసలకు లోబడి తన్ను తాను పరిపాలించుకొనడమసీ, 
పాళ్చ్ళ్చాత్య నాగరికత [పపంచానికి ముప్పు తెచ్చేది కావడంచేత అది పూర్తిగా నిర్మూలం కావలసి 
ఉన్నదనీ, భారతీయులు స్వదేశీపట్ల పూరి అభిమానం కలవారై పాశ్చాత్య నాగరికతకు దూరంగా 
ఉండడమే (శ్రేయస్కరమనీ, నాయకత్వం వహించే వారందరు సామాన్య (పజల సహకారంతో 
అలాటి (ప్రజల సమస్యల నన్నిటిని పరిష్కరించ పూనుకొనవలెననీ, భారతదేశ విముక్తికి 
హిందూ ముస్తిం ఐక్యత సాధనమసీ, ఆశ్రమాలలో సుశికితులై నవారే (ప్రజలకు నాయకు లగు 
టకూ సత్యాగహా సమరంలో పాల్గొనుటకూ అర్హు లసీ నాని వ విశ్వపించాడు. ఆయనది ఆధ్యా 
త్మిక, నై తిక దృక్పధం. లౌకిక సమస్యల పరిష్కా. రంలో ఆయనకు కలిగిన ఆస క్రి కంతకూ 
ఈ దృక్పథమే ఆధారం. ఇందులోనే ఆయనకూ ఇంతకు పూర్వం ఒక శతాబ్దంగా 7 రాజకీయ 
రంగంలో కషి చేసినవారికీ గొప్ప భవం. ఇంత మా్యతంచేత వారి కృషిని తూలనాడవలసిండి 
లేదు. రాజకీయాలు శైశవ స్థితిలో ఉన్నప్పుడు అధికారులకు వినతి పత్రాలను సమర్పించి వారి 
సహాయాన (పజల వాంఛలను సఫలీకృతం చేసుకోవడం ఒకే పురోగమన సాధనం. గాంధీ 
'సేవారంగాన్ని (ప్రవేశించే నాటికి శై శవ దశను దాటి (ప్రజలు యవ్వన దశలోకి రాగలిగారు. 
వారిలో ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవం వృద్ధి గాంచాయి. అధికారుల సహాయానిక్రై (పయ 
త్నించుటకు బదులు స్వయం సహాయంపై ఆధారపడి పురోగమనాన్ని సాధించడం తమ 
కర్తవ్యంగా వారు భావించారు. గాంధీలో ఈ భావం ఘనీభవించింది. సత్యాగహాం డాని 
ఫలిత మే, 

తాను కొత్తగా కనిపెట్టి దకీణ ఆఫ్రికాలో వినియోగించిన ఈ సాధనాన్ని భారత 
దేశంలో ఆయన ఏ విధంగా వినియోగించి ఫలితాలను పొందగలిగాడో మనం ఇప్పుడు తెలుసు 


కొనవలసి ఉంది. 
చదువదగిన (గంథాలు : 
Gandhi: Auto biography, Navajivan. 
R. Kumar (Ed): Essays on Gandhian Politics—Essays i, ii and 
lili, oxford. 
Judith M. Brown: Gnadhis Rise to power., Cambridge. 
Erikson: Gandhi's Truth, Faber. 
M. Venkatarangaiya, Gandhi's- Gospel of Satyagraha— Bharatiya 
Vidya Bhavan Bombay. 
కొడాలి ఆంజనేయులుగారి తెలుగు అనువాదం :! 
Vidya Bhavan: History and Culture of the Indian People, Vol. xi, 


అధ్యాయసు.2 
గాంధీ తొలి సత్యా గహాలు 
1 


గాందీ రంగంలో (పవేశించునాటికి దేశంలోని రంగాలన్నిటిలో మార్పులు (ప్రవేశించ 
సాగాయి. యుగ యుగాలుగా ఆచార బద్దమైన సమాజం సంచలనం కలదై మార్పు యుగంలో 
(ప్రవేశించింది. దీనికి తమ పరిపాలనను స్థాపించుకొనుటకు బ్రిటిష్‌వారు (ప్రారంభించిన నాటి 
నుండి వారు న్వప్రయోజనములకై మార్పులు (ప్రవేశ పెట్టారు. వీటి ఫలితంగా (ప్రజలలోని 
వివిధ వర్షాల జీవిత విధానంలో మార్పులు రాసాగినాయి. (చూడు (గ్రంధం (ప్రధమ భాగం). 


19 వ శతాబ్దంలో భారతీయులు కూడా (ప్రభుత్వానికంకె మార్పుల పట్ల ఎక్కువ 
ఆస కిని ప్రదర్శించారు. దీనికి వారు నేర్చిన ఇంగ్లీషవిద్య (ప్రధాన కారణం, వారికి పాళ్చాత్య 
సంస్కృతితోను, చర్మిత్రతోను, హేతువాదా ధార మైన విజ్ఞాన శాస్త్రంతోనూ పరిచయం లభిం 
చింది. ఆనాటి పాళ్చాత్య చరిత్రలో (పాధాన్యం వహించిన జాతీయోద్యమం చేతను, (పజా 
స్వామిక ఉద్యమం చేతను, విప్లవ భావం చేతను వారు ప్రభావితులై నారు, పాశళ్చాత్యులవలెనే 
భారతీయులు కూడా వివిధ రంగాలలో పరోగమించవలెననే ఆశయం వారికి కలిగింది. దీని 
ఫలితంగా వారు విద్య, మతం, సొంఘిక జీవితం, వారా పత్రికలు, వాజ్మయం, చిత్రకళలు 
మొదలై న రంగాలలో మార్పులు (ప్రవేశపెట్టి వాటి సాధనాన (ప్రజల వై ఖరిలోను, జీవిత 
విధానంలోను మార్పులు తేగలిగారు. అంతకు పూర్ణం జమీందార్లు, సంపన్నులై న భూస్వ్యా 
ములు. ఉన్నత కులాలకు చెందినవారు సమాజంలో (పముఖ వర్గాలుగా ఉండినారు. ఇంగ్నీమ 
విద్యావాా ప్తి గాంచడం చేత విద్యాధిక వర్గం ఇంకొక (పముఖ వర్గంగా ఎర్చడింది. ఇతర 
వర్గాలవారు సొమాన్యంగా సంప్రదాయ బద్దులు. వారిది వెనుకచూపు. విద్యాధిక వర్షంవారు 
ఈలాగుకాక మార్పులను వాంఛించే వారయ్యారు. వారిది ముందుచూపు. (వివరాలకు (గంధం 
లోని రెండవ భాగం చూడవచ్చు. 


విద్యాధికులు తల పెట్టిన మార్చు లన్నిటిలో రాజకీయ రంగంలో వారు చేయదలచిన 
మార్పులు అత్యంత (పాధాన్యం వహించాయి. (వీటన్‌ లోని రాజకీయాలచే (ప్రభావితులై వారి 
వలెనే వీరుకూడా రాజకీయ సంఘాలను స్థాపించారు. ఇవి దేశానికి కొ త్ర. (ప్రధమంలో ఇవి 
రాష్ట్రాలకు మాత్రమే పరిమితమై ఉండేవి. 1885 లో దేశానికంతా వీరు ఒక కేంద్రసంఘాన్ని 
స్థాపించి దానికి అఖిల భారత జాతీయ కాం(గైెసు అనే పేరుపెట్టి, తమ కార్యకలాపాలన్నిటినీ 
దాని ఆధ్వర్యాన సాగించారు. పీరు పరిపాలన విధానంలో ఆనేక మార్పులు వాంఛించి 
అందుకై ఆందోళనలను బేవదీశారు. వీరి కార్య కమాలన్నీ చట్టబద్ధములయినా వీరి వాంఛలు 
అధికారులకు రుచించినవి కాపు. అందుచేత (ప్రభుత్వం ఒక పక్షంగాను, కాం(గెసు వంటి 


గాంధి తొలి సత్యాగహాలు 19 


రాజకీయ సంఘాలలో పాల్గొన్నవారు దీవికి (ప్రతిపక్షంగాను ఏర్పడినారు. ఈ రెండు పజల 
పధ్య సంఘర్షణలు తప్పినవి కౌవు. గాందీ రంగంలో (పవేకించే వరకూ రాజకీయ చరిత్ర 
ఈ సంఘర్షణ చర్మితయే. 
కాని ఆనాటి విద్యాధికుల రాజకీయాలు అన్ని విధాలా పరిమితములై న రాజకీయాలు. 
ఇంగ్లీమ విద్యాధికులే వీటిని సాగించేవారు కావడంచేత ఇంగ్నీషు విద్య ఎక్కువగా వ్యాపించిన 
బెంగాలు, మదాసు, బౌంబాయి రాష్ట్రాలలో నే (ఇవి కోస్తా రాష్ట్రాలు పీటికి (పాధాన్యం లభిం 
చింది. (బ్రిటిష్‌ పరిపాలనకు పూర్వం మొగలాయీల వంటి వారికి (ప్రధాన కేంద్రాలుగా ఉండిన 
బీహారు, ఉత్తర (ప్రదేశ్‌, పంజాబు మొదలైనవి కాంగైసు రాజకీయాలచే ఎక్కువగా (ప్రభా 
వితం కాలేదు. ఈ రాష్ట్రాలలో ఇంగ్రిషువిద్య ఎక్కువగా వ్యాపించక పోవడమే దీనికి 
కారణం. గుజరాతు, మధ్య పరగణాలు, అస్పాంలు కూడా ఇదే కారణంచేత రాజకీయంగా 
వెనుకబడి ఉండినవి. 1892 నుండి 1909 వరకూ 18,605 [ప్రతినిధులు కాౌం్మగెసు సమా 
వేశాలలో పాల్గొన్నారు. వారిలో 8,905 డెంగాలుకు, 4,062 మద్రాసుకు, 4,857? బోంబాయికి 
చెండినవారు. తక్కిన 6,781 ఇతర రాష్టాఫలన్నిటి నుండి హాజరై న వారు. దీనిని బట్టి 
కోస్తా రాష్ట్రాలు రాజకీయంగా పురోగమించి ఉండడం. తకి) నన రాజ్టా9లు వెనుకబడి 


ఉండడం స్పష్టమవుతున్నది. ఆ నాటి రాజకీయాలు పరిమితములని భావించుటకు ఇది ఒక 
కారణం. 


ఇంతేగాక ఇంగ్లీమ విద్యాధికులు మాత్రమే ఆది క సంఖ్యలో కాంగగెసు రాజకీయా 
లతో పాలొంటూ వచ్చారు. వీరు (బ్రాహ్మణ, కాయ స్త మొద౭ై న ఉన్నత కులాలకు చెందిన 
౧ ని కా 
హరు. విద్యలో వెనుకబడిన |బ్రాహ్మణేకరులు, (క్రింది కులాలవారు, ముస్టింలు, జమీందార్లు 
(కొన్ని మినహాయింపులకు లోబడి వర్తకులు మొదలై నవారు కౌం(గెసు రాజకీయాలకు 
దూరంగా ఉండడం తప్పింది కొదు. ఇడి కూడా ఆనాటి అ మంతి ఒక పరిమితత్వాన్ని 
కిళ్సించిండి. 


1065 చో ముసింలు తమ ప్రయోజనాల నిమి తం ముస్తె ంవీగు ఆనే (పత్యేక 
paar.) 


రా 


వ మ 

[కమాన ఇంగ్లీషు విద్య నభ్యపించిన లాయర్లు వార్రాసతికా సంపాదకులు (జిన్నా, ఆలీ 
సోదరుల వంటివారు అందులో (పవేశించారుకాని ఆందులో కూడా రైతులకూ కార్మికలకూ 
తదితర సామాన్య (పశాసీకానికీ సనో ఆస క్రిగాని లేకపోయింది. లీగు కూడా కాం్యగెసు 
మోస్తరుగా నే పరిమిత రాజకీయాలకు కేంద్రంగా క్భృమ్ని చేసింది. 


సంస్థను సాొపించారు. కొని ఇందులో భూస్వాములు మాత్రమే కై పొరక వహించారు. కొల 


“oy 


ఇంకొక విదంగా కూడా అనాటి రాజకీయాలు పరిమిత రాజకీయాలుగా ఏర్పడినాయి, 
కాం(గెసులోను వీగులోను చర్చకు వచ్చిన విషయాలన్నీ విద్యాధికుల (ప్రయోజనాలకు మాత్రమే 
ఎక్కువగా సంబంధించి నట్లివి. ఉన్నత ఉద్యోగాలు, శాసన నభలను విస్తృత పరచడం, 

లు 

వాటితో భారతీయులకు ఎక్కువ సంఖ్యలో (ప వేశం కల్పించడం; ఇతర రాజకీయ సంస్క 
రణలు....ఇవి అన్నీ ఈలాటివి. రైతులు, కార్మికులు, దళిత వర్తాలవా "ది సమస్యల గురించి 
అప్పుడప్పుడు కొన్ని తీర్మానాలు చేయబడినా వీటిని గురించి అ నాయకులు ఎక్కువగా 
ఆందోళన సాగించినవారు కారు. దేశంలో ఆధిక సంఖ్యాకులు రైతులు మొదలైన వారే. 


a భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 
వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, (గ్రామ [పాంతాల పునర్నిర్మాణం మొదలై న వాటిలో పురో 
గమనం జరిగితేగాని వీరి స్థితిగతులు చక్కబడవు. కాని ఆనాటి రాజకీయాలలో వీటిపట్ల శ్రద్ద 
చాలా స్వల్పం. 

గాంధీకి ఈలాటి పరిమిత రాజకీయాలలో ఆసక్తి లేదు. రైతులు, కార్మికులు, 
(గామీణులు మొదలై న వారి స్థితిగతులను చక్కబరచడమే ఆయన లక్ష్యం. అందుచేత ఆయన 
దృక్పధం అంతకు పూర్వం రాజకీయ రంగంలో కృషి చేసిన గోఖలే, ఫిరోజ్‌షా మెహతా, 
మదన్‌ మోహన్‌ మాళవ్యా, సురేంద్రనాద్‌ బ్యానర్షీ, తిలక్‌ మొదలై న వారి దృక్పధానికం“కె 
భిన్న మైనట్టిది. ఇంతే కాదు. ఆయన పాశ్చాత్య నాగరికతను ఇంగ్నిషు విద్యా విధానాన్ని 
పూర్తిగా ఖండించాడు. వారు వీటిని చాలా వరకు సమర్ధించే వారు. పాళ్వాత్య నాగరికతలో 
కొన్ని లోపాలు ఉండినా భారతీయులు పురోగమించుటకు అది ఒక (ప్రధాన సాధనమని భావించిన 
వారు. ఆనాటి విద్యావిధానం పట్లకూడా వారి అభిప్రాయం ఈలాటిదే. గాంధీ ఆలాగు కాక, 
విద్య మాతృభాషల ద్వారా నేర్చుకొనవలసినదిగాను, విద్యతో ఆధారిత్మి క నై తిక విలువలకు 
(పధాన స్తానం ఉండవలసినదిగాను, అది వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, ఇతర వృ త్తులతో 
సన్నిహిత సంబంధం కలదిగా ఉండవలసినట్లుగాను భావించాడు. తన ఆశ్రమంలో ఈలాటి 
విద్యనే (పవేళ పెట్టాడు. ఆనాటి విద్యావిధానం మూలంగా విద్యాధికుల కూ సామాన్య (పజలకూ 
మధ్య ఒక ఆభాతం ఏర్పడినదసీ, దానిని పూరించుటకు మాతృభాష ద్వారా అన్ని న్థాయీలలో 
విద్యను నేర్చుకొనడం ఏకైక సాధనమనీ భావించాడు. ఇందులో కూడా ఆనాటి రాజకీయ 
నాయకూలకూ గాంధీకీ మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినాయి. 


వారందరు చట్టబద్ధమైన ఆందోళన ఒక్క_ చే రాజకీయ పురోగమనానికి సాధనంగా 
భావించారు. ఇది నిష్ఫృలమైనా దీనికి భిన్నమైన ఇంకొకసాధనం వారు కని పెట్టలేక పోయినారు. 
కాని గాంధీ ఆలాగు కాక సత్యాగహం అనే శాంతియుత నాధనాన్ని కనిపెట్టి, దానిని దక్షిణ 
ఆఫ్రికాలో ఫల్యప్రదంగా వినియోగించి, భారతదేశంలో కూడా దానిని వినియోగించుటకు కృత 
నిశ్న్చయుడై నాడు. ఇది అప్పటి రాజకీయ నాయకులకు ఎంత మాతం అంగీకార యోగ్యం 
కాలేదు. ఇది దౌర్జన్యానికి దారి తీసే విధానమనేది వారి అభిప్రాయం. ఈలాటి వానితో 
సన్నిహిత సంబంధం కుదుర్చుకొనడం (ప్రమాదకరమనే భావం వారిలో నాటుకొన్నది. 
18.5 మొదలు 1920 వరకూ వారి దారి ఒకటిగాను, గాంధీ నడిచిన దారి ఇంకొకటిగాను 
ఉండుటకు ఇది ఒక (ప్రధాన కారణం. 


ఇదిగాక ఆయనది ఆధ్యాత్మిక నై తికదృష్టి. [ప్రజలు ఆధ్యాత్మి కంగాను వై తికంగాను 
పురోగమించడమే ఆయన వాంఛించిన మార్పు. ఇది జరిగిన పక్షంలో స్వరాజ్యం తనంతట 
అది వచ్చి తీరుతుందునేది ఆయన విశ్వాసం, ఆయన ఆశ్రమ జీవిత విధానం ఇందుకుగాను 
ఉద్దేశింపబడినది. ఆశ్రమంలో కాయకష్టంతో కూడిన "నూలు వడకడము, కుటీర పరిశ్రమలు 
కొన్నిటిలో ఆ(శమవాసులు కాలాన్ని వినియోగించినా వీటి ప్రధానోద్దేశం నై తిక లక్ష్యసాధన, 
ఆయన ఆధ్యాత్మిక జీవితమే సామాన్య (పజలను ఆకర్షించింది. తక్కిన రాజకీయ నాయకులకు 
'లఖించని [ప్రజాదరణ ఆయనకు లభించుటకు ఇదే ప్రధాన కారణం. ఆయన దెవభకి, ఉపవాస 
(వ్రతాలు, ' సత్యాహింసలపట్ల ఆయనకుగల విశ్వాసం, వారిని ముగ్గులుగా చేశాయి. "ఆయన ఒక 


గాందీ తొలి సతాా్యగహోలు 21 


అవతార పురువుడస్కి మానవుల ఉద్దరించుటికు భగవంతుడే గాంద్‌ గా జన్మించాడని వారు 
భావించసాగారు. విద్యాధికులందరికి ఇది ఒక మూఢనమ్మకంగా కనిపించింది. ఇది మూఢ 
నమ్మకమే కావచ్చు. కాని భారతీయులకు.__వారిలో (ప్రధానంగా హిందువులకు. పకృతి సిద్ద 
మైన లక్షణం. గాంధీ వారిని చక్కగా ఆర్థం చేసుకొన్నాడు. కొల్లాయగుడ్డ కట్టుకొని వారి మధ్య 
సంచారం చేశాడు. ఆహారంలో కఠిన నియమాలను పాటించాడు. రైళ్ళలో మూడవక్లాసులో 
ప్రయాణం చేయుటకు అలవాటు పడినాడు. మాలమాదిగల వాడలకు వెళ్ళి వారితో కలిపి 
నివానంచేశాడు. *మానవులందరు సోదరులు, అందరూ భగవంతుని సంతాన” మనే విశ్వా 
సంతో (పఫవర్సించాడు. ఆయన ఆలోచనలకూ మాటలకూ చేతలకూ మధ్య ఏలాటి భేదం 
లేదు. మాటలకంకే చేతలకే ఆయన ఎక్కువ (పాధాన్యం కల్పించాడు. జీవితానికి తికరణ 
శుద్ధి లక్షణంగా ఉండవలెననేది ఆయన జీవిత విధానానికి ఆధారం. (పజల ఐహిక సౌఖ్యాన్ని 
ఆయన విస్మరించలేదు. ఆయన తల పెట్టిన కార్య్యకమాలన్నీ దానికి సాధనాలు. దార్మిద్య్య నిర్మూ 
లనం ఆయన ఆశయం, వ్యవసాయం, పకు పోషణ, కుటీ5 పరిశ్రమలు, స్వదేశీ ఇవే దాసికి 
సాధనాలని ఆయన భావించాడు. ఈ సాధన సముదాయానికి నిర్మాణ కార్యకమమని ఆయన 
'పేరుపెట్టాడు. నై తికజీవితంతో దీనిని జోడించాడు. వీటి అన్నిటి (ప్రభావంచేక ఆయన 
సామాన్య(పజలచే నాయకుడుగా గు_ర్జించబడినాడు. 

రాజకీయనాయకులకు ఆయన ఒక వింత మనిషిగా కనుపించాడు. (శ్రీవివాసళాస్తీ 
వంటివాడు ఆయన బనియావేషాన్ని, నుదుటిలో గంధపుబౌట్టును, కుంకుమబొట్టును, పాలును 
కూడా వర్జించి వేరుశనగ మొదలగు గింజల ఆహారాన్ని తినడం ఒక విధంగా 1815 లో 
హేళన చేశాడు. ఈలాటివాడు (ప్రజలకు నాయకుడు కావడం స్వప్నతుల్యమని భావించాడు. 

గాందీకి గోఖలే రాజకీయరంగంలో గురువుస్థానంలో ఉండేవాడు. కాని గోఖలే 
కూడా గాందీ భారత రాజకీయాలలో (ప్రవేశించడం, సత్యాగ్రహ సాధనాన్ని వినియోగించుటకు 
పూనడం (ప్రమాదకరమని భయపడి ఒక సంవత్సరకాలం రాజకీయాలలో (ప్రవేశించరాదనీ, 
రాజకీయా లపబ్ల మౌనవ్రతం ధరించవలపిందసీ, దేళాటనంచేసి రాజకీయ పరిస్థితులను 
అవగాహన చేసుకొనవలసిందనీ సలహాఇచ్చాడు. గోఖలే స్థాపించిన భారత సేవకుల సంఘంలో 
(Servants of India Society) సభ్యత్వాన్ని గాందీ కాంకించాడు. కాని ఒక సంవత్సరం 
తర్వాతనే దానికిగాను (ప్రయత్నం చేయవలసిందిగా గాంధీని కోరాడు. దక్షిణ ఆఫ్రికాలో 
ఆయన వహించిన పా(త్రకొరణంగా గాంధిపట్ల గోఖలేకూ తక్కిన భారతీయ నాయకులకూ 
గొప్పగౌరవం ఉండినా ఆయన భారత రాజకీయాలలో 'పవేశించడంవల్ల భయ సందేహాలు 
క లవారయ్యారు. 

గోఖలే 1915 ఫిబవరిలో కాలధర్మం పొందినాడు. ఆయినా ఆయన సలహామేరకు 
గాందీ 1815 లో దేశంలోని నలుమూలలలో నంచారంచేపి పరిస్టితులను ఆవగాహన చేసు 
కొన్నాడు. రాజకీయాల గురించి ఏ సభలలోను మాట్లాడలేదు. విద్యార్థుల సభలలోను; 
నర్తకుల సభలలోను, లాయర్ల సమావేశాలలోను (పసంగించాడు గాని (పజల దారిద్ర్య 
నిర్మూలనం, స్వదేశీ, నిరాడంబర జీవితం....ఇవే ఆయన (పసంగాలలోని విషయాలు. 1915లో 
కాం|గెసు సమావేశానికి హాజరై నా వలసరాష్ట్రా) లలోని బారతీయుల గురించి మాాతమే 
(పనంగించాడు, - 


22 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


1916 లో కూడా రాజకీయాల గురించి ఎక్కువగా పట్టించుకోలేదు. హిందూ విశ్వ 
విద్యాలయ (ప్రారంభోత్సవంలో బిసెంటు ఆహ్వానం కారణంగా పాల్గొన్నాడు. కొని ఏలాటి 
మొగమూటం లేక సంస్థానాధీశుల సమక్షంలో వారి ఆడంబర జీవితాన్ని ఖండించాడు. ఇంతే 
కాదు. అధికారులను హత్యలుజేసే విస్హ్థవవాదుల [ప్రవర్తన ఖండించదగినదై నా వారి దేళాభి 
మానం (పశంసింపదగినదని చెప్పగా బిసెంటు కుపితురాలై (ప్రసంగాన్ని ఆపి వేయవలసిందిగా 
కోరింది. ఆయన వెంటనే కూర్చుండి తాను శాంతిమార్జాన్ని గురించి చేప్పదలచిన మాటలను 
చెప్పలేకపోయినందుకు చాలా విచారించాడు. ఇది మొదలు గాందీ బిసెంటుల మధ్య సుహృ 
ద్భావం దెబ్బతిన్నది. 1916 ఆఖరున లక్నోలో జరిగిన ముస్తి ంలీగు సమావేశానికి హోజరై నాడు, 
కాని ఆందులో ఆయన హిందువులు మహమ్మదీయులు ఐక్యభావంతో కృషిచేయవలపిన 
అససరాన్ని గురించి మాత్రమే (ప్రసంగించాడు. కాంగెను సమావేశానికి కూడా హాజరై దక్షిణ 

ఆ ఫికావంటి వలసరాష్టా? లలో కొం, టాక్టు కూలీ విధానం రద్దుకావలెననే తీర్మానాన్ని (పతిపా 
దించాడు. ఇతర రాజకీయ తీర్మానాలవట్ల శోద్దచూపలేదు. కొం_గైనులో ఎక్కువగా పాల్గొనడ 
మంటప ఏదో ఒక పార్టీతో సంబంధం కల్పించుకొనడమేనని, ఆది తన న్య కత్వావికీ, సామాన్య 
(పజల సేవకూ (ప్రతిబంధకం కాగలదని ఆయన భావించాడు. 


దీనికి రెండు మూడు మినహాయింపులు మాత్రమే ఉన్నట్లు చెప్పవచ్చు. కాంటాక్ట్రు 
కూలీలపద్దతిని రద్దుచేయని పక్షంలో తాను సత్యాగహాోనికి సిద్దంగా ఉన్నట్లు అధికారులకు 
తెలియపరచాడు. వారు కొంత భయసడి 1917 ఆఖరులోపుగా దానిని రద్దుచేయునట్టు హోమీ 
ఇవ్వగా ఆ (ప్రయత్నాన్ని విరమించాడు. ఈ పద్ధతి 1817 లో రద్దు చేయబకింది. 1816 లో 
ఆలీసోదరులు యున్దకాలంలో టర్కీ_-పట్ల సానుభూతిని చూసినందుకు నిర్బంధంలో ఉంచబడి 
నారు. గాందికి ముస్తింలఅపట్ల (వత్యేక ఆభిమానం వుండడంచేత నారి విడుదలకుగాను 
రాష్ట్రపతితో ఊఉ _త్తర్యప్రత్యుత్తరాలు జరిపాడు. 1917 లో గుజరాతు సభకు అధ్యక్షుడుగా 
ఉండుటకు అంగీకరించి కాంగ్రెసు లీగు పథకాన్ని (గ్రామాలలో (ప్రచారం చేశాడు. ఆసంవత్సరం 
నవంబరులో జరిగిన గుజరాతు సమావేశానికి ఆధ్యక్షుడై కార్య(క్రమమంతా గుజరాతిభాషలో 
జరగవలసిందిగా పట్టుపట్టి విజయాన్ని సాధించాడు. (ప్రజల సమస్యల గురించి తీర్మానాలు 
చేయించి (గామ (౩ పా పత్రాతతో వాటినిగురించి (ప్రచారాన్ని సాగించాడు. ఇవితప్పు 1915-17లలో 
రాజకీయాలలో ఆయన (శ్రద్దవహించలేదు. 

రాజకీయ నాయకులతో ఆయన సన్నిహిత సంబంధం పెట్టు! కొనలేదు. వారు కూడా 
ఆయనపట్ల అలాటి వైఖరినే (ప్రదర్శించారు. భారత సేవకుల సంఘంలో (Servants of 
India Seis) నభ్యత్వానికి ఆయన పెట్టుకొన్న దరఖాస్తును దాని అధ్యక్షుడు (శ్రీనివానళాస్త్రి 
ఇతర కార్యక ర్త రలు నిరాకరించారు, సత్యాగహంతో కూడిన ఆయన రాజకీయభావాలు వారికి 
రుచించలేదు. తిలక్‌ గొప్ప 'దేళశాభిమానిగా ఆయన బావించినా పరోక్షంగా దొర న్యాన్ని పురి 


కొల్పిన నాయకుడనే భావం ఆయనకు కలిగింది. అందుచేత ఆయనతో సాన్నిహిత్యం పెట్టుకొన 
లేదు. ఈ విధంగా రెండు సంవత్సరాల కాలం గడసిన తర్వాత రైతులకు సేవజేయుటకు 


వీహారులోని చంపరాన్‌ జిల్లాలో ఆయనకు అవకాశం కలిగింది. దానిని పురస్కరించు 
కొని మొదటిసారిగా భారతదేశంలో ఆయన నత్యాగహ సాధనాన్ని వినియోగించాడు. దీనితో 
భారత దేశంలోని ఆయన జీవితంలో మొదటిఘట్టం ముగిసి రెండన ఘబ్దం (ప్రారంభమైంది. 


గాంధీ తొలి సత్యాగ్రహాలు 23 


2 


చంపరాన్‌ బీహారు రాష్ట్రపు ఉత్తర (పాంతంలోని జిల్లా. ఇందులోని (గామాలు 
జమీందార్ల కు చెందినవి. కాని వారు (పత్యక్ష్షంగా రైతులతో సంబంధం పెట్టుకొనుటకు బదులు 
వాటిని ఇతరులకు కౌలుకు ఇచ్చి కౌలుదాక్ల నుండి శిస్తులు వసూలు చేయసాగారు. ఈ కౌలు 
దార్షలో అధికసంఖ్యాకులు నీలిమందు తోటలకు యజమానులైన తెల్లవారు. రైతులపై 
యావత్తు అధికారం వీరిదే. పివిల్‌ క్రిమినల్‌ వ్యవహారాలను పైసలు చేయుటకు కోర్టులు 
ఉండినా చట్టవిరుద్దంగా వీరే వాటిని పరిష్కరించేవారు. తప్పనిసరిగా తమ సాగులో ఉన్న 
భూములలో మూడవ వంతులో సీలిసాగు చేయవలపిందిగా వీకు రైతులను నిర్బంధించేవారు. 
సీలిపంట ధరలను వీరే నిర్ణయించి రైతులకు గిబ్టుపాటుకాని ధరలను చెల్లించేవారు. కృత్రిమ 
సీలిమందు రసాయన శాస్త్ర సహాయాన పాశ్చాత్య దేశాలలో తయారుచేయడం (ప్రారంభమైన 
తర్వాత భారతదేశపు నీలిమందుకు గిరాకి తగ్గి ధరలు పడిపోయినవి. ఆ పరిస్థితులలో తోట 
యజమానులు రై తులు చెల్లించవలసిన శిస్తులను విపరీతంగా పెంచారు. శిస్తులు కాక అనేక 
సెస్సులనుకూడా వసూలుచేయడం పరిపాటిగా ఉండేది. (గ్రామాలలోని బందెల దొడ్డులన్నీ 
పీరి వశంలోనే ఉండడంచేత రైతులను పీడించుబకు ఇది కూడా ఒక సాధనమైంది. 
జిల్లా బోర్డులలోను తాలూకా బోర్డులలోను వీరే సభ్యులగుటచేత వీరి నిరంకుశాధి కారానికి ఇదె 
కూడా తోడ్పడింది. వీరు తెల్లవారు కావడంచేత అధికారులు వీరిపై ఏలాటి చర్యలను తీసుకొ 
వారు కారు. రైతులను (గ్రామాలను పేరునకు మాడ్రమే (పభుక్వం పలిపాలించేవెగాను వాస్తవ 
పరిపాలనను తోట యజమానులు సాగించేవారుగాను ఏర్పడింది. 


విద్యలో బీహారు రాష్ట్రము, అందులో చంపరాన్‌ జిల్లా చాలా వెనుకబడి ఉండిన 
కారణంగా కాం(గెసను (పభావం ఈ (పొంతాలకు వ్యాపించలేదు. పొట్నావంటి (పధాననగరం 
లోనివారు కొందరు మాత్రమే కాం(గెను సమావేశాలలో పాల్లొందూవచ్చారు. కాని వారెవ్వరూ 
రైతులు అనుభవించే కష్టాలను గురించి ఆలోచించలేదు. రైతుల పక్షం వహించినవారు 
కొందరు రాష్ట్ర శాసనసభలో దీనిని గురించి ఒకటి రెండు పర్యాయాలు ప్రస్తావించినా (పభుక్వం 
వారి మాటలను పెడచెవిలో పెట్టింది. ప్రపంచ సంగ్రామ ఫలితంగా చంపరాన్‌ రైతుల కష్టాలు 
మరింత దుర్భరమైనాయి. వారి గోడులను ఆలకించే వారెవ్వరు లేకపోయారు. 


ఈలాటి పరిస్టితులలో వారిలో ఒకడైన రాజకుమార్‌ శుక్లా 1816 ఆఖరున లకోో 
కౌం[గెసు సమావేశానికి వచ్చిన గాందీనీ కలుసుకొని రైతులకు జరుగుచుండిన ఆన్యాయా లన్ని 
టిని వివరించి. వారికి సహాయము చేయవలసిందిగా ఆదరించాడు. గాందీ దానికి వెంటనే సమ్మ 
తించలేదు. కాని ళుక్షా పట్టుబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళితే ఆక్కుడికి తానూ వెళ్ళుతూ ఆఖరుకు 
ఆయనను ఒప్పించాడు. రైతుల ఇబ్బంమలు ఏవో తెలుసుకొని వాటిని తొలగించే ఉద్దేశంతో 
1917 పృపిలులో చంపరాన్‌ (ప్రధాన నగరమైన మోతిహారీకి వచ్చాడు. 


ఆయన (ప్రతి విషయాన్ని ఆందరి దృక్పుధాలనుండి కబ్బంగా పరిశీలించిన తర్వాతనే 
ఏదో ఒక నిర్ణయానికి వచ్చేవాడు. అందుచేత వెంటనే తోట యజమానులను అధికారులను 
కలుసుకొని రై తుల వాస్తవ పరిస్టితి ఏలాటిదో తెలుసుకొనుటకు తాను ఉద్దేశించినట్టు వారికి 
తెలియసరచాడు, ఇది ఒక ఆందోళనకు కారణం కాగలదనే భానంతో జిల్లా అధికారులు తామే 


లి భారత స్వాతంత్రోద్యమ చరిత 


రైతుల ఇబ్బందులను తెలుసుకొని వాటిని తొలగించుటకు చర్యలు తీసుకొనుటకు సిద్ధంగా 
ఉన్నట్లును ఆయన (గ్రామాలలో పర్యటించి వాటిని తెలుసుకొనవలపిన ఆవసరం లేదనీ 
ఆయనకు నచ్చజెప్ప (ప్రయత్నించారు; కొని స్వయంగా వాస్తవ సమాచారాన్ని సేకరించినగాని 
తనకు యదార్హం తెలియజాలదవీ, ఈ విషయంలో ఇతరుల అభిపాయాలపై ఆధార పడడం 
తనకు అంగీకారం కాదనీ, ఆయన వారికి స్పష్టం చేశాడు. _ దానిపై వారు ఆయన వెంటనే 
చంసరాన్‌ జిల్లానుండి వెళ్ళిపోవలనసినదిగా ఉ తరువులు జారీచేశారు. 


కాని ఉ_త్రరువులను ఉల్లంఘించుటకు ఆయన నిర్ణయించుకొన్నాడు. ఇక్క.డ 
ఆయన వినియోగించిన సత్యాగ్రహ సాధనం యిదే. ఉత్తరువులు ఉల్లంఘీంచినందుకు వారు 
ఆయనను విచారణ చేపి శిక్ష విధించుటకు సమకట్టారు. వారు జారీచేసిన ఉ తరువులు న్యాయ 
విరుద్దములనీ. ఏ పరిస్టితులలో కూడా వాటికి తొను లొంగడం బేదసీ, డాని ఫలితంగా ఏలాటి 
శిక్షను విధించినా దానిని అనుభవించుటకు సిద్దంగా వున్నాననీ ఆయన వారికి ఘంటాపథంగా 
తెలియసరచాడు. ఇంతకుపూర్వం వారిఎదుట ఈలాగు ఎవరూ (ప్రవ ర్తించలేదు. అందుచేత 
గాంధీ (చవ _ర్హన వారిలో విస్మయాన్నీ, భయాన్నీ కలిగించింది. వారు విచారణను వాయిదావేని, 
రాష్ట్ర పభుత్వానికి విషయాన్నంతా తెలియపరచారు. (ప్రభుత్వంవారు జిల్లా అధికోరుల చర్య 
చట్టవిరుద్దమసీ, గాంధీపై ఏలాటి చర్యను తీసుకొనరాదని ఆదేశించారు. శేసు ఉపసంహరించ 
బడింది. సత్యాగహాం విజయవంతమైంది. 


అటు తర్వాత గాందీ కొందరి అనుచరుల సహాయంతో (గామాలతో పర్యటించి 
చైతులనుండి వాగ్యూలాలు తీసుకొని వారి వాస్తవ పరిస్థితిని చాలావరకు తెలుసుకొన్నాడు. 
కాని ఆయన (గ్రామాలలో తిరగడం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకారం కాలేదు. ఇంతకు పూర్వం 
జిల్లా అధికారులు భావించినశ్లై వారు ఆయన జిల్లాలో ఉండడం (ప్రమాదకరమని భావించి దేశ 
రమణ చట్టం్యకింద ఆయనను జిల్లానుండ్తి వెళ్ళగొట్టదలచి డిల్లీలోని అధికారుల అనుమతిని 
కోరారు, అప్పటికి గాంధీ ఢిల్లీ ఆధికారులకు తాను చంపరాన్‌కు ఏ ఉద్దేశంతో వచ్చిందీ 
తెలియసరచాడు. రైతుల పరిస్థితులను గురించి నిస్పక్షపాతంగా విచారణ చేయుటకు ఒక 
కమిషన్‌ ను నియమించవలపిందిగా కూడా కోరాడు. డిల్లీ అధికారులు ఆయన కోరిక సహేతుక 
మైనదని భావించారు. ఆయనపై ఏలాటి చర్యను తీసుకొనరాదని, కమిటీ ఒక దానిని నియ 
మించవలపిందిగాను, ఆందులో ఆయననుకూడా సభ్యునిగా నియమించవలసిందిగాను ఆడే 
శించారు, దానికి తలయొగ్గి వీహారు (ప్రభుత్వం ఆలాటి కమిటీని నియమించింది. గాందీ 
అందులో సభ్యుడయ్యాడు. కమిటీ పూర్తిగా విచారణచేసి, నీలిమందు యజమానులు 3 తుల 
పట్ట, ఆన్యాయంగా (ప్రవర్తిస్తున్నారని, ఆన్యాయాలను తొలగించుటకు కొన్ని దర్యలను 
ప్రభుత్వం తీసుకొనడం ఉచితమనీ, ఒక నివేదికను ఏక(గీవంగా సమర్పించింది. 


కమిటీ నూచనలకు అనుగుణంగా (ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసి, నిర్బంధ నీలి 

సాగును రద్దు చేసింది; రైతులు యజమానులకు చెల్లించవలపిన శిసును తగించింది. చట 

అలో శ్‌ Psi a 

విరుద్దంగా వారు వసూలుచేసే సెస్సులను రోద్దుచేసింది. రైతులు కౌంక్షించిన సదుపాయాలన్నీ 

వారికి లభించకపోయినా వారిబాధలు చాలావరకు తొలగిపోయినవి, ఈ విధంగా గాంది విని 
_-యోగించిన తొలి సత్యాాశహళం విజయవంతంగా ముగిసింది, 


గాంధీ తొలి సత్యా(గ్రహాలు 26 


ఈ సత్యాగ్రహం గాంధీ జీవితంలోను భారత డేశచరిత్రలోను ఒక (పధాన 
ఘట్టంగా "పేర్కొన తగినట్టిది. ఈ సత్యాగహం మూలంగా గాంధీకి అఖిలభారత (ప్రఖ్యాతి 
లభించింది. నిరంకుశులై_న (బ్రిటిష్‌ అధికారులను ఎదుర్కొని తననై తిక బలంతోను పట్టు 
దలతోను తన ఉద్దేశాన్ని కొనసాగించ గలిగాడు. ఇంతటి విజయాన్ని సాధించిన కారణంగా 
ఆయన అన్ని రాష్ట్రాలలోని నాయకులయొక్క_య _ప్రజలయొక్కుయు దృష్టిని ఆకర్శించాడు. 
దేశానికి ఏకైక నాయకుడుకాగల అర్హత ఆయనకు ఉన్నదనేభావం వ్యాపించింది. 


ఇంతవరకూ సత్యాగహాం ఆనేది ఒక సిద్ధాంతంగా ఉండినది. అడి దక్షిణ ఆఫి 
కౌలో ఫల్యప్రదమైనా అనేక విభేదాలతో కూడుకొన్న (ప్రజలుగల భారత దేశంలో విజయవంతం 
కాగలదా అనే సందేహం అందరికి కలిగిఉండినది. చంపరాన్‌ సత్యాగహం ఈ సందేహాన్ని 
తొలగించింది. చట్టబద్ధమైన చర్యలు ఫల[ప్రదం కానప్పుడు (ప్రజలు నిస్సహాయులై చేతులు 
ముడుచుకొని కూర్చుండవలపిన అవసరం లేదనీ, సత్యాగహం అనే సాధనం వారి అందు 
బడిలో ఉన్నదనీ: దానిని వినియోగించి అధికారులను లొంగదీసి తమ వాంఛలను సఫలీకృతం 
చేసుకోవడం సాధ్యం కాగలదనే విశ్వాసం (ప్రజలకు కలిగింది. (పాచీనకాలంలో అన్ని 
అసా౨లు విఫలములై నప్పుడు తపస్సంపన్నులై న యోగులు (టఅహ్మాసా?న్ని ఉసయోగించే 
వారని (ప్రతీతి. ఆధునిక యుగంలో సత్యాగ్రహం ఆలాటి ఆచకణసాధ్యమైన ఉత్తమ అన్హ్రమనే 
భావం వీహోరు ఉదంతాల ఫలితంగా ఏర్పడింది. 

ఇది మొదలు వీహారులోని రైతులు, ఇతర సామాన్య (ప్రజానీకము గాంధీపట్ల 
పరమభక్తి గలవారై, ఆయనను ఆనుసరించుటకు పిద్దపడ్డారు. సామాన్య పజల సహకారం 
తోనే భారత డేళానికి విముక్తి కలుగగలదనేది గాంధీ విశ్వాసం. చంపరాన్‌ సత్యాగహ ఫలి 
తంగా వీహారులోని (ప్రజలు గాంధీకి అనుచరులై నారు. భవిష్యత్తులో ఆయన సాగించిన ఉద్యమా 
లన్నిటిలో వారు ఆయనకు సహాయపడినారు. ఇదివరకు కాంగెసు రాజకీయాల దృష్టా చాలా 
వెనుకబడినట్లుగా భావింపబడిన రాష్ట్ర్రం నూతన చై తన్యంతో పృదోగమించసాగిండి. రైతుల 
మానపికతత్వం మారింది. అధికారులను చూచి భయపడవలసిన అవసరంలేదని వారు 
(గటాంచారు. 

చంపరాన్‌ సత్యాగహ సందర్భంలో గాంధీ ఆనాటి అఖిలభారత నంన్ధలైైన 
కాం(గెసు, ముస్టింలీగు, జోంరూల్‌ వీగ్‌లతో ఏలాటి సంబంధమూ పెట్టుకొనలేదు. 
వాటి సహాయాన్ని అపేకించక స్వతంత్రంగా వ్యవహరించాడు. ఇదివరకు రాజకీయ 
రంగంలో కృషిచేసినవారి సహకారాన్ని కూడా అపేకీంచలేదు. తనకు కావలపిన అనుచరుల 
నందరినీ తానే ఎన్నుకొన్నాడు. వీరు ఆనాడు ఉన్నతస్థాయికి చెందిన నాయకులుకారు. మధ్య 
స్థాయికి చెందినవారు. రాజేంద్రప్రసాద్‌, కృవలాని మొదలై నవారు ఈ సందర్భంలోనే 
ఆయనకు శిష్యులై నారు. భవిష్యత్తులో ఆయనకు సహాయపడినవారు వీరే. పీరే (క్రమక్రమంగా 
అఖిలభారత నాయకులయ్యారు. చంపూాన్‌ సత్యాాగహ౦ం ఈలాటి అనుచర వర్షాన్ని ఆయనకు 
అభింపజేసిండి, 

రై తుల ఇబ్బందులను తొలగించడంతో ఆయన తృప్తిగాంచలేదు. అనుచరులను 
(గామాలకు పంపి, ప్రాధమిక _ విద్యావ్యాప్తికి, అస్ఫ్భృక్యత నివారణకు, హిందూ మహమ్మ 


26 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


దీయ ఐక్యతకు కృషిచేయవలసిందిగా ఆదేశించాడు. వారు ఈ నిర్మాణకార్య కమాన్ని కొంత 
వరకు సాగించారు. (ప్రజల కర్తవ్యం (ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఏవో కొన్ని (ప్రయోజనాలను 
సంపాదించడము మా(్రమే కాదు, వారు స్వయంగా కృషిచేసి తమపరిస్థితిని చక్క_పరచుకొన 
వలెననీ, అదే వాస్తవమైన స్వవాజ్యమనీ గాంధీ భావించాడు. ఆ భావానికి అనుగుణంగా 
చంపరాన్‌ లో కార్య,కమాలను సాగించాడు. రాజకీయాలకం"టె స్వయంసహాయంతో ఈ లాటి 
పరివర్తన (ప్రజలలో రావడమే ఆయన లక్ష్యం. దాని సాధనకు చంఎసరాన్‌లో ప్రధమ (పయ 
త్నాలు చేళాడు. 


ఈ విధంగా చంపరాన్‌ సత్యాగహం ఆయన జీవితంలోను దేశ చరిత్రలోను 
పాధాన్యం వహించింది. ఇది (క్రమక్రమంగా కాంగెను దృక్పధాన్ని కూడా మార్చి 1920 లో 
ఆయన నాయకత్వాన సహాయ నిరాకరణోద్యమానికి పురికొల్పింది. 


తె 

గాంధీ గుజరాత్‌ రాష్ట్రంలో పుట్టి పెరిగినవాడు. ఆయన మాతృభాష గుజరాతి, 
ఆయనకు ఆ రాష్ట్రంపట్ల (పత్యేక అభిమానం ఉండడంలో ఆశ్చర్యపడవలసింది లేదు. అందు 
చేతనే ఆయన దక్షిణ ఆఫికానుండి స్వదేశానికి వచ్చినతర్వాత గుజరాత్‌కు (ప్రధాననగర మైన 
అహమ్మదాబాదు సమీపాన తన సత్యాగ్రహ ఆశ్రమాన్ని స్థాపించి అందులో స్టిరనివాపియై తన 
కార్యక్రమాలకు దానిని కేంద్రంగా చేసుకొన్నాడు, స్వీయ రాష్ట్రానికి స్వీయ భాషకు సేవ 
చేయడం మూలంగానే దేశసేవ చేయడం సాధ్యమనే భావంతో ఆయన (ప్రజాసేవను (ప్రారం 
వొంచాడు. అహమ్మదాబాదు, మిల్లు యజమానులకు వర్తక వ్యాపారాలకు "కేంద్రం కావడంచేత 
తన ఆశమానికి కావలసిన ఆరి కసహాయం సులభంగా లభించగలదని భావించాడు. 


ఇంతేకాదు. అహమ్మదాబాదులో చేనేత పరిశమకూడా సజీవంగా ఉండినది. తాను 
పునరుద్దరించదలచిన ఖద్ధరు ఉద్యమానికి అది తగిన కేం్యద్రమని భావించాడు. 


ఆయన సాగించిన రెండవ సత్యాగహం గుజరాతు రాష్ట్రంలోని కైరా (లేక ఖేడ్రా 
జిల్లాకు సంబంధించినది. 


కై రాజిల్లా గుజరాతు రాష్ట్ర ఉతరంలో ఉన్నది. ఆది చంపరాన్‌ జిల్లావలె గాక 
వ్యవసాయంలోను వర్తక వ్యాపారాలలోను (ప్రాధమిక విద్యలోను పురోగమించినట్టిది. 
పటుడార్ల (P2t142[9)కులానికి చెందిన అందులోని రైతులు ఆంధ్రదేశంలోని రెడ్డు, కమ్మవారు 
కతియులవలె సుసంపన్నులు. వ్యవసాయంలో చాలా ఉత్సాహంగల సామాన్య భూస్వాములు. 
తూర్పు ఆ,ఫికాతో వ్యాపారం సాగించి ఆదాయాన్ని సంపాదించుటకు అలవాటుపడినవారు. 


కాని, కాం్యగెసు రాజకీయాలలో గాని, మరి ఎలాటి రాజకీయాలలో గాని వారికి 
ఎక్కువ ఆస క్రికలగలేదు. ఇది గుజరాతు రాష్ట్రానికి ఒక లక్షణం, ఆర్థికంగా వారు మంచి 
స్టితిలో ఉండడమే దీనికి (ప్రధానకారణం. 191!7నుండి ఈ విషయంలో వారిలో కొంత 
మార్చు వచ్చింది. హోంరూల్‌ ఉద్యమం గుజరాతు రాష్ట్రంపై (వపభావం వహించింది. దాని 
శాఖలు కై రాతోసహా రాష్ట్ర మందంతటా స్రాపింపబడినాయి. ఇందులో విసెంటు ఉద్యమానికి 
చెందినవారు తిలక్‌ ఉద్యమానికి చెందినవారికంటే ఎక్కువ విజయాన్ని సాధించగలిగారు. 


గాంది తొలి సత్యా(గహోలు శీ? 


రాజకీయ సంచలనానికి గాంధీకూడ కొంతవరకు కారకుడయ్యాడు. ఆయన గుజ 
రాతు సభకు ఆధ్యకుడుగా ఎన్నుకొనబడిన తర్వాత ఒక కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటుచేసి, 
దానిద్వారా నంవత్సరం పొడుగునా (గ్రామీణ ప్రాంతాలలో రై రతుల సమస్యల గురించి (ప్రచారం 
చేయ (ప్రారంభించాడు. ఏవో కొన్ని తీర్మానాలు చేసి, వా వాటితో త్య పిగాంచడం ఆయన పకృతి 
కాదు. పట్టుదలతో (పజా సేవ చె చెయ్యడం ఆయన ఆశయం. ఈ కార్యక్రమాన్ని చేపట్టడంచేత 
ఆయనకూ ఆయన సహాచరులై న విద్యాధికులకూ ర తులతో సన్నిపాత సంబంధం ఏర్పడింది. 
1917 నవంబరులో జరిగిన గుజరాతురాష్ట్ర సమా కా వేళానికి ఆఅధ్యకుడై. కార్యకమా లన్నిటిని 
గుజరాతి భాషలో సాగవలపిండిగా నిర్ణయించి, గామిణ (పజల సమస్యల గురించి సమా వేళం 
చర్చించేటట్లు [పోత్సహించాడు. వీటి అన్నిటి భకికంగా కై తులలో రాజకీయాలపట్ల కొంత 


ఆన కి కలిగింది, 
ష్‌ 


1917-18లో కైరా జిల్లాలో బంటలకు చాలా నష్టం కలిగింది. యుద్ధ పరిస్థితుల 
ఫలితంగాను, ప్రేగువ్యాధి వ్యాపించడం మూలంగాను వారు అనేక బాధలకు గురిఆయ్యారు. 
రైతులు (ప్రభుత్వానికి చెన్పించవలసిన భూమి శిస్తును (Land Revenue) చెల్లించలేక 
ముజరాదయ చేయవలసిందిగా కోరారు. కాని ఆవరాతతి పంటకు నష్టం కలిగినా ఆది స్వల్ప, 
నష్టమెనని, చట్టదృష్టా కా ముజరా ఇయ్యవలసినంత నష్టంకాదని వారికోరికను నిరాకరించారు. 
చీని ఫలితంగా రై తులకు అధికారులకు మధ్య వివాదం ఏర్పడింది. రైతులు సమర్పించిన 
వినతిపత్రాలు నిష్పలములై నాయి, విధిలేక కొందరు శిస్తులు చెల్లించినా తక్కి_నవారు చెర్చి ౦చ 
లేని స్టితిలో ఉండినారు. తమ సశువులను ఇతర వస్తువులను అమ్మి తేగాని శిస్తులను చెల్లించలేక 
పొయ్యారు. 

ఈ పరిస్థితిలో గుజరాతు సభకు ఆధ్యతుడై న గాంధీ గలహోను వారు కోరారు. 
ఆయన వారికి సహాయం చేయదలచి, స్వయంగా వారి పరిస్టితుల గురించి పరిశీలన జరిపి, 
వారికి పంటనష్టం ఎక్కువగా కలిగిందని, శిస్తుముజరాకు చట్టరీత్యా వారు ఆర్హుఅనే నిర్ణయానికి 
వచ్చాడు. అనుచరుల సహాయంతో జిల్లా కలెక్టరు, కమీషనర్‌లతో రాయబారాలు జరిపాడు. 
అవి నిషులములుకాగా బొంబాయిలోని రాష్ట్ర ప్రభుత్వంతో సం(పడింప్పులు జరిపాడు, తాను 
కై రాలో పర్యటనను సాగించి వాస్తవ పరిస్థితులను పూర్తిగా అవగాహన చేసుకొని, నివేదికను 
తయారుచేసేవరకు శిస్తుల వసూళ్ళను తాత్కాలికంగా ఆ వతేతక తపన అర్హించాడు. కాని 
ఏ విధమైన రాజీకి స్థానికాధికారులుగాని _ రాష్ట్ర వభుత్వంగాని పిద్దపడలేదు. దానిపై డిల్లీలోని 
కేంద్యపభుత్వం ఇందులో జోక్యం కలిగించుకొనవలసిందిగా కోరాడు. రై తుల వాదానికి 
(ప్రభుత్వ వాదానికి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడినప్పుడు ఎవరి వాదంలో ఎక్కువ సత్యం 
ఉన్నదో నిర్ణయించుటకు ఒక నిష్పాకీక మైన విచారణ కమిటీని నిర్షయించవలసినదిగా కోరాడు. 
ఇదే ఆయన (ప్రధానమైన కోరిక. చంపరాన్‌లో ఈలాటి కమిటీని నియమి ఎంచినస్తై శకైరాలో 
కూడా నియమిస్తారని ఆయన భావించాడు, కాని దీనికికూడా వారు సమ్మతించలేదు. 


కైరా రైతులు ఐచ్చికంగాకొక హోంరూల్‌ ఉద్యమనాయకుల (పోత్సాహంజచేతనే 
శిస్తుల ముజరాను కోరుతున్నారని మొదటినుండి అధికారులు (భమపడ్డారు. రైతుల మొరలన్సు 
ఆలకించకపోవుటకు ఈ (భమయే ఒక (ప్రధాన కారణం. 


2 భారత స్వాతం(త్రో కద్యమ చరిత 


ఈ రాయబారాలన్నీ 1817 డిసెంబరు 15 న ప్రారంభమె 1918 మార్చి 
20 వరకూ సాగాయి, ఆన్నీ నిష్ఫలం కావడంతో ర తులకు సత్యాగహ సాధనం 
ఒక్క శే ఉన్నట్లున్నూ దానిని వారు వినియోగించి న్యాయాన్ని పొందవలసినట్లుగాను 
గాంధీ వారికి సలహా చెప్పాడు. రైతులు దానికి అంగీకరించి. సత్యాగహా (ప్రతిజ్ఞను 
చేసి, ఒక (ప్రతిజ్ఞా పత్రంపై సంతకాలు చేశారు. శ స్తులు చెల్లించరాదని, దాని ఫలితంగా 
అధికారులు చరా స్తీని గాని తుదకు తమ భూములను గాని వశపరచుకొన్నా ఆలాటి నష్టాన్ని 
అనుభవించుటకు తాము నంసిద్దులుగా ఉన్నట్లు (ప్రతిజ్ఞ చేశారు, (ప్రతిజ్ఞను ఏ పరిస్థితులలో 
కూడా జవదాటరాదని గాంది వారికి తెలియపరచాడు. జీవితంలో సత్యవాక్య పరిపాలన కంటె 
ఉత్క- ఏష్టమైన కర్తవ్యం ఇంకొకటి లేదనే విషయాన్ని వారికి స్పష్టం చేశాడు, ఈ విధంగా 
1018 మార్చి 22న సత్యాగహం (పారంభమై జూన్‌ 6 వరకూ సాగంది. 

ఏపిల్‌ 218 2337 రైతులు (ప్రతిజ్ఞా పత్రంలో సంతకం చేశారు. అప్పటికి సత్యా 
(గ్రహం ఉచ్చస్టితిలోకి వచ్చింది. చంపరాన్‌లో గాంధీ సత్యాగహం చేశాడు. క్రైరాలో రైతులే 
సత్యాగ్రహం చేశారు. అదధికారులంప భయపడుతూ ఉండినవారు ఈ విధంగా వారిని (పతిఘ 
టించడం ఇదే మొదటి పర్యాయం. ఇది సామాన్య (ప్రజల జీవితంలో అపూర్వమైన సాహసం. 
దౌర్జన్య సహితంగా (ప్రభుత్వంపై ఆప్పుడప్పుడు సామాన్య (ప్రజలు తిరుగుబాటు చేయడం 
దేశానికి కొత్తకాదు. కాని సమస్త త్యాగాలకూ సిద్ధపడి శాంతియుతంగా (పతిఘటించడం 
దేశానికి కొత్త. సత్యాగ్రహంలోని విశేషం ఇదే, ఇందులో కైరా. రైతులు దేశానికంతా మార్గ 
దర్శకులయ్యారు. 

మార్చి 22 నుండి గాంధీ తన అనుచరులతో కూడి రై తుల ఉత్సాహం తరగకుండా 
ఉండేటందుకు జిల్లాలో పర్యటనలను సాగించి సభలు సమా వేశాలు జరిపాడు. దేశంలోని (పజల 
యొక్కయు ఈ ము ఈ యొక్కయు సానుభూతిని సంపాదించడం ఆవసరమని భావించి 
బొంబాయి వంటి నగరాలకు వెళ్ళి సమావేశాలు జరిపాడు. కరపత్రాలు విడుదల చేళాడు. వార్తా 
పత్రికలలో ఉద్యమాన్ని గురించి (వాశాడు,. ఇతర రాష్ట్రాలలోని (వపముఖులతో ఉత్తర(పత్యు త్త 
రాలు సాగించాడు. చంపరాన్‌ ఉద్యమంలో (ప్రభుక్వం తనతో సహకరించడం చేత ఈలాటి 
(పచారం అవసరం కాలేదు. కైరా సత్యాగహాం (పభుత్వ ఆగహానికి పాతం కావడంచేత 
ఈలాటి (పచారం అవసర మైంది, 

ఏప్రిల్‌ 24న అధికారులు తమ వై ఖరిని మార్చుకొన్నట్లు సూచనలు కనుపించాయి. 
(పసంచ యుద్దంలో పరిస్థితులు క్లిష్టరూపం ధరించి భారతీయు లందరి సహకారం అవసరం 
కావడం దీనికొక సమ. కావచ్చు. కారణం ఏదై నా అధికారులు కొంత మె తవడడం 
గుర్తించదగినది. శిస్తుల బకాయికిగాను cl జ భూములను వశ పరచుకొనరాదనీ, శిస్తు 
చెల్చించనివారిపై జరిమానాలను పకతకాజి .. జప్తు పు చేయవలపినప్పుడు చరా స్తిసి మాత్రమే 
జప్తు చేయనలసిండిగాను, బకాయీలను చెల్లించిన పక్షంలో అంతకు పూర్వం "వశపరచుకొన్న. 


భూములను రై తులకు తిరిగి ఇచ్చివేయ వలసిందిగాను, బకాయి శి స్తులను మరుసటి సంవ 
త్సరం చెల్లి ంచుటకు అనుమతించ వలసిందిగాను య అధికారులు శి సులు వసూలు చేసే 


మమా ల దార్లకు (తహసీల్దార్లకు ఉ_త్తరువులు జారీ చేశారు. ఇవి వారు వెంటనే అమలుపరచక 
కొంత జాప్యం చేయడం చేత జూన్‌ 6న గాని ఈ సదుపోయాలు రైతులకు లభించలేదు. కోని 


గాంధీ తొలి సత్యాగహాలు వజ్ర 


శిస్తులను పూర్తిగా రద్దు చేయకపోయినా ఈలాటి సదుపాయాలు కొన్ని రైతులకు లభించిన 
కారణంగా జూన్‌ 6న సత్యాగహోన్ని ఉపసంహారించుకొనవలసిండిగా గాందీ ౩ తులను ఆడే 
శించాడు. వారు అలాగే చేశారు. ఈ విధంగా కైరా సత్యాగహాం 23 నెలలు జరిగి సాక్షిక 
విజయంతో ముగిపింది. 

(ప్రభుత్వం ఆన్యాయానికి ఒడిగట్టినప్పుడు చట్టి బద్దమయిన వినతి పృతాలు వగైరా 
విష్పలములై నంత మాత్రం చేత ఆన్యాయాసికి లొంగరాదని, శాంతియుత సత్యాగ్రహ సాధనం 
ద్వారా దానిని ప్రతిఘటించడం తమ విధి అని, ఈలాగు చేయడంలో ధర్మ విరుద్దం ఏడీ లేదనీ 
3 తులు (గ్రహించడం కైరా సత్యా గ్రహంతోని విశిష్టత. పరాయి పరిపాలకుల నిరంకుశత్వం 
సడలడంలోను, తుదకు ఆది నిర్మూలం కావడంలోను రైతులలో కలిగిన ఈ మార్పు ఒక 
మైలురాయిగా గుర్తించ తగినది, 


ఈ సత్యాగహా ఫలితంగా గాంధి మరింత ఎక్కువగా అఖిలభారత (పభ్యాతిని 
సంపాదించాడు. ఇంతకు పూర్వం రాజకీయ రంగంలో కృషి చేపిన గోఖలే, సురేంద్రనాథ్‌, 
తిలక్‌ వంటి మహామహు లెందరో (పజల ఆదరణకు పాతులయ్యారు. కాని వారెవ్వరు (ప్రభు 
త్వాన్ని (పతిఘటించుటకు (ప్రత్యక్షంగా సాహసించిన వారు కారు. గాంధీ ఆలాగు కాక, 
(పభుత్వం (పజలకు సహించరాని అన్యాయ చేసినప్పుడు సత్యాహింసల ద్వారా దానిని (పతిఘ 
టించడం తన క ర్రవ్యమనే భావంతో దానికి సిద్ద పడడం (ప్రజలలో ఆయన పట్ల అపూర్వమైన 
గౌరవ భావాన్ని కలిగించింది. సామాన్య (ప్రజలకు జరిగే అన్యాయాలను తొలగించి వారి స్థితి 
గతులను చక్క పెట్టడంలో నే ఆయన (శ్రద్ద వహించడం వారికి ఆయన పట్లగల భక్తిని ఇనుమ 
డించింది. ఈ పరిణామంలో కైరా సత్యాగహానికి ప్రత్యేక పాధాన్యం లభించింది. 


ఈ సత్యాగహ ఫలితంగా గుజరాతులోని సామాన్య (ప్రజలు ఆయనకు ఆనుచరు 
భై నారు. భవిష్యత్తులో ఆయన సాగించిన ఉద్యమాలన్నిటిలో వారాయనకు కుడిభుజంగా 
(ప్రవర్తించారు. (బ్రిటిష్‌వారు వారి బల్మపయోగ సాధనాన ఒక రాష్ట్రం తర్వాత ఇంకొక 
రాష్ట్రాన్ని తుదకు దేశాన్నంతా వశపరచుకొన్నారు. గాంధీ తన నైతిక బలాన్ని వినియోగించి 
ఇదే విధంగా 1817లో వీహారు రాష్ట్రాన్ని, 1918లో గుజరాతు రాష్ట్రాన్ని వళపరచుకొన్నాడు. 
ఆందుచేతనే ఆయన జీవిత చర్మితలో కైరా సత్యాగహానికి ఒక (ప్రత్యేక (ప్రాధాన్యం ఉన్నది. 


ఈ సత్యాగహంలోకూడా గాంధీ కాం్మగైెసు సహాయాన్నిగాని కాంగైెసు రాజ 
కీయాలలో (పథ్యాతిగాంచిన తిలక్‌, బిసెంటు మొదలై నవారి సహాయాన్నిగాని అపేకించలేదు. 
ఆయన స్వతంత్రంగా వ్యవహరించి తన ఆత్మశక్తి పెననే ఆధారపడినాడు. తనకు కావలసిన 
అనుచరులను తానే ఎన్నుకొన్నాడు, ఈలాటివాదితో అనేకులు వుండినా వారందరిలో వల్లభాయ్‌ 
ప కేల్‌ (ప్రపిద్దిగాంచి భవిష్యత్తులో అఖిలభారత నాయకులలో ఒకడయ్యాడు. ఆయన 
ఆంగ్లభాష నభ్యసించి లండన్‌కు వెళ్ళి బారిష్టరు పరీక్షలో ఉతడ్తీర్నుడ అఆహామ్మదాబా 
బాదులో న్యాయవాదిగా ఉండినవాడు. గాంధీకి ఆయనతో పరిచయం లభించి, కైరా 
సత్యాగహంలో ఆయన సహాయాన్ని పొందాడు. ఆయనకూడా వతు కావడంచేత కైరా 
రైతులకు విశ్వాసపా(త్రుడై , సత్యాగ్రహంలో వారి ఉత్సాహం సడలకుండా ఉండేటట్లు, వారు 
చేసిన (ప్రతిజ్ఞను పాలించేటట్లు వారిని (పోత్సహించాడు. ఇదిమొదలు ఆయన గాంధీ అనుచరుల 


$0 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


లోను శష్యవళ్గ ంలోను ఒకడై నాడు. వీహారులో రాజేంద్రప్రసాద్‌ ఈలాటి ప్మాతనే ధరించాడు. 
స్కేల్‌ నిర్మాణ కార్య కమాలను సాగించడంలో పిద్దహస్తుడు. ఈలాటి శిష్యవర్షాన్ని కైరా 
సత్యాగహాకాలంలో గాంధీ సంపాదించి వారి సహాయంతో భవిష్యత్తులో తన ఉద్యమాలను 
సాగించాడు. 

ఇతర రాజకీయ సంస్థల సహాయాన్ని ఈ సత్యా(గహంలో గాంధీ ఆపేక్షీంచక 
పోయినా హోంరూల్‌ సంఘంవారు ఇందులో పాల్గొన్నారు. ఆయనకు కావలసిన ఆర్థిక సహా 
యాన్ని బొంబాయి నగరంలోని హోంరూల్‌కు చెందిన వర్తకులు మొదలై నవారు చేశారు 
వీరిలో అధిక సంఖ్యాకులు గుజరాతీలు. దీని మూలంగా ఆయనకూ హోంరూల్‌ సంస్థలవారికీ 
సంబంధం ఏర్పడింది. 1919 లో ఆయన లేవదీపిన రౌలెట్టు సత్యాగహంతో ఆయన కార్యక్ర 
మాలలో అనేకం వీరి సహాయంతోనే జరిగాయి. కైరా సత్యాగ్రహం వీరిమధ్య ఈలాటి 
సంబంధాన్ని కలిగించడం గుర్తించతగ్గ విషయం. దీని మూలంగా గాంధీ అఖిలభారత 
రాజకీయాలలో (ప వేశించినవాడయ్యూడు. 

కె రాలో ఆయన సత్యాగహాన్ని (ప్రారంభించి సాగించడాన్ని అందరూ ఆమోదిం 
చారని అనుకొనరాదు. అనేకులు దానిని ఖండించారు. ఆశ్రమాలలో సుళశికీతులై న వారు 
సత్యాగహాన్ని పూనుకొనడంలో (ప్రమాదం ఉండదని. సామాన్యులు పూనుకొనడం 
(ప్రమాదకరమని వారు భావించారు. చట్టధిక్కారానికి (ప్రజలు అలవాటుపడి, అందులో 
అధర్మం ఏదీలేదని భావించిన పకెన శాంతి భద్రతలకు భంగం కలగడం, దౌర్జన్యం 
వ్యాపించడం తప్పదని వారు భావించారు. సత్యాహింసలను తూచా తప్పకుండా ఆనుసరించగల 
సంస్కారం సామాన్య (ప్రజలకు లేదు. వారు ఆవేశపరులై విధ్వంసక కార్యక్రమాలను సాగిం 
చడం తప్పదని విమర్శకులు అభ్నిపాయపడినారు. కాని చట్టబద్దమైన ఆందోళన విఫలమైన 
తర్వాత అన్యాయాలను తొలగించుటకు వారికి సాధనాంతరొం ఏదీలేక పోవడాన్ని వారు విస్మరిం 
చారు. గాంధీ అలాటి సాధనాన్ని కనిపెట్టి దానిని దక్షిణ ఆఫ్రికాలో వినియోగించి భారత 
దేశంలోకూడా 1917, 1818 లో వినియోగించి విజయాన్ని సాధించాడు. అందుచేతనే ఆయన 
పట్లను, ఆయన సాధనంపట్లను (పజల నేకులకు విశ్వాసం కలిగింది. ఎలాంటి ఉన్నత మైన 
ఉద్యమంలో కూడా (ప్రజలందరు పాల్లొనరు. భారతదేశం వంటి వి _స్తీర్ణాధి క్యం కలిగినట్టిన్నీ, 
భిన్న సంస్కృతులు కలిగినట్టిస్నీ దేశంతో ఈలాటి ఐకమత్యం సుసాధ్యం కాజాలదు. కాని 
గాంధీ అనేకుల ఆమోదాన్ని సంపాదించి సత్యాగహోన్ని వినియోగించాడు. వారిలో మోతీలాల్‌ 
నెహూ, చి త్తరంజనదాస్‌, రాజగోపాలాచారి వంటి (ప్రముఖులు అనేకులు ఉండినారు. 


4 


గాంధి సాగించిన తొలిసత్యాగ్రహాలలో మూడవది అహమ్మదాబాదు నగరంలోని 
కార్మికులకు మిల్లు యజమానులకు మధ్య సంభవించిన వివాదానికి సంబంధి ంచినట్టిది. ఇందులో 
(పభుత్వ (పమేయం ఏలాటిదీలేదు. వివాదం ఏలాటిదైనా దానిని పరిష్కరించుటకు సత్యాాగహం 
ఉత్తమ సాధనమనే విషయాన్ని ఇది నిరూపించింది. 


ఇందులో కార్మికులేగాక వారిపై నాయకత్వం వహించిన గాంధీకూడా (ప్రత్యేకంగా 


సత్యా(గహోన్ని సాగించాడు. సత్యాగహాోనికి (పధాన లక్షణమైన స్వీయబాధానుభవానికి ఆను 
ఛరులేగాక నాయకులుకూడా పా(త్రులు కావలెనని ఆహమ్మదాబాదు ఉదంతం స్పష్టం చేపింది. 


గాంధీ తొలి నత్యాగహాలు త్ర 


అహమ్మదాబాదు గుజరాతు రాష్ట్రానికి ప్రధాన నగరం. ఇది ఆనేక శ తొబ్బాలుగా బట్టల 
నేతకు వర్తక వ్యాపారాలకు (ప్రసిస్టగాంచినట్టివె. 1860 తర్వాక యంత సహాయ ఎచే బిబ్ర లను 
తయారుచేసే భారీ పరిశ్రమకు ఇది కేంద్రంగా రూఫౌందింది.చీని ఫలితంగా లకాధి కారులై న మిల్లు 
యజమానులు వర్తకులు నగరంలో (ప్రాధాన్యం వహించారు. నగరంలోను పరిసరగ్రామాల 
లోను నివసించే సుమారు ఒక లక్ష కార్మిక జనానికి వి మల్లులలో పనులు దొరికి వారు కూడా మంచి 
స్టితిలోనే ఉండినారు. 1917 వరకూ ఉభయవర్షాలమా "రాజకీ యాలేవీ ఆకర్షణీయం కాలేదు. 
రాజకీయాల ద్వారా పరిష్క_రించదగిన సమస్యలేవీ వారికి లేకపోవడమే "“ దినికి కారణం. 
1917 లో విసెంటు స్టాపించిన హోంరూల్‌ లీగు శాఖలు ఇక్కడ కొన్ని ఏర్పడినవి. 

1917లో ప్లేగువ్యాధి నగరంలో ఉక్పుతంగా వ్యాపించింది. కార్మికులనేకులు (ప్రాణ 
నష్టానికి గురి అయ్యారు. కొందరు (గ్రామాలకు పారిపొయ్యారు. కార్మికుల కొరత ఏర్పడిన 
కారణ మిల్లు యజమానులు పేగు కాలంలో కార్మికుల వేతనాలను 75 శాతం సెంచినారు. 
డిసంబరునాటికి వ్యాధి చాలావకకూ తగ్గిండె. దానిని ఆసరాగా తీసుకొని యజమానులు ప్రేగు 
కాలంలో ఇచ్చిన ఆదనప్ప వేతనాన్ని 20 శాతానికి తగ్గించారు. ఆప్పటికే (పపంచ నం(|గామ 
ఫలితంగా ఆవసరవ స్తువులకు కొరత ఏర్పడి వాటి జ! విపరీకంగా పెరిగాయి. వేతనాలను 
తగ్గించిన పక్షంలోజీవితాన్ని నాగించడం దుర్పరమనే కారణంగా కార్మికులు ఆఅఆఫభమవసక్షం 
50 శాతం ఆదనపు వేతనాన్ని ఇయ్యవలసిండిగా కోరారు. యువ్షకాలంలో విదేశవస్తారిల దిగుమతి 
తగ్గడంవల్లి వస్తారిల ధరలు పెరిగి మిల్లు యజమానులు లాభాలు గడించుచున్న కారణంగా 
ఆధనపు చేతనాలను ఇయ్యగల సో సోమక వారకి కలవని కార్మికులు తమ వాదాన్ని సమర్శించారు. 
కాని యజమానులు దీనికి అంగీకరించలేదు. బట్టల పరి శ్రమలో (ప్రతిష్టంబన ఏర్పడి కార్మికులు 
ఇబ్బందులకు గురిఅయే్య సూచనలు కనిపించాయి. 


అహామ్మడాబాదు మిల్లు యజమానులలో ఆగ, శేణికి చెందినవాడు అంబాలాల్‌ 
శరభాయి. సత్యా(గహ ఆశ్రమ మంలో ఆఅస్పృృహ్యలను చేర్చుకొన్న కాకణంగా ఆంతకుపూర్వం 
ఆశ మానికి ధనస సహాయాన్ని చేస్తూ ఉండిసవాడు ఆ సహాయాన్ని వీరమిఐంచు కొన్నప్పుడు 
ఆంబాలాల్‌ ఐచ్చికంగా ఆశ్రమానికి రు 13, 000 సహాయం చేశాడు. అప్పటినుంచి గాండిీకి 
అంబాలాల్‌తో స్నేహం పఏర్పడిండి. ఇదిగాక ఆంజాలార్‌ సోదరి ఆనసూయావెన్‌ ఇంగ్లండులో 
ఉన్నత విద్య నభ్యసించినా ధనార్జనకు సాధ! వ. వృత్తిని దేనినీ చేపట్టక సంఘసేవకు తన 
జీవితాన్ని ఆంకితంచేసి కార్మికుల స్థితిగతులను చక్క_బరచుటలో (శద్దవహించినట్టిది. ఆమెకూడా 
గాంధికి అభిమానప్యాత్రురాలై నడి. కార్మికుల వాదం సహేతుక మైనదని సోవరునికి నచ్చ 
చెప్పినది కాని ఆమె మాటలను ఆయన ఆలకించలేదు. 

పరిస్టితులు ఈలాగు ఉండడం గాంపికి ఎంతమా[తం నచ్చలేదు. వాస్తవంగా కార్మి 
కులకు అన్యాయం జరుగుతున్నదని ఆయన విశ్వపించాడు. లే పజలలో ఎవరికి అన్యాయం 
జరిగినా అది దుర్భర మైనప్పుడు వానిని తొలగించడం తన క  రవ్యంగా ఆయన భావించినవాడు. 
యజమానులు కార్మికులకు సహాయపడదగిన స్థితిలో ఉన్నంచదునను, బాధను అనుభవించేవారికి 


సహాయపడడం ధర్మం కావడంచేతను, తనకు (పేమపాతురాలై న సోదరిని తృ ప్తిపరచడం 
వాంఛనీయం కావడంచేతను కార్మికుల కోరికలను ఆంబాలాల్‌గాని ఇతర యజమానులుగాని 


Gt 


నిరాక రించరాదని గాంధీ చెప్పాడు. కార్మికులు కోరిన 50 శాతం ఆదనపువేతనానికి 
యజమానులు ఇయ్యదలచిన 20 శాతం అధనపు వేతనానికి మధ్యే మార్గంగా 


5 భారత స్వాతంత్రోద్యమ చరిత 


శీర శాతం అదనపు వేతనంతో తృ ప్రిపడవలపిందిగా కార్మికులను ఆయన ఒప్పించి ఈ నిర్ణయం 
న్యాయమైనదోకాదో నీర్టయించుటకు ఒర మధ్యవర్తి సంఘాన్ని నియమించవలపిందిగా 
కోరాడు. యజమానులు దానికంగీకరించి ఆలాటి సంఘాన్ని నియమించారు. కాని దాని నిర్ణయా 
అకు కట్టుబడి ఉండుటకు సమ్మతించరై రి. ఇంతేకాదు; 1918 పి!బవరి 22న అనేక మిల్లులను 
మూత వేసినట్టు (1.00% 01) (ప్రకటించారు. 

ఈ పరిస్పితులటో గాంధీ కార్మికులను సమావేశపరచి 85 శాతం ఆదనపువేతనం 
లభించేవరికూ వనులలో చేరరాదని వారిచే ప్రతిజ్ఞ చేయించాడు. సత్యాగ్రహం ఈలాటి 
(ప్రతిజ్ఞతో పారంభమౌొతుంది, ఏ పరిస్థితిలో నుకూడా (పతిజ్ఞను పాలించడం (సత్యవాక్య పరి 
పాలన) ధర్మమనేది దానికి ఆధారం. ఈ విధంగా కార్మికుల సత్యాగహం ఫ్మిబవరి 24న 
(పారంభమైెంది. 

నమ్మెకూ సత్యాగహోనికీ గొప్ప భేదం ఉన్నది, సమ్మె చేసేవారు యజమానుల 
ఆస్తికి కర్మాగారాలకు నష్టం కలిగిస్తారు. శాంతిభదతలకు భంగం కలిగిస్తారు. పోలీసుల లాటీ 
దెబ్బలకు కాల్పులకూ ఆవకాశ ౨ కలిగిసారు. సత్యాగహంలో ఈలాటి దౌర్హ న్యాలకు ఆస్కారం 
లేదు. దానికి సత్యాహింసలు ఆధారం, వీటికి కొట్టుబడి, యజమానులకు ఎలాటి బాధను కలిగిం 
చక్క స్వీయణాధకు సిద్దపడుతారు. అహమ్మదాబాదు కార్మికులు సనులులేక, వేతనాలులేక, భార్యా 
పిల్లలతో పస్తుండవలసివచ్చినా దౌర్జన్యానికి దిగినవారుకారు. ఇది మామూలు సమ్మెవంటిదనే 
సందేహంతో అధికారులు మొదటి రెండు మూడు రోజులలో సాయుధ పోలీసు దళాలను వీధభు 
లలో అక్కడక్కడ నిలిపారు. కొని కార్మికుల శాంతియుత (ప్రవర్తనను చూచి నాల్గవ రోజు 
నుండి ఆలాటి దళాలను ఉపసంహరించుకొన్నారు. ఇది పోలీసుల చర్మితలో ఒక అపూర్వమైన 
అనుభవం. (పతిజ్ఞపట్ల కార్మికుల పట్టుదల సడలకుండా ఉండుటకు (పతిరోజూ సాయంకాలం 
గాంధీ వారిని సమావేశపరచి ఉపన్యపించేవాడు. రోజూ ఒక కరప తాన్ని ఆచ్చువేసి (ప్రకటించే 
వాడు. సమావేశాలకు 10, 000 కార్మికులు హాజరయ్యే వారు, 

రోజూ గాందీ అంబాలాల్‌ ను కూడా కలుసుకొని కార్మికుల పట్ల సానుభూతితో 
(పవ ర్తించవలసిందిగాను, సతాకరగహాం విఫలమై వారు పనులలో (పవేశించినా యజమానుల 
పట్ల ద్వేషం వహించినవారు కాగలరని, దాని మూలంగా యజమానులు కూడా నష్టపడగలరనీ 
చెప్పే వాడు. ఈ విధంగా మార్చి 12 వరకు జరిగింది. ఆ రోజున యజమానులు మిల్లులను 
తిరిగి తెరిచారు. కార్మికులు కొందరు 20 శాతం అదనపు వేతనానికి సమ్మతించి పనులలో చేరే 
ఉదేశం కనపరచారు. కొందరు ఆకలి బాధను భరించలేక విసుగుతో “తామ తమ భార్యా 
పిల్లలతో పస్తు ఉండినా గాంధీ అనసూయాబెన్‌ మొధలై నవారు యధాప్రకారం భోజనం చేస్తూ 
మోటారు కార్లలో తిరుగుతూ సుఖంగా ఉన్నారని, తమ కష్టాలు అలాటి వారికి తెలియదని” 
ఏవో గుసగుసలు [పారంఖించడం గాంధీకి తెలియ వచ్చింది. 

వారి మాటలతో సత్యం ఉన్నట్లు (గ్రహించి కార్మికులకు 85 శాతం అదనపు వేతనం 
లభించేవరకు తాను ఉపవాసం చేయుటకు ప్రతిజ్ఞ పట్టి మార్చి 25న ఉపవాసం (ప్రారంభించాడు. 


రోజూ అనసూయాబెన్‌ కారులో నమా వేళానికి వచ్చేవాడు. 26 నుండి దానిని మాని ఆ(శ్రమాన 
వుండి ఇసక దిబ్బలపై నడుస్తూ సమావేశాలకు రాసాగాడు. కార్మికులతో పాటు తానుకూడా 
స్వీయచాధను అనుభవించ మొదలు పెట్టాడు. 


గాందీ తొలి సత్యాగహోాలు $8 


ఇది అంబాలాల్‌తో సహా యజమానులలో నంచలనం కలిగించింది. సర్వ్యనంగ 
పరిత్యాగియె, (ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితం చేసిన బుషికుల్యుడై న గాంధీ ఉపవాస 
కారణంగా [పాణాలను కోల్పొయ్యే (ప్రమాదం ఏర్పడింది. ఆలాటి వాని మరణానికి తాము 
కారణభూతులగుట కంకు పాసకార్యం ఇంకొకటి లేదని వారు భావించారు. యజమానులలో 
అనేకులు జై నులు, కొందరు వెష్షవ శాఖకు చెందినవారు. ఆందరిలోను ఈ భావం కలిగింది. 
దీని ఫలితంగా వారి హృదయం మెత్తబడింది. ఏదో ఒక రాజీ చేసుకొని కార్మికులకు గాంధీకి 
తృప్తి గలిగించి వారి సత్వా_గ్రహాన్ని వికమింపజేయడం తమ క ర్రవ్యంగా భావించి మార్చు 
18 న ఒకరాజీకి వచ్చారు. 

కార్మికులు సత్యాగహోన్ని మాని పనిలో (ప్రవేశించిన తొలిరోజునవారి _ప్రతిజ్ఞాను 
సారం వారికి 85 శాతం అధనపు వేతనం లభించేటట్లున్ను, రెండవరోజున యజమానుల (పతి 
జ్ఞానుసారం 20 శాతం అధనపు వేతనం లభించేటట్లు ను, ఆటు తర్వాత వారికి అభించవలపిన 
అధనపు వేతనాన్ని ఒక మధ్యవర్తి నిర్హయించవలపినబ్లున్నూ రాజీ కుదిరింది. గుజరాత్‌ 
కళాశాల వెస్సుపిన్‌ పిపాల్‌ (Vice ౯1001020) ఆచార్య దృవాను మధ్యవర్తిగా నియమిం 
చారు. ఆయన అదనపువేతనం 85 శాతం ఉండవలసిందిగా నిర్హయించాడు. యజమానులు 
దీనికి ఆంగికరించారు. నత్యాగహాం విజయవంతంగా ముగిసింది. 

ఉభయపార్టీల (ప్రతిజ్ఞ నెరవేరడం ఈ సత్యాగహంలోని మొదటి విశేషం. వారు 
వివాదాన్ని మధ్యవర్తిద్వారా పరిష్కరించు కొనుటకు పిద్దపడడం రెండవ విశేషం. ఇది తాత్కా 
లికంగా మాత్రమేగాక భవిష్యత్తులోకూడా ఒక సంప్రదాయంగా ఏర్పడింది. ఉభయపాక్టీల 
మధ్య ఎప్పుడు వివాదాలు సంభవించినా సమ్మెలు లాకౌట్‌ లు ఆవసరంలేక మధ్యవ దులద్వారా 
అవి పరిష్కారం కాసాగినవి. అహమ్మదాబాదుకు లభించిన (పత్యేకత ఇది. 1818 లో 
టోంబాయి మిల్లులలో ని కార్మికుల వేతనాలకం ఆహామ్మ డాబాదు మిల్లులలోనివారి వేతనాలు 
10 శాతం తక్కువగా ఉండేవి. 1959 నాటికి ఆవి 16 శాతం అధనంగా ఉండినవి. దేశంతో 
మిల్లు కార్మికులకు మరెక్కడ ఇంతటి అధిక వేతనం లభించడంలేదు. యజమానుల (శ్రేయస్సుకు 
భంగకరంగా కార్మికులు (ప్రవర్తించరాదని, కార్మికుల (శేయస్సుకు భంగకరంగా యజమానులు 
(ప్రవర్తించరాదని ఉభయపార్టీలు (గ్రహించారు, సత్యాగహం ఈలాటి శాశ్వత ఫలితాన్ని కలి 
గించింది. గాంధీ ఉపదేశానుసారం 1820 తో ఏర్పడిన బట్టలమిబ్లుల కార్మికుల సంఘం దేశం 
లోని కార్మిక సంభాలన్నిటిలో సర్వవిధాలా అ(గస్థానం వహించ గలిగింది, పరస్పర ద్వేషం 
లేక సత్యాగ్రహంద్వారా 1818 లో సమస్య పరిష్కారం కావడమే దీనికి కారణం. 

ఈ సత్యాగహం మూలంగా గాంధీ కార్మికుల విశ్వాసంతోపాటు యజమానుల 
విశ్వాసాన్నికూడా సంపాదించాడు. నగరంలో ఆయన పలుకుబడికి స్థిరత్వం కలిగింది, కైరా 
సత్యాగహ౦ మూలాన (గ్రామీణ (ప్రాంతాల (ప్రజలు ఆయనపట్ల భక్తి విశ్వాసాలు కలవా 
రయ్యారు. అహమ్మదాబాదు సత్యాగ్రహాల ఫలితంగా నగరవాసుల భక్తి విశ్వాపాలను ఆయన 
సంపాదించాడు. గుజరాతు రాష్ట్రానికంతా ఈ విధంగా ఆయన ఏకైక నాయకుడయ్యాడు. 

ఈ సత్యాగహాలలోకూడా ఆయన కాంగైెసువంటి సంస్థల సహాయాన్నిగాని (ప్రపిద్ది 
గాంచిన రాజకీయ నాయకుల సహాయాన్ని గాని అపేషీంచక స్వతంత్రంగా వ్యవహరించి, తనకు 

3 


84 భారత స్వాతం త్రో గద్యము చరిత్ర 


కావలిసిన అనుచరులను తానే ఎన్నుకొన్నాడు. ఆలాటివారిలో బొంబాయి హోంరూల్‌ లీగులో 
(పధానపా(త్రను వహించిన శంకరలాల్‌ బ్యాంకరు (పధానుడు. అప్పటినుండి అందాలాల్‌ అన 
సూయాబెన్‌ ఆయనకు మరింత సన్నిహితులయ్యారు, 


ఈ సత్యాగహ కాలంలోనే ఆయన (పప్రభమంగా గొప్ప (పయోజనాన్ని సాధిం 
చుటకు ఉపవాస, వతం ఒక సాధనంగా వినియోగించాడు. ఆయన జీవితంలో ఈలాటి ఉపవాస 
(వతాలు 1? పర్యాయాలు జరిగాయి. కొని ఎవరంకేవారు ఉపవాస వతాన్ని చేపట్టరాదని, 
(ప్రత్యేక అర్హ తగలవారే దానిని చేపట్టడం యుక్తమని ఆయన పదే పదే చెప్పాడు. ఇంతే 


గాక, సొధించదగిన [ప్రయోజనం ఉత్కృష్ష మెనప్పుడే దానిని చేసట వలసిందిగా ఆయన బోరిం 
వ వూ టు 
చాడు, 


పెన వివరించిన తొలి సత్యాగహాలు మూడూ గాంధీకి ఆభిలభారత  (ప్రభ్యాతిని 
సంపాదించి పెట్టినవి. ఇతర రాజకీయ నాయకులవలె ఆయన వాక్‌ శూరుడు మా;త్రమేకౌడని, 
కార్యశూరుడుకూడా ఆని (ప్రజలు విశ్వసించారు. ఆయన (ప్రభ్యాతికి ఇదే (ప్రధాన కారణం. ఇది 
గాక ఆయన పరిష్కరించ దలచిన సమస్యలన్నీ రై తులు కార్మికులు మొదలై న సామాన్య 
(పజల ఇక్కట్లు లకు సంబంధి ంచినట్టివి. ఇంతకు పూర్వం (ప్రసిద్ధిగాంచిన రాజకీయ నాయకులు 
ఈలాటి సమస్యల విషయంలో శ్రద్ద వహించినవారు కారు. ఆయన (ప్రథ్యాతికి ఇది రెండవ 
కారణం. ఇదిగాక ఆయన వినియోగించిన సత్యాగహమనే (ప్రత్యేక సాధనం (ప్రజలదృష్టిని 
ఆకర్షించింది. సమాజాన్నీ పీడిస్తున్న అన్యాయాలను తొలగించడంలో దౌర్భన్యమూ బల 
ప్రయోగమూ మొదలై న వాటికంటె ఇది నై తికంగా ఉత్తమ సాధననునీ, దీనిమూలంగా 
అన్యాయాలను తొలగించడం సాధ్యమనీ ఆయన నిరూపించి దేశచరిత్రలో దీనికి ఒక అపూర్వ 
మైన స్ధానాన్ని కల్పించాడు, దేశచరిత్రలో నేకాదు; ప్రపంచ చరిత్రలోకూడా దీనికి ఆలాటి 
స్థానం లభించింది. ఆయన (ప్రథ్యాతికి ఇది మూడవకారణం, ఈ |పభ్యాతి మూలంగా 1816 
ఆఖరుకు దేశానికంతకు నాయకుడగుటకు ఆయన అర్హుడనేభావం ఏర్పడింది. 1919 లో ఆయన 
సాగించిన అఖిలభారత రె"లెేట్టు సత్యాగహం (Rowlatt Satye graha) ఆయనకు ఆలాటి 
నాయకత్వాన్ని లభింపజేసింది. 

దానిని గురించి మనం ఇప్పుడు తెలుసుకొనడం అవసరం. 

చదువదగిన (గ్రంథాలు ; 


Vidya Bhavan: Vol. xi, 
Pattabhi Seetharamiah : History ofthe Indian National Congress, 
తెనుగు అనువాదం, 


Judirh M. Brown: Gandhi's Rise to power. 
Erikson: Gandhi's Truth. 


అధ్యాయము 


రౌలెటు సత్యా గహము 
అ ర 
1919 
క్షే 


1917.16 లో గాంధీ సాగించిన నత్యాగహోాలు ఒక జిల్లాకో ఒక నగరానికో పరి 
మితములై నట్టివి. అవి స్థానిక సత్యాగహాలు. 1818 లో ఆయన సాగించిన రౌలెట్టు సత్యా 
గహం ఈలాటిదిగాక డేశవ్యా ప్రమైనట్టిది. ఇందులో ఆ పేతుహిమాచల పర్యంతం నివసించే 
(ప్రజలు పాల్గొన్నారు. దేశవ్యాప్త ప్తమెన సత్యా గహాలలో ఇదే మొదటిది. 

19.9 మార్చిలో ప్రభుక్వంచేసిన రౌలెబ్టు చట్ట మూలంగా (పజలందరికీ సంభవిం 
చిన ఆన్యాయాన్ని తొలగించుటకు ఇది ఉద్దేశింప పక. అన్యాయం (ప్రజలందరికీ సంభవించ 
డంచేత (ప్రజలందరు ఇందులో పాల్గొన్నారు. రౌలెబుచట్లాన్ని (పతిఘటించుటకు ఇది ఉదేళింప 

గ బ చె ద 
బడినందున వ్యవహారంలో దీనికి రౌలెబ్టు సత్యాగ్రహం అనే పేరు లభించింది. 

1005 తర్వాత (పభుత్వం అనుసరిస్తున్న రాజనీతి విధానాన్ని అనుసరించి (పపంచ 
సంగ్రామ కాలంలో ఒక వెపు సంస్కరణల విధానాన్ని ఇంకొక వేపు దమన విధానాన్ని అనుస 
రించింది. తన పరిపాలనకు సుస్తిరత్వాన్ని శాశ్వతత్వాన్ని కల్పించుకొనడమే వీటి ఉద్దేశం. 

గ లా 
సు.రణల మూలంగా మీతవా "దులయుక్కుయు జొతీయ వాదులలో శాసనసభల సభ్యత్వంపట్ల 


హో 


ంతి పదవులవంటి అధికార పవవు ఎ లపట్ల వ్యామోహం కలవారియుక్కయు సహకారాన్ని 
ae కోరింది. (ప్రజలలో కొందరి సహకారం లభి స్తేనేగాని తమ పరిపాలనకు సుఫ్టీ 
రత్వం చేకూరదనేది ఈ విధానానికి ఆధారం, ఫై నికబలం జభ గా అత్యధికంగా ఉండినా 
వాటిపైన మాత్రమే ఆధారపడి సామాజ్యాధి కాన్ని స్థిరపరచుకొనడం సాధ్యంకానిపని. ఈ 
సత్యాన్ని | (గహొంచినవారు కావడంచేత నే మొదటినుండీ (బ్రిటిషువారు (ప్రజలలో కొన్ని వర్గాల___ 
సంస్తానాధీ ధీళులు, జమీందార్లు, ముస్తింలు, మొదలై నవారి___నహ కారాన్ని సంపాదించే కార్య 
(క్రమాలు సాగించారు. ఈ వర్షాలతోపాటు 18వ శతాబ్దంలో (ప్రజల ఆదరణకు పాత్రమైన 
విద్యాధికవర్గం ఒకటి ఏర్పడడం చేతిను, రాజకీయ రంగంలో ఎక్కువగా కృషిచేసేవారు వారే 
కొవడంచేతిను సంస్కర జలద్వారా పరిపాలనలో భాగస్వాములు కొవడం వారి లక్ష్యంకావడం 
చేతను వారి సహకారాన్ని సంపాదించుటకు సంస్కరణలు అవసర మైనాయి. మార్లేమిఐటో 
సంస్కరణలు, మాంటబెగు చెమృఫర్షు సంస్కరణలు ఈ ఉద్దేశంతోనే ప్రవేశ పెట్టబడిన వి. 


ట్రీ 


నీ 


కాని పరాయి పరిపాలనను పూర్తిగా తొలగించే ఉదేశంగల విస్తవ ఉద్యమం కూడా 
1906 నుండి వ్యా ప్తిగాంచింది. అధికారులను, వారికి సహాయంచేసే భారతీయులను హత్యలు 
చేయడం, ధనికులను దోపిడిచేపి తమ కార్యక్రమాలకు కావలసిన ధనాన్ని సంపాదించడం ఈ 


86 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 
ఉద్యమకార్యక_ర్తల ఆశయం. వీరినీ, వీరిపట్ల సానుభూతిని (ప్రదర్శించినవారినీ పట్టుకొని 
శిక్షించి తేగాని పరిపాలనకు స్థిరత్వం చేకూరని పరిస్థితులు ఏర్పడినవి. ఆందుకుగాను 1906 


నుండి దారుణ దమన విధానాన్ని ప్రభుత్యం అనుసరించింది. (పజల "స్వేచ్చకు భంగం కలిగించే 
చట్టాలను అనేకం చేసింది. (ప్రధమ (ప్రపంచ సం[గ్రామకాలంలో దేళ సంరక్షణచట్టం 


(India Defence Act) వీటి అన్నిటిలో (ప్రధాన మైనది. నేరం చేసినట్లు సాక్షాధారంతో 


న్యాయస్తానాలు తీర్పుచేసినవారిని శిక్షించడం న్యాయంకావచ్చు. కాని, అధికారులకు అనుమానా 
య 
స్పదులై న వారందరిని___వారు నేరంచేసిన వారైనా కాకపోయినా_శికించడంలో ఏలాటి 


న్యాయంలేదు. ఇది సామాన్య సూత్రం. కాని దేశరక్షణ చట్టం ఈ సూత్రానికి విరుద్దంగా 
ఆనుమానాస్పదులందరిని ఏదోవిధంగా విచారణ చేసిగాసి విచారణ చేయకగాని, శిక్షించే అది 
కారాన్ని (ప్రభుత్వానికి లభింపచేసింది. దీని ఫలితంగా ఏలాటినేరం చేయనసివారుకూడా వేల 
సంఖ్యలో ఉరిశిక్షలకు, ద్విపాంతరవాన శిక్షలకు, దీర కాలజై_లు శిక్షలకు, ఇతర నిర్భంధాలకు, 
ఆ _స్తినష్టానికి గురి అయ్యారు. [పజలను రకించవలసిన (ప్రభుత్యం వారి రక్షణకు విరుద్దంగా 
పేవర్తించసాగింది. (ప్రజలరక్షణకం టె తన సామాజ్యాధి కారాన్ని సుస్థిరం చేసుకోవడమే 
దాన్‌ లక్ష్యం ఆయింది, 

[పపంచ సం[గ్రామకాలంలోని (ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొనుటకు దేశరక్షణ 
చట్టంవంటి దారుణచట్టం అవసరమని (ప్రభుత్వం వాదించింది. కాని యుద్దం ముగిసిన తర్వాత 
ఆరు నెలలకు ఈ చట్టం రద్దుకావలసి ఉండినది. యుద్ధం ముగిసినా తన నిరంకుశాఫికారం ఏ 
మాత్రం సడల5ాదనే ఉద్దేశంతో దేశసంరక్షణ చట్టంవంటి చట్టాన్ని ఇంకొకదానిని చేయ సం 
కల్పించి దాని స్వరూపం ఏలాటిదిగా ఉండవలెనో నిర్ణయించుటకు (బిటన్‌లోని ఉన్నత న్యాయా 
ధీశులలో ఒకడైన రౌలెు అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ విప్లవ 
ఉద్యమంలో పాల్గొన్నట్లు శంకింసబడినవారు చేసిన నేరాలన్నిటినీ పరిశీలించి, ఆలాటి నేరంచేసే 
వారిని శికించుటకు ఏలాటిచట్టం ఉండడం అవసరమో నిర్ణయించింది. ఈ కమిటీవారి నివేది 
కకు రౌలెస్టు నివేవక ఆనేపేరు వ్యవహారంలోకి వచ్చింది. ఈ నిక్భయానుసారం (ప్రభుత్వం 
చేసిన చట్టానికి రౌలెషు చట్టం అనేపేరు వాడుకలోకి వచ్చింది. 

రౌలెట్టు చట్టం డేశనంరక్షణ చట్టంవంటిదే, బహుశః ఆది అంతకంకె దారుణ మై 
నట్టిది అనికూడా చెప్పవచ్చు. (బ్రిటిష్‌ పరిపాలనను తొలిగించే ఉడేశంగల _ విప్పవకారులు 
దేశంలో ఉన్నారని, వారిని న్యాయా న్యాయాల విచక్షణతో సంబంధం పెట్టుకొనక నిర్మూలించ 
డం క ర్హవ్యమనేభావం ఈ చట్టానికి ఆధారం. (ప్రభుత్వానికి విరుద్ధంగా కార్యక్రమాలు సాగించి 
నట్లు ఆఅనుమావింపబడిన వారిని మామూలు శికె స్మృతికి విరుద్దంగా (పత్యేక న్యాయస్థానాలలో 
విచారణచేసి శికించుటకు, ఏలాటి విచారణ లేక వారిని నిర్పంధి ంచుటకు, వారిపై వివిధము 
లైన ఆంక్షలు విధించుటకు, వారి ఆస్తులను వశపరచుకొనుటకు, వారి ఇండ్లను కార్యాల 
యాలను సోదాచేయుటకు (ప్రభుత్వానికి ఈ చట్టంద్వారా పూర్తి అధికారం లభించింది. పోలీసు 
అధి కరులు ఇష్టం వచ్చినవారిని ఇష్టం వచ్చినట్లు నిర్భంధంచి బాధించగల వారయ్యారు. దేశంలో 
ప్పూర్తిగా పోలీసువారి రాజ్యం ఏర్పడింది. 

రౌలెట్టు కమిటీ నివేదికను 1917 ఆగస్టులో (ప్రకటించారు. అప్పటినుంచి దేశంలోని 
రాజకీయ పార్టీ లన్నీ దానిని ఖండించాయి. అందుకుగాను సభలు సమావేశాలు జరిపారు, వార్తా 


రౌలెట్టు సతాగహాము §7 


పత్రికలు ( దేశీయ వా ర్హాష్మతికలు దానిని ఖండించాయి. కాని దానీ నూచనలు ఆధారం 


చేసుకొని (పభుత్వం రెండు బిల్లులను తయారుచేసి 1919 ఫిబవరి 9న కేంద శాసన సభలో 
(పవేశ పెట్టి మార్చి 18న వాటిలో మొదటిదానిని చట్టంగాచేసి అమలులో పెట్టింది. 

రన్‌ (పభువు (ప్రజాభిపాయాన్ని ఏ మాత్రం లెక్క_చేయక బెంగాలు రాష్ట్రాన్ని విభ 
జించిన'కె 1919లో (పభుత్వం రౌలెట్టు చట్టాన్ని చేసింది. ఇంతేకాదు, శాసనసభలో మితవాదులు 
జాతీయవాదులు ఇతర అనదికార భారతీయ సభ్యులు ఏకకంఠంతో దానికి [పతికూలంగా 
వోటుచేశారు. కాని వారి వోటుకు ఏలాటి విలువా లేకపోయింది. సభలో యూరోపియన్‌ 
అధికార అనధికార సభ్యులకు మెజారిటీ బలంఉండినందున చట్టంచేసే ఆవకాశం (ప్రభుత్వానికి 
అభించింది. 88 కోట్ల పజల తరపున మాటలాడే భారతీయ సభ్యులకు లేని అదికారం ఒకటీ 
రెండులక్షల తెల్లవారి ) ప్రతినిధులకు లభించింది. పరాయి పరిపాలకుల నిరంకుశత్వం ఇది స్పష్టం 
చేపింది, 


బెంగాలు రాష్ట్ర విభజనపట్ల ఎక్కువగా జెంగాలీలే నిరసనను తెలియ పరచారు. 

రౌలెబ్టుచట్ట విషయంలో డేశంలోని రాజకీయ చై తన్యంగల (ప్రజలందణు నిరసనను తెలియ 
పరచారు. కాని లాభం లేకపోయింది. 

చట్టం పాసై న తర్వాత కూడా దానిని రద్దుచేయవలపిందిగా (పభుత్యాన్ని కోరుతూ 

ఎన్నో సభలు సమావేశాలు జరిగాయి. వినతిపతాలు సమర్పించారు, (బటన్‌ లోని ఆధి కొరులతో 

సంప్రతింపులు జరిపారు. వార్తాపతికలు ఇదే కళలో సంపాదకీయాలను | (వాశాయి. చట 

బద్దంగా చేయదగిన పనుల క రాజకీయ నాయకులు చేశారు. కాని ఆవిఆనస్నీ నిష్పయో 

జనమువై నాయి. అటుతర్వాత సాగించదగిన కార్యక్రమం రాజకీయ నాయకులకు ఏదీలేదు. 

చట్టబద్ధమైన కార్యక్రమం ఒక్క. "కే అనుచరణ యోగ్యంగా భావించినవారు నిస్సహాయులై 
డారీతెన్నూ లేక నిలబడిపోయినారు. 


2 


ఆలాటి పరిస్థితిలో గాందీ రంగంలోకి దుమికి దేశానికి ఒక మార్గాన్ని సూచిం 
చాడు. దేళానికంతా అన్యాయం జరిగినప్పుడు దానికి లోబడశమూ, దానిని తొలగించుటకు 
[ప్రయత్నం చేయక పోవడమూ పిరికితనమనీ, ఆత్మ గౌరవము కలవా రెవరూ ఈలాగు చేయర సీ, 
దానిని ఎదుర్కొని. దానిని తొలగించుటకు సత్యాహింసలతో కూడిన సత్యాగ్రహ సాధనం 
కరన ననీ, ఆడి ఆమోఘమైనట్టిదనీ, దానిని వినియోగించుటకు తాను సిద్దంగా ఉన్నట్లు ప్యప్రధ 
మంగా ఫిబవరి 9న తెలియపరచాడు. అంతకు పూర్వం కొన్ని నెలలుగా అనారోగ్యంమూలాన 
ముంచంపట్టి ఉన్నందున రౌలెట్టు నివేదికగురించి తన నిరసనను వివరంగా తెలియపరచలేక 
పొయ్యాడు. ఫిబ్రవరికి ఆరోగ్యం కొంత కోలుకొని తన అభ్మిపాయాన్ని తెలియపరచగలిగాడు. 


గాంధీ మాటలతో తృ ప్తిపడేవాడు కాడు. ఆయన (ప్రధానంగా కార్యశూరుడు: దేశ 
వ్యాప్తంగా జరగవలసిన సత్యాగహా కార్యక్రమాన్ని ఒక్కడే సాగించడం సాధ్యంకాదు 
దానికి సహాచరు లనేకులు (పతిరాష్ట్రంలో ఉండడం అవసరం. ఆ అవసరాన్ని తీర్చే ఉదే 
శంతో 1919 ఫిబవరి 24న తన అనుచరుల కొందరిని, పోంరూల్‌ ఉద్యమంలో _కృషిచేస్తూ 


$8 భారత స్వాతం త్రో కద్యమ చరిత 
ఉన్న మరికొందిరిని సత్యాగహ ఆశ్రమంలో సమావేశపరచి, వారిని తాను తలపెట్టిన సత్యా 
(గగహంపట్లి, సుముఖులుగా చేశాడు. బిసెంటును నిర్పంధాననుండి విడుదలచేసే సందర్భంలో 
వీరిలో అనేకులు సాత్విక నిరోధాన్ని తల పెట్టిన వారు కావడంచేతను, రౌలెస్టుచట్టాన్ని (పతిఘ 
టించుటకు సాధనాంతరం లేని కారణంచేతను వారు గాందీచేపిన సూచనను అంగీకరించారు. 


వెంటనే ఆయన ఒక సత్యాగ్రహ సభను స్థాపించాడు. సమావేశానికి హాజరైన 
వారీ అందులో సభులై , 11 రౌలెట్టబిల్లులు న్యాయ స్వాతం త్య సిద్దాంతములకు విరుద్ధములుగా 
ఉన్నవనీ భారతదేశ శేమమునకును, భారత పభుక్వ కేమమునకును ఆధారభూతములై న (ప్రజల 
(పాధమిక హక్కులకే భంగకరములుగా ఉన్నవనీ హృదయపూర్వకముగ _ విశ్వశిస్తూ. ఈ 
బిల్లులు చట్టరూపములోకి వక్చేయెశల ఇవి ఉపసంహారించబడేవరకు ఈ చట్టములను, ఇటు 
పిమ్మట నియమింపబడే కమిటీవారు సూచించబోవు ఇతర చట్టములను శాంతముగా ఉబ్ల ౦ంఘించ 
గలమనీ (పమాణము చేస్తున్నాము. ఈ ఉద్యమ సందర్భమున సత్యమార్మ మునే అవలంబించెద 


మనీ, ఏ విధమైన దౌక్టన్యముకూడ చేయమనీ [ప్రమాణము చేస్తున్నాము.” అసి (ప్రమాణము 
చేపి, (వపమాణప్రములో సంతకం చేశారు. సత్యాగహ సభను స్థాపించడం, (పతిజ్ఞాపత్రంలో 
సంతకం చేయడం రౌలెట్టు సత్యాగహంలో మొదటి అడుగు, 

తన అలవాటు ననుసరించి వెంటనే తన సత్యాగ్రహోద్దేశమును రాష్ట్రపతికి తెలియ 
పరచాడు. (ప్రజాభిప్రాయాన్ని తనవై పునకు మరలించే ఉద్దేశంలో వార్రాపష్యతికలకు సత్యా 
(గహం గురించి వర్తమానం పంపొడు. (ప్రముఖ నాయకులతో ఉత్తర (ప్రత్యుత్తరాలు జరి 
పొడు. ఇందులో బొంబాయిలోని హోంరూల్‌ శాఖవారు ఆయనకు కుడిభుజంగా సహాయం 
చేశారు. వారిలో అనేకులు గుజరాతీవారు. కై రా సత్యాగ్రహంలో ఆసక్తిని (ప్రదర్శించి ధన 
సహాయం చేపినవారు. వారు అనేక నగరాలలో సభలు సమావేశాలు జరిపి, కరపత్రాలను (ప్రక 
టించి రౌలెట్టు చట్టాన్ని గురించి, సత్యాగహాన్ని గురించి (ప్రచారం సాగించారు. 

చట్టధిక్కారం, సత్యాగ్రహంలో (ప్రధానభాగం. కొని సత్యాగ్రహ్యప్రమాణం చేపిన 
వాదే దీనికి పూనుకొనేవారు; సామాన్య(పజలను ఆకర్షించగల కార్యక్రమం ఇంకొకటి ఉండడం 
అపసరమని గాంధీ భావించి మార్చి. 80న (ఇది తర్వాత ఏ(పిలు 6కు మార్చబడింది 
(పజలందరు వారి దై నందిన కార్యక్రమాల నన్నిటినీ కట్టబెట్టి, హదర్తాలు జరువవలసిందిగాను, 
ఆ రోజును సంతాపదినంగా (Day of Mourning) దేశానికి గౌొరవభంగం కలిగించినదినం 
గాను పొటించవలపిందిగాను, దీనికి సూచనగా వారు ఆరోజు ఉపవాసంచేపి దై వట్రార్హ నలు 
గావించవలపిందిగాను, శాంతియుతంగా ఊరేగింపులు సమావేశాలు జరపవలపిందిగాను ఆదే 
శించాడు. (ప్రజలకు మతంపట్ల ఎక్కువ ఆసక్తి ఉన్నదనీ, ఉపవాసాదులపట్ల వారికి సంప్రదాయ 
సిద్ధంగా విశ్వాసం ఏర్పడి ఉన్నదనీ, లౌకిక వ్యవహారాలను మతంతో జోడించినప్పుడే వారిని 
ఆకర్షించడం సులభసాధ్యమనీ ఆయన (గహించడంలో ఒక విశిష్టత ఉన్నది. (ప్రజల మానపిక 
తత్వాన్ని తెలుసుకొన్నవాడు కావడంచేత వారు సులభంగా _ ఆర్జంచేసుకోగల కార్యక్రమాన్ని 
వారికి తెలియపరచాడు. దీనిని సాగించడం ఆందరికీ సులభసాధ్యం. ఒకే రోజున, దేశంలోని 
(పజలందరు, ఒకే లక్ష్యాన్ని సాధించుటకు పవి్విత్రమైవ ఒక కార్యక్రమాన్ని సాగించడం దేశా 
నీకి అపూర్వం. కాని ఇది ఆసేతు హిమాచల పర్యంతం (ప్రజలందరిని ఏకోన్ముఖులుగా చేయ 


రౌలెట్టు సత్యాగహము 39 


గలిగింది, తామందరు ఒకేజాతికి చెందిన భారతీయులనే భావం వారిని ఆకేశపరచడంటో ఈ 
కార్య కమం పటిష్టశాధన మైంది. చట్ట వ క్కా-రానికం మె ఈ కార్యుకమం _పజఅఎదరి దృష్టిని 
ఆకరి ంచుటలో సటిషపాధనమెంది. 
ణి అ మొబులా 
ఈ విధంగా రౌలెట్టు సత్యా; గహంలో రెండు (పత్యేక భాగాలు ఉండడం గుర్తించ 


1 
వలపి ఉంది. వీటిలో ఒకటి రౌలెప్టుచట్టాన్న సత్యాగ్రహ కమిటీ సూచించిన ఇకరచట్తాలను 
ధిక్కరించి శిక్షలను ఆనుభవించడం. రెండవది. ఏప్రిలు కన హరాలు జరపడం. చట్టధి క్కారం 
మాతమే రాజకీయ నాయకులను ఎక్కువగా ఆకర్షించింది. వారిలో అనేకులు దానిపట్ల సుము 
ఖులుగా ఉండినా ఆధిక సంఖ్యాకులు ఆ కార్యక్రమాన్ని (ప్రతిఘటించారు, రౌలెబ్బ చట్టం ఏలాటి 
విధినిషేధాలను విధిం చేటట్టిడి కాక పోవడంచేత దానిని [పత్యక్షంగా ధిక్కరించడం నిరర్పకం, 
చట్టాలను ధిక్కరించ దలచినవారు సత్యాగ్రహ కమిటీ సూచించే ఇతర చట్టాలను మాత్రమే 
చ సటకా. సాధ్యమౌతుంది. మితవాచులకు జాతీయవాదు లనేకులకు ఇది ఎంతమ్మాతం 
నచ్చలేదు. మాంళఠొగు చెమ్నఫర్షు సంస్కరణలు 1919 లో అమలులోకి రాగలవని, ఎన్ని 
కలలో పాల్లొని శాసనసభలలో (ప్రవేశించి మంతి పదవులను అనుభవించే అవకాళాన్ని 
త్ర కలిగిస్తున్నాయని, చట్టాలను ధిక్కరించి జైలుకు వెశ్ళేపకాన ఆలాటి అవకా 
శాని ఇ కోల్పోవడం తప్పదని. దానికి వీకవ్యరు సిద్దంగా లేరు. డేశంలో చట్ట ధిక్కార 
ప్రి ౦ సాగినపక్షంలో సంస్కరణలను (పభుత్వంవారు వాయిదా వేయవచ్చు. మితవాదులు 
మొదలై న వారికి ఈ వాయిదా వేయడం ఎంతమాత్రం ఇష్టంలేదు. అందుచే పీకందరు గాంధీ 
తలపెట్టిన చట్ట య సత్యాగహోన్ని (ప్రతిఘటించారు. కొందరి (పతిఘటనకు వ్యక్తిగత 
మైన కారణాలుకూడా ఉండినవి. దేశానికి గాంధీ నాయకుడు కావడం డబిసెంటుకుగాని, 
న్‌ న ఆయన అనుచరులకుగాని ఎంతమాతం ఇష్టంలేదు. 1919లో తిలక్‌ ఒక కేసు 
సందర ఎంతలో (విటన్‌లో ఉండినా ఆయన అనుచరులలో 'అనేకులు ఆయస తరపున గాందీ 

ద్యమాన్ని ప్రతిఘటించారు. వృప్రిలు 6న మధ్యప్రదేశ్‌లోని మహారాష్ట్ర (పాంతాలలోను, 
ఇతర మహారాష్ట్ర ప్రాంతాలలోను హర్తాలుపట్ల (ప్రజలు ఉత్సాహం చూపకుండుటకు ఇదే 
(పధాన కారణం. బొంబాయి నగరంలో పూర్తి హర్తాలు జరిగినా మహారాష్ట్ర కార్మికులు 
అందులో ఈ కారణంచేతనే పాల్గొనలేదు. ఇంతకూ ఏ చట్టాలను ధిక్కరించవలసిందీ ఏపిలు 
7న గాని సత్యాగహ కమిటీ నిర్టయించని కారణంగా ఆ కార్య కమానిక్‌ ఎక్కువ (పాధాన్యం 
లభించలేదు. హా రాలు ఒక్క క్‌ (పథాన కార్యక్రమం ఆయింది. 


సరిమైన సమాచారం అందని కారణంగా డిప్టీ( ప్రజలు మార్చి 80 తేదీననే హ ర్రాలు 

ఉపారు. దేశంలోని తక్కిన [పాంతాలతో అది ఏ(ప్రలు 6న జరిగింది. ఇది అన్ని రాష్ట్రా 
లో జరిగింది. బొండాయి నగరంలోను గుజరాతు రాష్ట్రంలోను ఆధిక సంఖ్యాకులు ఇందులో 
ల్లొన్నారు. మధ్య పడేశ్‌లో అయిదు నగరాలలో హా ర్హాలు జరిగింది, మద్రాసు నగరంలో 
కులు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం వీదిలో బ్రహ్మాండమైన సభ జరిగింది. ఆంధ్రలో 
విజయవాడ మొదలై న నగరాలవారు దీనిలో పాల్గొన్నారు. బెంగాలులో కలకత్తా. ఢాకా నగ 
రాలలో (పజలు ఎక్కువ ఉత్పాహోన్ని (ప్రదర్శించారు. చిత్తరంజన్‌ దాస్‌, చక్రవర్తుల నాయ 
కత్వంలో గొప్పసభలు జరిగాయి. బీహారులో పాట్నా, ముజఫర్‌ పూర్‌, మాంఘీర్‌ గమాొ 
మొదలై న నగరాలలో హ రాలు విజయవంతంగా జరిగింది. మజురత్‌ హాక్‌, రాజేం|ద,పసాడ్‌, 


టై 


(6 


(| 


40 భారత స్వాతంతోోద్యమ చరిత 


నచ్చిదానంద సిన్‌ హా మొదలై నవారు సమావేశాలను జరిపారు. ఉత్తరప్రదేశ్‌ నగరాల నేకంలో 


“వేలాది (ప్రజలు హ రాలులోను సమా వేశాలలోను పాల్గొన్నారు. పంజాబులోని లాసోరు, 
అమృతసర్‌ వంటి నగరాలలో హా రాలు సమావేశాలు విజయవంతంగా జరిగాయి. 


సమాచార సౌకర్యాలు లేని ఆ రోజులలో నగరవాసులే ఎక్కు_వగా హా ర్లాలులో 
పాల్గొనడంలో ఆశ్చర్యపడవలపింది లేదు. వారాప్యతికలు, ఇతర (ప్రచార సాధ 
హా. వారికిమా (త్రమే అందుబాటులో ఉండినవి. సత్యాగహ సభలు, హోంరూల్‌ శాఖలు వాటి 
లోనే ఎక్కువగా స్టాపింపబడినవి. అయినా నగరాలకు సమీపంలో ఉండిన [(గామీణ(పాంతాలలో 
కూడా (ప్రజలు ఏటఫిలు కన జరిగిన హ ర్రాలులో పాల్గొన్నారు. ఆసేతు హిమాచల పర్యంతం 
వ్యాపించిన డేశంలోనివారు ఈ రీతిన ఏకోన్ముఖంగా (ప్రవర్తించడం కనివిని ఎరుగని విషయం. 


ఇంతేకాదు. దీనిఉధేశళ మంతా పరాయి పరిపాలనను (పతిఘటించుటకు పజలందరు సిద్ధంగా 
ఉన్నారని వ్యక్తం “చేయడమనే విషయం గు ర్హించదగినది. 


3 


ఈ విధంగా (ప్రజలు (ప్రవర్తించడానికి గాంధీపట్ల 1919 నాటికి వారికి ఏర్పడిన 
భక్తి ప్రధాన కారణం. ఆయన దేశానికి విముక్తి కలిగించుటకు అవతరించిన మహాత్ముడని, 
బుషితుల్యుడని, సామాన్య మానవులకు సేవచేయుటయే జీవితపరమార్చంగా పెట్టుకొన్నవాడనీ, 
(పజలు భావించసాగారు. ఆలాటివాడు ఆదేశించిన పిలుపును హృదయపూర్వకంగా అనుస 


రించడం తమ ధర్మమని వారు విశ్వపించారు. ఆయనవంటి నాయకుడు ఆదేశించిన కారణంగానే 
(ప్రజలు అధిక సంఖ్యలో హరాలులో పాల్గొనడం జరిగింది, 


కాని ఇది ఒక్కటే వారు పాల్గొనుటకు కారణమని బావించరాదు. 1919 నాటికి 
డేశంలోని వివిధ వర్షాల (ప్రజలలో అనేక కారణాల మూలంగా (బిటిష్‌ (ప్రభుత్వంపట్ల 
అసంతృప్తి ఏర్పడి ఉండినది. ఈ పరిపాలన కాలంలో అధిక సంఖ్యాకులు వంశ పారం 


పర్యంగా అనుసరిస్తున్న వృ_త్తులను కోల్పోయి, దర్శిదులయ్యారు. కంపెనీ పరిపాలన 
తొలగి సార్వభౌముల (ప్రత్యక్ష పరిపాలన ఏర్పడినా డో ర్తక లాభాల దృష్టితో నే ఈ పరిపాలన 
సాగుతూ పచ్చింది. నిరుద్యోగ సమస్య తీవరూసం ధరెంచింది. ఈానూల సంఖ పెరిగాయి, 


కాని [పభుత్వం మూలాన ఏలాటి రక్షణ (ప్రజఆకు లభించలేదు. సాహుకాద్దు జమీందారులు 
ఉన్నత ఉద్య|ో్టోగాలను సంపాదించగలిగినవారు భోగభాగా్యాలను అనుభవించ గలిగారు; కాని 
దేశంలో ఆలాటివారి సంఖ్య చాలా స్వల్పం. [పజల ఆసంతృ ప్తికి ఈ దారిద్య్రం మౌలిక 
కారణం. దానిని వారు వ్యక్తం చేయలేక పోవడంతో (ప్రభుత్వం వారు చాలా తృప్తిని గాంచి 
నారని భావించింది. కాని ఇది గొప్ప పొరబాటు, వారి ఆసంతృ్భ ప్రీని భారీఎ త్తున వ్యక్తం 
చేయుటకు గాందీ రౌలెట్టు సాధనాన్ని వినియోగించాడు, హా రాలులో ఈ ఆసంతృ ప్తి 
కారణంగా వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (ప్రజలలో అసంతృప్తి లేనప్పుడు నాయకు 
డెంతవాడై నా వారిని ఈలాటి ఉద్యమాలలో పాల్గొనేటట్టు చేయలేడు. ఇది (ప్రపంచ చరిత్ర 
స్పష్టంచేస్తూ ఉంది. (పజల అసంత్స ప్తి, (ప్రజలను నడిపించగల నాయకుడు ఈ రెండూ 
కలిపినప్పుడే గొప్ప ఉద్యమం సాగుతుంది. 

1019 నాటికి ఈ అసంతృ ప్రి ఆనేక కారణాలమూలంగా (పాబల్యం గాంచింది. 
నాలుగు సంవత్సరాల యుద్ధ ఫలితంగా ధరలు విపరీతంగా పెరిగి కనీన అవసరాలకు కూడా 


రౌలెట్టు సత్యాగ్రహము 41 


కొరత ఏర్పడింది. ధరలను ఆదుపులో ఉంచుటకు (ప్రభుత్వం తలపెట్టిన కార్యకమాలు 
ఉద్యోగుల అవినీతి కారణంగా ఫలప్రదంకాలేదు. పన్నుల భారం విపరీతంగా పెరిగింది - 
యుద్ద కాలంలో (పజలను పీడించి నిర్భంధ పూర్వకంగా పంజాబు మొదలై న రాష్ట్రాలలో 
సైనికులను సైన్యంలో చేర్చుకొన్నారు. రుణసేకరణను చేయడంలోను విరాళాలను సేకరించ 
డంతోను అధికారులు అమానుషంగా (ప్రవర్తించారు. ఇవి అన్నీ ముండ్తవలె (ప్రజల 
హృదయాలలో నాటుకొన్నవి. 


1917. 18తో ఇన్‌ ఫప్రూయంజా వ్యాధీ కేగూ అనేక రాష్ట్రాలలో వ్యాపించి ఎంతో 
(పాణ నష్టాన్ని కలిగించాయి, వీటి మూలంగా (ప్రజల స్టితి మరింత దిగజారి పోయింది. 


ఇవి అన్నీ (పజల ఆసంత్స పికి కారజణాచ్చె_ నాయి. ఇవి అన్ని రాష్ట్రాలకు వర్తించే 
కారణాలు. కౌనీ పంజాబులోని అధికారులు ఈ విషయాలలో (పజలపట్ల మరింత దారుణంగా 
ప్రవర్తించారు. 1918 నుండి లెస్టనెంటు గవర్నరుగా ఉండిన సర్‌ మైకేల్‌ వడయ్యర్‌ నగరాల 
లోని విద్యాధికుల పట్లా మధ్యతరగతికి చెందిన వారిపట్లా ద్వేషాన్ని వహించి వారికి నష్టం కలి 
గించే కార్య(కమాలను సాగించాడు. లాలా హరికిషన్‌ లాల్‌ అనే (పముఖుడు ఆతని ద్వేషానికి 
గురి అయ్యాడు, దాని ఫలితంగా లాల్‌ ఆధ్వర్యంలో ఉండిన బ్యాంక్‌ అన్నీ దివాలా తీసి వేలాది 
మధ్యతరగతి కుటుంబాలకు అపార నష్టం కలిగిందె. దీని (ప్రభావం డిల్లీ నగర వ _ర్తకులపై 
కూడా వ్యాపించింది. ఈలాటివాడు రాష్ట్ర పాలకుడు కావడం (ప్రజల దురద దృష్టం. 1919లో 
రాష్టంలో సంభవించిన దురంతాలన్నిటికీ ఇతడే కారకుడు, బిటిష్‌ పరిపాలన సుస్టిరత్వానికి 
తాను పాటుపడుతున్నట్లు భావించాడు. కాని ఈ ఉదంతాల ఫలితంగానే పరాయి (ప్రభుత్వం పట్ల 


(ప్రజలలో శాశ్వత ద్వేషం ఏర్పడి దాని నిర్మూలనానికి దాది తీసింది, 


పై కారణాలస్నీ (ప్రజలందరి ఆసంత్కృ పికి కారణాలై నాయి. కాని దేశంలోని 
ముసి ౦ల ఆతృ పికి (పత్యేక కారణం ఉండినది. ముస్తింఅందరికి మతగురువైన కలీప్ప 
(ఇతడు టక్కు దేశానికి స సులాను కూడా పట్ల (పపంచ సంగామ కాలంలోను, సంగామం 
ముగిసిన కప్‌ శుటిషివారు ఆనుసరించిన విధానము ఈ (పత్యేక కారణం. చీని పలితంగా 
ఆతని పరిపాలనలో ఉండిన దేశాలలో అనేకాన్ని (బ్రిటిష్‌వారు ఫెంచివారు వశపరచుకొన్నారు. 
వశపరచుకొన్న (ప్రదేశాలలో ముస్తింల పుణ్యక్షేత్రాలు కూడా ఉండినవి. ఇవి గాక ఆతని 
లౌకికాధికారం కూడా కై స్తవ రాజ్యాల వశంలోకి వచ్చింది. ఈ పరిణామాలు భారతదేశం 
అ ముస్తి ంలకు ఆ(గహం కలిగించాయి. కలీఫా సామాజ్యం విచ్చిన్నం కాకూడదనీ, 

ముస్తింల తలే (తాలన్నీ అతని పరిపాలనలోనే ఉండవలెననిన్నీ ఆందుకుగాను వారు సమస్త 

త్యాగాలు చేయుటకు సిద్దపడవలెననిన్నీ వారితో ఒ వర్శం భావించి ఖిలాపత్‌ ఉద్యమం అనే 
“సీరుతో ఒక ఉడ్యమాన్ని (వారంభించింది. ముస్టింలతో దకీణ ఆఫ్రికాలో ఎర్పడిన సంబంధం 
కారణంగా గాంధీ ఈ ఉద్యమాన్ని ఆధిమానించాడు. ఉద్యమానికి నాయకులై న మహామ్మడదాలీ 
షౌకతాలి సోదరులను (ప్రభుత్వం నిర్భంధంలో పెట్టినా 1916 నుండి వారి విడుద లకై (ప్రయత్నం 
చేయసాగాడు. హిందువుల సహాయం ఉంయేనేగాసి తమ ఉద్యమం ఫలప్రదం కాజాలదని 
ఖిలాపత్‌ ఉధ్యమ నాయకులు భావించారు. ఆలాటి సహాయాన్ని చేయవలసిందిగా గాంది 
హిందువృలను ఆర్థి ంచాడు, 


42 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ఖిలాఫత్‌ ఉద్యమ ఫలితంగా ముస్తిం (ప్రజలలో (బ్రిటిష్‌ (_పభుక్వం పట్ల అనం 
తృ ప్తిస్నీ, గాంధీపట్ల విశ్వాసమున్నూ, హిందువుల పట్ల స్నేహ భావమున్నూ ఏర్పడినాయి, 
ఆందుచేఠనే వారు రౌలెబ్టు సత్యాగ్రహంలోను ఏటప్రిలు 6 హర్తాలుతోను భారీ ఎత్తున ఉత్సా 
హంతో పాల్గొనుటకు సిద్ద పడ్డారు. 

ఇంకేకాదు. ఈ సత్యాగ్రహ కాలంలో వారు హిందువులను తమ సోదరులని 
భావించి వారితో కలిపిపొయ్యారు. డిల్లీ, లాహోరు, బోంబాయి, కలకత్తా మొదలై న నగరాల 
లోని గొప్ప మసీదులలో (ప్రార్థనలను జరిపే సమయంలో హిందువులకు (ప్రవేశం కల్పించారు. 
ఇది ఎన్నడూ కనీ వినీ ఎరుగని దృశ్యం. హందూ సన్యాసులు, నాయకులు మసీదుల "వేదికల 
నుండి చేపిన ఉపదేశాలను మౌల్వీలు ఉలేమాలు చేసిన ఉపదేళాల కంటె ఎక్కువ (శద్దతో ఆల 
కించారు. ఆ రోజులలో హిందువులు ముస్తింలు రెండు (పత్యేక వర్గాలకు చెందినవారనే భావం 
ఆదృశ్యమైంది. రౌలెట్లు సత్యాగ్రహ ఫలితంగా కలిగిన పరిణామాలలో ఈ సమైక్యత (ప్రత్యే 
కంగా గుర్తించదగిన విషయం, 

మాం కటెగుచెమ్చుపర్లు సంస్కరణలు విద్యాధికులు వాంఛించిన భాధ్యతాయుత 
పరిపాలన విధానాన్ని (ప్రవేశ పెట్టని కారణంగా వారిలో కూడా ఒక వర్గంవారు (ప్రభుత్వం పట్ల 
అసంతృ ప్రిని గాంచినారు. 


ఈలాటి వాతావరణంలో అవతార పురువుడుగా [పజల అభిమానానికి పాతుడై న 
గాందీ హా ర్తాలు జరిపించవలపిందిగా చేసిన పిలుపును (ప్రజలు ఆలకించి, దేశమంతటా 
హా రాలులో పాల్పొనడంలో ఆశ్చర్యపడవలసింది లేదు. హర్తాలు విజయవంతం కావడానికి 
(పజలకు ఆయన పట్లగల భక్తి ఒక్క కారణం కాదని. (బిటిష్‌ పరిపాలకుల పట్ల (ప్రజలలో 
1919 నాటికి ఏర్పడిన అసంత్స ప్రి కూడా కారణమని గుర్తించడం అవసరం, 


4 

సత్యాగహానికి అహింస (ప్రధాన లక్షణం, ఆ కారణంచేత ఆశ్రమంలో సుళికితు 
లైన వారు మాత్రమే సత్యా(గహాలలో పాల్గోనడం ఉత్తమ విధానం అని గాంధీ భావించాడు. 
కాని ఆలాటివారి సంఖ్య చాలా పరిమితం. రౌలెట్టు చట్టం పట్ల ను, దాసి సిర్మాతలై న (పభుత్వాధి 
కారుల పట్లను, (పజలలో ఎవరో కొందరు మాత్రమే గాక అందరూ (పతికూలుర నే భావం 
అధికారులలో కలుగుటకు (ప్రజలందరు హర్తాలులో పాల్గొనడం అవసరమని గాందీ విశ్వ 
పించాడు. వారు దౌర్జన్య రహితంగా (ప్రవ ర్రించుటకుగాను మత సంజంధమైన ఉదయస్నానం, 
ఉపవాసం. పార్గనలు వారు అనుసరించదగిన కార్య కమంగా నిర్ణయించాడు, (ప్రజలలో 
సంస్కారం గలవాతిటే నాయకులుగా నియమించాడు. అయినా కొన్ని “ప్రాంతాలలో హ రాలు 
రోజుననేగాక తర్వాతకూడా దొర్దన్య కార్య(కమాలు సంభవించాయి; తన ఉద్దేశానికి విరుద్దంగా 
కశిలాటి చర్యలు జరగడంచేత ఆయన ఏ వలు 18న ఉద్యమాన్ని తాత్కాలికంగా తపతప లక 
రించుకొనవలసి వచ్చింది. శాంతియుతంగా జరగవలసిన సత్యాగహం దౌర్జన్యాలకు దారి తీపి 
ఉద్యమానికి ఆపభ్యాతిని గలిగించడం గు _ర్తించదగిన విషయం, 


ఈ పరిణామానికి (పధానంగా కారణాలు మూడు అని చెప్పవచ్చు. వీటిలో మొదటిది 
గుంపులుగాను మూకలు (౪ంb59 గాను కూడిన (పజల మానపిక SSSgo(Mob pysychology) 


రొ టి నత్యా(గహము 4% 


వ్యక్తులుగా నీతిమార్గాన నడిచేవారు కూడా గుంపులలోను మూకలలోను కలిసిపోయినప్పుడు 
ఆవేశపరులై దౌర్జన్యాలలోకి దిగుతారు. గుంపులయొక్క_యు మూకలయొక్కయు (ప్రవర్తనకు 
విచక్షణ రహితమైన ఆవేశం ఆధారం. అంచుచేత వాటిలో చేరినవారు ఏలాటి నియమాలకు 
లోబడక దోర్డన్యాలలోకి దిగుతారు. రౌలెట్టు సత్యాగహ కాలంలో కొన్ని (పాంతాలలో ఇదే 
జరిగింది. మహాత్ముడూ, సమస్తం తెలిపిన గాందీ హర్తాలు చేయవలసిండిగా (పజలను ఆడే 
శించినా వారిలో కొందరు ఐచ్చికంగా హరాలులో పాల్గొనక పోవడం తక్కిన వారికి ఆవేశం 
ఆ(గహం కలిగించింది. ఆలాటి వారిని బలవంతపెట్టి వారి దుకాణాలను మూత బడేటట్లు చేయ 
డంలో అధర్మం ఏదీ లేదని, ఆది మహాత్ముని ఆదేశాన్ని ఆచరణలో ఉంచడమేనని గుంపులు 
మూకలు భావించారు. దీని ఫలితంగా ఘర్షణ సంభవించి దౌర్షన్యానికి దారి తీపింది. 


కాని దొర్భన్య సంఘటనలకు ఇదె ఒక్క కే కారణం కొదు. దీనికంకే బలవ త్తర 
మైన కారణం శాంతి భద్రతలను రక్షించడమే తమ విధ్యుక్త ధర్మంగా భావించిన పోలీసులు 
సె వికులు లాటీలను తుపాకులను వినియోగించి శాంతిని రక్షించుటకు పూనుకొనడం. ఇది 
అగ్నితో ఆజ్యం పోపినట్లుగా పరిణమించింది. ఈ వినియోగం మూలంగా గుంపులు వురింత 
ఆవేశాన్ని స పొందినవార , తమ శ_క్తికొలది ఆధి కారుల పైనను, (పభుత్వ ఆస్తుల 
పెనను దౌర్టన కారొకాక్రమాలు సాగించి పగ తీర్చుకొన సిద్ద పడ్డాయి. పోలీసులు కొంత ఆత్మ 
నిగహంతో ప్రవర్రి రించిన బొంబాయినంటి నగరాలలో డౌర్షన్యాలు ఎక్కువగా జరగకపోవడం. 
వారు విశ్చంఖలంగా (ప్రవర్తించిన పంజాబులో దౌర్హవ్యాలు న PONE జరగడం ఈ విషయాన్ని 
స్పష్టంచేస్తూ ఉంది, 
అన్ని (పడేశాలలో దౌస్తన్యం ఏ(పిలు 10న. [11న ప్రారంభమైంది. ఏ్యప్రిలు $న 
రైలులో డిల్లీకి పంజాబుకూ (ప్రయాణం చేసి, ఆక్కడ శాంతిని సుస్థిర పరచడానికి ఉద్దేశించిన 
మ. ఆధి కోరులు అక్కడికి వెళ్ళరాదని har జారీ చేశారు. త్‌ ఆ ఆజ్ఞ అగు ఉల్లం 
ఘించగా వెంటనే ఆయనను ఆ రెస్టు చేసి రై లులో బొంబాయికి తీసుకొని వెళ్ళారు. తమకు 
ఏకె క నాయకుడుగా భావించిన మహాత్ముని + అధికారులు అరె్షు చేయడం (ప్రజలందరిని ఆగ్రహ 
పరవళుల చేసింది. డిని ఫలితంగా అనేక పౌొంతాలలో (పజలు డొక్షన్యాలలో కి దిగారు. దీనితో 
పాటు పంజాబులో అదే రోజున డాక్టరు కిచ్లూ అనే ముస్తిం _ప్రముఖుని, డాక్టరు సత్యపాల్‌ అనే 
హిందూ (ప్రముఖుని అధికారులు అరేస్టు చేసి పవాసంలోకి పంపారు. ఒక పున మహాత్ముని 
అరెస్టు ఇంకొక వె పున స్టానిక క అ రెస్టు పంజాబు [పజలలో మరింత ఆగ్రహాన్ని 
కలిగించి కొన్ని దౌవ న్యాలకు చారి తీశాయి. 


అ. సే 

ఈలాటి కారణాల ఫలితంగా శాంతియుఆంగా జరగవలసిన సత్యాగహాం దౌర్హ శ న్య 
రూపం వరించి అనేక ఆవాంఛనసీయములై న పరిణామాలకు దారి తీసింది. చరిత గతి ఈరాగే 
సాగుతుంది. “మానవుడు ఒకటి తలంచికే దై. ఇంకొకటి తలంచి దానికి విఘ్నం కలిగి 
స్తుందనే వక దీని ఫలితము 


ఈ పరిణామాలకు డిల్లీ నగర సత్యాగహ ఉదంతం ఒక దృష్టాంతం, ఇది మూడు 
దశలలో జరిగింది మార్చి 80, 81 తో మొదటి దశ; ఏప్రిలు ! నుండి 9 వరకూ రెండవదళ: 
10 నుండి 18 వరకూ మూశన దశ. 


44 భారత స్వాతం (తో్యోద్యమ చరిత్ర 


గాందీ పధమంలో దేశవ్యాప్తంగా హార్తాలు మార్చి 80న జరగవలసిందిగా ఆడే 
శించి, తర్వాత తేదీని ఏపిలు 6కు మార్చాడు. ఈ మార్చు సకాలంలో డిల్లీ (ప్రజలకు తెలియక, 
వారు మార్చి 80న హారాలు జరిపారు. మొదట అది శాంతియుతంగానే జరిగింది. కాని రైలు 
"సేషన్‌లో మిఠాయి దుకాణాదార్లు హారాలు జరపని కారణంగా కొందరు (ప్రజలు అక్కడికి వెళ్ళి 
తకొతోలను మూత చేయవలసిందిగా వారిని బలవంత పెట్టారు. వారు స్టేషన్‌ అధికారుల 
సహాయం అపేకించగా అధికారులు గుంపులోని ఇద్దరిని నిర్బంధంలోకి తీసుకొన్నారు. ఈ 
వార్త నగరమంతటా వ్యాపించగా నలుమూలల నుండి జనం అధిక సంఖ్యలో సేషన్‌లో గుమి 
గూడింది. ఇది సంఘర్షణకు ధారి తీయగా పోలీసులు సెనికులు అక్కడికి వచ్చి కాల్పులు 
జరిపారు. కొందరు మరణించారు. అనేకులు గాయ పడినారు. ఇది కారణంగా జనసమ్మర్హంతో 
కూడిన ఛాందినీ చౌకులో ఇంకొక సంఘర్షణ జరిగింది. పోలీసులు అక్కడికి కూడా వెళ్ళి 
గుంపును చెదరగొశ్తు మిషతో కాల్పులు జరపగా కొందరు మరణించారు. అనేకులు గాయ 
పడినారు, 


ఆరోజు సాయంకాలం (ప్రజల ఉ(దేకాన్ని తగ్గించ గోరి ఆర్య సమాజ నాయకుడుగా 
(ప్రసిద్ది గాంచిన స్వామి శ్రద్దాగంద పెద్ద సమావేశాన్ని ఏర్పాటుచేసి (పజలు శాంతియుకంగా 
(పవర్హించవలెనని, రౌలెట్టు చట్టాన్ని హిందువులు మహమ్మదీయులు కలిసి (ప్రతిఘటించవలెనని 
ఉద్యోధించాడు, సమావేశం ముగిపిన తర్వాత ఆయన అనుచర బృందంతో ఇంటికి వెళ్ళు 
తున్నప్పుడు రోడ్డ్యుపక్క ఉండిన పోలీసు డళంలోని వాడింకొకడు ఆయనపై న తుపాకిని గురి 
పెట్ట ప్రయత్నిచంగా వెంటనే ఆయన ఆతని ఎదుట నిలబడి, అంగర్భాను విప్పి, రొమ్మును 
చూపి, ధైర్యం ఉంచే కాల్పులను జరపవలసిందిగా ఆదేశించాడు. పోలీసువాడు దిగ్భమ చెంది 
ఉండగా పోలీసు అధికారి ఆ సమయంలో అక్కడికి రావడం జరిగింది, అతడు పోలీసువానికి 
బుద్ధి చెప్పి సంఘక్షలు (ప్రమాదాన్ని తప్పించాడు. ఈ ఉదంతం ఫనితంగా (శడ్డానందుని (పఖ్యాతి 
ఇనుమడించింది. డిల్లీ ప్రజలకు ఆయన (ప్రధాన నాయకుడయ్యాడు. 

గాందీ, హా రాలు ఒక రోజున మాత్రమె జరపవలపిందిగా ఆదేశించాడు. కాని 80 
తేదీన పోలీసు కాల్పులపట్ల నిరసన చిహ్నృంగాను మృతవీరుల సంస్మరణార్థమున్నూ 81న 
కూడా డిల్లీ ప్రజలు హరాలు జరిపారు. మృతపీరులై దుగురి మృత దేహాలను 50 వేల జనం 
శ్యశాన వాటికకు ఊరేగింపుగా తీసుకొనిపోయి ఖనన (క్రియలు దహన (క్రియలు జరిపారు. 
నాయకులు కాంతియుతంగా (ప్రవర్తించవలసిందిగాను, హ రాలును విరమించవలపిందిగాను 
ఉద్బోధించారు. ఆ రోజున అవాంఛనీయ పరిణామాలేపీ్‌ సంభవించలేదు. ఈ రెండురోజుల 
హర్తాలులలో ధనికులు, మధ్యతర గతివారు, నిరుపేదలు, అన్ని మతాలవారు పాల్గొన్నారు. 


ఏనపిలు 1 నుండి $ వరకూ రాజకీయ సంచలనం ఎక్కువగా కనిపించలేదు. గాయ 
పడినవారు మృతిజెందగా వారి అంత్యక్రియల సందర్భంలో ఊరేగింపులు, నాయకుల ఉప 
న్యాసాలు జరిగాయి. ఏపిలు 4 శుక్రవారంనాడు ముస్తింలు జుమ్మా మసీదులో (ప్రార్థనలు చేయ 
నమా వేశ మెనప్పుడు ఏరు శతాబ్దాల దేశ చరితలో కనీ వినీ ఎరుగని ఉదంతం జరిగింది. 
డేశంలోని మసీదులన్నిటిలో జుమ్మా మసీదు అ(గస్టానం లోనిది. మొగలాయి స్మామాజ్యం 
అత్యంత వైభవంలో ఉన్నప్పుడు షాజహాన్‌ చక్రవర్తి దీనిని కట్టించాడు. (పిలు 4న 


రౌలెట్టు నత్యా(గహము 45 


(ప్రార్థనలో పాల్లోనవలపిందిగా మూస్తింలు హిందువులను ఆహ్యానించారు. ఇది కలలో కూడా 
భావించుటకు సాధ్యంకాని అపూర్వమైన ఆహ్వానం. ప్రార్దన, సమావేశానికి హాజరై న వారిలో 
హిందువులు మూడవ వంతు. దీనికంటె అద్భుతమైనది ఇస్తాం మతానికి పరమ విరోధిగా 
భావింపబడిన ఆర్య సమాజ నాయకుడైన స్వామీ (శ్రద్దానంద ప్రార్థన వేదికను ఆరోహించి 
ఉపన్యపించడం. రౌలెట్టు నత్యాగహం ఉభయ మతాలవారిలో ఏలాటి సోదర భావాన్ని 
సృష్టించ గలిగిందో ఈ "ఉదంతం స్పష్టం చేస్తున్నది. 

బపిలు 6న దేశవ్యాప్త ంగా హా రాలు జరిగింది, డి [ప్రజలు తిరిగీ హారాలు 
జరపవలసిన ఆననరం లేకపోయినా ఆ రోజున ౩ హార్తాలు జరిపారు. 

డిల్లీ నగరంలో శాంతిని నెలకొ ల్పవలసిందిగా కోరుతూ నాయకులు గాంధీని ఆహ్వా 
సీంచారు. ఆయన బొంబాయిలో రైలు ఎక్కి. 9 రాత్రి డిల్లీ చేరవలపి ఉండినది. ఆయనకు 
ఘనమైన స్వాగతాన్ని ఆందజేయటకు వేలాది జనం 8 రాత్రి సేషన్‌ను వెళ్లారు. ఆయన 
రైలులో ఎక్కడా కనుపించని కారణంగా జనం ఆళాభంగాన్ని పొంది ఇండ్లకు వెళ్ళి 
పొయ్యారు. 

డిల్లీ సే సెషన్‌కు కొంతదూరంలో ఇంకొక చిన్న సేషన్‌లో డిల్లీ అధికారులు ఆయన 
డిల్లీరాకను ని షేధిస్తూ ఉ తరువులు జారీచేశారు. వాటిని ఉల్లి ంఘంచగా ఆయనను అరెస్టై చేసి 
బంధితుసిగా జొంజాయికి తీసుకొని వెళ్ళినట్లు వృప్రిలు 10 ఉదయానికి వార్త లండినవి. “డిల్లీ 
(ప్రజలు ఆ(గహపరవశులయ్యారు. 10న హార్తాలు ప్రారంభించి 9 ర దాని 
సాగించారు. గుమిగూడిన గుంపులను చెరడగొట్టడంలో మధ్యకాలంలో కొందరు మరణించారు, 
అనేకులు గాయపడినారు. గాందీ అరెస స్టుకు నిరనగా ఇన్నిరోజులపాటు హరాలు జరపడం 
నాయకు లెవ్వరికీ ఆంగీకారం కాలేదు. దుకాణాలను తెరవవలపిందిగా వారు వర్రకులను 
(బ్రతిమాలారు. కాని అప్పటికి (ప్రధమశేణికి చెందిన డాక్టరు అన్‌సారి, హాజిఆజ్యల్‌ భాన్‌ వంటి 
నాయకుల పలుకుబడి తగ్గింది. ద్వితీయ, శేణి శికి చెంది “సామాన్య పజలతోపాటు ఆవేళాలకు 
ఆ్మగహాలకు గురి అయినవారు నాయకులయ్యారు. [పజలను ఆదుపులో ఉంచడం వారిలక్ష్యం 
కాదు. (ప్రభుత్వం హ రాలును ముగించవలపిందిగా నాయకులతో సంప్రతింపులు జరిపిందిగాని 
ఫలితం లేకపోయింది. (పజాజీవితం _స్హంభించి పోయింద. 16 న కొన్ని దుకాణాలను తెరిచారు 
గాని పోలీసుదళాలు అనవసరంగా వీధులవెంట తికగడంచేత వెంటనే అవి మూతబడిపోయినవి. 

14, 15, తేదీలలో చుట్టుపట్ల గ్రామాలలోని జాటులు సుమారు 20 వేలమంది 
పొడుగాటి కర్రలతో నగరాన్ని (ప్రవేశించారు. పరిస్థితులు విషమించాయి. 

నగరంలో 10 నుండి దొర్హన్యం వ్యాపించడం 14, 17 తేదీలలో సంఘర్షణలు 
బయలుదేరి పోలీసు కాల్పుల మూలంగా కొందరు మరణించడం, మూకలను అదుపులో 
పెట్టడం తమకు సాధ్యంకాక పోవడం నాయకులలో విసుగును ఆతృ ప్రి ని కలిగించాయి. వారు 
మధ్యతరగతికి చెందినవారు. వర్తక వ్యాపారాలద్వారాను, ఇతరవృ త్తులద్వారాను నెమ్మదిగ 
జీవితాన్ని సాగిండ ఉదేశించినవారు. సామాన్య (పజల దౌర్జన్యం వారి కెంతమాతము నచ్చ 
లేదు. సత్యాగహ సభ (పజల కార్యక్రమాలను విరమింపజేయడంలో విజయాన్ని సాధించ 
లేక పోయినందుకు వారెంతగానో విచారించి, 17న సభను రద్దుచేసి దానికి సంబంధించిన 
రికార్షులను పార వేశారు, వారి ఆళాభంగానికి ఇది ఒక గొప్ప తార్కాణం, 


46 భారత స్వాతం(త్రో్యద్యమ చర్చ్‌ 


మధ్యతరగతివారిలో కలుగుతున్న ఈ మార్పును (ప్రభుత్వం గుర్తించి, శాం 
భద్రతల సంస్థాపనకై 18 న కఠిన చర్యలను తీసుకొన్నది. సైనిక దళాలను సగరంల్‌ 
సమీకరించి సభలను సమావేశాలను నిషేధిస్తూ రాజదోహ సభలచట్టాన్ని (Seditiou 
Meetings Act) ఆమలులో పెట్టింది. 

వీటి ఫలితంగా 19 న హార్తాలు విరమించబడింది. కాని దేశానికి ప్రధాన నగర మైన 
డిల్లీలో 20 రోజులపాటు జరిగిన సత్యాగ్రహం (పజలపై శాశ్వత ముద్రను వేసింది. రౌలెట్ట 
చట్ట ఫలితంగా (ప్రజలకు (ప్రభుత్వంపట్ల ఏర్పడిన ద్వేషం తగ్గలేదు. (బిటిష్‌ పరిపాలన 19॥4' 
వరకు జరిగినా పరిపాలకులు (ప్రజల అభిమానాన్ని సంపాదించలేక పోయినారు. 


6 

(1) ఏపిల్‌ 6 న గాంధీ బొంబాయినగరంలో ఉండి హ రాలును కాంతి యుకంగా 
నాగించగలిగాడు; కాని 10న ఆయన ఆఅరెస్టువార్త (పజలలో ఆలజడి కలిగించింది. 10, 11 న 
హ ర్తాలు జరిగింది. గుమిగూడిన (ప్రజలు, హర్తాలులో పాల్గొనని దుకాణాలపై నను, వారి 
బండ్లపై నను, పోలిసువారిపై నను రాళ్ళురువ్వడం (ప్రారంభించారు. కాని దీనిమూలంగా విస్తార 
నష్టం కలంలేదు. పోలీసులు సైనికులు ఆత్మనిగ్రహంతో (ప్రవర్తించారు; కాల్పులను జరిపించ 
లేదు. 11 న గాంధి బొంబాయికి వచ్చి (ప్రజల ఆవేశాన్ని తగ్గించి, శాంతియుతంగా (ప్రవర్తించ 
వలపినట్లు బుద్ధి చెప్పాడు. అలాగు (ప్రవ ర్తి ంచని పక్షంలో వారిపై తాను సత్యా(గహోన్ని విని 
యోగించవలసి వస్తుందని తెలియపరచాడు. దీని ఫలితంగా 12న నగరంలో శాంతి పరిస్థితులు 
నెలకొన్నాయి. 


ఏపిల్‌ 6న జరిగిన హ ర్తాలులోను 10, 11 న జరిగిన వాటిలోను జవళీవ ర్రకులు, 
వెండి బంగార వ్యాపాకంచేసే మార్యాడీలు, వార్మిక్రిండ పనిచేసే గునూస్తాలు మొదలై నవారు, 
విద్యార్ధులు, విద్యాధికులై న మహారాష్ట్రంలు, ఖిలాఫత్‌ ఉద్యమానికి చెందిన ముస్తింలు హోం 
రూల్‌ నాయకులచే (పభావితులై నవారు, ఎక్కువగా పాల్లొనడం గుర్తించదగిన విషయం. 

(2) ఏపిల్‌ 6 న గుజరాతులోని అహమ్మదాబాదు మొదలై న నగరాలలోను (గ్రామీణ 
ప్రాంతాలలోను (ప్రజలు అధిక సంఖ్యలో హర్తాలు జరిపారు. మహాత్ముని సందేశానుసారం 
భాంతి యుతంగా (ప్రవర్త్సించారు. 


కొని 10 న గాంధి ఆఅరెస్టువార్తను విన్న తర్వాత అహమ్మదాబామలోని కార్మికుల 
మనస్తత్వం పూర్తిగా మారింది. దై వసమానుడుగా భావించబడిన గాంధీని అధికారులు అరెస్టు 
చేయడం వారిని ఆగహా పరవణళుల గావించింది. వారు పనులకు వెళ్ళడం మాని గుంపులు 
గుంపులుగా వీధులవెంట తిరుగసాగారు. గాందీపట్ల గొరవహీనంగా మాబ్లాడినారన్న కారణంగా 
ఇద్దరు తెల్లవారిపై చేతులు చేసుకొన్నారు. ఒక ఘక్షణ సంభవించగా పోలీసులు కాల్పులు 
జరిపారు. (పాణనష్టం కలగబేమగాని కొందరు గాయపడ్డారు. కార్మికులను శాంతిపరచే 
ఉద్దేశంతో సాయంకాలం వల్ల భాయిపశేల్‌, ఇందులాల్‌ యాజ్జిక్‌ , కస్తూరిబాయి వారిని ఆశ్రమ 
సమీపంలో సమావేశపరచి శాంతియుకంగా (ప్రవ ర్రించవలసిందిగా హిత బోధచేశారు. 

11 న పరిస్థితులు విషమించినవి. ఆనసూయాబెన్‌ కూడా అరెస్టు చేయబడినట్టు 
వదంతులు వ్యాపించడం దీనికి (పథాన కారణం. ఇదిగాక కార్మికులపై నాయకత్వం వహించిన 


రొలెట్టు నత్యా(గహము 47 


వారు కొందరు బుద్ధిపూర్వకంగా దౌర్జన్య కౌరకికమాలను సాగించవలసిందిగా వారిని 
పురికొల్పారు. దాని ఫలితంగా వారు కనిపించిన తెల్లఆధికారులపై చేతులు చేసుకొన్నారు. 
(పభుక్వ భవనాలను అగ్నిహో,త్రునిపాలు చేశారు. తంతి తీగెలను కత్తిరించి వేశారు. కొందరు 
భారతీయ ఆధికారుల ఇండ్లపై బడి దోపిడిచేశారు. పోలీసు పేషన్‌ లన్నిటినీ నాశనం చేశారు. 


గాంధీ, అనసూయాబెన్‌ క్షేమంగా ఉన్నట్లు తెలిసిన కారణంగాను 11న 
వినాశన కార్యక్రమం పూర్తిగా జరిగిన కారణంగాను 12 న (పజలు శాంతించారు. కాని 
ఆధికారులు వారిపై కసితీర్చుకొనే ఉర్షేశంతో కాల్చులు సాగించారు. 28 మంది హతులై 
నారు. 128 మంది గాయపడినారు. [18 న గాంధీ ఆహమ్మదాబాదుకువెళ్ళి, (పజలను 
సమావేశపరచి, వారి దౌక్ట్సన్యచర్యలను విర్మొగమాటంగా ఖండించాడు. తమకు ఆయనపట్ల 
గల (పేమయే తమ్ము దౌక్షన్య కార్యక్రమాలకు పురికొల్పిందని వారు ఆయనకు విన్నవించి 
తమ విచారాన్ని తెలియపరచారు. తమకు ఆరాధ్యుడైన నాయకునిపై డ్వేషాన్ని వహించి 
నిర్బంధించిన (పభుత్వం పై ద్వేషం వహించి, ఆయన జోధించిన అహింసా సిద్దాంతాన్ని వారు 
అర్జం చేసుకొనలేక పోయినందుకు తానే కారణభూకుడని భావించి గాందీ దానికి ప్రాయళ్చీ త్తంగా 
మూడు రోజులపాటు ఉపవాసం చేయుటకు నిశ్నయించుకొన్నట్లు వారికి తెలిీయసరచి ఉపవానం 
చేశాడు. దీనితో నగరంలో శాంతి పరిస్థితులు పూర్తిగా నెలకొన్నవి. కాని అధికారులలో 
ఎలాటి పరివర్తనా కలుగలేదు. డొౌర్దన్యకారకాక్రమాలలో ఎవరు పాల్గొవినదీ వారికి తెలియని 
కారణంగా విచక్షణారహితంగా అనుమానాస్పదులనేకులను అరెస్టుచేసి న్యాయస్థానాలలో 
విచారణ జరిపించారు. తగిన సాక్యాధారం లేనందున పీకిలో అనేకులను న్యాయస్థానాలు విడు 
దలచేసినా 106 మందికి శిక్ష విధించడం జరిగింది. ఇంతేగాక నగరమంతజిపై సామూహిక 
జరిమానాలు విధించి ఆ మొత్తాన్ని కార్మికుల వద్దనుండి. వర్తకులనుండి పభుత్వం వసూలు 


చేసింది. 


గాందీ అరెస్టు ఫలితంగా కై రాజిల్లాలో నడియాడీ, హీరాంగం మొదలై న నగరాల 
తోను కొన్ని (గ్రామీణ (పాంతాలలోను దౌర్షన్వాలు జరిగాయి, అనేకులు ఆరెసుకు పాతులె 

tim] on] ("an 
శీకలను అనుభవించారు. (ప్రభుత్వం నడియాడు నగరంలో అధనపు పోలీసుదళాలను సమీక 


రించి దానీ ఖర్చులను పతీదాక్ల నుండి వర్తకంలనుండి వసూలు చేపింది. 


అప్పటికే పంజాబులోని దురంతాలగురించి కొన్ని వార్తలు గాంధికి తలియవచ్చాయి. 
ఇంతేగాక తన సత్యాగహు ఆశ్రమానికి న్హావర మైన ఆహమ్మడాబాదులోని (పజలు దొర్దన్యం 
లోకి దిగడం ఆయనకు ఎంతో విచారాన్ని కలిగించింది. వారు ఆలాగు (ప్రవర్తిసారని ఆయన 
కలలోకూడా ఊహించటేదు. కాని ఇది అంతా ఆయనకు ఓక కనువిప్పుగా పనిచేసింది. ఆహింన 
అంకె ఆర్థం తెలియనివారిని తెలిపినా దానిని ఆచరణలో “పెట్టుటకు కావలసిన ఆత్మనిగ్రహం 
లేని వారిని సత్యాగహంటో పాల్గొనవలసిందిగా ఆదేశించడం హిమాలయ శిఖరం వంటి గొప్ప 
పొరబాటు (Himalayan Blundery అని బహిరంగంగా ఒప్పుకొని ఏప్రిలు 18 న తన 
క రోజుల ఉపవాసానంతర౦___తాత్కాలికంగా సత్యాగహాన్ని ఉపసంహరించాడు. తాను 
చేసినది పొరబాటని (గ్రహించిన వెంటనే దానిని ఒప్పుకొని, దానికి (ప్రతిక్రియ చేయుటకు 
సిద్ధపడడ మే ఆయనలోని విశిష్టత. 


48 భారత స్వాత ౦(తో్యోద కమ చర్మీత 


కాని ఉద్యమాన్ని ఉపసంహరించుకొనడం ఆయన అనుచరులతో అనేకులకు 
ఆశాభంగాన్ని కలిగించింది. ఉద్యమం ఉచ్చ్భస్తాయిలోకి నచ్చినప్పుడు దానిని ఉపనసం౦ంపహాదిఅచు 
కొనడం ఆఫప్రాజ్ఞత అని వారు భావించారు. తాను చట్ట ధిక్కార భాగాన్ని మాాతమే ఉపసంహ 
రించుకొన్నట్లు, ఆ ఉపసంహారణకూడా తాత్కాలిక మైనట్లు, పరిస్థితులు అనుకూలించినప్పుడు 
దానిని తిరిగీ ప్రారంభించుటకు పిద్ధంగా ఉన్నట్లు ఆయన వారికి 'తెలియపరచి వారిని సమాధాన 
పరచ [పయత్నించాడు. ఈ మధ్యకాలంలో అహింసా తత్వాన్ని గురించి మరింత ఎక్కువగా 
(ప్రజలలో (ప్రచారంచేసే కార్యక్రమాన్ని చేపట్టి యంగ్‌ ఇండియా (170108 10612) అనే 
ఇంగ్లీషు పతికను, నవజీవన్‌ అనే గుజరాతి పతికను తన సంపాదకత్వంలోకి తీసుకొని 
వాటిని ప్రచార సాధనాలుగా వినియోగించ సాగాడు. సత్యాగ్రహంలో పాల్గొనుటకు అర్హులై న 


వారితో కూడిన ఒక స్వచ్చంద బృందాన్ని నిర్మాణంచేసే కార్యక్రమాన్ని" కాడా చేపట్టాడు. 
అహాంన తత్వాన్ని ఆచరణతో పెట్టడం మూలంగానే భారతీయులకు వా _స్త్రవమైన స్వరాజ్యం 


అభించగలదనే విశ్వాసం ఆయనలో ఎంతమా(త్రము తగ్గలేదు. 

మే 28న తన సత్యాగహ అనుచరుల కొందరిని సమావేశపరచి. పంజాబు 
దురంతాలగురించి విచారణ చేయుటకు (పభుత్వం ఒక కమిటీని నియమించని పక్షంతో 
సత్యాగహాన్ని తిరిగీ (పారంభించవలసిందిగా సూచించాడు. దీనికి అందరూ అంగీకరించినా 
జమ్న్మాదాసు ద్యారకడాసు అభ్యంతరాన్ని తెలియపరచాడు. సమావేశానికి హాజరు కాకపోయినా 
వీహారు నాయకుడై న హసాన్‌ ఇమాం, ఆర్యసమాజ నాయకుడైన స్వామీ (శ్రద్దానందా తమ 
విముఖత్వాన్ని తెలియపర చారు. సత్యాగ్రహం దౌర్జన్యానికి తప్పక దారితీ స్తున్నదనేగే వారి 
ఆకేసణ. 

జూన్‌ 12 న బొంబాయి సత్యాగహ సభవారికి సత్యా(గహాన్ని తిరిగ (పార ంఖిం 
చడం ఆవసరమనిన్నీ,కాని ఈ పర్యాయం తానొక్క_డు మాత్రమే దానికి పూనుకొనడం య క్రమ 
విన్నీ తెలియపరచాడు. జూలైలో తాను సత్యాగ్రహం చేసేటట్లు రాజ పతినిధికి ఇండియా కార్య 
దర్శికి లేఖలు పంపాడు. కాని బొంబాయి గవర్నరుతో సంప్రతింపులు జరిపిన తర్వాతను, రాజ 
(ప్రతినిధి నుండి ఏదో ఒక వర్తమానం వచ్చిన తర్వాతను తన అభిప్రాయాన్ని మార్చుకొన్నాడు_ 

ఈ విధంగా పదేపదే తన అభ్మిపాయాలను మార్చుకొనడం ఆయన అనుచరులకు 
ఆశాభంగం కలిగించింది. (క్రమక్రమంగా సత్యాగహంపట్ల వారి ఉత్సాహం అదృశ్య మైంది. 
బొంబాయితోని సత్యాగ్రహులలో అనేకులు సత్యాగ్రహ సభనుండి రాజీనామా చేశారు. డిప్లే సభ 
రద్దెపోయింది. లక్నో, అలహాబాదు సత్యాగహ సభలకుకూడా ఇదేగతి పట్టింది. బెంగాలులో 


చిత్తరంజనదాసు సత్యాగ్రహానికి సుముఖుడైనా. పాల్‌ ఫజులత్‌హక్‌ మొదలై నవారిలో 
పిద్దాంతదృ షా సత్యాగహం ఉ తమ విదానమెనా ఆచరణలో అది దొర న్యానికి దారితీ నుందనే 

4 రు ట్‌ cn యె pa 
అభిపాయం బలపడింది. మద్రాసురాష్ట్రంలో కూడాం[ప్రధానంగా బిసెంటు (పభావంచేత_... ఈ 
అభ్మిపాయానికే బలం చేకూరింది. మహారాష్ట్ర (ప్రాంతాలలో తిలక్‌ పట్ట (ప్రజలకుగల గొరవాఖి 
మానాలు కారణంగా మొదటినుండీ సత్యాగ్రహ ఉద్యమానికి బలం లేకపోయింది. ఈ విధంగా 
1919 సెప్టెంబరు ఆఖరుకి రౌలెట్టు సత్యా(గహాం ముగిసినట్లు చెప్పవచ్చు. 


ఒక్‌ దృష్ట్యా రౌలెట్టు సత్యా గహం పూర్తిగా విఫలమైసట్లు కనిపి స్తుంది. అది రౌలెట్టు 
చట్టాన్ని రద్దు చేయించుటకు ఉద్దేశింప బడినది. కాని సత్యాగ్రహం మహ. అది రద్దుకాలేదు. 


కొబేబు సత్యా(గహాము 48 
యు 


ఆది ర ద్దయ్యేవరకు సత్యాగహాన్ని సాగించేటట్లు నత్వ్యాగహులు _పమాణం చేశారు. 
కొని ఆ పమాణం పకౌరం వారు ఆచరించబేకపోయారు. అది రద్దుకాకపోయినా వారు 
(పమాణానికి అన్యధాగా ఉద్యమాన్ని ఉపనంహరించుకొన్నారు. ఇంతేగాక సత్యాగహం 
ఆనేక |పాంతాలలో దౌర్జన్యాలకు దారితీసింది. ఇది పత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా 
పంజాబులోని సై వికాధికారుల పైశాచిక చర్యలకు కారణమైంది. 


కావి భారత స్వాతంత్రోద్యమ చర్మిత దృష్ట్యా ఈ సత్యాగహం గొప్ప (ప్రయోజ 
నాన్ని సాధించినట్లు చెప్పవచ్చు. ఆసేతు హిమాచలపర్యతం దేశంలో వివపించే (పజలు పరాయి 
(ప్రభుత్వం చర్యపట్ల నిరనన తెలియపరచే కార్యక్రమంలో పాల్గొన్నారు. పరాయి (పభుక్యం 
సహించరానట్టిదని దానిని ఎంత త్వరితకాలంలో నిర్మూలంచే స్తే దేశానికి అంత (శేయస్కర 
మనే భావం దేశంలో వ్యాష్స్‌ గాంచుటలో ఈ సత్యాాగహం గొప్ప (పాధాన్యం 
వహిస్తున్నది. ఇంతేగాక ఈ సనత్యాగహంలో సామాన్య(ప్రజలు, ఇదివరకు రాజకీయ 
కంగంలో ఆసక్తిని ఎక్కువగా పదర్శించనివారు పాల్గొనడం విశేషం. కార్మికులు, 
చేతిపనులద్వారా జీవించేవారు, టాంగాబండ్లను తోలేవారు. చిల్లర దుకాణాదార్లు, వర్తక 
వ్యాపారాలు చేసేవారు ఇందులో పాల్గొన్నారు. హిందుపులతోసహో ముసి ౦లు ఇందులో ఆత్యంత 
ఉత్సాహాన్ని పదర్శించినారు. డిస్లీ, లాహోరు, బొంబాయి. కలక త్రావంటి నగరాలలోని 
పథ్యాతిగాంచిన మసిదులలోని 'పార్టనలలో హపాంచుప్పులు ముస్తింల ఆహ్వానంపై పాల్గొనడం, 
హిందువుల నాయకులు ప్రార్థన వెదికలనుండి _పసంగాలు చేయడం, డేశచరితలో కనీ విపీ 
ఎరుగని దృశ్యం. ఈలాటి పరిణామానికి రౌలెట్టు సత్యాగ్రహం కారణ భూతమైనది. విద్యాధి 
కులకు మాత్రమే ఇదివరకు పరిమితమై ఉండిన జాతీయత సామాన్య (పజలలోకి వ్యాపించి సిర 
సానాన్ని సంపాదించింది. గ్‌ 


ఈ సత్యాగహం గాందీవి ఆభిల భారత రాజకీయ నాయకునిగా చేసిండి. ఆయన 

పిలుపుమూలంగానే దేశంలోని (ప్రజలందరు ఏపిలు 6 హరాలులో పాల్గొన్నారు. ఆయన 

వ బం 

లంలో ఆయన సంపాడించిన నాయకత్వం స్వాతం త్య సమరం ముగిసేవరకు (1915) 
రంగా నిలబడి పోయింది. దేశానికి ఒకే నాయకుని సంపాడించి పెట్టడంలో 

ధాన సాధనంగా రూపొందింది. 


అరను కారణంగానే 10 నుండి హా రాలులూ ఇతక కార౧కమాలణ జరిపారు, ఈ సత్యా గపహా 
యు 


స 


Pe 


ఈ సత్యా_గహం 


f Yt 6 


తక్కిన సత్యాగహాలలో చేసినపే ఈ సత్యాగహంలోకూడా గాంధీ కాంగెసు 
ముస్తిం వీగులవంటణి సంస్హల సహాయాన్ని ఆహపేకించలేదు. తనపట్ల విశ్వాసం గల స్థానిక నాయ 
కుల సహాయంతోనే ఉద్యమాన్ని సాగించాడు. కాని వారు కొసవరకు ఆయనను అనుసరించ 
లేదు. దీనిమూలంగా ఆయన ఒక గుణపాఠాన్ని నేర్చుకొన్నాడు అఖిల భారత రాజకీయాలలో 
పాల్గానదలచి, వాటిపై నాయకత్వం వహించగోరిన వానికి తాత్కాలికంగా లభించిన అనుచర 
వర సహాయం చాలదనీ, కాంగెసు వంటి ఒక అఖిలభారత సంస్థ సహాయం అవసరమనీ ఆయన 
నిర్హ యించుకొన్నాడు. ఈ కారణం చేతనే ఆయన 1919 డిసంబరులో అమృతసర్‌ నగరంలో 
సమావేశమైన కాంగ్రైసులో గొప్ప పాత్రను వహించుటకు సిద్ద పడ్డాడు. అంతకు పూర్వం 
కాం(గెసు సమావేశాలకు హాజరై నా దాని చర్చలలో ఎక్కువగా పాల్గొనలేదు, కాని అమృతసర్‌ 


స్ట) భారత స్వాతం[శ్రోోద్యమ చరిత్ర 
సమాపేశంలో మాంజపెగు చెమ్పుఫర్లు సంస్కరణల గురించి జరిగిన చర ఎలిలో రాజకీయ 
నాయకుల మధ్య తీవ్రములై న అభిప్రాయ భేవాలు ఉళ్చన్నమైనప్పుడు గాంధీ తన మామూలు 
ఉదాసీన ధోరణిని మాని, చర్చలలో పాల్గొని, సంస్కరణలను పూర్తిగా ఖిండించవలెనని పట్టు 
దిట్టిన తిలక్‌, చి త్తరంజనదాసు మొదలగు వారిని (ప్రతిఘటించి, జిన్నా మాళవ్యా మొదలైన 
వారితో కలిపి పంస్కర ఇలను సమర్థించాడు, తన అభిప్రాయంతో కొంగెసు ఏకీభవించని 
పక్షంలో శాను దేశవ్యాప్తంగా గొప్ప ఆందోళనను లేవదీయ పిద్ధంగా ఉన్నట్లు తన (ప్రత్యర్థలను 
ఒకవిధంగా చెదరించాడు, అంతటితో ఉభయపార్టీల మధ్య రాజీ కదిరి, ఆందరికీ ఆమోద 
యోగ్యమైన తీర్మానం చేయబడింది. రాజకీయ నాయకులు ఆయన అభిప్రాయాలను లెక్కలోకి 
తీసుకొనడం తప్పింది కౌదు. ఇది మొదలు కాంగైెసు రాజకీయాలలో ఆయన గొప్ప ప్మార్ర 
వహించి, 1920 ఆఖరుకు కాంగ్రెసును తన వశంలోకి తెచ్చుకొనగలిగాడు. ఈవిధంగా రౌలెట్లు 
సత్యా గహం దేశ చర్మితలోను, గాంధీ జీవితంలోను గొప్ప (ప్రాధాన్యాన్ని వహిస్తున్నది. అది 
విఫల మైనట్టు భావించడం పొరబాటు. 


చదువదగిన గంధాలు ; 
Vidya Bhavan, Vol xi 


R. Kumar (Ed): Essays on Gandhian Politics: Essays 1, iv, ix 
Judith M. Brown: Gandhi's Rise to Power. 


అభ్యాయము.శ్షీ 


పంజాబు నిపాద గాధ 
1919 


l 


రౌలెట్టు సత్యాగ్రహ కాలంలొ కోను ఆటు తర్వాతను పంజాబు రాష్ట్రంలో అసం 
భ్యాకములై న దురంతాలు సంభవించి పజలు నరక బాధలను అనుభవించారు. వీటి అన్నిటికీ 
1918 నుండి రాష్టానికి లెప్టనెంటు గవర్నంరై న మెకెల్‌ ఒడయరు నివంకుశ పరిపాలన మౌలిక 
కారణం. ఆతని నిరంకుళ చర్యలు (ప్రజలలో ఆసంతృ 
కలిగించింది. వారు ఈ భావాన్ని రౌళలెప్టు చట్టాన్ని నిరసించడం ద్వారాను. ప్యపిలు 6న భారీ 
ఎత్తున హ రాలు జరపడం ద్వారాను వక్రత చే స నికసించగల సాహసం 
ప్రజలలో ఉండడం ఒడయర్‌ కు ఎంత మాతం గెట్టలేమ. అందుచేత 


ae పభుక్వ 9 పట్ల ద్వేషభావాన్ని 


ణి 
గ్‌ 
(ps 
శ 
q 
ర్‌ 
fn 


వారిని మరింత ఆ(గహ 
పరవళులజేసే చర్యలు సాగించాడు. చీని ఫలితంగా వారు దౌర్షన్యాలలోకి డగారు. వాళేదో 
జ 


టిష్న్‌ ష్‌ _పభుత్వాన్ని తొలగ్మదోయుటకు పిద పడాంనే ఇమతో ఆం౮ాటి సంకల్చ్బం వారితో 
౧ a ఖ్‌ 
వ తల ఎత్తకుండా ఉండేటట్లు వారికొక గుణ పాఠాన్ని నేర్చే దురుద్దేశంతో రాష్ట్రంలోని 
ఆనేక జిల్లాలలో పై నిక పకా వక వ్మప్రిలు 14న ':పవేశపెటి జూన్‌ 11 వరకు సాగించి 
పరిపాలనను + సె నికాధికారుల పరం చేళాడు. 


వీరి పరిపాలన కాలంలో (పజలు యమయాతనలకు గురి అయ్యారు. వీరు ఏలాటి 
న్యాయానికి గాని, ధర్మానికి గాని కట్టుబడక పంజాబు ఒక శ: తు రాష్ట్ర మనే భావంతో యుద్ద 
కాలంలో జయించి వశపరచుకొన్న శతు దేశ (ప్రజలను ళు పాలించుట కంశే 
(కౌర్యంతో పాలించారు. వారిని ఎన్ని విధాలుగా హాంపించుటకు నాధ్యమా అన్ని విధాలా 
హింసించి చితవధలకు గురి చేశారు. ఈలాటి హి శౌండి చిటిష్‌ పరిపాలనలో ఇంకకు 
పూర్వం కనీ వినీ ఎరుగనట్టిది. వీరు 1857.59 తిరుగుబాటు కాలంలో సైనికాధికారుల 
పై శాచిక చర్యలను విస్మరింపజేశారు. దీని ఫలితంగా [పజలూ 'వబీటిషి ప్రభుత్వమూ మధ్య ఒక 


షు 
డ్వషరూవమైన అభాతం ఏక్పుడి పరాయి పరిపాలన పునామలను పెకలించి ఆది కూలిపోవుటకు 
కారణ భూతంగా పరిణమించింది. ఇందువలననే స్వాతంత్రోకోద్యను చరిత్రలో 1919లో 
పంజాబులో సంభవించిన విషాద సంఘటనలకు | పతే;క వొధాన్యం లభించింది, 
యా లఫై ఫీ 


ఒడయర్‌ దుష్ట పరిపాలన లక్షణాలను, దాని మూలంగా (ప్రజలలోని వివిధ వర్గాలలో 
ఏర్పడిన అసంతృ ప్తిని ఇదివరకే తెలుసుకొన్నాము, పిపాయీలను సైన్యంలో అధిక సంఖ్యలో 
చేర్చుకొనడంలోను, యుద్ద రుణాలను విరాళాలను సేకరించడంలోను ఆతడు అనుసరించిన 
నిర్బంధ విధానం, యుద్ధ కాలంలో తారాపధాన్ని ఆంటుకొన్న వరల పెరుగుదలను అవసర 


నీ భొరత స్వాతం (తో్యద్యమ చరిత 


వస్తువుల కొరతను ఎదుర్కొనుటకు ఆతడు వఏిలాటీ చర్యలను తీసుకొనక పోవడము, ఉద్హ్భ 
తంగా వ్యాపించిన ఇన్‌ ప్యూాయంజా పేగు వ్యాధుల వివారణతో జా్యగత వపొాంచక పోవడము, 
మధ్యతరగతికి చెందినవారిని అణగ (దొక్కుటకున్నూ విద్యాధికుల రాజకీయ కృషిని ఆటంక 
పరచుటకున్నూ ఆతడు తీసుకొన్న చర్యల ఫలితంగా బ్యాంకు లనేకం దివాలా తీసి మధ్యతరగతి 
వారందరు విపరీతంగా నష్ట పడడము ఇదివరకే వివరించడమైనది. 1818 కాం(గెను సమా 
వేశానికి హాజరైన పంజాబు (ప్రతినిధులు తమ రాష్ట్ర్రం (పేలుటకు సిద్ధంగా ఉండే ఒక ఆగ్ని 
పర్వతం మోస్తరుగా ఉన్నదని, దానికంతకు ఒడయర్‌ దుష్ట పరిపాలనే కారణమని, ఆది ఏ 
విమిషంలోనై నా (పేలి దాని మంటలు రాష్ట్రమందంతటా వ్యాపించే (పమాదం ఉన్నదని స్పష్ట 
పర చారు. ఏ పిలులో ఆగ్ని పర్వతం (పేలింది. 


1. లాహోరు 


లాహోరు పంజాబుకు ముఖ్య పట్టణము. ఇక్కడ లాహోరు ఇండియన్‌ సంఘము 
(Lahore Indian Association), కౌంగైను కమిటీ ఒకటి రాజకీయ రంగంలో కృషి చేస్తూ 
ఉండేవీ. ఇండియన్‌ సంఘం ఆధ్వర్యాన ఫి[బవరి శన ఒక సమావేశం జరిగి ఆందులో 
రౌలెట్టు బిల్లులను విరపిస్తూ తీర్మానాలు చేయబడినవి. గాందీ పిలుపు ఆందకముందే ఈ సమా 
చేశం జరగడం గు _ర్తించదగిన విషయం. రౌలెట్టు బిల్లులు విద్యాధికులై న మధ్యతరగతి వారిలో 
ఏలాటి ఆసంత్క ప్తిని కలిగించిందో ఇది స్పష్టం చేన్తూ ఉంది. లాహోరులో జరిగిన దురం 
తాలకు ఈ సికసన సభ నాందిగా వదర్తించింది. 

ఫ్మిబవరి 26న రౌలెట్టు బిల్లులను సత్యాగహం౦ ద్వారా _పతిఘటించవలసిందిగా 
గాంధీ (పజలను ఆదేశించాడు. దానిని పురస్కరించుకొని మార్చి 9న రాజకీయ నాయకులు 


నీ 
సమా వేశం జరిపారు. ఇందులో ముసింలతో సహా (సజలు అదిక సంఖ్యలో పాటొని సత్యా 

య స్క స్ట 
గ్రహం పట్ల ఆమోదాన్ని తెవియపసపరచారు. 


మార్చి 18న రౌలెట్టు విల్లు చట్టరూపం ధరించింది. శితిన గాంధీ (ప్రజలందరు ఏ(ప్రిలు 
6న హారాలు న స ఆరదు డు. దాసిని గురించి ఆలోచించుటకు ఇండియన్‌ 
సంఘం, కాం[గెను కమిటీ___ఈ రెండూ.__కలిసి.. ఏపిల్‌ 2న సమావేశం ఏర్పాటు చేసి, 
అందులో వ పిల్‌ 6న పారాలు. ఆ సాయంకాలం బహిరంగ సభ జరగవలపిందిగా తీర్మానం 
చేశాయి. 

ఆప్పటివరకు ఒడయర్‌ సమావేశాల పట్ల ఏలాటి విరొధాన్ని _పకటించలేదు. కాని 
రా పూర్తిగా ఇష్టం లేదు... రాజకీయ నాయకులను పిలిపించి 
హా ర్రాలులో ఏలాటి అవాంఛనీయ పరిణామాలు జరోగరాదని హెచ్చరించాడు. అది కొంతి 
యుతంగా జరగ గలదని వారు హామీ ఇచ్చారు. దానికి ఆనుగుణంగా కన హారాలు శాంతి 
యుతంగా జరిగింది. సాయంకాలం బహిరంగ నభలో పాల్గొనుటకు వేలాది సంఖ్యలో ____ 
వారిలో విద్యార్దులు, గుమసాలు మొదలై నవారు అధికంగా ఉండినారు___లాహోరు గేటు అనే 
(వడేశంలో గుమికూడి, వీధుల వెంట ఊరేగింపుగా తిరిగి, సాయంకాలానికి సమావేశానికి 
వెళ్ళదలచారు. కాని వారు ఊరేగింపుగా వెళ్ళడం అధికారులు సహించక గుంపును చెదర 
గొట్టుటకు పోలీసు దళాన్ని పంపారు. కాని సకాలంలో గోకుల్‌ చంద్‌ నరాంగ్‌ అనే (ప్రజా 


పంజాబు విషాదగాథ న్‌ 


నాయకుడు అక్కడికి వచ్చి గుంపును బహిరంగ సభవై పు వెళ్ళిపోవలపినదిగా నమాధానపరచి 
కాల్చులు జరిపే అవకాశాన్ని పోలీసు దళావికి లేకుండా జేశాడు. సభ శాంతియుతంగా జరిగింది. 
రౌలెట్టు చట్టాన్ని గాందీ ఆదేశానుసారం సత్యాగ్రహం ద్వారా శాంతియుతంగా పతిఘటించ 
వలెనని. ఇందులో హిందువులు మహమ్మదీయులు కలిసి కృషి చేయవలపినదవి నాయకులు 
ఉద్దాటించారు. 

సభ శాంతియుతంగా జరిగినా ఆందులో రౌలెబ్లు చట్టాన్ని విరపిస్తూ తీర్మానం 
చేయడం ఒడయర్‌కు గిట్టలేదు. పభుత్వాన్ని ఖండించగల సాహసం రాజకీయ నాయకులకు 
ఉండడం ఆతనిని ఆగహ పరచింది. వప్రిలు 7న శాసన సభ సమావేశంలో వారిని విమర్శిస్తూ 
నగరంలో ఎలాటి ఆవాంఛసీయ సరిణామాలు జరిగినా (ప్రభుత్వం జారిన బాధ్యులుగా పరిగణించ 
గలదని హెచ్చరించాడు. దీవిని ఒక సవాలుగా రాజకీయ నాయకులు పరిగణించి దానిని ఎదు 
రౌొ్మనుటకు సిద్ద పడ్డారు. 


ప్మప్‌లు 9న (శ్రీరామ నవమి ఉత్పవాన్ని జరపడంలో వాక్‌ సెద్దతకు కార్యరూపం 
కలిగించారు. మామూలు కంశు భారీ ఎత్తున ఉత్సవాన్ని జరిపి, ఆందులో ముస్తింలను వాల్లొన 
పలపిండిగా ఆహ్వావించారు. మువీ ౦లు డల సంఖ్యలో అంచులో పాల్గొన్నారు. ఇంతేగాక 
సాయంకాలం ఉత్సవం రౌలెట్టు చట్టాన్ని నిరపించే మహా సభగా మారి, నిరసన తీర్మానాలు 
చేయబడినాయి. పాందువులు ముసి ౦లు (శ్రీరామ నవమి ఉత్సవాలతో కలిపి పాక్షానడం 
ఒడయర్‌ ఆ[గహావికి ఇంకొక కారణమైంది 


ఐపిలు 10న పిడుగు పడినట్లు గాందీ ఆ రెస్టు వార్త ప్రజలకు తెలియ వచ్చింది, 
లాహోరు నాయకులు ఆయనను వంజాబుకు రావలపిందిగా ఆహ్వానించారు. ఆంచుకుగాను 
ఆయన ప్రయాణం నాగిస్తూ ఉండగా ఆయన ఆ రెస్టు జరగడం వారికి ఆకాభంగం కలిగించింది. 
దీవికి తోడు ఆ రోజుననే ఆమృతసర్‌ నగరంలో సుప సపిద్ధ ముస్తి ౦ నాయకుడు డాక్టరు కిచ్లూ 
హాందు నాయకుడు డౌక్టృ రు ర క అరెస్టయి (పవాస సంలోకి సంపబడినజట్టున్నూ మరికొన్ని 
వాంఛసియ వ జరిగి ట్లును వా రలు వచ్చాయి. వెంటనే లాహోరు నగరంలో 
mae జరిగింది. మధ్యాహ్నావికి (ః (పజలు అక్కడక్కడ గుమికూడారు. వారు యూరోపి 
యనులు వివసించే (పాంతాలకు వెళ్ళి వారిని హత్య జేయ ఉ ద్రేశించినట్లు ఆధికారులు (భమ పడి 
గుంపులను చెడరగొట్టుటకై పోలీసు దళాలను పంపారు. గుంపుల ఉద్దేశం శాంతియుతంగా 
జజారుల వెంట త్రికగడం మాతమే ఆని నాయకులు పోలీసు వారికి చెప్పినా పోలీసువారు 
తొ.వక పడి రెండు (పడేశాలలో గుంపులపై కాల్పులు జరిపారు. వీసి మూలంగా ముప్పై 
మంది మరణించారు. అనేకులు గాయ పడినారు. | 
దీనికి విరసనగా 11న కూడా హర్తాలు జరిగింది. ఫ్యాక్తరీలలో ను రైలు ba 
లోను వేలాడి ముస్తింలు కార్మికులుగా పవిచేస్తూ ఇదరు కిచ్లూ ఆరెస్తు వారికి (పతే 
ఆం! 


వక 0 
న్‌. 
చిండి. వారు పనులకు వెళ్ళడం మానుకొన్నా నగరంతో (పజా | 1 


రే 


gs 
0 


11 శృక్రవారం. ఆరోజున నగరంలో ఫ్రపిడ్డ గాంచిన బాదషాహి మసిదులో 
పార్ధనలు జరుప్పటకు ముస్లింలు హిందువులను కూడా ఆహ్వానించారు, సమావేశమైన 85,000 


గ్‌ శీ భారత స్వాతంత్రోద్యమ చరిత 


జనంలో 12000 హిందువులు ఉండినారు. పాక్షనల అనంతరం ఇద్దరు ముస్లిం నాయకులు, 
ఒక శిపష్క నాయకుడు. పాందూ నాయకుడై న రాం భుజ దత్తు త (ప్రసంగించారు. 
ఆన్ని మత వర్షాలు పరస్పర సౌహార్ట్రుంతో (ప్రవ ర్తి రించవలపిన ఆవశ్యకతను పునరుద్దాటించారు. 
ఉపన్యాసాలు ముగిసిన తర్వాత (ప్రభుత్వంతో రాయబారాలు జరుపుటకు 50 సభ్యులతో కూడిన 
ఒక (ప్రజా కమిటీని నియమించారు. నగరంలో శాంతి భదతలను రక్షించే బాధ్యతను అధికా 
రులకు బదులు వీరే వహించారు. 


(ప్రజా కమిటీ నియామకంతో లాహోరులోని రౌలెట్టు సత్యాగహం ఉచ్చస్టాయిని 
అందుకొన్నది. 11 మొదలు 14 వరకూ__నాలుగు రోజుల పొటు.___(ప్రభుత్వానికి బదులు 
కమిటీయే ఒక విధంగా పరిపాలన సాగించింది, (ప్రజలు తమ్ము పరిపాలించే హక్కు కమిటీశే 
గాని (ప్రభుత్వానికి లేదనే భావంతో (ప్రవర్తించారు. 


ఈ పరిస్థితులలో అధికారులు నిర్హాంతపడి లాహూరులోని భూస్వాముల సహా 
యాన్ని అపేకీంచి వారిద్వారా కమిటీలతో సం(పడింపులు జదిసి హ రాలును విరమించుటకు 
కావలసిన (పయత్నాలను చేయవలసిందిగా అర్జించారు. సాధారణకాలంటో భూస్వాములకు 
(ప్రజలపై ఎక్కువ పలుకుబడి ఉండేడి. దానిని ఆధారం చేసుకొనివారు హరాలును విరమించ 
వలసిందిగా (పజాకమిటీతో సం|పడింపులు జరిపారు. కమిటీవారు కొన్ని షర తులకు (పభుత్వం 
అంగీకరించిన పక్షంలో హరాలు విరమణ సాధ్యంకాగలదని చెప్పారు. కాని ఒడయర్‌ 
సర త్తులకు అంగీకరించలేదు. రాజద్రోహాలతో కూడిన కమిటీ షర త్తులను విధించడం, తాను 
వాటికి తలయొగ్గడం స్వప్నతుల్యమని తెలియసక చాడు. 

హర్తాలు నిరవధికంగా జరగడం: _పజాజీవితం _స్థంభించడం రాజకీయనాయకు 
లెవరికీ ఇష్టంలేదు. రౌలెట్టుచట్టం కద్దుకొరకే సత్యాగహం _ ఉద్దేశింపబడినదనీ,  బిటీష్‌ 
పభుత్వ్యాన్ని తొలగ దోపి దానిన్ధానాన (పజా_పభుత్వం స్థాపించడం దాన్‌ ఉదేశంకాదని, షర త్తు 
లతో నిమి త్తంలేకుండా హ ర్లాలును విరమించడమే వాంఛనీయమని వారు భావించి 18న దీనిని 
గురించి నిర్ణయించుటకు టౌన్‌ హాలులో కమిటీ సమావేశాన్ని జరిపారు. పుర్యప్రముఖులు 
కొందరినికూడా దానికి ఆహ్వానించారు. కమిటీవారిలో అనేకులు హర్తాలు విరమణకు 
సుముఖులుగా ఉండినా సమావేశంలోవి కొందరు వారిని !పతిఘటించారు, సమావేశ వాతావరణం 
ఆందోళనను కదిగించింది. కమిటీవారు దీనిని గమనించి, హా ర్హాలుగురించి సికయించుటకు ఒక 
సబ్‌ కమిటీని నియమించి టౌొన్‌హోలు వెలుపలికినచ్చారు. అక్కడ ఒక క గుమి గూడి 
ఉండినది. వారు కమిటీని తూలనాడి వారు స్వార్ధానిక్రై (ప్రభుత్వంతో సహకరించుచున్నట్లు వారిని 
అవహేాళన చేశారు. 


ఒడయర్‌ ఈ పరిణామాలన్నిటిపీ గమనిస్తూనే ఉండినాడు. ఆరాజక సరిస్టితులు ఏర్ప 
డకముందే కలినచర్యలను తీసుకొనుటకు నిశ్చయించి 1 12న సె పై నికదళాన్ని స గ అధికారాన్ని 
చాలావరకు సై వికాధికారి జాన్‌సనుకు ఒప్పగించాడు. ఆతడు వీధులవెంట సై నికదళాలను 
నంచరింపజేపి 12 న బాదషాహిమసీదువద్ద గుమిగూడిన ఒక గుంపుపై కాల్పులు జరిపాడు, 
ఆందులో ఆనేకులు మరణించారు. 18 న టౌనుహోలులో కమిటీ సమా వేశం ముగిపిన వెంటనే 
రాజదోహ సభాచట్టాన్ని (Seditious meetings ఉంట ప్రవేశపెట్టాడు, అంతటితో సభలు 


సంణాబు విషాదగాధ ల్‌స్‌ 


సమా వేశాలు జరగడం సాధ్యంకాలేదు. 14 న రాంభుజ్‌ద త్తు, హరికిషన్‌లాల్‌, ధూవిచందులను 
జైలులో విర్భంధించి నగరంలో సైనికళాసనాన్ని (Martial 129% ప్రకటించాడు. ఆంతటితో 
పివిల్‌ (ప్రభుత్వం ఆంతరించి సై నిక్నపభుత్వం ఏర్పడింది. ఇంతటితో లాహూరులో రౌలెట్టు 
నత్యాగహం ముగిపింది. వర్తకులు భీతానహులై హా రాలును విరమించుకున్నారు. 

ఈ సత్యాగహంలో (ప్రజలు హార్తాలు జరిపిరేగాని దౌర్జన్యాలకు దిగలేదు. వారిలో 
కనుపించిన తిరుగుబాటు డోరణికి పోలీసులు సైనికులు జరిపిన కొల్పులూ గాందీ. కీచ్లూ, 
సత్యపాల్‌ మొదలై న నాయకుల అరెసే పధానకాకణాలు. 

(ప్రజలు దైరన్యాలకు దిగకపోయినా వారిలో తిరుగుబాటు డోకణి కనుపించిన దనే 
కారణంగాను, రాజకీయనాయకులు సత్యాగ్రహావ్న సాగించిన కావణంగాను లాహూరులో కర్నల్‌ 
జాన్‌నన్‌ సై నికసరిపాలనదు సంజాబులోని ఇతర! పాంతములలోని సై నికపరిపాలనముకం కే 
శఈూరముగ పరిణమించినడి. ఆతడు కర్పూ ఉ త్తరువులను ఆరు వారడులసాటు అములులో 
పెట్టినాడు. వాటి మూలమున రాతి ఎవిమిదిగంటల తరువాత బయటికి వచ్చినవారిని కాల్చివేయ 
వచ్చు; బుకోణఆములపె కొరడాలతో కొట్ట వచ్చు; జరిమానాలు, లేడా జై లుశిక్షలు వారిపైన 
విధించవచ్చు. నగరంలో అంగళ్ళు వెంటనే తెడవనివారిలో కొందరు కాల్చివేయబడిరి. లేడా 
ఆధికారులు వాటిని తెరిపించి. వాటిలోని వస్తువులను _పజలకు ఉచితముగా పంచిపెట్టారు. 

లాయర్లు మొదకై న విద్యాధికులకు గుణపాఠము నేర్పే విమిత్తము వారు వారి 
'పేరులను రిజిస్టరు చేసుకొనవలపిందని. అధికారుల అనుజ్జ్ఞలేక నగరావ్ని విడిచి వెళ్ళరావని 
ఉ తరువులు జారీ చేయబడినవి. వారి ఇండ్ల గోడలకు సైవికళాసన (ప్రకటనలను అంటించి 
వాటిని జాగ త్తగా కాపాడవలపిన బాధ్యత వారిపైన వేయబడినది. రోడ్డు పక్కల కాలిబాటలలో 


జ్‌ 


వరుసగా ఇద్దరు మనుష్యులకం కే ఎక్కువ నడవరామ. సేవకారి ఉపయోగార్హం కట్ట బడిన 


ధర్మ సత్రములు భోజనళాలలు మూతబడిపోయినపి. భార తియుల మోటారుకార్లు. మోటారు 


సె కిళ్ళు, ఎలక్తి?క్‌ ఫామలు తెల్ల పై వికుల ఉపయోగార్హం వశపరకచుకొనబడినవి. అడైబండ్ల ను 
తోలి జీవించేవారు రోజూ నగరమునకు ఆవల వాటిని పై వికాధికారులకు కనుపరచవలపిన 


టి ఇ విధ్యార్దులు రోజుకు నాలుగు పర్యాయములు మిలటరీ ఆనికాదుల సనుక్షమున హాజదు 
(TIRE 


వలపి వచ్చెను. మండువేసవిలో వీరిలో అనేకులు రోజుకు ఈ కారణమున 16 మైళ్ళు నడవ 


a 


నలసినవారై రి. వారిని అల్లరిచేయక మంచినూర్గమున పెస్టుటకు తాను ఈలాటి ఉత్తరువును 
కీచేసినట్లు జాన్‌సన్‌ (తర్వాత విచారణ కమిటీఎదట సాక్ష్యమిచ్చాడు. ఒక కళాళాలగోడల 
ంచబడిన సై నిక్కపకటన చించివేయుబడినంచుకు ఉపాధ్యాయులందరు శిషీంపబడ్డారు. 
బుకుకట్టి కొరడాలతో కొట్టారు. ఆది ఆయనకును (గ్రామస్థులకును 
ఉండగలదని సె నికాధికారులు భావించారట! ఇంకను ఇంతకంచుి ఘోరమైన 
చర్యలను జాన్‌సన్‌ తీసుకొని తానేదో ఘనకార్యము చేసినట్లు ఆనందభరితుడయ్యాడు. లాహూరు 
యూరోపియనులు ఆతనికి వీడ్కోలు ఏందుజరిపి “పేదలపాలిట పెన్నికి” ఆని పాగడారు, 
భారతీయులపట్స వారికిగల ద్వేషభానమున్లు ఇది న్పష్టపరు స్తున్నది, 


న్‌ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


న్న అమృతసర్‌ 

పంజాబులో లాహూరు తర్వాత (ప్రపిద్ధిగాంచిన నగరం అమృతసర్‌. ఇది శిక్కుల 
(వధాన కేంద్రం. ఇక్కడి. (ప్రజలు గాంధీపిలుపును అందుకొని మార్చి 80న, ఏ[ఫిలు 6 న 
రౌలెట్టు చట్టాన్ని విరపిస్తూ శాంతియుతంగా హర్తాలు జరిపారు. కాని ఏటఫిలు 10 న వారి 
నాయకులై న డాక్టర్‌ కిచ్చూ, డాక్టర్‌ సత్యపొలులను (పభుత్వం ఏలాటి నేరాన్ని ఆరోపించక, 
ఏలాటి విచారణచేయక అఆరస్టుచేపి ఎక్కడికో _సవాసంలోకి పంపడం వారిని ఆవేశపరవశుల 
చేపింది. వెంటనే వారు నగరంలో హర్తాలును (ప్రకటించి, తమ నాయకులను అ రెస్టుచేయుటకు 
కారణ మేదో జిల్లా మ్యూజిస్టు)టునుండి తెలుసుకొనగోరి వేలాది సంఖ్యల్లో గుమిగూడి అతని 
నివాసభవనమునకు చెళ్ళసాగారు. మార్గమధ్యంలో వారికి గాంధీ అరెస్టు తెలియవచ్చింది. అప్పుడు 
వారు మరింత ఆవేశపరులై రిగాని శాంతిభ[దతలకు ఎలాటిభంగము కలిగించక వెళ్ళుతూఉండగా 
పోలీసువారు వారిని అడ్డగించి నిష్కారణంగా వారిపై కాల్పులు జరిపారు. అందులో ఇద్దరు 
మరణించారు; అనేకులు గాయపడినారు. 

అప్పటివరకు శాంతియుతంగా ప్రవర్తిస్తున్న గుంపులోనివారు దీని ఫలితంగా 
ఆగహపరవకులై వీధులలో తమకు కనుపించిన అయిదుగురు తెల్ల వారిని హత్యజేశారు. ఒక 
మిషనరీ త్తీవ్‌ సెకిలునుండి శందకి పడ దోశారు, అనేకభవనాలకు నిప్పు ముట్టించి కొన్నిటిని 
పూర్తిగా దగ్గంచేశళారు. వారిపై పోలీసులు ఇంకొక పర్యాయం కాల్పులు జరపగా 20.80 మంది 
మరణించడం, ఆనేకులు గాయపడడం జరిగింది. 

10 న మరణించినవారి మృతదేహాలను ఊరేగింపుపూర్వంగా శ్మ్శశానవాటికకు తీసు 
కొనిపోపడం తప్ప 11న మరి ఏలాటి సంఘటనలు జరగలేదు. నగరంలో శాంతి నెలకొనినట్లు 
కనుపించింది. కాని ఆరోజు సాయంకాలం ఒక మై నికదళంతో డయ్యర్‌ సేనావి రాకతో పరిస్థి 
తులు పూర్తిగా మారినాయి. నగరపరిపాలన అతని వశంలోకి వచ్చింది. పరిపాలనను  సెని 
కాధికారుల వశం చేయవలపిన ఆవసరం లేకపోయినా, (పజల ఫీతావహులచేసి అణచివేయ 
దలచి ఒడయ్యర్‌ ఈ నూర్చు చేశాడు. అమృతసర్‌ లోని తర్వాతి విషాధగాధ కంతకు ఈమార్చు 
కారణ మైంది. 

డయ్యర్‌ 12 న అనేకులను ఆరెస్టుచేపి నర్భంధంలో ఉంచాడు. సభలను సమావే 
శాలను నిషేధించాడు. కాని నిషేధపకటనను నగరంలోని అన్ని ,పాంతాలలోని వారికి 
నకాలంలో తెలియపరచలేదు. నిషేధాజ్ఞలు తెలియని కారణంగా నాయకులు 18 న జలియన్‌ 
వాలాబాగులో బహిరంగ నమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ ఏర్పాటుల విషయం 12 సాయం 
కాలమే డయ్యరుకు తెలియవచ్చినా దానిని నిషేధించలేదు. 


18 హిందువులకు సంవత్సరాది. ఆ సాయంకాలం 20,000 (వజ సమావేశానికి 
హాజరయ్యారు. హన్‌ సరాజీ అనే నాయకుడు ఉపన్యాసం (పారంభించాడు. వెంటనే డయ్యరు 
తన సై నికదళాలతో అక్కడికి వచ్చి సమావేశంలోని (ప్రజలు రెండు నిముషాలలో చెదరి 


యి 


పోవలపినదిగా హెచ్చరించాడు. 


జలియన్‌ వాలాబాగు నాలుగు వైపులా ఎత్తయిన (ప్రహరీ గోడలు. బయటికి (ప్రజలు 
వెళ్ళిపోవుటకు ఒక సన్నని తోవ మాత్రమే ఉండినది. రెండు నిమిషాలలో వారు వెళ్ళిపోవడం 


వంజొాబు విషాదగాడ న్‌ 


సాధ్యం కావి పని. డయ్యరుకు ఇది తెలిసికూడా రెండు విమిషాల వ్యవధి దాటిన వెంటనే 
కాల్పులు జరపవనలసిందిగా పిపాయి దళాన్ని ఆదేశించాడు. మందుగుండు సామానులు ఉండే 
టంత కాలం కౌల్చులు జరిపించాడు, వేయి మంది మరణీం౦ంచారు; కొన్ని చేల మండి గాయ 
పడినారు. గాయ పడినవారికి ఏలాటి వైద్య సహాయం ఏర్పాటు చేయడం తన క ౮వ్యం కాదవి 
భావించి తన పవి విజయవంతంగా జరిగినదనే సంతోషంతో వెళ్ళిపాయ్యాాడు. వెంటనే 
క ర్పూ్యూ ఉ_త్తరుపులు జారీ చేశాడు. ఆందుచేత బంధువులు వచ్చి గాయ పడినవారికి సహాయం 
చేయడం సాధ్యం కాలేదు. చావ సిద్దముగా నున్నవారికి తాగ సీరయినను ఇచ్చువారు లేక 
పోయారు. సమ స్త బాధలను అనుభవించి వారిలో ఆనేకులు మరణించారు. 

నగరంలో సమావేశములు జరుగరాదని చాటింపు చేయించినప్పుటికీ _పజరీ విధమున 
గుమి కూడినందుకు తాను నగుపాట్లు పాలు కాకుండుటక్తై ఈ కితిగా కాల్పులు జరిపి నగర 
వాసులకు గుణ పాఠము చెప్పదలచుకొన్నట్లును, తన దగ్గిర మందుగుండు సామానులు ఉండి 
నైతే ఇంకను కాల్సించే ఉండేవాడని, తానౌక ఫిరంగి కారునుకూడా తీసుకొని వెళ్ళినట్లును, 
డి బాగు గొండిలో పట్టక పోవడము చేత  డావిని ఉపయోగించలేక పోయినట్లును అతడు 
చారణ కమిటీకి వర్మొగమాటముగ తెలియ పరచాడు. తాను చేపినది భయంకర కృత్యము 
కాదా అని కముటీ సభ్యుడొకడు ఆతనిని _పన్నించగా : *కాదు; కానే కాదు. నేనాక భయంకర 
ఫర్య్మిమును సిర్వ క్రింపవలపి వచ్చినది. ఆది చాలా దెయాపూక్త వై మైన పని అవి నా అఆధిిపాయము* 


స్స 
se లు 


నాకు గాని, మరియొకరికి గాని పజ జలను మళ్ళీ కాల్పవలపిన ఆ అవసరము లేకుండ ఉండేటంత 


గట్టిగాను పటిష్టంగాను కాల్చవలెనవి నేను తలంచితివి. కాల్పులు జరుపకనే పజలను చెద 
గొట్టడం సాధ్యమైనా, కాల్చని పక్షంలో వారు నన్ను అపహవోన్యము చేపి ఉండేవారు. నేను 


te 
తెలివి తక్కువ పని చేపినట్టుగా వారు భావించి ఉండేవారు. అందుచేతనే నేను కాల్చులు 
జరిపాను” ఆ సగర్వంగా సమారానం చెప్పినాడు. తానేదో ఘనకార్యం చేపినట్లు పొంగి 


జౌ 
య 
పౌయ్యాడు. ఒడయర్‌ ఆతని చర్యను సమరించి. అందుకుగాను ఆతనిని ఆఅధినందించా 
న! 


ఇరు ఘనకార్యం ముగిసినది కాదు. అతడు 
టు పాలించాడు. ప పజలకు గుణ పాఠాన్ని నేర్పే 
ఆపి వేశాడు. కనిపించిన వారందరిని కొరడా దెబ్బలకు 
గురి చేశాడు. మిషనరీ స్త్రీని మైకిలునుండి న న “ఆ విధిలో వెళ్ళే పతి మనిషీ 
పొట్టను నేలకు ఆనించి పాకి హోవలపినదిగా రువులు జారీ చేశాడు. ఆవీధిలో కాప్పర 
ముండిన వారందరు ఈ ఉ త్రరువ్వలకు లె వోబడవలపిన నళ కట్‌! రైళ్ళలో మూడవ తరగతి 
టిక్కెట్లు అమ్మకాన్ని ఆపి వేశాడు. (ప్రజల పైకిళ్ళను వశపరచుకొన్నాడు. దుకాణాలలో 
నరకుల అమ్మవలసపిన ధరలను విర్ణయించాడు. కోటకు ఎదుట కొరడా శిక్షల నిమి త్రము ఒక 
బహిరంగ మంటపాన్ని నిర్మించాడు. నగరంలోని అనేక పాతాలలో కొరడాలతో గాని, 
పీము బెత్తములతో గాని కొట్టుటకు మిుక్కోడాలను ఏర్పరచాడు. సైనిక న్యాయస్థానములో 
"పెద్ద నేరముల (క్రింద 2988 మంది విచారింస బడినారు. వారిలో 218 మంది శిక్షకు పాతు 
లయ్యారు, 51 రికి మరణ శిక్ష, 46 మందికి యావజ్జీవ ద్వీపాంతర వాస శిక్ష, ఇద్దరికి 10 సంజ 
తరముల జైలు శిక్ష, 7ర మందికి ఏడు సంవత్సర ములు, 10 మందికి న సంవత్సరములు, 
18 మందికి 8 సంవత్సరమ.లు, 11 దుందికి ఒకటి రెండు సంవత్సరములు జ్జైలు శిక్షలా 


రీకి భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


విదింస బడినప. ముబిటతీ ఉద్యోగస్టులు మరి 60 మందికి, సివిల్‌ మ్య్యాజిస్ర్రేటులు 105 మందికి 
శిక్షలు విధించారు. షాపిలు 10న అయిదుగురు తెల్లవారిని హత్య చేసినందుకు ఇందరు శిక్షలను 
అనుభవించవలపిన వారయ్యారు. డయ్యరు సేనాని పరిపాలన ఈ విధంగా జరిగింది, 

| ల. కనూరు 

కసూరులో పోలీసుల దుష్ట (ప్రవర్తన మూలంగా (ప్రజలు ఆవేశపూరితులై ఏటప్రిలు 
12న పెద్ద పోస్తాఫీసును మునసీపు కోర్టును దగ్గం చేశారు. రైలు సేషన్‌కు అపార నష్టాన్ని 
కలిగించారు. తంతి తీగెలను తెంపి వేశారు. ఒక ర లుబండిని ఆఅటకెయించి, ఇద్దరు తెల్ల 
'సైవికులను చావ కొట్టారు. ఇవిగాక మరికొన్ని దురాగతాలు చేశారు. వీరి ఆగహానికి వినాశన 
చర్యలకు 12కు ముందు పోలీసు దౌర్హన్యం దారి తీసింది. దీనిని విస్మరించి నగరంపై సైనిక 
పరిపాలనను విదించి డవలున్‌ అనే వానిని పరిపాలకువిగా నియమించారు. 

శ మహా మహండు ర్రైలుస్పేషన్‌ వర్త ఒక బహిరంగ (ప్రదేశంలో 150 మంది 
పట్టుకు తగిన ఒక పెద్ద బోనును నిర్మించి నిర్బంధితులను ఆందులో చేర్చి వారిని చూచుటకు 
(పజలను రప్పించాడు. _ నేరస్టులుగా అనుమానింప బడిన వారిని దిగంబరులుగ జేసి బహి 
రంగముగ వీధులలో ముక్కోణములకు టెలిగాప్త _స్తంభములకు కట్టి కొరడాలతో కొట్టించాడు. 
కొరడా శిక్షలను చూచే సిమి త్రం నగరంలోని వేశ్యలను పిలిపించాడు. వ్యవహా 
రములను మార్చవంగా నడపదలచి తాను కొన్ని శిక్షలను స్వయముగా కని పెట్టినట్లు విచారణ 
కమిటీ ఎదుట సాత్ష్యం చెప్తూ, దానికి ఉదాహరణగా సైనిక శాననాన్ని ఉల్లంఘించిన వారిని 
రైలుపెపైలలో ఉండే సామానులను (కిందికి దించుటకు, కిందవుండే సామానులను 
రైలు బండ్లలోకి ఎక్కి చుటకు హోర్టర్ల వలె వినియోగించినట్లు తెలియ పరచాడు. డయ్యరు 
కంచె తాను ఎక్కువ నేర్చు గలవాడనే భావంతో అతడు వీధులలో నడిచే వారిని పొట్టలతో 
పాకవలపిందిగా ఆజ్ఞాపించినట్లు ఇతడు ఆలాటి వారివి నుదుళ్ళతో నేలను తాకుతూ దోగాడ 
వలసినదిగా ఆజ్ఞాపించాడు. 

4. గుృుజన వాలా 

ఎవరో ఒక ఆపుదూడను చంపి హిందువులను ఆవమానపరచే ఉర్పళంతో దానిని 
ఒక్‌ లై లువంతెనకు వేలాడకట్టడంతో గుజ్రాన్‌ వాలా నగరంతో దురాగతాలు (పార ంభ 
మైనాయి. దీనిని చేసినవారు పోలీసువారనే వదంతి బయకలుదేరింది. (ప్రజలు (కోధావేళులై 
గుంపుగా బపిలు 14 న ఒక రై లుబండిని చుట్టుముట్టి దానిపై రాళ్ళవర్గాన్ని కురిపించారు. 
పైన పేర్కొన్న రై లవంతెనను ఇంకొక వంతెనను తగులపెట్లారు. రై లుసేషన్‌, జెలి గాఫ్‌ 
ఆఫీసు, ఒక రె ల్వేషెడ్డు. ఒక చర్చి, ఒక డాక్‌ బంగళా ఒక పాఠళాలను అగ్నిహో(త్రుని 
పాలు చేళారు. దీనవిఫలితంగా ఓ వియన్‌ ఆనే పై పికాధి కారి నగరానికి పరిపాలకు డయ్యాడు. . 

తక్కిన నగరాలలో జరిగిన స్తే ఇక్కడకూడా ఇతడు కర్ఫ్యూ విధించాడు. (ప్రయా 
కాలను నిషపేదించాడు. కొరడాశికలు విధించాడు. గుంపులు గుంపులుగా (పజలను అరెస్టుచేసి 
వెంటవెంటనే శిక్షలు విధించాడు. 


వారతీయు లెవరై నను (బ్రిటిష్‌ ఉద్యోగస్టువి చూచినప్పుడు వానికి నమన్క_రించవల 
ఏనదని, గుర్రపుస్వారీ చేస్తున్నా మోటారు తోలుతూ4ఉన్నా వెంటనే దిగిపోవలపినదని, గొడు 


పంజాబు విషాదగాడ 59 


గులను మూసివేయవలపినదని ఉ తరువులు జారీచేశాడు ఒక సందక్భుముతో అనేకులను 
ఆరెస్టుచేసి. మండుడేసనవిళో ర లుప్టేషన్‌కు నరిపించం.  వాసలనర్‌ని ఒక గూడ్పుబండిలో 
కుక్కి. కాలకృత్యాలను తీర్చుకోనుటకు కళాడా వీలులేని ప్లితిలో 44 గంటలు ప్రయాణం 
చేయించి. లాహోరుకు పంపాడు. హిందువులను ముప్పింలను కలిపి సంకెళ్ళను త.లించి, 
హిందూ ముస్తిం సఖ్యతను హేళన చేశాడు. ఎలాటి విచక్షణలేక తనక ఇం పచ్చినవా రంజు 
రిని అరెస్టుచేసి శిక్షించాడు. 1911 న జారి సార్వభౌముని రాక జ్ఞాపకార్థం అజ రూపాయలు 
ఖర్చు పెట్టి కింగ్‌ జార్జి విద్యాలయాన్ని స్టాపించినట్టిన్నీ, యున్హంలో మరణించిన పిపాయాల 
కుటుంబాల సహాయారం గొప్పు విరాళాలను సమర్చించినట్టిన్నీ ఒక నయోవృడ్డుడు ఈవిధంగా 
శిక్షింపబడిన వారిలో ఒకడు. 


వీటి అన్నిటినీ మించిన ఇంకొక ఘోరకృత్యానికి కూడా ఇతడు పాల్పడినాడు. 

(పజలను భీతావహంల చే ఉడేశంతో విమానాలనుండి విచక్షణారహితంగా పజా సమూహో 
లపై బాంబుల వర్షాన్ని కురిపించాడు. దీని ఫలితంగా అనంఖ్యాకులు నగరంతోను సమీప 
గామాలలోను హతులయ్యారు, షివిలియన్‌ సజలపై ఇంతకుపూర్వం ఎప్పుడూ బాంబులను 
౫ విదర్శనాలు లేవు. (ప్రపంచ మహాసం గామ కాలంలో ఈ విధానం ౮౫మారపు 


మొడవై న ఖండాలలోని డెేళాలకో ఉభయ సకిలవారు శ తువులను ఆణచివేయుటకు దీనిని 
అనుసరించారు. ఓ(బ్రియల్‌ దృష్షిలోను, బాంబులను సమోగించనలపిందిగా ఆతనిని ఆడేశించిన 
ఒడయర్‌ దృష్టిలో ను పంజాబు శతుజేశం 

షేకూర్‌ పురా నగరంలో బాస్వర్తు స్మిత్‌ ఆనే పిపిలియన్‌ ఉద్యోగి సైనికళాసనాను 
సారం పజలను వాపుంకోా సై నికవాలన ఆవసరం కాకపోయినా ఆది నాంఛసీయమని 


కమిటీఎదుట సాక్ష్యమిచ్చాడు. సై వికాధికారు లందరివలెనే ఇతడు 


వ 

లా ఓ 
కూడ అనేకులను కొరడాచెబ్బలకూ ఇతర శిక్షలకూ పాతులుచేశాడు. చిన్న సల్ల లలోకూడా 
౦ రోజూ రెండు మూడు పర్యాయాలు వారివి ఎండలో 
(Saluting the Flagy చేయించాడు. వారిలో అనేకులు 


మీ 
ఎండదెబ్బచే మయూచి-+లి [కింద పడిపోయినా దానివి పట్టించుకొానలేదు. 


ఈ విధంగా రెండు నెలలపాటు రాష్ట్రంలోని ఆనేక 'వాంతాలను సె నికాధికారులు 
త 


పాలించారు డ్రి తెలివితేటలన్ని (పజలను చాంపించుటకు ఆహూర్యములై న పద్దతులను క్‌ి 

పెటి వాటిని ఆచరణ Gd వినియోగదైనడి. (ప్రహ్లాదుని చంపుటకు రకరకముకై న 
అ వ (= pm 

ఉపాయాలను వినియోగించిన హిరణ్యకశిపుని కాలంలో వీరు ఉండినపక్షంలో అతనికితోచని 


కొన్ని ఉపాయాలను వీరు ఆతనికి సూచించేవారు అని అనిపి స్తున్నది. వీరి పరిపాలన రాతన 
పరిపాలన అని చెప్పడం పొరబాటు. వీరిది దానినికి మించిన పైశాచిక పరిపాలన. 


ఈలాటి పరిపాలను సాగించి తామేదో ఘనకార్యాన్ని సాధించి 

య్యారు. కాని ఈ పాలన కార్యం ఎలాటిదో వారానొడు గహించలే 
పరిపాలనకు పూర్ణం (సజలు ఆత విపొందినవా రుగా ఉండినారు. వీరి పరిపాలన ఫలితంగా 
అసంతృప్తి వైిటిమ ష్ముప్రభుత్వంపట్ల క్వేషరూసం దాల్చింది. ఈ భావం పజ జల హృదయాలలో 
స్థిరస్యానం కల్పించుకొని, 80, సంవత్సరాలలో ఆ పభుత్వ పతనానికి దారితీసింది. భారత 


80 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


దేశంలో (బ్రిటిషు స్నావమూజ్యపువాదులను వాస్తవంగా పెకలించినవారు ఈ సై నికాధికారులే. 
సా(మాజ్యం అనే భవనం కూలిపోవుబకు వీరే కారకులు. 


2 


ఒడయర్‌ స్వభావాన్ని పూర్తిగా ఎరిగిన ఇండియా కౌర దర్శి మాంమెగు 1919 
ఏ(ఫిలు (ప్రారంభములో నే ఆతని నిరంకుశత్వం మూలంగా సంజాబులో (పజల కోపాగ్ని మంటలు 
వ్యాపించే (ప్రమాదం ఉన్నదపసి. ఆలాటి పరిణామం జరగకుండా సకాలంలో చర్యలు తీసుకో 
వలసిందని రాజ ప్రతినిధి చెమ్నఫర్దును హెచ్చరించాడు. అతడు అనుకొనినక్తే రాష్టంలో అగ్ని 

G ప భాం శ 
శీఖలు (ప్రజ్వరిల్లాయి. వాటిని నివారించుటకు చెమ్బఫర్లు ఎలాటి చర్యలు తీసుకొనక పోవడమే 
కాక వాటికి కారణభూతుడై న ఒడయద్‌ను సర్వవిధాల సమర్థించాడు. 


పై నికపరిపాలన మూలంగా పంజాబులో సంభవించిన దురంతాలు ఇతర రాష్ట్రాల 
వారికి తెలియకుండుటకై. (ప్రభుత్వం అనేక చర్యలను తీసుకొన్నది. కాని వాటిలో కొన్ని 
సమ(గంగా కాకపోయినా పాకీకంగానై నా (వజలకు రాజకీయనాయకులకు తెలియవచ్చాయి. 
ఏ నాగరిక (ప్రభుత్వమూ చేయుటకు సాహపించని హింసా కార్యక్రమాలు నాగరికతకు న్యాయ 
దృష్టికి (పక్యాతిగాంచిన (మిటిషమ. పభుత్వ ఆధ్వర్యాన పిశ్చంఖలంగా జరగడం అందరిలో 
దిగ్రాంతిని కలిగించింది. ఆందరు విన్మయంతోపాటు విచారాన్ని పొందినారు. 

ఆలాటి (ప్రభుత్వంతో సహకరించడం భారతజాతి గౌరవానికీ, తన వ్య క్త గౌరవానికీ 
తగదనే భావంతో దురంతాలనన్నిటిని నిరపస్తూ రాజ[పకినిధికి ఒక ఉదాత్తమైన బేఖను (వాసి 
మహాకవి టాగూరు పభుత్వం కొంతకాలం (కిందట తనకు సమర్చించిన “సర్‌” విరువమును 
త్యజించాడు. 1821. 22 సహోయనిరాకరణంలో విరుదములను త్యజించడము ఓక్‌ (ప్రధాన కార్య 
క్రమంగా రూపొందింది. 1818 లోనే టాగూరు దావికి మార్ల్గదర్శకపుడచ్యూడు. మితవాదులలో 
ఆ(గ్రగణ్యుడై న (శ్రీనివాసళా స్త్రి పంజాబు దురంతరాలను తీవంగా ఖండించాడు. మదన్‌ 
మోహన్‌ మాలవ్యా వీటిని గురించి 93 (పశ్నలను భారత(పభుత్యావికి సంపి శాసననభ సమా 
వేశంలో వాటికి సమాధానం చెప్పవలసిందిగా కోరాడు. (ప్రభుత్యం ఈ కోరికను నిరాకరించడమే 
కాక సైనికాధికారుల చర్యలను క్షమిస్తూ ఒక చట్టాన్ని కూడా (Indemnity 8111) చేపింది. 
రాజకీయ నాయకులలో ఆనేకులు ఈ చట్టాన్ని నిరసించారు. ఏలాటి విచారణను చేయక సైని 
కాధికారులను క్షమించడం వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. 


గాంధీమా[తం పూర్తి సమాచారం ఆండేవరకూ దువంతాలను ఖండించలేదు. 
శమార్పణ చట్టాన్నికూడా నమర్థించాడు. జూలైలో తాను _పారంభించదలచిన నత్యాగహ 
(ప్రయత్నాన్ని మానుకొన్నాడు. (ప్రభుత్వ వై ఖరిలో కలిగిన మంచిమార్పే దీనిని మానుకొనుటకు 
కారణమన్నాడు. మొదటనుండి ఆయనలో (విటిష్‌ సా మాజ్యంపట్ల ఒక ద్వంద్వాభిపాయం 
ఏర్పడినట్లు ఇదివరలో తెలుసుకొన్నాము. పంజాబు దురంతాలు జరిగిన కాలంలో ఆయన 
వ్య కృంచేపిన అభ్నిపాయాలు దీవికొక దృష్టాంతరం. *జయనను అనేకులు అరం చేసుకొన లేక 


పొయ్యారు. ఆయన వైఖరి ఇతర రాజకీయనాయకు లనేకుల వై ఖరికంటె భిన్నంగా ఉండినది. 


సాధారణంగా పంజాబు దురంతాలవంటి అవాంఛనీయ పరిణామాలు సంభవించి 
నవ్వుడు వాటినిగురించి. విచారణ చేయుటకు ఒక సంఘాన్ని వియమించి వా సవంగా 
ఇ 


పంజాబు విషాదగాథ గ్‌ 


ఏమి జరిగిందో ఎందుకు జరిగిందో తెలుసుకొనడం పరిపాటి. పంజాబు దురంతాలగురించి 
వాదోపవాదాలు అనేకం బయలుదేరడంచేతను అదధేకారులు అనధికారులు పరస్పర విరుద్దములై న 
ఆభ్మిపాయాలను వ్య క్రంచేయడంచేతను ఈలాటి విచారణ మరింత ఆవసరమైనది. 1919 మే 
పారంభంలో ఆలాటి కమిటీని వియమించవలపిందిగా మాంకెగు రాజ(వతివిధిక్‌ నూచనడేశాడు. 
రాష్ట్ర గవర్నరులు కొందరు దావివి (పతిఘటించినా చెమ్పుఫర్జూ దాపికి ఆంగీకరించాడు. ఆకోబరు 
14 న హంటరు (పభువు అధ్యక్షతన కమిటీ ఏర్పడినది. అందులో యురోపియన్లు అయిదుగురు 
భార తీయులు ముగ్గురు సభ్యులుగా వియమింపబడినారు. 


ఆనధికారులకు కమిటి నియామకం అవసర మనవి మొట్టమొదట సూచీంచినవాడు 
గాందీ. మే25 న సత్యాగహుల సమావేశంలో ఈ సూచననుచేపి 30 న దానిని గురించి రాష్ట్ర 
పతికి ఉత్తరం (వ్రాశాడు. జూన్‌ 8 న అఖిల భాకతకాంగైెసు కమిటీ సమావేశ మే పంజాబు 
దురంతాల గురించి విచారణచేయుటకు తొమ్మిది సభ్యులతోకూడిన ఒక కమిటీని నియమిం 
చింది. అక్షోబరులో గాందీకూడా అందులో సభ్యుడయ్యాడు. ఈ విదంగా ఒక అధికార 
కమిటీ. ఒక అనధికారకమిటీ ఏర్పడినవి. 

అనధికార కాం ,గెసుకొమిటీ కొన్నీ సూచనలుచేపి* (పభుత్వం వాటిని ఆమోదించి 
పక్షంలో ఆధికారకమిటీతో సహకరించి విచారణ జరుపుటకు పిద్దపడింది. కాని సూచనలన్ని 
టిని (పభుత్వం అంగీకరించసి కాకణంగా రెండు కమిటిలు వేర్వేరుగా పిచాదాణచేసి వేర్వేరు 
నివేదికలను తయారుచేశాయి. 

కాం(గెసు కమితీవిచారణలో గాంధీ పధాసవాాఆను పపొంచాడు. చాలావరకు 
ఆయనే నివేదికను కూడా తయారుచేశాడు. ఈ సందర్బంలో కమిటి 1700 సాక్షుల వాంగ్యూ 
లాలను సేకరించింది. వాటిని కుజ్ణంగా పరిశీలించి నివేదికను తయారుచేపి 1920 మార్చి 20 న 
దానిని (పకటించిండి, Re యే నిపేసిక దానిత ర్వాత రెండునెలలకు... మే 28 న.(పక 

v న్‌ నివేదిక ఏక గీవమైనట్టిది. హంటరు కమిటీలో అధిక సంఖ్యాకు 

వైన యూరోపియన్లతో అల్ప సంభ్యాకు జైన జ ఏకీభవించలేక పోయినారు. అందు 


ఖో 
ణా ఖం rea 


చేత ఒక ఆధిక సంఖ్యాక పకక Ws ajority Report) ఒక అల్బు సంఖ్యాక నివేదిక 


(Minority Report) (పకటితము నవి. ఆనాడు గాకతీయులు (విటిష్‌వారి మధ్య ఎర్పడిన 
అభి పాయ వేదాలకు ఇడి ఒక గొపు తార్కాణము. 

కాంగసు కమిటీ సివేడిక (1) షఫిలులో సంఫవించిన పజల దౌర్దన్యాలకు ఒడయర్‌ 
1918 నుండి సాగించిన నిరంకుశ పరిపాలన, గాందీ కిచూ సత్యపాలుల అరెస్టులు (ప్రధాన 
కారణా లనిస్నీ, రౌలెట్లు సత్వ్యాాగహం కొప జంకౌదనిన్నీ విర్ణయించింది. (2) తీ నెల 
కొనుటకు అనుకూల పరిస్థితులు ఏర్పడుచున్నప్పుడే ఒడయర్‌ (పభుత్యం తొందరపడి అనవస 
వోంగా సైనిక పరిపాలనను (ప్రవేశపెట్టిందని ఇంతేగాక అనవసరంగా దానిని రెండు నెలల 
కాలం 'హౌడిగించినదని ఈ చర్యలు సమర్శించ డగునవికావని నిర్ణయించింది. (శ్రి) డయ్యరు 
జలియన్‌ వాలాబాగులో జరిసించిన హత్యలు బుద్దిపూర్వుక ముగా చేయబడినవని, అతడూ ఇతర 
సై నికాధికారులు జరిపించిన అరెస్టులు శిక్షలు, వారు కొనసాగించిన ఇతర కార్యక్రమాలు 
ప్రాధమిక న్యాయసూత్రాలకు పరమ విరుద్దములవై నట్టివనీ, (ప్రజలను హింసించి వారిని ఖీతావ 


ట్రీ భారత స్వాతం(తో్యోద్యమ భరిత 


హంల చేయుటకును. వారిపై. పగసాధించుటకును, వారిని మరియెన్నడూ తలయె త్తకుండా 
చేయుటకునూ ఉద్దేశింపబడిననవి నివేదిక విర్ణయించి, వాటిని పూర్తిగా ఖండీంచింది. (4) ఈ లాటి 
"ఘోర కృత్యాలను గావించిన ఒడయర్‌, డయ్యరు మొదలైన సి నికాధికారులు, వారి పరి 
పాలన విధానాన్ని సమర్థించిన రాజ(పతివిధి చెమ్పుఫర్లు ఉద్యోగంలో ఉండుటకు ఎంతమా(త్రము 
ఆర్హులుకార ని, వెంటనే వారివి ఉద్య|ోగాలనుండి తొలగిందుటయే పంజాబు దురంతాలకు కనీస 
ప్రతిక్రియ ఆని కాంగైసు కమిటీ నివేదిక విర్ణయించిండి. 

హంటరు కమిటీ నివేదికలు రెండున్నూ రౌలెట్టు సత్యాగ్రహం (ప్రజల దౌర్డన్యాలకు 
ప్రధాన కారణమవీ, పోలీసులయొక్కయు సై నికులయొక్క.యు కాల్పులు సమర్ధనీయములని, 
ఆధిక సంభ్యాకులను కొరడాలతో కొట్టడం ఖండించ తగినదని, డయ్యరు ఆమలుపరచిన పొట్ట 
పాకుడుశిక్ష, విద్యార్థులపై సై వికాధికారులు విధించిన శిక్షలు, ఎంతమాత్రచు సమర నీయ 
ములు కెజాలవని నిర్ణయించాయి. కేంద (పభుత్వ వైఖరి ఖండించ తగినదికాదసి రెండు నివేది 
కలు తెల్సీనవి. 

(ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని, అందుచేత సైనిక పరిపాలనను (ప్రవేశ 
పెట్టడమూ, దానిని ఫొడిగించడము సమర్హ నియములనీ. జలియన్‌ వాలాబాగుటో డయ్యరు 
(పజలు చెదరిపోవుటకు తగిన ఆవకాశమియ్యక కాల్చులను మితిమీరి సొగించాడవి, కాని 
ఆతడు బుద్ధి పూర్వకంగా (పజలను హత్య చేయలేదని మెజారిటి నివేదిక నిర్ణయించిండి. కాని 
మైనారిటి నివేదిక డయ్యరు (ప్రవర్తనను పూర్తిగా ఖండించింక. సైనిక పరిపాలనను (ప్రవేశ 
పెట్టడమును, డానిని పొడిగించడమును గర్ప్హి౦చింది. ఈలాటి విషయాలన్నిటిలో మెనారిటి 
నివేదిక కాం[గెసుకమిటి నివేదికతో ఏకీభవించింది. 


న్న 


ఇండియా (పభుత్వం చాలావరకు మెజారిటి సివెడికను సమర్తించింది. ఇండియా 
మంతి మాంజకేుగు ఆలాగుచేయక డయ్యరు మొదలై నవారి (సవర్తనను తీవంగా ఖండించాడు, 
ఒడయర్‌ |! పవర్తనకూడా ఆతని విమర్శకు గురి అయినది. 

హంటరుకమిటి నివేదిక ఫలితంగా డయ్యరు తన ఉద్యోగానికి రాజీనామాచేపి ఐచ్చి 
కంగా ఉద్యోగాననుండి తొలగిపోయినాడు. ఆతని (ప్రవర్తనను కామన్‌సు సభవారు ఖండిం 
చినా లార్డు సభవారు (పశంసించారు. (బిటిష్‌ (పజలలో ఆదెక సంఖ్యాకులు భారత డేశంలోని 
(బిటిష్‌ స్నామాజ్యూధికారం విచ్చిన్నంకాకుండా రకీంచిన మహామహుడు డయ్యరేఆని ఆతనిపట 
తమకుగల కృతజ్ఞతను గౌరవానికి సూచకంగా ఒకక త్తిని సుమారు 23,000 హౌండ్లధనాన్ని 
ఆతనికి సమర్పించారు. భారతదేశంలోని యూరోపియనులు- వారిలో (పధానంగా స్త్రీలు 
చందాలు ధారాళంగా ఇచ్చారు. ఆంగ్లో ఇండియన్‌ పత్రికలన్నీ అతనిని _పస్తుతించాయి. భార 
తీయులు దీనిని విషంగాపరిగణించారు. అదే (బిటిష్‌వారికి అమృతమైంది. డయ్యరు పెట్టిన 
హింసలకం టె (బిటిషివారు అతనిని (ప్రశంసించి బహూకరించడం భారతీయులకు ఎక్కువ 
బాధను కలిగించింది. 


3 


పంజాబు దురంతాలకు (ప్రత్మిక్రియగా కాంగైెసు కమిటీ చేసిన సూచనలను (ప్రభుత్వం 
లెక్కలోకి తీసుకొనలేదు. ఓడయరు, చెమ్పఫర్తులు ఉద్యోగాలునుండి తొలగింపబడలేదు. 


సంశాబు విషాదగాధ 6$ 


శిక్షలు ఆనుభవిస్తూ ఉండినవారికి విము క్త కలుగలేదు. వారిక్‌గావి, వారి పటుంబాలకుగావి 
ఎలాటి నష్టపరిహారం చెలి ంచబడ లేదు. పై పెచ్చు ఆధికారులందరు క్షమించబిడ్డారు. 


ఇది అంతా రాజకీయ చె వై తన్యం గలవారిలో అలజడిని ఆసంతృ ప్తివి కలిగించింది. 
టైటిషమ పరిపాలనకు బలప్రయోగం ఒక్కటే ఆధారంకాదవి, (పజల నహకారంకూడా ఆధార 
మని, దానివి సంపాదించుటకొర కే మాంటేగు, చెమ్పఫక్టు సంస్కరణలు ఉగ్దేశింపబడినవవి 
(వీటిషు పభుత్వం ఘోషించింది. కాని పంజొదిలోవి సై విక సరిపాలన, తత్పలితంగా సంభ 
వించిన దురంతొలు (పజల సహ కాకంతో విమి త్తం లేకుండా బల(పయోగాన్ని మాత్రమే 
ఆధారం చేసుకొని [బ్రిటిషువారు తమ పరిపాలనను సాగించుటకు కృతనిశ్చయులై నట్లు స్పష్టం 
చేశాయి. ఈలాటి భావం వారిలో ఉన్నంతకాలం సంస్కరణ మూలంగా ఏలాటి (ప్రయోజనం 
లభించదని అనేకులు విశయించారు. ఆలాటి వారిలో గాంధి ఆ[గగణ్యుడయ్యాడు. 1918 
జులై లో పంజాబు దుకంతాల గురించి పూరి సమాచారం అందని కొకణంగా (ప్రభుత్వాన్ని 
ఖండించడానికి ఆయన ఇష్టపడలేదు. ఆధికారుల క్షమార్పణ చట్టావ్ని కూడా సమర్టించాడు. 
కాని కొం|గెసు విచారణ కమిటీ సేకరించిన సమాచారం ఆయనకొక కనువప్పుగా పనిచేసింది. 
బిటిష్‌వారు డయ్యరును ప్రస్తు సుతించి బహూకరించడం ఈ కనువిష్పునకు (పొబల్యం చేకూ 
ర్చింది. (ప్రభుత్వం పంజాబు మరంతాలక ఎలాటి (పతి క్రియ చేయకపోవడం ఆయన వైఖ 
రిలో విష్ణవాత్మకమైన మార్చు తెచ్చింది. పంజాబు మకంతాలకు కారణభూతమైన | బ్రిటిష్‌ 
(పభుత్వంతో సహకరించడం ఒక సొపకృత్యంగా ఆయన భావించాడు. దానిపట్ల సహాయ వీరా 
కరణ విధానాన్ని అనుసరించడమే (పజల క ర్రవ్యమని నిక్భయించాడు. ఈ విధంగా పంజాబు 
దుకంతాలు 1921.22 లో సాగిన సహాయ నిరాకరణో ద్యమానికి దారీతీళశాయి. ఈ ఉద్యమంతో 
స్వాతంత్రోద్యమ జరి, తలో నూతన ఆధాకయం ప్రారంభమైంది. దానికి గాందీ స్యూత్రధారు 
డయ్యాడు. 


చదవచగిన గండాలు 


Vidya Bhavan Vol xi. 
B. Seetharamiah History of the Indian National Congress తెనుగు 
అనువాదం. 


R. Kumar (Ed) Essays in Gandhian Politics-—Essays 1206 ix. 
Judith M. Brown: Gandhi's Rise to Power. 


అధ్యాయము=ఏ 
సహాయ నిరాకరణో ద్యమ జననము 
కే 


రొలెట్టు సత్యాగ్రహం ముగిసిన తర్వాత 1920 ఆగస్టున గాంధీ సహాయ నిరాకర 
ణోద్యమ మనేపేర [పథ్యాతిగాంచిన ఇంకోక సత్యాగహ ఉద్యమాన్ని ప్రారంభించి 1922 
మార్చివరకు సాగించాడు. (పధమంలో దీనిని ఖిలాఫత్‌ విషయంలో |బిటిష్‌ (పభుక్వ్యంమూలాన 
ముస్లి ౦లకు జరిగిన గొప్ప అన్యాయాన్ని తొలగించుటకు ఉదేశించాడు. కమ్మక్రమంగా పంజాబు 
దురంతాలమూలంగా [పజలక జరిగిన అన్యాయాలను తొలగించుటకు దేశానికి స్వరాజ్యాన్ని 
సంపాదించుటకు దీనిని వినియోగించాడు. ఆందుచేత ఈ సత్యాగ్రహం మూడు ఉద్దేశాలను 
సాధించుటకు ఉద్దేశింసబడినట్టు చెప్పదగియున్నది. 


(1) ఖిలాఫత్‌ ను గురించిన్నీ, ఆది ముస్తి ౦ల అలజడికి కారణమగుటను గురించిన్ని 
ఇదివరలో నే తెలుసుకొన్నాము, ఖలీఫు ముస్తింలకు మతగురువు. ఖిలాఫత్‌ ఉద్యమం ఆతని 
ఆధి కారానికి నంబంధించినట్టి ఉద్యమం అందుచేతనే దీనికి ఫేలాఫఠ్‌ ఉద్యమం అనేపేరు లభిం 


సింది. 


అనేక శతాబ్దాలుగా టర్కీ సా(మాజ్యాన్ని పరివాలి స్తుండిన సుల్తాను ఖలీపుగా ఉండి 
నాడు. లౌకికమైన సుల్తాన్‌ పదవిని పారలౌకికమైన మతగురువు పదవిని ఒకడే అనుభవించడం 
గుర్తించదగిన విషయం. సుల్తానుపదవికి ఎలాటినష్టం కలిగినా ఆది మతగురువు పదవికికూడా 
నష్టం కలిగినట్టు వారు భావించడం పరిపాటి అయింది, ఖిలాఫత్‌ సమస్య క్రిష్టరూపం ధరించుటకు 


డే కారణం. 


ఖే 


ప్రధమ (పపంచ సంగ్రామ కాలంలో టర్కీ. సులాను జర్మనీ పక్షము వహించి 
(బటన్‌, ఫ్రాంసు, అమెరికా మొదలైన మిత్రమండలి దేశాలతో యుద్ధంచేపి పరాజితు 
డై నాడు. యుద్దంలో ఓడిపోయినవారికి సాధారణంగా ఏలాటి దుర్గతి పట్టగలదో అలాటిదుర్శ తే 
అతనికి పట్టింది, యారపుఖండంటో అతని ఏలుబడిలో ఉండిన (తేసు అనే భూభాగాన్ని మిత 
మండలివారు [గీసు దేశానికి దానంచేశారు. ఫశ్చిమ ఏషియాలో అతని ఏలుబడిలో ఉండిన అరే 
వియా, ఇరాక్‌ , సిరియా. పాలెస్టయిన్‌ దేశాలకు నామకంగా స్వతంత్రం ఇచ్చి వాస్తవంగా 
(బ్రిటన్‌ [ప్రాన్‌సులు వశపరచుకొన్నాయి. ఇవి సర్వదా ముస్లింల పరిపాలనలో ఉండివలసినట్లుగా 
మహమ్మదు (ప్రవక్త ఆదేశించినాడు. మిత్రమండలి (ప్రవర్త్శన దీనికి అన్యధాగా పరిణమించింది. 
ఇదిగాక ఖలీప పరిపాలనలో ఉండవలసిన మక్కా, మదీనా, జెరూసలం మొదలై న పుణ్య 
కేశ్రాలన్నీ ఆతని పరిపాలననుండి తప్పి, కై 9 స్తవుల పరిపాలనలోకి వచ్చాయి. 


సహాయ నిరాకరణోద్యమ జననము 65 


ఈ విధంగా టర్కీ_ స్నామాజ్యం విచ్చిన్నంకావడం. ముస్తిం దేశాలూ ముస్లిం 
పుణ్యకే([తాలూ, క కై9 స్త నవులు వశపరచుకొనడం౦+* సుక లాను నామమాతాధికారం కలవాడై మిత 
మండలివారి ఆడినంలోకి రావడం, భారతడేశంబోని ముస్తింలను ఆగహ పరవశులుగా 
చేశాయి. తమ మత గురువునకు ఇంతటి నష్టం కలగడం వారి కెంతమా(త్రం గిట్టలేదు. 


ఖలీఫుకు ఈలాటి ప్రమాదం సంభవించ నున్నదనే భావం యుద్దకాలంలోనే వారికి 


కలిగింది. తమ మతగురువుపట్ల భక్తిని ప్రచర్శించడమా లేక తమ్ము పరిపాలించే (బిటిషు 
(ప్రభుత్వంపట్ల భక్తిని పదర్శించడమా ఆ ఆనే స eee వారు యుద్దకాలంలో ఎదురొ-నవలపి 


వచ్చింది. భారత పై న్యంలో ముస్తి ౦లు అధికసంఖ్యలో ఊండినారు. వారు తక్కిన మ్‌పొ 
యీలవథఠె యుద్దరంగా అన్నిటికీ వెళ్ళి (బిటిష్‌ పకన యుద్దంచే మూ ఉండినారు. తమ మతగురువు పై 
యుద్ధంచేయడం పాపకార్యంగా వారు భావించినపక్షంలో టై్‌టిష [పఖభుత్వాస్‌కి ఎంతో నష్టం 
కొలగడం తప్పదు. ఆలాటిభావం డేశంలోని ముస్తింలలో కలిగిన పక్షంలో వారు తిరుగుబాటు 
కార్యక్రమాలను సాగించడం తప్పుదు. ఈ పరిస్పి లను (బిటిష్‌ అధికారులు గమనించి, యుడ్హ 
ఫలితంగా సులాను సాామాజ్యానికిగాని, ముస్సింల పుణ్యకేః తాలకుగాని ఎలాటి (పమాదం జరగ 


లన 


దని హోమీఇచ్చారు. ఆలాగు హోమీ ఇచ్చినవారలో బ్రిటిష్‌ (ప్రధాని లాయిడ్‌ జౌర్తి ఒకడు. 


గ 


ముస్తింలు ఇదిఒక వాద్దానంగా భావించి, యుద్దకాలంలో ప్రభుభ క్తి పరాయణులుగా (సప ర్తిం 

చారు. యుద్దా నంతర తమ వాగ్గానాల అకు కర ఆవి కెరులు (ప్రవ న ర్రంచడం ముస్తి అఆ 

ఆ(గహోసనికి ఇంకొక కారణమెంది. [బిటిష్‌ వారు నమ్మక(వో జ వారిలో వ్యాపించింది. 
మమా గ్ల సాక్‌ ట్‌ 


టక్కి. సామాజ్యం విచ్చిన్నంగాక యభాపూర్వుంగా ఉండవలెనని. ఆరేదియా మొద 
న డేశాలు ముస్తి౦ల కత లపల న ఉండవలెనని, ముస్తిం పుణ్యక్షేతాలు ఖలీపు అధీనం 
నే ఉండవలెనని ఖిలాఫత్‌ ఉద్యమాన్ని లేవదీసినవారు వాంఛించినారు. ఈ ఉద్యమం ఈ 
రాడు ఆశయాలను సాధించుటకు ఉచ్లైశింపబడిండి. 


oq PO 


/ 


(2) ఉద్యమంలో గాంధి ఆసక్తిని పదర్శించి తుదకు డానికి నాయకుడయ్యాడు. 
త 5 ౭ లి 


గీ 


ఇందుతోఆయనకు ఆసక్తి కలుగుటకు అనేక కారణాలు ఉండినబ్లు చెప+*వచు*, దక్షిణా,ఫ్రి 
| 


కాలో ఉన్నప్పుడే ఆయనకు ముస్తింలపట్ల (ప్రత్యేక అభిమానం ఏర్పడడం దీనికి ఒక 
కారణం. టర్కీపక్షం వహించవలసిందిగా యుద్రకాలంలో పచాకంచేసిన దుహమ్మ డాలి, 
మౌకతాలీ సోదరులను (ప్రభుత్వం నిర్బంధంలో ఉంచగా వారి విడుదలకు 1916 నుండి ఆయన 
(ప్రయత్నం చేయడంచేత ముస్తింల గౌరవానికి వాతుడై నాడు, ఇదిగాక దేశంలో ఎవరికి 
అన్యాయం జరిగినా దానిని తొలగించడం తన కర్తవ్యంగా ఆయన భావించినవాడు. ఆయన 
సాధించిన సత్యాగహాలన్నీ దినికి నిదర్శనాలు. ఖిలాఫత్‌ విషయంలో ముస్తి ంలకు గొప్ప 
అన్యాయం జరిగినట్లు ఆయన భావించాడు. దీనికితోడు ఈ విషయంలో బ్రిటిష్‌ అధికారులు 
ద్రతిజ్ఞాభంగంకూడా చేశారు. (ప్రతిజ్ఞాభంగం ఆయన తత్వానికీ విరుద్దం. అందుచేతనే ఆయన 
వత కొ ఉద్యమంలో కృషిచేయ నిశ బచయించుకొన్నాడు. ఆందులో ఆయనకు కలిగిన ఆస కికి 
ఇది రెండపకారణం. ఇంతేగాక ఈ విషయంతో దే దళాన్ని పాలించే అధికారుల ప్రవ ర్తనకార 
ణంగా పొలితులై న ముసి ంలకు వారిపట్ల ద్వేషం కలిగింది. పాలితులు, పాలకులు మధ్య 
ద్వేషం కలగడం ఉభయులకు నష్ట కారణం. తాను ఉద్యమంలో (పవేశించిన పక్షంలో ఉభ 


ఎ 


68 | భారత స్వాతం(త్రో కద్యమ చరిత్ర 


యులమధ్య సౌహార్ద్రాన్ని పెంపొందించే ఆపకాశంఉంటుందని ఆయన భావించాడు. ఇదికూడా 
ఉద్యమంలో ఆయన ఆసక్తికి ఇంకొక కారణంగా పరిణమించింది. 

గాందీ సత్యాగహ సాధనంపట్ల పర మవిశ్వాసం కలవాడు. మానవ సమాజంలో 
ఏలాటి సమస్యలు ఉత్పన్నములై నా వాటినీ సంపతింపులుద్వారా పరిష్కరించడం సాధ్యం 
కానప్పుడు హింసతో కూడిన బల్నపయోగ చర్యలకు దిగుటకు బమలు సత్యాగ్రహ సాధనాన్ని 
వినియోగించడం కర్తవ్యంగా భావ్‌ంచినవాడు. ఖిలాఫత్‌ సమస్యను పరిష్క_రించడ ౦లో దీనిని 
వినియోగించి ఈ సాధనానికి గల ఆనంతకళ క్తిని రుజువుచేయదలచాడు. ఖిలాఫత్‌ ఉద్యమంలో 
ఆయన కృషిచేయుటకు ఇదికూడా ఒక కారణమైంది. ఈ విదంగా అనేక ఉడ్రేశాలను 
సాధించగోరి ఆయన ఈ ఉద్యమంలో (ప్రవేశించాడని గు ర్హించవలసి ఉంది. 


(8) ఖిలాఫత్‌ ఉద్యమంలో మొదటి దశ 1918 మార్చినుండి డిసంబరు వరకు సాగింది. 
ఇది ఉద్యమ పచారదశ అని చెప్పవచ్చు. 1018 మార్చి 19 న బొంబాయి నగరంలోని _పముఖ 


ఆనే మత(పచారకుని ఆధ్యర్యాన కొంత సంచలనం కలిగింది. ఇతడు ఆలీ సోదరులకు గురువు. 
గాందీ ఇతనితో సం;పతించి హిందువులతో కలిసి ముస్లింలు ఉద్యమాన్ని సాగించివలసింది 
గాను, గోవధను నిషేధిస్తే ఈ కలయిక సులభసాధ్యం కాగలదని, అవసరమైనపకాన సత్యా 
(గహాన్నికూడా వినియోగించవలసి ఉంటుందనీ సూచించాడు. భారీ గోవధ నిషేధవిషయంలో 
కొంత [ప్రయత్నం చేశాడు. 

బొంబాయి కమిటీవారు, లక్నోోలోనివారు కలిసి సెపైంబరు 21న ఒక అఫేల భారత 
భిలాఫత్‌ సమావేశాన్ని లక్నోలో జరిపారు. సమావేశంలో అనేక తీర్మానాలను చేశారు, ఆక్టో 
బర్‌ 17 న అఖిల భారత ఖిలాఫత్‌ దినంగా పాటించడం వీటిలో ఒకటి. 


ఉద్యమాన్ని (ప్రచారం చేయుటకు ఇది పటిష్ట సాధనం కాగలదనే భావంతో గాంది 
ఆరోజున హిందువులు ముస్తింలుకలసి పూర్తిహ రాలు జరపవలసిందిగాను, శాంతియుతంగా 
సభలను సమా వేశసరచి (పజలకు ఉద్యమాన్ని గురించి తెలియపరచ వలసిందిగాను సూచించాడు. 
దీనినిగుకించి వార్తాస్మతికలకు [వాళాడు. హోంరూలు లీగులోని తన అనుచరులను ఇతర 
అనుచరులను ఈ కార్యక్రమంలో (శద్దవహించవలసిందిగా ఆదేశించాడు. వీటి అన్నింటి. 
ఫలితంగా ఆకోబరు 17 న అన్నిరాష్ట్రాలలో ఆనేకనగరాలలో హరాలులు సభలుజరిగాయి. 
ఉద్యమ ఆశయాలను (ప్రజలు (గహించ గలిగారు. 


నవంబరు 28, 24 న ఢిల్లిలో రెండవ అఖిలభారత ఖిలాఫత్‌ సమావేశం జరిగింది, 
ఇందులో అతివాదు లనేకులు పాల్గోన్నారు. స్వామి శ్రద్దానందా, మరికొందరు పంజాబు దురం 
తాలుకూడా ఒక గొప్ప అన్యాయమని, డానినితొలగించుటకు (ప్రయత్నంచేయడం అవసరమని 
సూచించారు. ఆలాగు చేసినయెడల ఖిలాఫత్‌ ఉద్యమానికి హిందువుల సహకారం లభించ 
డం సాధ్యంకోగలదనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. కాని గాంధీ దీనికి అంగీకరించలేదు. 
ఖిలాఫత్‌ సమస్యతో పంజాబు సమస్యను జోడించడం అప్పట్లో ఆయనకు రుచించలేదు. మరి 


ర్‌? 


కాని 


శమం. 


జ 
జె 


వులను బహిష్క_రించ పలపిందిగా సూచించారు. గాందీ సహాయనిరాకరణ 


న 


సూచననుచేశాడు. బహికంగంగా ఆయన దివినిగురించి పసొవించడం ఇదే 


ఈ సూచనలగురించి ఏలాటి తీర్మానాలు చేయబడలేదు. యు 


సహాయ నిరాకరణోద్యమ జననము 
(పభుత్వం సంతోష సూచకంగా తలపె: 


కొందరు విడేశవను 


HE: 
n ve hb 
v2 ఉత O 
44 9 క 
he Ah 
oO 1 
fe oa 
nn ౧ 
bp 
నే. 
ల ol 
శ ల్లి 
జీ 2 Ea 
a mn 
0 a, 
౧ 
గలి 
Ye 
9 (. 
[3 0 
ళీ ED 
శ గ్‌ 
య్‌ ఖి 
tg 


Pat 
a 


పిన నూచననుమా తం ఆం; 


గాండీచే 


శిరము 
గా 


ధల ర 


న NN 


కా er 
. 


* 
ష్‌ 


pres...) 


|p 
ఆనేక నగరాలలో పజ 


శ 


అణాల 


యోగ్యంకాలేదు, సహాయ నిరాకకణంజరిడి. 


వ్వాపారంచేపి లాభాలను గడించేవ 


డానిఫలితం 


3 


డేశిం 


దరీం 
కం భావించి 
రాజ 

తిసి 


ఉండినారు వారి 
తిసిధివ 


వేశ మె ఒక ప 


- 
a] 


స 


ముని ౦లు నమా 
క 


ఫలితాలు లధించలే 
తము 
wy 


8 = 


ల 


ది ఎలా 


య 
(న్‌ు. 


she 
Fo 

ral 
యా 


రాలా 


శ 
జకగవరి 26 న ఒక 


ne: 
హం 


శా 
ue 
రు. 


ళం 
సంజ 
hw 


iW fa 3 
Aa rp 
bh 4 df 
శి 
¢ ర 
క స్త 
v3 0 
59 0 
£0) స్‌ [) 
a 09 
eh 
YH గ 
రు ళ] 


{3 


గ్‌ జ్య 
re 
6 


an hb 


న. 


మా 


వా 
ఇ 10న ఒక పక 


పష 


సత్యా 


* 


ల! 


వ 


ఖండించాడు. 


క్‌. 
ey # 
గ 
శ భి భ్‌ ౧ 
అ 
ft 9 ye 
A py 3 
1 fy ౮ 
గి జి ర్‌ 
39 Ah 
4 9 
0d త్త 
[0 ల 
(1 
ff కం 
ట్‌ a . 
fo pg | 
$n 4d 
గ్గే fo 
Dd 1 
fF 
6 ౪77 
a3 8 


షం 
(= 


చు. 


టో 
గానుండేయెడల దానికంపెి తినానెన ఉపాయము, బల 


గె 


ద్యమ యొక 


అనాను. 


హా 
సచణాాతననానా. 


ండటోదు” అని |పకటనలో తన అభ్నిపాయాన్ని స్ప 


~ 


Pad 


పభుత్వం 2000 భారతీయు 


గ 


యణ 
లన 


ల 
CS 


“ 
జే 


న్‌ా 


జీ 


థో 
చ 


ఆదరం 

Cu వ 
ప్ర 
తె 


కె 
par 


మ 


లు ఇఇ 


అట 
లలు ఖా 


నిరరక 


60 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


చేసి, ఆ ఉద్యమంలో ఏయే అంశాలను చేర్చవలెనో పేర్కొన్నాడు. ఇదిమొదలు సత్యా 
(గహాోన్ని గురించి, (పకటనలో సూచించిన కార్యక్రమాన్ని గురించీ, హిందువులు ముస్లింలు 
చర్చించసాగారు. 


అమృతసర్‌ సమావేశం- జరిగిన తర్వాత మహమ్మదాలీతో కూడిన ఒక రాయబార 
వర్షం లండన్‌ కు వెళ్ళి (బ్రిటీష్‌ (పధానిలాయడ్‌ జార్తిని కలుసుకొన్నది. ఆతడు వారు సమర్పించిన 
వివేడికకు జవాబుగా. “( ఓడిపోయిన కై స్తవ దేశాలకు (జర్మనీ ఆస్ట్రియావంటి దేశాలకు 
అనువ ర్రించే సిద్ధాంతాలకు భిన్నంగా టర్కీవిషయంలో వర్శించడం సాధ్యంకాదు. టర్కీ 
జాతికి చెందిన భూములపై టర్కీ_కి లౌకికాధికారముండును, టర్కీ_జాతికి చెందని భూములు 
(ఆరేదియా, మెసపటేమియా, సిరియా, ణాలు కా మొదలె లై నవి టర్కీ-పాలనలో ఉండుటకు 


వీలులేదు” అని నిర్దాక్షిణ్యంగా చెప్పాడు. భారా విఫలమైనట్లు ఇది స్పష్టం చేసింది* 
అధి కారుల వె ఖరిపట్ల (పజలనిరసనను వ్య క్తంచేయుటకు మార్చి 19 న దేశమందంతట 
హారాలు జరిగినది. సభలలో గాంధీ (ప్రకటనలో సూచించబడిన సత్యాగహ కార్యక్రమం 
(పచారం చేయబడినది. 

(5) ఈ విధంగా ఉద్యమ రెండవదశలో అతివాదుల (పాథాన్యం వృద్ధిగాంచి సత్యా 
(గహంగురించిన చర్యలు (పారంభమైనాయి. మే 14 న మిత్రమండలివారు సంధిషరతులను 
(పకటించారు. ఖిలాఫత్‌ ఉద్యమ కోరికలన్నిటిసీ వారు నిరాకరించారు. వెంటనే గాంధి ఒక 
(పకటనగావించి తాను మార్చి 10న సూచించిన సత్యాగహ సాధనం ఆధారంగా సహాయ నిరా 
కరణాన్ని సాగించడంత తప్ప అనుసరించదగిన మార్గం ఇంకొకటి లేదని పునరుద్దాటించాడు. 
దీనితో ఉద్యమం మూడవదశలో (సవేశించింది. మే 28 ఖిలాఫత్‌ కమిటి వాపుతో సమా 
వేశమై సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదిస్తూ తీర్మానంచేసింది. కాని దీనిపట్ల హిందు 
వులనాయకుల సహకారం సంపాదించవలసి ఉండినది. 

యు 2ర న పంజాబు దురంతాలగురించి హంటరు నివేదిక ప్రచురించబడింది. దీనిని 


గురించి చర్చించుటకు మె 80 న వారణాసిలో అవిలభారత కాం గైసుకమిటీ సమావేశమైంది. 


సమావేశంలో ఖిలాఫత్‌కమిటీ ఆమోదించిన సహాయనిరాకరణ  తీర్మానంకూడా చర్చకు 


వచ్చింది. దీనినిగురించి తీవ్రమైన అభి పాయభేదాలు ఉత్పన్నము లై అ నందున సెప్టంబరులో 
పత్యేక కాం గెసు సమావేశాన్ని జరిపి సహాయ నిరాకరణమునకు జంపాన నిర్ణయం 
దానికి న క తీర్మానం చేయబడింది. హంటరుకమిటీ నివేదికను చర్చించి, అధిక 
సంఖ్యాకుల నివేదిక (Majority Reporb)ను పూర్తి దిగా ఖండించి, రాజ[పతినిధి చెమ్బపర్ణును 
పదవినుండి తొలగించవలసినదిగాను, ఒడయర్‌, డయ్యరు మొదలైన సై నై నాధికారులను పదవి 
(భమ్టుల చేయవలసిందిగాను (టిటిష్‌ (పభుత్వాన్నికోరుతూ తీర్మానం "చేయబడింది. 


జూన్‌ 1,2 లలో ఖిలాఫత్‌ కమిటీ అలహోబాదులో సమావేశ మెంది. గాంధీ, మోతి 
లాల్‌నెహూ. లజపత్‌ రాయ్‌, స్యప్రూ, పొల్‌, మాళవ్యా, సత్యమూ ర్రి, రాజగోపాలాచారి, 
జవహార్‌ లాల్‌ నెహూ, చింతామణి మొదలై న హిందూ నాయకులుకూడా సమావేశంలో 
పాల్గొన్నారు. ఆభిలభారత కొం_్రసుకమిటీ ౩ సహాయ నిరాకరహోద్యమాన్ని గురించి నిర్ణయం 
చేయక పోవడము, నిర్ణయాన్ని (ప్రత్యేక కాంగైెసు సమావేశానికి వదలిచేయడము ముస్లింలకు 


సహాయ నిరాకరణోద్యమ జననము 69 


ఆశాభంగం కలిగించింది. వారిలో కొందరు గాంధీ హిందువుల సహాయాన్ని సంపాదించడంలో 
తగిన [శద్దను చూపలేదని ఆయనను ఆక్షేపించారు. కాని (ప్రత్యేక కాంగసు నమాచేశంలో 
సహాయ నిరాకరణమునకు సుముఖంగా తీర్మానం చేయబడుతుంద నే విశ్వాసం తనకు ఉన్నట్లు 
చెప్పి ఆయన వారిని సమాధాన పరచాడు.  ఆతివాదవర్తానిక్‌ చెందిన హసరత్‌ మోహనవి, షౌక 
తాలి ఆజాద్‌, జఫరాలీఖాన్‌ మొదలై నవారు మరికొంవరు విడేశ సైన్యాలు (బిటిష్‌ అధికా 
రాన్ని తొలగించుటకు డేశంపై దండెత్తి వచ్చిన పక్షంలో ముస్తింలు వాటితోకలిసి [బిటిష్‌ 
వారిపై యుద్దంచేయుటకు పిద్దంగా ఉన్నట్లు (ప్రసంగించారు. ఆరోజులలో ఆఫగన్‌స్టాన్‌ భారత 
దేశంతో యుద్దం సాగిస్తూ ఉండినది. అలాటి సమయంలో ఈ విధంగా (ప్రసంగించడం 
(పమాదకరమని, అతివాద ముస్తింల యుద్దధోరణి ఏమాత్రం తగ్గలేదని సమావేశానికి హాజరై న 
లజపతి రాయి పీరివై ఖరిని పూర్తిగా నికపించాడు. చర్చల సమయంలో మోతిలాల్‌ నె హూ, 
సప్రూః మాళవ్యాలు సహాయ నిరాకకణమును ఖండించారు. అనివీపెంట్‌ కూడా వీరితో 
ఏకీభవించింది. ఈలాటి వారి ఖండనతో నిమి త్తం లేకుండా సభలో హోజరై న ఆధిక సం 
వ్యాకులు (వారిలో దాదాపు అందరూ మున్హింలు సహాయ నిరాకరణమును ఆమోదిస్తూ తీర్మా 
నంచేసి, పూర్తి కార కనముమును రూపొందించి అమలు పరచుటకు గాందీ ఆర్లురు ముస్లిం 
లతోకూడిన ఒక సబ్‌కమిటీని నియమించింది. ఇది సర్వాధికారంగల కమిటీగా ఏర్పడి ఆగస్టు 
1 న సహాయ నిరాకరణము _పారంభము కావలసిందిగా నిర్ణయించింది. ఈ విధంగా ఉద్యమం 
(కియారూపం ధరించింది, 

ఈ నిర్ణయానుసారం అన్ని రాష్ట్రాలకు చెందిన 80 ముస్తి ౦ నాయకులుకలిసి ఒక 
ఉత్తరాన్ని, గాంధ్‌ (పత్యేకంగా ఇంకొక ఉత్తరాన్ని రాజపతిధికిివాసి సహాయ నిరాకరణ 
ఉద్యమం ఆగస్టు 1 న (పారంభం కానున్నదని తెలయస౯ చారు. 

సబ్‌కమిటి ఒక కార్యక్రమాన్ని తయారుచేసి ఆగస్టు 1 న డెశమందంతట హ ర్తాలు 
జర గవలసిందిగాను. బిరుదములను గొరవపదవులను త్యజించవలసిందెగాను, విద్యార్దులు విద్యా 
లయాలను న్యాయవాదులు న్యాయస్థానాలను బహిష్క్లురించ వలసిందిగాను. శాసన సభల బహీ 
ష్కారమునుగురించి (ప్రచారం జర గవలపిందిగాను, స్వడేశీవతాన్ని చేపట్ల వలసిందిగాను ఆదే 
శించింది. దీనిమేరకు గాంధి ఆగష్టున అంతకుపూర్వుం (ప్రభుత్వం ఆయనకు బహూకరించిన 
పతకాలను అధికారులకు పంపివేశాడు. (ప్రత్యేక కార్యగెసు సమావేశం జరగక పూర్వమే 
ఉద్యమం పారంభంకావడం గమనించవలసిన విషయం. 


(6) 19819 నవంబరులో గాందీ పంజాబు దురంతాలను ఖిలాఫత్‌ ఉద్య 
మంతో చోడించరాదని భావించాడు. కాని [కమ్మకమంగా ఈ అభ్మిపాయాన్ని మార్చు 
కోవడం ఆవసరమని (గ్రహించాడు. హంటరు కమిటీ నివేదిక (పచురింపబడిన వెంటనే 
ఆందులోని అధిక సంఖ్యాకుల నివేదికను పూర్తిగా ఖండించాడు. కాంగెసుకమిటీ 
నివేదికలోని సూచనలను (పభుత్వం ఆములు పరచవలసిందిగాను. ఈలాగు జరగని 
పక్షంలో (పభుత్వాన్ని లొంగదీయుటకు సత్యా గహా సాధనాన్ని వినియోగించ వలసిందిగాను 
జూన్‌ 80న ఒక (పకటన చేశాడు. ఆది మొదలు ఖిలాపత్‌ సమస్య పరిష్కారానికే గాక 
వంజాబు దుదంతాలకు (ప్రతి (క్రియను సంపాదించుటకు కూడా సత్యాాగహం ఉద్దేశింసబడినట్లు 


70 భారత స్వాతం(త్రో కద్యమ చరిత్ర 


(పచారాన్ని సాగించాడు. ఈ విధంగా ఆభిపాయాన్నీ మార్చుకొనుటలో రెండు కారణాలు 
ఆయనపై (ప్రభావం వహించినట్లు చెప్పవచ్చు. అలహాబాదు సమావేశంలోను, ఇతర సమా 
వేశాలలోను హిందూ నాయక కులనేకులు సహాయ నిరాకరణోద్యమాన్ని (పతిఘటించడం ఆయన 
గుర్తించి అదిక సంఖ్యాకులై న మవాందువుల పూర్తిస సహాయం లేక సహాయ నిరాకరణో 
ద్యమాన్ని సాగించడం కష్ట సాధ్యమని ఆయన (గ్రహించాడు. ఉద్యమ ఉద్దేశం ఖీలాపత్‌ 
సమస్యకు పరిష్కారాన్ని సంపాదించడానికి మాత్రమే పరిమితమైన పక్షంలో హిందువుల 
సహాయం లభించే అవకాశం లేదని, పంజాబు దురంతాలకు కూడా (పతి (క్రియను సంపాదించుట 
దాని ఉద్దశ మె మెన యెడల హిందువుల సహాయం అభించగలదని ఆయన భావించాడు. ఆయన 
అభ్నిపాయాన్ని మార్చుకొనుటకు ఇది ఒక కారణం. 


ఇది గాక ముస్తి ంలలో అతివాద ధోరణి దౌర్జన్యం పట్ల సుముఖత్వమూ ఉండడం 
ఆయన దృష్టిని పదేపదే ఆకర్షి ంచాయి. హిందువులు ఆదిక సంఖ్యలో ఉద్యమంలో చేరిన 
పక్షాన వీటిని చాలావరకు ఆవుప్పలో ఉంచడం సాధ్యం కాగలదని ఆయన భావించి దానికి సాధ 
నంగా పంజాబు దురంతాలకు (పతి క్రియను సంపాదించడాన్ని కూడా కలిపాడు. సహాయ 
నిరాకరణ ఉడేళాలలో ఇంకొక విషయం కూడా ఈ సందర్భంలో గుర్తించడం అవసరం. 
రౌలెట్టు నత్యాగహం విఫలమగుటకు అధభిలభారత సంస్థ ఎది తన పళంలో లేకపోవడం ఒక్ర్ష 
ప కావించి ఆలాటేి సంస్థలను కొన్నిటిపై ఆధిపత్యం సంపాదించడానికి ఆయన పూను 
కొన్నాడు. ఖిలాపత్‌ ఉద్యమంలో గొప్ప పాత్రను వహించడం చేత ఈలాటి gh ఒక 
బైన అఖిలభారత ఖిలాపత్‌ కమిటీ ఆయన వశంలోకి వచ్చింది. దానికి ఆయనే నాయకు 
డయ్యాడు. ఆలీ సోదరులు, అజాద్‌, మౌల్వీలు, ఉలేమాలు ఆయన ఆదేశానుసారం (వవర్తిం 
చుటకు సిద్ద పడ్డారు. దీని ఫలితంగా ముస్తింలలో ఒక (ప్రముఖ వర్గానికి, సామాన్య ముస్తిం 
(ప్రజలకూ ఆయన ఒకవిధంగా ఆరాధ్యుడయ్యాడు. 1920లో ఆయన అఖిలభారత నాయక త్వాన్ని 
సంపాదించడంబో ఇది గొప్ప సాధనమయింది. ఇది గుర్తించి హిందూ నాయకుల నేకులు 
ఆయనకు అనుచరుల సారు. 


కాని ఇందులో ఒక (పమాదం ఉండడం కూడా ఆయన (గహించాడు. తన నాయ 
కత్వానికి ముస్తింలపై మాత్రమే ఎక్కువగా ఆధార పడడమే ఆ (ప్రమాదం. దానికి విరుగుడుగా 
హిందువులతో కూడిన సంస్థలను కూడా తన అడినంలోకి తెచ్చుకొన నిర్హయించి ఏ(పిలు 
1920లో విసెంటు నాయకత్వంలో ఉండిన హోంరూల్‌ లీగుకు అధ్యక్షుడుగా ఉండుటకు ఆంగీక 
రించాడు, దీని మూలంగా ఈ లీగు ఆయన వశంలోకి వచ్చింది. దీనికి స్వరాజ్య సభ అనే 
"పేరు పెట్టి దీని ద్వారా ఆయనకు అభిమాన పాత్రమైన నిర్మాణ కార్యక్రమమును సాగించ నిశ్చ 
యించాడు. అందులో ఖద్దరు, కుటీర పరిశ్రమలు, భాషాప్రయు క్ర రాష్ట్రాలు, అస్పృశ్యతా నివా 
రణము, హిందూ ముస్తిం. సఖ్యత, హిందూస్తానీ దే దశ భాషగా గుర్తించవలసిన ఆవశ్యకత మొద 
బైన అంశాలను చేర్చాడు. ఈ విధంగా వీగును తన వశంలోకి తెచ్చుకొనడమే గాక, దానిక 
నూతన ,పాధాన్యం కల్పించాడు. అఖిలభారత నాయకత్వానికి ఒక ఖిలాపత్‌ కమిటీపై మాత్రమే 
ఆధారపడక ఇంకొక సంస్థను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకోన్నాడు. 


ఆయన తలపెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని 'సెష్టంబరులో కలకతాలో జరిగిన 


| 


7 


శంతో 


= 
చ 


కాం గెసు నమా 


తడినసంబరుబో జరిగిన నాగపూరు 


జు 
ల 
| 


ఇ” 


జాజ్‌ 
కు 


సహాయ నిరాకరణోద్యమ జనన 


(పత్యేక కొంగె 


OR 
గె 
“ణే 


Ya 
fb 


¥8 
Ye 


ఆమోదించడిన కారణంగా కాం గెసు కూడా ఆయ 


ఈ విధంగా 1920 ఆయన జీనితంలోను. 


ఆయన ఆలి 


వ్‌ 
wo 3 


నో జల 
aE 


(పాధాన్యం ప 


జు 
న్‌ 
fy 
% 
9 4 
గ, 
ss 
ర 
క్ట గల్‌ 
nr సీ 
స 9 
స్‌ 
న్‌్‌ 
గ్‌ శె 
9 
(a ww 
Yo hp 
(త 
స. 
శక 
2 
# 
స్‌ లా 
9 కి 
2m 
న 
౮ 
IE: 
రేగి 
ఏ 
pe 
mw 
fg «3 
గి శి 
2 స 
2 hp 
ళు 


ద్యమాన్ని సాగించ గలిగాడు. 


Rah 
1 2 
a be స, x 
శల్య ౧ re) 
$m 
a? న్‌ ; 
ఫి శీ ¥ 
fe గె 
fh : కు ¥) 
౧ లి కాజ ih 
Lt ౧ ée ల్‌ 
# 3 ని @ 
a fy 0 fy 
Sr v3] 
స sig ౪1 
s3 గే 
ne} నస 
[క | 
A noah 
1} గి ఛి is 
0 
గ్గ a రీ Yn 
fe ఇ 1) 
hn cw 
9 ణంల 
> fh 
3 2 
ELE 
3 
ae రి 
23 9 
re) 9 a ౧ 
HRs ణి ప్త 
gw aq 
a, 29% 
0 A 
Pann గ * O 
Sim 
3 9 
hag 
9 
ca ళ్‌ 
oo WW fa 
bA a 


I 
hay శే 
"ల్లి వ 3 Ye 
స 
స స J స 
గ ల 
ః 4 YY 3 
‘ ౧ 2 కత 
శ] స ( గ 
8 
AE: 
జే f గె 
f 9 1 
శ గ్‌ 4 
జ ౩220౦ 
[2 ఈ! 
££ ౨ 29 న 
faa ట్‌ [౧ h 
4 hu 
ee 7} 
bh గ్‌ గ్గే 0 
“ah గ 
ల ౧0 
| శ “2 
Jf a య J} 
స క 
bea pg 
wf pe] ( 
| 
ఏ 2 "గ / 
ఏ గి శ 
శే fm 4 {in 
Yt వ 2 
b |] 2 1 
9 fe 1] 
a x /] 
3౫) Q 
5 p 9 1 
0౧+ “3 
9 bs సీ 
స్య 
nn ETD 


కూడా ఇవే పధానాంశాలు. ఇవి 


కాని (పధమంలో ఆయన రూపొందించిన 


క! ర్‌ 
౧ ఫీ 
My 
v2 i 
va. 
ఫి R 
గే ల 
టై 6b 
గ్‌; 
Y + 
9 | 
గ 1 
స్త గి 
aby ఇ 
స స 
౧ i 
¥ 
Wa il 
sy 9 
లే 4, 
0 
Mm 
ya bi 
ఖు 4 నీ 
౧ ౦ 
చ? 
| న 
a 
pe 
గణి 
ra 
5 if 
jd (క్‌. 
| vis 
m0 
2 a 
ఏ 
॥ " 
) గీ 
[) 3 
f3 
a శ 
వ 
న 


b కాంచి 
శి టి 2 
ఓర 0 స్లో 
‘2 
03 3 
(3 చాతీ థి ౧ 
: "ఇ a ౪} hy 
' 3 9 
(ఓ 9వ! 
-“ సై 
క్‌ గై 28 
జ్‌ ea 
uit 
ఖే 1] ల re 
vm + | 
rg 4 ్సై 
దేశి రీ ౮ 
hope 
ఒఐ స్రీ 
ta f: వ్‌ 
క్‌! ళ్ళ m3 R 
Ney 2 
br J ఇ గి 
గ్‌ $, జే ‘2 
(ఉక 0 ( 1) 
am 9 
॥ వ సరీ 
శ న్‌ 7 i 
( 
fa Ya (3 f శ్రీ 
2 అ 5 2 
శ 6 ఈ 
(} f3 ౧ 
0 ya ఈ 
ఓ జ 3 ] గీ 
ఖీ 3 గ) ట్‌ Ye 
f ca 
fh ర్తి yA we 
ఇ ర! గ గ్‌ 
(] ళీ () 
క VB a} క్‌ 
0) టీ శ త f- 
SS a ర్‌ 
8 y3 ‘G8 Ws 
a ప = 
గ ౧ 71 


tle 3 
గ్‌ స 
హ్‌ 
అ A 
ma 9 
om 2 
~~ hb 
A ఈ 
రి 

=n 
ణో 

ల్‌ు 2) 
on స 
జ fe 
mk 
( ౮ 
nn ల 
2 ft 
3 9 
యడ రి 
| ౧ 
3 
Y2 

yy 0 
౧ ౧౮ 
శ్‌ 

se గ్గ 
వ. 
ga 
0 
Y2 
a 
గ] 

నే 
సన్‌ 0 
సే 
౧ గ్‌ 
గో 

న 
J 3 
Ay 


తః 
కీ గత 


ణన 


లొ 
చో 


నాధలగా కనుషపిం 
ఘః తన 


ఖో 
బ్‌ 
పోను ఓ 
య్‌ 


ఇ దించడం క్‌ 


ఇ 


న్న 


గా ఉంతినందున ఎసి*క 


యూ 
అ 


బ్య 


a 


ముఖ 


జీ 


వ 


3 v0 
ల న 
b గీ 
లి 7 
ట్‌ 
a: 
ఖ్‌ న్‌ 
౧ ఇగ 
<2 ౧ 
నో ణి 
42 Ye 
య A, 
ca అ 
గీ 0 
) 
3 ఇ 
[] శ 
గ | 
స. 
‘1 
2 ఏ 
Ya 
సం ళ్‌ 
x 
(2 0 
a; 
గీ 0 
న ni 
గీ 3 wm 
0 7|| ర 
య ° 
KE n క 
స “3 0౮ 
గో కే 
0 i 
Ye స 
ధరి శో న్‌ 
గ్‌ స్‌ శి 
bh, 
Va 
| 3 
Kf 
f2 


(వాప్వి 


తన ప।తికలలో 


నో 


క___జూన్‌ లీ0న_..ఆయ 
సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని రూపొందించుటకు నియమింసబడిన సబ్‌ కమిటే ఆమోదాన్ని 


జా న 
ఆ EE 


అయిదు 


ఖ్‌ 


72 భారత స్వాతంత్రోద్యమ చర్మిత్ర 


జూలై 4న సంపాదించి, సహాయ నిరాకరణ కార్యక్రమంలో దానికి ప్రధాన స్థానం కల్పించాడు. 
ఇది మొదలు (ప్రత్యేక కాం(గసు సమావేశం జరిగి, సహాయ సీరాకరణాన్ని అది ఆమోదించే 
వరకూ దీనిని గురించి తీవ్రంగా వాదోప వాదాలు జరిగాయి. సహాయ నిరాకరణ ఉద్యమం 
ఎన్నికల బహిష్కారం౦తో ప్రారంభమైంది, 

మిత వాదులు, జాతీయ వాదులు మాంవేగు చెమ్నఫర్షు సంస్కరణల మూలంగా 
శాసన సభలతో సభ్యత్వం సంపాదించుటకు ఎక్కువ మందికి అవకాశం కలగడమే కాక, భార 
తీయులు మంతి పదవులలో (పవేశించి అధికారాన్ని చెలాయించగల అవకాశాన్ని కల్పించడం 
కౌరణంగా ఎన్నికలలో పాల్గొని ఈ అవకాశాలను వినియోగించుకొని ఈ పదవులను ఆనుభవింప 
ఉవ్విళ్తూరుచుండినారు. 1885లో కాం(గెసు స్టాపింపబడినప్పటి నుండి ఇంగ్లీమ విద్యాధికులు 
ఇందుకుగానే గొప్పు కృషి చేశారు. వారి కృషి ఫలించనున్న సమయంలో గాందీ ఆమోదించిన 
ఎన్నికల బహిష్కరణ వారికి విపరీతమైన ఆశాభంగాన్ని కలిగించింది. సహాయ నిరాకరణ 
కార్య(క్రమంలోని తక్కిన అంశాల కంచె దీనినే రాజకీయ నాయకులు కలక తా కాం(గెసు సమా 


వేశంలో (పతిభఘటించుటకు ఈ ఆశాభంగమే కారణం. 


సహాయ నిరాకరణ సబ్‌ కమిటీ నిరయానుసారం ఆగస్టు 1న ఉద్యమం (పారంభ 
మెంది. దేశంలోని రాష్టా%లన్నిటిలో హరాలు శాంతియుతంగా జరిగింది. ఇందులో నగర 
వాసులే ఎక్కువగా పాల్గొన్నారు. ఇదివరకూ రాజకీయంగా వెనుకబడిన (పాంతాలుగా భావించ 
బడిన గుజరాతు, సింధు, పంజాబు, ఉత్తర (పదేక్‌, బీహారు (పాంతాలలో హ రాలు పట్ల 
సామాన్య (ప్రజలు ఎక్కువ ఉత్సాహాన్ని (ప్రదర్శించారు. వీటిలోనే గాంధీ (ప్రభావం ఎక్కువగా 
వ్యాపించింది. 

కలక తాలో (పత్యేక కాం(గెసు సమా వేశం కాకపూర్వు మె ఉద్యమాన్ని (వారంభించి 
సాగించడంలో గాంధీకి ఒక (ప్రధాన ఉదేశం ఉండినది. ఉద్యమం కొంతవరకు కొనసాగిన 
పక్షంలో కలకత్తా సమావేశం దానికి సుముఖంగా తీర్మానం చేయగలదని ఆయన భావించాడు. 

ఈః మధ్యకాలంలో రాష్ట్రాలలోని కాం(గెసు కమిటీలు సమావేశమై సహాయ నిరా 
కరణ ఉద్యమాన్ని గురించి చర్చలు సాగించాయి. గాందీ అఖిలభారత నాయకత్వాన్ని సంపా 
దించడం, ఇందులో ఆయనతో పోటీ చేయగల తిలక్‌ ఆగస్టు 1న మరణించడంతో ఆయనకు 
(ప్రత్యర్థి ఎవరూ లేకపోవడం కాం(గెసు నాయకులు గుంర్దించి ఆయనను (ప్రతిఘటించడం 
సులభసాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. కాని వారిలో అనేకులకు ఆయన సూచించిన శాసన 
సభల బహిష్కరణ అంగీకార యోగ్యం కాలేదు. అందుచేత వారు ఈ విషయంలో ఒక 
ద్వంద్వ విధానాన్ని ఆనుసరించినారు. ఆయనను సంతోష పెట్టుటకు సిద్దాంత దృష్ట్యా సహాయ 
నిరాకరణ సాధనం ఒక్క కే భారతీయులు అనుసరించదగినదని వారు తీర్మానించారు. రాష్ట్ర 
కమిటీలన్నీ ఈలాటి తీర్మానాన్ని ఆమోదించినాయి. కాని ఆయన సూచించిన కార్యక్రమాన్ని 
వారు ప్పూర్తిగా సమర్థించలేక పోయినారు. గుజరాతు, సింధు రాష్ట్రము: బీహారు కమిటీలు 
మాత్రమె ఆయన కార్యక్రమం పట్ల పూర్తి ఆమోదాన్ని తెలియ పరచారు. టొెంబాయి, మధ్య 
(పదేళ్‌ కమిటీలు దీనిని గురించిన నిర్ణయాన్ని (ప్రత్యేక కాంగెసు సమావేశానికి వదలినాయి. 
బెంగాలు కమిటీ శాసన సభల బహిష్క్టరణను (ప్రతిఘటించింది, బిహిష్క_రణకు బదులు 


సహాయ నిరాకరణోద్యమ జననము 73 


కాంగెసు వారు ఎన్నికలలో విజయాన్ని సంపాదించి. శాసన సభలలో పవేళించి, సభల 
ద్వారా సహాయ నిరాకరణమునకు పూనుకొనవలసినదిగా sr షం. ఇందులో చి త్తకంజన 
దాసు నాయకత్వాన్ని వహించాడు. మద్రాసు రాష్ట్ర కమిటీ సహాయ నిరాకరణ పిద్దాంతాన్ని 
ఆమోదించినా గాంధి సూచించిన కార్యక్రమాన్ని ష ర్‌ూ ఖండించింది. ఆంధ పంజాబు 
రాష్ట్రాల కమిటీలు (ప్రత్యేక కాంగెసు సమావేశం జరిగేటంతవరకూ కార్యక్రమాన్ని గురించి 
ఏలాటి నిర్ణయం చేయరాదని తీర్మానించాయి. ఈ విధంగా రాష్ట్ర కమిటీలు కార క్రమాన్ని 
గురించి విభిన్న అభిపాయాలను వ్యక్తం చేశాయి. అంవచేత కాంగగెసు పత్యేక న సమావేశానికి 
మరింత [పాధాన్యం లభించింది, 

ఆగష్టు 1 తర్వాత గాంధీ కొన్ని రాష్ట్రాలలో పర్యటించి, సమావేశాలు జరిపి. 
సహాయనిరాకరణ కార్యకమాన్ని సమర్దించేవారినే కలక తా కాంగెసు [పతినిధులుగా పంప 
వలసిందిగా (ప్రచారాన్ని సాగించాడు. ఖిలాఫత్‌ ఉద్యమంలో అభిమానంగల ముస్తి ంలందరు 
తప్పక కలక త్తా కాం(గెసుకు రావలసిందిగా ఆయన ఆర్థించాడు. ఆయన కోరికను ఆనుసరించి 
అలాటి ముస్తి౦లు అధికసంఖ్యలో కాం _గసుకు ప్రతినిధులుగా రావడంమూలాన నే కాం(గెసు 
సమావేశంలో సహాయనిరాకకణ ఉద్యమానికి సంబంధించిన తీర్మానం నెగ్గింది. ఇది (ప్రత్యే 
కంగా గుర్తించదగిన విషయం. 


ఈ పరిణామాలన్నిటిని, ప్రభుత్వం గమనించి గాంధీని అరెస్టుచేసి నిర్బంధంలో 
ఉంచడం వాంఛనీయమా అనే విషయాన్ని గురించి ఆలోచించి ఆడి అప్పట్లో వాంఛనీయం 
కాదనే నక యాని నికి వచ్చింది. సహాయనిరాకరణ ఉద్యమం సాగినా ఆది డార్లన్యరూపం ధరించ 
కుండా దానిని అదుపులో 'పెటగలవాడు ఆయన ఒక్కడే అనే విశ్వాసం పభుత్వానికి కలగడమే 
ఈ నిర్ణయానికి కారణం, క్‌ 


9 వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభల బహిష్య_రణదు లాకాలాననుండి 
కాంగెసులో (పధానపాతను వహించినవారికి ఎంతమాత్రము FE ER వారందరు దానిని 
(పతి ఘటించే ఉరేశంతో సమావేశానికి హాజరైనారు. 4న సమాటేశం (ప్రారంభమైనది, 
ఆధ్యకుడై న లజపతిరాయ్‌ సహాయనిరాకరణ కార్యక్రమాన్ని గురించి ఎలాటి ఆధి|పాయాలను 
వ్య కంచేయలేదు. ఆయన ఉపన్యాసం ముగిపిన తర్వాత 5న విషయనిర్హారణసభకు ఎన్నికలు 
జరిగాయి. వీటిలో గాంధీకి అనుకూలురై నవారు ఎక్కువ సంఖ్యలో ఎన్నుకొనబడినారు. 


అందుచేత ఆయస సూచించిన కార్యక్రమ కి అనుకూలంగా విషయనిర్జారణసభ తీర్మానం 
చేయగలదనే ఆశ ఆయన అనుచరులకు కలినింద. సొధారణంగా ఈ సభ ఆమోడించిన 


తీరానాలను బపారంగనమావేశంతో ఆమోదించడం సం[పదాయం. ఈ కారణంచేత దీని 
త (ప్రద 
నిర్ణయాలకు అక్యంత (పాధాన్యం లవించడం పరిపాటి. 

ఎన్నికలు జరిగినవెంటనే గాంధి సహాయనిరాకరణమునకు సంబంధించిన తీర్మానాన్ని 
(ప్రవేశ పెట్టినాడు. మోతిలాల్‌ నెహూ సూచనమేరకు దాని ఉద్దేశాలలో స్వరాజ్య సంపాదనమును, 


74 కారత స్వాతం(తో కదకమ చరిత్ర 


మరికొందరి నూచనయులమేరకు దాని కార్యక కమంలో విదేశన స్తుబహిష్క_రణమును చేర్చాడు. 
ఈ చేర్పులు జరిగిన తర్వాత దాసి పూ_ర్థిపాఠము ఈ క్రిందిరూపములో ఉండినది. 


“ఫిలాఫత్‌ సమస్య సందర్భమున భారత ముస్తింల యెడల భారతప్రభుక్వము 
వారునూ, స్నామాజ్య_పభుత్వమువారునూ వారి వారి ధర్మములను సరిగా నిర్వ ర్తింపకపోవుట 
వలనను, థైటిష్‌ (పధానమం తి ముస్తింలకు వన వాగ్గానములను బుద్ధిపూర్వక ముగ భంగపరచి 
నందువలనను, భారతదేశములోని (పతి మహామ్మ దీయేతరునకును తన సోదరుల మతమునకు 
గలిగిన నష్టమును తొలగింప న్యాయముగా పయత్నించుట ధర్మముకాబట్టిన్నీ: 1919 లో జరిగిన 
దురంతముల సందర్భమున ఆ రెండు (పభుత్వములవారునూ సంజాబులోని నిరపరాభులగు 
పజలను సా సిర్హక్ష్యుం చేసినందువలనను, భయంకర (పవ ర్రనలకు కారణ 
భూతులై న సె పె నికోద్యోగులను వారు శిక్షింపకుండడ మేగాక, (పజల దుఃఖములకును, ఆధికారుల 
తత ప కు బాధ్యతవహించవలపిన సర్‌ మైకిల్‌ ఒడయరును సమర్సించినందువలన ను 
పార్గ మెంటులో జరిగిన చర్చలబట్టి బిటిష్‌ వారికి “"భారతదేశపజలయందు సానుభూతిలేదని 
స్పష్టముగా తెలియవ స్తుస్నందువలనను. పంజాబురాష్ట్రంలో (ప్రభుత్వము వారవలంభించిన 
నిరంతర భయంకర _పద్దతులమూలమునను, ఇటీవల వైస్రాయి చేపిన (పకటనమువలనను, 
భిలాఫత్‌ పంజాబు సమస్యలలో (ప్రభుత్వము వారెంతమాతమూ పశ్చాత్రాపము చూపించనట్లు 
కనబడుతూన్నది కాబట్టిన్నీ. 


ట్ల 


CDN క్‌ కె Ea [లీ 
ల 
గ్‌ 
శ ul 
ఇక 
గ్ర 
ర్‌ 
VIN 


సందర్భములలోను సరియయిన పరిహారము కలిగితేనేగాని 
ండదని ఈ కొం గెసువారు అభిపాయపడుతున్నారు. భావికాలములో 
లు తిరిగి జరగకుండ జాతీయ గౌరవమును దృఢముగ విలబెట్టుకోవలె 


భారత పజలకు 


లో 


క 


ఇటువంటి ఆనా 


నన్నయెడల న్వ్యరాజ్యునంసాపన మత్యవసకదు. ఆ అన్యాయములను వివారించేటందుకున్నూ, 
స్వరాజ్యమును ౩ సంస్థాపించేటందుకున్నూ గాంధిగారిచే _పారంభించబడిన దౌర్హన్యరహిత సహాయ 


గ్ల 


నీరాకర వర సిద్దాంతము 


గత్యంతరము లేదు. 


అంగీకరించి క్రమక్రమముగా ఆచరణలో పెబ్టుటకంచు భారత ప్రజలకు 


అందుకొరకు ఇంతకుపూర్వమునుండీ (వజాభ్నిపాయమునకు (వాతినిథధ్యము 
నహిస్తూన్న ఉన్నత తరగతులవా రే పనిని (పారంభింసవలసి యున్నది. 

వభుక్యమువారు గౌరవ బిరుదదులమూలమునను, పాఠళాలలు శాసనసభలు న్యాయ 
స్థానముల మూలమునను, తమ అదికారమును బలపరచుకొని ఉండిరి. వ (పజలు సాధ్య 
మైనంత తక్కువ త్యాగముతోనూ, తక్కువ _పమాదముతోనూ, ఈ ఉద్యము నడిపి తమ 


కోరికలను సిద్ధింప చెసుకొనవలపి యున్నది. కాబట్టి ఈ కాంగెసు___ 


(ఎ గౌరవోద్యోగములను, విరముదులను త్యజించుట; స్ట నై నైనిక సంస్థలలో (పభుత్వ 
నామనిరేశ (Nominated ఏ సభ్యత్వములకు రాజీనామా ఇచ్చుట; 
యు 
(వి ,పభుత్వాధికారులవల్లగాని, వారి గొరపముకొరకుగాని ఏర్పాటుచేయబడే 
దర్చారులకును,; సన్మానములకు హాజరుకావడమును నిరాకరించుట; 


(సి (ప్రభుత్వమువారి స్వాధీనములో ఉన్నట్టిగాని, లేక వారి సహాయమును 


75 


చుడీ. కళాశాలలనుండీ. 


a 


షాధ శా 


నహాయ నిరాకరణోద్యమ జననము 


a ల స హం BDO స స E 

w, ఓ గ క గ {2 th 4 ౬8 ఇ! lea ణీ ( 3] ar} 
ఏమే | ఖీ f- 3 ళ్‌ hh a వ ల గల ఓ} ¥ ta ped 1 h 

షి om hb # area WE Na of val) 
y3 తే |] ర mw +] ఫే hb 42 9 yi గ్‌ | స! 1 స్‌ bh ae క 
౮ ల 91 ha] శ్‌ v3 ఎ ai 4 ఆ] Fa 3 శ ల్‌ Wa స్‌ 
బో | | (గ ర్‌ x 9 bins ws స వ ao “wp Bm 
£2 J 7 కే క: ఛీ ఫి mn ya యం fh 3 0 
ef a ర. ఏరి Hp ₹ గ్‌ 2% 0 
టి చ i Ea oh Masa 
లే షై a ఖా = oO 7] గ్‌ ww 0%, hyn + స్‌ i లల? భి 

ఏ UG ౧ { గ్గ 3 9 ల సత్తి స్త) . ౧ శ్రి || స ది య 00 mM hn fl 
0 9 ట్ర / ల్‌ 3 స్మ వ ర్‌ ya 3 2 0 ve ఖ్‌ జ్జ 
i సీ / £ Br jp f య టం లి [1 గ త) ఓ 

nt 1 "స ల 4 C2 ఛీ a}, న్‌ (0 | q nt: నె 
శ SAG శస గాన పజీలీ గ్‌ పి శ ళశీిలీ లి ల 

via 7 ల్‌ ళ్‌ గే 0 #8 స ౧ f జ (. CRT స ల / న్‌ మ సి vy 0 

శి జ్ర (జే Gre) & క్ష ఇ Pm 
ఏ « ళీ 23» bh గ్గ ర్స్‌ 1] +} గ్‌ స్‌ శో శ రి .. gi 4 
ay ఛి ష్‌ AsO sd Oph ఫ్‌ న. స్‌ స * గ J | 11 
fi . 9 pe) 7 శే Cp టే స న “ul if Ya డా 
rd గీ wm bh ow వ్వ ది శి యణ, a hb f Ww np Vi 0 / గై 

| తపి గి శే 3 టి ha gare 

An E by ఏ న DO (స డు! వ 39 "8 ba wg a 
ఏ ప్ల వి 4 LURE ఓరి ట్‌ sa ఇల పం ju ఓ ఏ టి / 4 ఏ ఎ 7 1, ఖే 
9 § | ఏకే (ఈ, Ot గ సని టి తలే Buns Hf 
రి వే లే కక 1 సన్‌ op" Bow ®) ta bg gt | 
Ha mn గటి న చిం నిటి ల త సజల ల Bo పి 

f ళ్‌ se Ya 

hw. ఫ్‌ a “క f “| ప స (| న 
[న A స సన 4 naa లి 

4 0 ha 1 sip శ 1 గ్‌ టా ga. hin 
జ 2 జ న్‌ 20 7 య [7 9 wf fr hh కై క g J నీ Ya ఈ . న 
గా (/ ru Do స క న్‌ || ౯ ఫ్‌ 4 6 దీం 
షి వ... న నని రట సల లలిత hd 

క ఇల i ష్‌ / ( య i క్‌ ప్ర /( ? 

శే fh 4 g క ౧|| () a 1, సో 10 ఛే గీ nt నో సరే వ | \ న్‌ J (| /] 
3 wad 9 gotten un donne df ij hsm tb 
సై గ్గ () 0 Ya స్టే bh ea; న న # ల్‌ ¥3 i (౧ త) మ జ గీ y3 ba se గ్‌ స చ్‌) 
భై + ళ్‌ స (అ 1) గ్‌ *) [గ ఈ రి df 0 {39 9 ? Yd 
f= Mh గీ :b [| ae Ye a mn aR క le re WN, Cha 9 ఈ A 70 aa ఈ) ఛే 0 
ADR grr Fg ౧ 2 స మ. dg sb a EE 

3 fa ౧౮ చాత 9 శిల ~§ ౧౩ /] nn 9A జ తహ స p 
Yn ఇగ శ్‌ శి తాం A a క ర 3 1 hae ఖ్‌ జ (7 గ్‌ pl [నో 
శ nm ~~ 9 ప్ర. లో wy లో నీ! ca ~~) క్‌ A 3 oy «d} శే pr] Yd స 3a bh 1 

x లక్‌ |] a భి 2 YY “na [మ శ రి J 9 
న ర్‌ / గై & ve KE a WW k ; ర స్ట య్‌ ఖే! hb 
ళ్‌ . శ క్‌ లా 1 a EY Dg] bah ళ్‌ ౯ శ గి 
6 ౪ v3 fa 3 § «2 క 0 'L vf 0 ల 3 4 9 

7 en Rn భ్‌ 9 rw రీ 41౧౨ల, ఏ ల 

శ్‌ Dyn na ad Yd శంతి aw స సి గ ® 1 60 శిల ఓ 


తులకు వ్యతి 


విషయములో కూడ అహింసడే 
మా రా 
దానికి ఈ తీర్మానంలో (బాధ నాన్ని 


స 
ల 
cow) 


స 


చ 


ఎగా? 


హా 


వారు 


వారికిగల దీక్ష గాందీ 
ఈ 


ba 
» 


జ 


సట 
రా 


లు 


వైత రత్య సంపాదన 
చెప్పినాడు 


అ 


ఇ 


జ 


11నే 


టట దిక్షలకంకే తకు 


జ 


న 


ళా 


ఆగ 


సంపాదన 
"రేకులు కారు. గాందీ ఆలాగుకొక 


ఛ్‌ 


లీ 


ఉట నో 
వత (త్య 


ఇ 


ed 


అనుసరించదగిన మారమని పడే పదే నొకి 


కల్ఫించాడు, 


"8 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


పె తీర్మానమునుగురించి విషయనిర్దారణసభలో మూడురోజులపాటు తీవ్రమైన 
చర్చలు జరిగినవి. చిత్తరంజన్‌ దాస్‌, మాళవ్య, జిన్నా మొదలె న సు ప్రపిద్ద నాయకులు శాసన 
సభల బహిష్కరణము, విద్యాలయముల బహిష్క_రణము, న్యాయస్థానాల బహిష్క_రణములను 
గర్హించారు. ఉన్నత ఆశయాలని నలిగినట్టిన్నీ. పురోగమన శకార్య(క్రమాలపట్ల ఆసక్తి గలిగి 
నట్టిన్నీ, కులభేదాలను, మతభేదాలను విస్మరించి (పజలందరు ఒకేజాతికి సంబంధించినహారనే 
భావంతో వ్యవహరించేటట్టిన్నీ కాం(గెసువారు శాసనసభలను బహిష్కరించిన పక్షంలో వాటిలోని 
సభ్యత్వాలు మంషత్రిపదవులు సంకుచిత మన_్తత్వంతోను కులాభిమానంతోను (ప్రవర్తించే 
కాం_గైసేతరులు వశపరచుకొని తిరోగమన కార్యక్రమాలను చేపే (ప్రమాదం ఉన్నదని, 
(పజాస్వామిక విధానంలో ఆనుభవాన్ని సంపాదించే ఆవకాశాన్ని కోల్పోవడం జరుగుతుందని, 
కాం(గెసువారు అధిక సంఖ్యలో శాసనసభలలో (పవేశించి (పభుత్యవిధానాలను (ప్రతిఘటించిన 
సక్షంలో ఎక్కువ లాభం కలుగగలదనీ, ఇదికూడా సహాయ నిరాకరణమేనని వారు వాదించారు. 
ఈలాటి వాదం ద్వారానే వారు విద్యాలయాల బహిష్క_రణను న్యాయస్థానాల బహిష్క_రణను (ప్రతి 
ఘటించారు. వారిలో మోతిలాల్‌ నెెహూ మొదలై న కొందరిని తృ ప్రిపరచే ఉదేశంలో ఈ బహి 
ష్క_రణలు (క్రమ(క్రమముగ జరుగదగినవి అనేమాటలను గాంధీ తన తీర్మానంలో (ప వేశ పెట్టాడు, 

అప్పటికి కూడా తీర్మానానికి (ప్రతిఘటన తగ్గలేదు. (పతిఘటించినవారి పక్షాన 
పాల్‌, “భారత దేశముయొక్క.. కష్టములను (బిటిష్‌ (ప్రధానమంతికి ని వేదించుటకున్నూ తత్న 
ణము స్వపరిపాలనము కావలెనని ఆయనకు నచ్చచెప్పుటకున్నూ ఒక రాయబారము పంపబడ 
వలెనని, ఆ రాయబారవర్గమువారి సూచనల నంగీకరించి 1919 నాటి రాజ్యాంగ చట్టమునకు 
బదులుగా దేశమునకు సంపూర్ణ స్వాతం(త్యమును (పసాదించే మరియొక (ప్రణాళికను సిద్ద 
పరచుటకు ఆయన అంగీకరించని పక్షంలో తీవమైన సహాయనిరాకరణోద్యమము (ప్రారం 
భింపబడవలెనని ఈ మధ్యకాలములో కాంగెసువారు ఒక కమిటీని నియమించి గాందీ మహా 
త్కుని కార్యక్రమమును పరిశీలిస్తూ భవిష్య దుద్యమునకు కావలసిన (ప్రచారమును చేయవలెను” 
అనే సవరణను (ప్రవేశపెట్టాడు. చిత్తరంజన్‌దాసు దానిని బలపరచాడు. సవరణ నెగ్గినయెడల 
కొంత వ్యవధి లభించగలదని, నవంబరులో జరుగనున్న ఎన్నికలలో కాంగసువారు పాల్గొని 
శాసనసభలతలో (ప్రవేశించే ఆవకాశం కలగగలదని వారు భావించారు.  దినిమీద చాలా తర్హన 
భర్జనలు జరిగినపిమ్మట 7న గాంధీ తీర్మానంపై వోటుచేయడం జరిగింది. విషయ నిర్దారణ 


సభలో 144 మంది దానికి అనుకూలంగాను, 182 దానికి (పతికూలంగాను వోటుచేయడంతో 
అది నెగ్గింది. గాంధీకి ఘనవిజయం లభించింది. 


ఈ వోటు విషయంలో రెండు మూడు ఆంశాలను గుర్తించవలసిఉంది. అందులో 
ఒకటి ముస్తి ౦లవోట్ల (ప్రభావం. గాంధీ పర్యటన ఫలితంగాను ఖిలాఫత్‌ ఉద్య ము ఫలితంగాను 
ముస్లింలు అధిక సంఖ్యలో కలకత్తా సమావేశానికి హాజరై నారు. వారిలో అనేకులు విషయ 
నిర్ణారణసభకు ఎన్నికై ఒక కీలకస్టానాన్ని ఆక్రమించారు. గాంధీ విజయానికి ఇది ఒక 
(ప్రధానకారణం. గాంధి తీర్మానాన్ని (పతిఘటించదలచినవారిలో మోతీలాల్‌ నెహూ 
ఒకడు. కలకత్తాకు రాగనే జిన్నా, మాళవ్యా మొదలై నవారితో సంప్రతించి (పతిఘటనలో 
వారి సహాయాన్ని సంపాదించాడు. కాని 7 నాటికి ఆయన తన అభిపాయాన్ని పూర్తిగా 
మార్చుకొని గాంధీకి అనుకూలడయా్యడు. ఆయన ఉత్తర! వ్రదేశ్‌భోని ధాజకీనాయకులలో సుప్ర 


సహాయ విరాకరణోద్యమ జననము గ్‌ 


సిద్దుడు. ఆయనకు ఆ రాష్ట్రంలో నేగా క తక్కిన రాష్ట్రాలలో కూడా కొంత పలుకుబడి ఉండి 
నది. అంతటివాడు తన తొలిఆభి పాయాన్ని మార్చుకొనడం ఆనేకులపె 


వారు కూడా గాంధి తీర్మానానికి అనుకూలుకయ్యారు. ఉత్తర ప్రదేశ్‌ లోని ముస్తింలతో ఆయ 
నకు సన్నిహిత సంబంధం ఉండఢంచేతను, వారు గాంధికి అనుకూలురు కావడంచేతను, వా 


అ 
ఒత్తిడికిలోబడి ఆయన గాంధేపక్షం వహించాడని అనేకులు భావించారు. ఉ త్తిరృపడేశ్‌ ఎన్ని 
కలలో కాంగెసుకు విజయం లభించడం సండేహోస్పదం కావడంచేత ఎన్నికలను బహిష్క 
రించినా గొప్పనష్టం ఏలాటిదీ ఉండదని ధావించడంచేత ఆయన గాంధీపక్షం పహించాడని మరి 
కొందరి వ్యాఖ్యానం. కారణాలేవైనా ఆయన గాంఫకి ఆనుకూలంగా వోటుచేయడంచేత మరి 
కొందరుకూడా ఆలాగేచేపి గాంధి విజయానికి తోడ్పడీనారు. 


వీరుగాక కలకత్తాలోని మార్వాడీ వర్తకులు, బొంబాయిలోని వ క్షకులు కలక శ్రా 
సమా వేళానికివచ్చి గాంధీకి సహాయంచేశారు. అదికూడా ఆయన విజయానికి తోడ్పడింది. 

విషయ నిర్జారణసభలో నెగ్గిన తీర్మానం 8. 8 తేదీలలో బహిరంగ సమావేశంలో 
చర్చకు వచ్చింది. ఆందులోకూడా పాల్‌ తన సవరణ తీర్మానాన్ని (ప్రవేశపెట్టాడు. 9 న 
గాంధీ తీర్మానమూ. పాల్‌ సవరణలపై (ప్రతినిధులు వోటుచేళారు. వారిలో 1855 మంది 
గాంధీ తీర్మానానికి అనుకూలంగాను, 878 మంది పౌల్‌ సవరణకు ఆనుకూలంగాను వోటు 
చేయడంతో గాంధీకి విజయం లభించింది. కాని సమావేశావికి హాజరై న మొ త్తం _పతినిధు 
లలో సుమారు అర్హసంఖ్య ఏ తీర్మానానికి అనుకూలంగా వోటుచేయక తట స్తంగా ఉండడం 
గమనించతగ్గ విషయం. 
ఛీకి అనుకూలంగా వోటుచేపిన వారిలో అనే 


లుగా పరిగణింపబడిన రాష్ట్రాలకు చెండినవాదుగా 


0 


రాషాాలవారిగా లెక్క- పెటినప్పుడు న్‌ా 

శం a 

కులు ఇదివరకు వెనుకబడిన రొష్టా 

కసిపిసారు. రాజకీయంగా అభివృద్ది గా 
ఏ థై 


చిన మద్రాసు, జెంగాలు, బొంబాయి మహారాష్ట్ర 


(సాంతాల (పతినిధులు ఆయన పకాన్సి అధిక సంఖాలో వహించిన వారుకారు. బీహారు, 


యు లి 
చి న ఘా లు సా 
గుజరాతు. మధ్య_పడెళ్‌ లోని వ్‌ (పాంతం, ఉత్తర (ప్రదేశ్‌. పంజాబు, పిందు 
రాష్ట్రాలలో 1917.20 మధ్య ఆయన ఎక్కువ పలుకుబడిని సంపాదించాడు. సురేంద్రనాధుడు 


పాల్‌, తిలక్‌, మొదలై నవారు ఈరాష్షాాలతో ఎక్కువగా కృషిచేసినవారుకారు. ఈ (కింది 
నూ Ce 


ఇ 


అంకలవలన పె విషయం స్పష్షం కాగలదు. 
దా ననా 


రాష్ట్రం గాంధే తీర్మానానికి వోటుచేసినవారు పాల్‌ సవరణకు వోటుచేపినవారు 
బొంబాయి 248 98 
మ[దాసు i81 185 
చెంగాలు నిర్‌! 895 
ఉ తరపదేశ్‌ 259 28 
పంజాబు సరి4 92 
ఆంధ 69 12 
సింధు 36 16 


78 భారత స్వాతంత్రోద్యమ చరి(త్ర 


భీహోరు 184 శకి 
బర్మా 14, శీ 
మధ్య పడేళ్‌ 30 శ్‌ 


విలాపత్‌ ఉద్యమంలో ఆయన _పధానపా.త వహించిన కారణంగా మౌల్సీలు,డలేమాలు, 
రు మొదలె న మత|పచారకులు ఆయనకు సన్నిహితుల ౪ వౌరి (సభావానీికి గురిఆయిన 
aa వా 


ee 


శ 


ల్‌ 


మాన్య ముస్టింప్రజానీకాన్ని ఆయనకు అనుచరులుగా చేశారు. దీని ఫలితంగా దుప్పి ౦లు 
అధికసంఖ్యలో కలక త్తా సమావేశానికి వచ్చి ఆయన తీర్మానానికి అనుకూలంగా వోటుచేళారు. 
ఇదేవిధంగా చంపరాన్‌, కైరా అహమ్మదాబాదు సత్యాగహాలు, రౌలెట్టు సత్యాగహం వీహారు 
గుజరాతు. పంజాబు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌ పింధురాష్టాంలను ఆయన వశంలోకి తెచ్చాయి, 
ఇది కారణంగా ఈ [(పాంతాలలోసెవారు కలక త్తా సమావేశంలో ఆయన తీర్మానానికి ఆను 


కూలంగా వోటుచేళారు. ఈ రాషాగలను వళపరచుకొనగలగడమే ఆయనలోని విశిష్టత. 


4 


(1) కాంగెసు నియమావళిపకారం (ప్రత్యేకసమావేశంలో ఆమోదింపబడిన 
తీర్మానాలు తర్వాత జరిగే సాధారణ సమావేశంలో ఆమోదింపబడితేనేగాని వాటికి స్థిరత్వం 
లభించదు. ఆలాటి సాధారణసమావేశం డినంబరులో నాగపూరులో జరగవలపినట్టుగా ఇది 
వకలోనే నిర్వయమైంది. కలకత్తా సమావేళానికీ దీనికీ మధ్య సుమారు జ్ఞ నెలల వ్యవధి 
ఉండినది. కాని నాగపూరు కాంగెసు సమావేశం కాకపూర్వమే నవంబరులో శాసనసభలకు 
ఎన్నికలు జకుగవలపి ఉండినది. కలకత్తా సమా వేళ తీర్మాన పకారం వాటిని బహాష్క_రించడమా 
వాటిలో పాలొనడమా అనే సమస్యను కాంగెసువారు ఎదుర్కొనవలసి వచ్చింది. అక్షోబరు 
8 న అఖిలభారత కాంగెసుకమిటీ సమావేశమై వాటిని బహిష్కురించవలసిందిగా తీర్మానించింది. 

ఎన్నికలలో పాల్లొనదలచిన కాం గెసు అభ్యర్దులలో ఆధిక సంఖ్యాకులు ఈ తిర్మా 
నానిక్‌ కట్టుబడి తమ అభ్య ర్హిత్వాన్ని ఉపసంహరించుకొన్నారు. ఎన్నికలలో పాల్తొనిన పక్షాన 
వారు కాంగెసును వదలి వైదొలగడం తప్పదు. అలాగు వై దొలగిన పక్షంలో ఎన్నికలలో 
తమకు విజయం లభించడం సండేహిస్పదమని వారు (గ్రహించారు. సామాన్య (ప్రజలు గాంధీకి 
ఆఅనుచరులయిన కారణంగా వారు ఈలాటి అభ్యర్థులకు వోటు చేయరనేది స్పష్టమైంది, ఎన్ని 
కలలో ఓడిపోవుట కంటె వాటిలో నిలబడక పోవడమే మర్యాదగా ఉంటుందని వారు భావించి 
కలకత్తా సమావేశ తీర్మానానికి కట్టుబడి పోయినారు. ఇంతేగాక కాంగెసులో చీలికలను లేవ 
దీపి. దానిని బలహీన పరచడం వాంఛనీయం కాదనే నిర్ణయానికి వారు వచ్చారు. 1807లో 
సూరత్‌ కాంగెసు చీలిపోయిన తర్వాత జాతీయవాదులు ఏమీ చేయలేకపోవడాన్ని గు_ర్రించారు. 
తాము కాంగెసులోనే ఉండి దాని విధానాలను మార్చుటకు వారు తలపెట్టారు, 


ఈ వాతావరణంలో నవంబరు ఎన్నికలు జరిగాయి. _కాంగసు తరఫున ఎవరూ 
అభ్యర్థులుగా నిలబడలేదు. తక్కి_న పార్టీ లవారు అందులో పోటీ చేసి సులభంగా విజయాన్ని 
సంపాదించారు. వారే మం(తులై అధికార పదవులను అనుభవించారు. ఉదాహరణకు మద్రాసు 


79 


(తిగా 


] 


వాదు చి 
జయాని 
ది సాడిండచి 
Fel ow Die హన "ట్‌ 
sl అమె న 
ముఖ్య | 
ల 


ఖ్‌ 
ఫట 
"న. 


శ 
+ 


సు 


నసవాయ వి 
ము 
cy 
గ 


రాష 

ష్ట్రంలో _బాహ్మడేత 
ఇక జతర 
ధికారంలోకి వచ్చారు | 


ra 0 
§ య as శ్‌ గే శ్చ 
a ఇ 

న స oe i hf 
1h ep Se hee aR 
శక J BE Ea x శ) ha ఈ Ya a కా wi 

gn? AR స gh? 9h% Ww Y 
[a = | + [ ya on FE 2 HEC 
oY య్‌ ఎం సై ఖే gg 
i “| n 9 fd 9 v2, Vv ళా ca ey pd] a శే 2 a ళ్‌ 

స! గ “ెలీఖ న గ్‌ శేష క hp A 
ch ot f y3 గే f ల 3 తి మి ష్‌ భ్‌ గ్‌ స్‌ య 3 3 8 an 
స 3 గ ఇగ తీ శ ఏ a i 8 9 Ye aa 4 3 f సట ౦ ఓ షి 3 

జు లీ ౧ క శ శే «hh 3 శ్రే «2 
= § + నిం 2 3 Cee he hn ౪ peda nog డే 
; ల్‌ ని] స్వ గ లంట 9 3 A wa Whe IE if Ek ms fo 
ihe (| ప] ఇ లీగ్‌ Be ya 1203 ఖ్‌ ge a గ) hyp ఫీ గ్‌ శి ౮ [od 
|] క్ష 1 లట FH ey he f py «ft a2 fa is) f ha శ్‌ స న లి Ye 3 

ST SU 2 fa a |. ah 

a ళ్‌) +] Yr ఛి గ్గ | గ్‌ [] శే fy rad జీ ౧ a ౧ ల! ఖ్‌ 3 2 ఖ్‌ ్ట్‌ ్ట్‌ xn శ మ 1) 3) ని జ 
pr న. het METRE 
శ్‌. geal hE a I: సే ప kt nee fk 4 B® ft స్‌ 

a మ; (స ఖీ a eC n 2 గే ,] ఫో ళ్‌ ౧ న్‌ Ye fa 2 9 వీ ౧ ® న సే 2 110 
| 1] f ళ్‌ 3 లి ఇ 3 tf 
vm 3 fc, ©} pe: g ee [1 న gw ¥ = ౧౩4 
న క BD 1 ౧ Sn +] ఇళ్ళ «3 Ww Sp 4 2 ఏ టై 
oh 1 he cl ౧ hh fb | 2 wn గె \ యీ | (1 ర) fp mw 2 ve 0 9 A లం [0 
క్లచ్‌ Hoy a tg to sul 3 i ph a 8 hg 8 
a hb pH bg OE agi aa ge ht 
న్‌ క ల స్‌ గ్‌ జ ౧ గ్‌ లో £3 bn 9 () «n *8 3 0) సై i ఇ బాజీ న్‌ ళం 
Pans 1. స స ఈ gE n “M9 
Fr గ్‌ సత pa ల. ఖీ og గస! ° Aga} 
ng 1 ye టి Sh AEE “1 గి క 3 న గి 0 19 
30 9 gg Was TO [గ 1. సీ రీ 2 స్స య (11 
a Tr స cy 9 A fp ® n 2 1 «} ద గిన 
ప గ | టై ల నె స "తె 3 YY Ya y3 జ్‌) f శి 0 3 లర డా J} ఖే 
| #8 pu se ge షట న 0 | 2 WE 5 ఖం 2 
| గ A hp 9s Oo 1 oe ౧ ag TF బూ! / 

4 ay (0 ౧0 f Y ల్‌ గి లే 3 ») 3 
agg తోట్లు ల వ... లభ స 
a fA NET: న. 

b fn గ w |) fy b Stale we 2. ౧ ౧ గ | 
1 Ws nt వ్ల w x 64 qy be ల of ty a ie pa 1 4” Ys 4 ౫ డీ 2, గ్‌ " x 3 శ్‌ 
8 bh § కన ల స { s3 Ye సో . టే pi tT a శ f 3 a gy గ ce P {3 న్‌ ళు 5 గె 
bs శ { ఫి న. లే జా fh Ao | tf న ఖ్‌ a 1d f శ 73 | ఫ్‌ స్‌ ya ఫీ = 3 
7 స bt 3 es 8 గ్గ . Ya నీ న గగ a y3 షా ం. a చ |] న లీ ఇ ౪ గ Ww a లు ళ్లి 
సుం ఏ 9 pe Bo స్‌ A న Nr: Wp" g 8 
[గ i "i tps శ fe న a2 Bc ఛే g కో gh J 0 a fh Es ర | # 3 8 
das Bb abe gh ji hwt ag pre 
శ కో 3 9 థి 2, © yh ఆ) nf 3 fa 
a గే ca 0 7 [ల ౮ (| 9 గే fa be Es ఓ టి 0100) f “ 4 రౌ ॥ జే 
న... గ భి స శస ర 1 Yo a tas A 
9G 3 గట [0 న సత్తి గ d ష్‌ & 
nh 1౧ “) WW ya గ్‌ న్‌ గ్‌ 
nf @ RR 35 గ A 
nm f a 9 ణ్‌... ధ్‌] nn ® 
Sr Sow పైత జ! 
౪/] fn i a hh ౧ ష్‌ ( GS a 
3 “3 A ౮ te 
a: RR: 
a రట 


80 భారత స్వాతం త్రో్యోద్యమ చరిత్ర 


(పజలు అధిక సంఖ్యలో ఉండినారు. 


గాందీని (పతిఘటించదలచిన వారిలో చిత్తరంజన్‌ దాస్‌ అ(గస్తానం వహించాడు. 
అందు నిమి త్తం ఆయన రు 86,000 లు స్వయంగా ఖర్చుపెట్టి బెంగాలు, అస్సాం రాష్టలనుండి 
250 [పతినిధులను నాగపూరుకు తెప్పించాడు. ఆయనతో జిన్నా, లజపతరాయ్‌, పాల్‌ మొదలై న 
వారు సహకరించుటకు సిద్ద పడ్డారు. 

గాంధీని (పతిఘటించదలచి ఆకోబరు ఆఖరు వారంలో దాస్‌ వారణాసిలో జాతీయ 
వాదుల సమావేశాన్ని ఏర్పాటు చేసి, వారి సలహాతో ఒక (ప్రత్యేక ప్రణాళికను తయారు చేశాడు. 
ఇందులో సహాయ నిరాకరణ ఉద్యమానికి సంబంధించిన నాలుగు దశలు వెంటనే (ప్రవేశ పెట్ట 
వలపిండిగాను: ఆర్థిక బహిష్క-రణను విస్తృుతపరచ వలసిందిగాను, కోటి రూపాయల తిలక 
స్వరాజ్య నిధిసి సమకూర్చు వలపినదిగాను, (గ్రామన్థాయా వరకు కాొం(గెసు కమిటీలను నిర్మాణం 
చేయ వలపిందిగాను. కార్మిక సంఘాలను స్థాపించ వలసిందిగాను ఉద్దాటించాడు. 


5 

గాంధీ, ఆయన (ప్రతికూలురు ఈలాటి సన్నాహాలను పూర్తి చేసుకొని నాగపూరు 
చేరుకొన్నారు. ఈ సమావేశానికి 14,582 (పతినిధులు హాజరయ్యారు. ఇంతమంది (ప్రతినిధులు 
అంతకు పూర్వం జరిగిన కాంటగెసులకు గాని, తర్వాత జరిగిన కాం(గసులకు గాని రాలేదు, 
సమావేశానికి సేలం నగరానికి చెందిన సుప్రసిద్ధ కాంగ్రెసు వాదియైన సి. విజయరాఘవాచారి 
అధ్యక్షుడుగా ఎన్నుకొనబడినాడు. అధ్యక్ష ఉపన్యాసంలో ఆయన సహాయ నిరాకరణ విధానాన్ని 
సిద్దాంత దృష్టా సమర్థించినా దానికి సంబంధించిన కార్య క్రమాన్ని పూర్తిగా ఖండించినాడు, 
కాని గాంధీ ఆయనతో సం(ప్రతించిన ఫలితంగా వార్తా పత్రికలలో _ప్రచుకణార్హం విడుదల చేపిన 
ఉపనా్యస (పతిలో ఈ ఖండనలోని త్మీవతను చాలావరకు తగ్గించాడు. ఆనాటి రాజకీయ నాయ 
కులపై గాందీ సంపాదించిన (పభావానికి ఇది ఒక గొప్ప తార్కాణము. 


తర్వాత విషయ నిర్దారణ సభకు జరిగిన ఎన్నికలలో ఒక బెంగాలు రాష్ట్ర్రం మినహోగా 
తక్కిన రాష్ట్రాల నుండి గాందికి అనుకూలురే అదిక సంఖ్యలో ఎన్నిక ఆయ్యారు. బెంగాలు 
(పతినిధులలో గాంధీ అనుచరులూ డాస్‌ అనుచరులూ మధ్య విపరీతములై న అభిిపాయ భేదాలు 
చెలరేగి తుదకు కొట్లాటలకుకూడా దారి తీశాయి. గాంధీ వెంటనే వివాదంలో జోక్యం కలిగించు 
కొని, దాస్‌ను (పతిఘటించరాదని తన అనుచరులకు సలహా ఇచ్చాడు. దాని ఫలితంగా దాస్‌ 
వర్గం వారే ఆధిక సంఖ్యలో ఎన్నికయ్యారు. కాని దీని మూలంగా గాంధీకి ఏలాటి నష్టం 

యు 

కలుగలేదు. 

గాంధీ సహాయ నిరాకరణమును గురించి ఒక తీర్మానాన్ని పవేశ పెట్టాడు. అందులో 
“వ రకులు క్రమ కమముగా విదేశ వా్యపారమును బహిష్క_రించ వలెను” అనే వాక్యాన్ని 

[PURI 
చేర్చువలసిందిగా పూనా మహారాషమ్రి లకు తిలక్‌ నిర్వాకానంతరం నాయకుడె న 'కేల్కారు 
యు చు 

సూచించగా, గాందీ ఆ వాక్యాన్ని చేర్చాడు. అప్పటినుండి కేల్కారు; ఆతని అనుచరులు 
గాంధీకి లోబడి పోయినారు. గాంధీని (పతిఘటించదలచిన వారిలో దాస్‌ అ(గగణ్యుడు. ఆయన 
కూడా విషయ నిర్ధారణ సభలో బెంగాలు తప్ప తక్కిన రాష్ట్రాలకు చెందిన (ప్రతినిధులు గాంధీకి 


నహాయ నిరాకరణోద్యమ జననము క్రీ! 


ఆనుకూలురుగా ఉండడం గుర్తించి గాంధీవి (వతీఘటించడం మూలాన ఏలాటి (పయోజనము 


లభించదని భావించి, ఆయనతో నం(పతింపులా జరిపి రాజీ పడశం (పాక్టైతగా ఛావించాడు- 
గాందీ కూడా సం(ప్రతింపులకు ఆనుకూలుడై రాడు. సావ్యమైనంతవరకు అండరు నాయకులను 
చేరదీసి వారి సహకారంతో తన ఉద్యమాన్ని నడపడమే ఆయన వాంఛ. ఈ సంప్రతింపులు 
ఫలితంగా దాస్‌ తయారు చేసిన [పజాళికలోవి అంశాలలో అఆనేకాన్ని తన తీర్మానంలో 
చేర్చుటకు గాందీ అంగీకరించాడు. ఆంతటితో దాస్‌ పతిఘటన ఆగిపోయిండి, ఆయన పూ. ర్తిగా 
గాంధీకి లొంగిపోయినట్లు భావించరాదు. 

ఈ సం(పతింపులలో శాసన సభల బహాష్కువణ (పసాపన స న్థానం లేవనే విషయం 
గు_ర్రించడం ఆవసరం. నాగపూరు కాం,గెసు జరిగే నాటికి ఎన్నికలు జరిగిపోయాయి. వాటిని 
గురించి (పస్తావించడం నిరర్థకమని దాస్‌ (గ్రహించాడు. ఇంతేగాక సమావేశంలో గాంధి 
వ్యక్తం చేసిన ఆభిపాయాల మూలంగాను. సహాయ నిరాకరజ ఉద్యమాన్ని గురించి ఆయన 
(వతిపాదించిన తీర్మానం మూలంగాను స్వరాజ్యం ఒక సంవత్సకంలో లభించగలవని, శానన 
సభల బహిష్కవణము తాత్కాాలికము మాత్ర మేనని అనేకులు భావించారు. ఉప ఎన్నికలలోను* 
1923లో జకగే ఎన్నికలలోను తాము పాల్గొని సభ్యత్వాలను సంపాదించే ఆవకాశం ఉన్నట్లు 
వారికి విశ్వాసం కలిగింది. నాగపూరు కాంగైెసులో వారు డినిని గురించి ఎక్కువగా పట్టించు 
కొనక పోవుటకు ఇవికూడా ఒక కారణం. అందుచేకనే వాస్‌. మోతీలాల్‌ మొదలై న వారు 
1928లో స్వరాజ్య పార్తీవి విర్మాణం చేసి ఎన్నికలలో పాల్గొనుటకు పిద్దపడ్డారు. 

నాగపూరులో గాంధీతో ఏలాటి రాజీకి పిద్దపడని వారిలో ముస్తిం నాయకుడు జిన్నా, 
మహారాష్ట్రల నాయకుడు కపర్తీ, మాళవ్యాలు (ప్రాధాన్యం పహించారు. మాళవ్యా సమావేశానికి 
రాక పోయినా [వాత మూలకంగా సహాయ నిరాకరణ ఉధ్యమం పట్ట తన (ప్రతిఘటనను తెలియ 
పరచాడు. కాని వీరి (ప్రతీఘటనలు సమావేశంపై ఏలాటి (ప్రభావమూ వహించలే 


న 


తొ 


సంప్రతింపులు ఫలితంగా తూపొండిన సహాయ నిరాకద 


డంచగా లజపతిరాయ్‌ బఅపరచాడు, వీరు గాండ్‌ని (పతిఘటింజే ఉద్దేశంతో కాంగకు సమా 
'వేశానికి వచ్చినవారు. ఆలాటివారు ఈ తీర్మానాన్ని హ్తూ్త్ర్రిగా సమరించడం గొప్పు విశేషం 


తీర్మానాన్ని సమావేశం ఆమోడించెందిె. కలక శ్రా మానాలి తీర్మానంలో ని ఆంశాలన్నీ 
ఇందులో చేర్చబడినవి. ఇవిగాక దీని (ప్రకారము వర్తికులు క్రమ (క్రమముగా విదేశ 
వ్యాపారమును బహిష్యు_రించవలసిన వారై రి. భారత జాతీయ సేవకులను నమకూర్చవలెనని 
(National workers), అఖిల భారత తిలక్‌ స్మారక స్వరాజ్య నిధిని పేకరించవలెనని, 
కాంగెసులో ఒక కోటి సభ్యులను__వారిలో (పధానంగా కానన నభల వోట్ల ను చేర్చువలపింద 
గాను, కార్మికుల సంఘాలను ఏర్పాటు చేయవలపిందగాను తీర్మానించబడినది. 

నాగపూరు సమావేశం కాంగను ఆశయంతోను, దాని నిర్మాణ వివానంలోను విప్తవా 
త్మకములై న మార్పులను చేపింది. ఇంతకు పూర్వం కాంగెసు ఆశయం (విటిష్‌ సామాజ్యం 
లోని వలన రాష్ట్రాల స్వపరిపాలన వంటి స్వపరిపాలనను దట్టదబిద్దమైన పద్దతుల ద్వారా సంపా 
దించడంగా ఉండేది (Colonial self Govermment by constitutional means). 
నాగపూరు మార్పు ఫలితంగా అది ో“శాంతియతముగను న్యాయసమ్మతముగను ఆయిన పద్దతుల 
మూలమున న్వరాజ్యమును సంపాదించుటయే కాం|గెసు ఆశయము అని నిర్వచింపబడినవి. 
నాగపూరు సమావేశములో ఆలీ సోదరులు, హజరత్‌ మోహిని మొదలై నవారు (టైటన్‌తో ఏలాట్‌ 


6 


రై భారత స్వాతం. త్య్యాద్యమ చరిత 
సంబంధం లేని సంపూర్ణ స్వాతం(త్యంతో కూడిన (పజారాజ్యమే (Republic) భారతదేశపు 
లక్ష్యంగా ఉండవలెనని పట్టు బట్టారు. దాస్‌, జిన్నా వంటివారు (బిటన్‌తో కొంత సంబంధం 
ఉండడం వాంఛనీయమని భావించారు. గాంధీ అభ్మిపాయం కూడా ఇదే. ఆయినా, రెండు 
పార్టీ అను తృ ప్రి పిపరచే ఉద్దేశంతో “స్వరాజ్యం” అనే మాటను తీర్మానంలో చేర్చాడు. ఈ 
మాటను ౩ పై రెండు అర్జాలలో ఉపయోగించవచ్చు. 
కాం_ౌను నిర్మాణ విధాన సందర్భంలో భాషాప్రయుక్త రాష్ట్ర్రాలు నిర్మి ంపబడినవి. 
ఆఫిలభారత కాం(గెసు కమిటీ సభ్యుల సంఖ్య శిక0కు పెంచబడింది. ఇదియే విషయ నిర్ణారణ 
సభగా గుర్తించబడింది. ఈ కమిటీ నుండి 15 సభ్యులతో కూడిన ఒక కార్యనిర్వాహక కమిటీ 
(Working Committee) ఏర్పాటు చేయబడింది.సంవత్సరం పొడుగున కాం గెసు వ్యవహా 
రాలను సాగించే సర్వాధికారం దీనికి సమర్పించబడింది. ఇంతకు పూర్వం ఈలాటి కమిటీ 
లేనందున కాంగెసు మూడునాళ్ళ ముచ్చటగా జరిగిపోతూ ఉండేది. ఇప్పుడ. నిర్వహించ 
వలసిన బాధ్యతలు అత్యధికంగాను ఆతి [పాధాన్యంగాను ఉండడంచేత ఈలాటి కమిటీ ఏర్చ 
డడం అవసర మెంది. దీనికి తోడు జిల్లా తాలూకా కేందాలలోను, గామాలలోను కాంగెసు 
శాఖలు ఏర్పాటు చేయవలపినట్లుగా నిర్ణయించబడింది. దీని ఫలితంగా సామాన్య (పజలు, 
ఇంగ్లీషు విద్యాధికులు కానివారు, (గ్రామీణ (ప్రాంతాలలో పలుకుబడి కలిగినవారు కాం, గెసుతో 
సన్న్‌హాత్‌ సంబందం గలవారయ్యారు. ఇంతవరకూ కాం(గసు ఒక ఇంగ్నీమ విద్యాధి క పర్గానికి 
చెండిస సంస్రగా ఉండేది. ఇది మొదలు ఆది (ప్రజా సంస్థగా రూపొంది-ది. ఈలాటి మార్పు 
జరిగినందునినే అది 1821-22లో సాగిన సహాయ నిరాకర ణో ద్యమ మందును, అటు తర్వాత 
జరిగిన స్వాఠ తో వ్రైదశ్రమ మందును గొప్ప పాతను వపొంచగలిగింది. స్వాతం(తో్యోద్య మాన్ని 
(ప్రజల ఉద్యమంగా మార్చడంలో ఇది పటిష్ట సాధనమైనది. 
ఈ విధంగా సహాయ నిరాకరణ తీర్మానాన్ని దృఢపరచడం చేకను, కాంగెను 
౦ స్వరాజ్య సంపాదనమని మ కాం_గసు నిర్మాణ స్వరూపంలో 
మార్చుల.జేసి దానిని (ప్రజా సంస్థగా రూపొందించడం చేతను నాగపూరు సమావేశం 
తాక్కకి మెనది. గాందీ విధానాలన్నింటిసీ ఆది ఆమోదించడం చేకను, తక్కిన 
రాజకీయ నాయకులలో అధిక సంఖ్యాకులు ఆయనతో సహాకరించుటకు అంగికరించడం చేతను 
ఆయన అఖిలభారత నాయకత్వానికి స్రిరత్వం కలిగింది. ఇది మొదలు స్వాతం (త్య సమరం 
విజయవంతంగా ముగిసెటంత వరకూ ఆయన ఒక్క_డే అఖిలభారత నాయకుడుగా వ్యవహా 
దించాడు. వీటి ఆన్ని టి ఫకికంగా ఇంతకు పూర్వం కౌం గను సమావేశాలకు లేని [పాధాన్యం 


థి 


నాగపూరు సమావేళానికి లభించింది. పరాయి పరిపాలనను నిర్మూలించి స్వరాజ్యాన్ని సంపా 
దెంచుటకు మొదటిసారిగా ఈ సమా వేశం కార్యక్రమాన్ని నిర్ణయించి అమలులో పెట్టింది. ఆ 
కార్యక్రమానికే సహాయ నిరాకరణమనే “పేరు లభించింది. ఈ కార్యక్రమం 1821-22లో 
ఏలాగు సాగిందో మనం ఇప్పుడు తెలుసుకొనడం ఆవసరం. 

చదువదగిన (గంధాలు: 

Bhavan: Vol. xi 

వ. Fattabhi Seetharamiah: A History of the Indian National 

Congress, తెనుగు అనువాదం. 

Judith M. Brown: Gandhi's Rise to Power. 

Jckn Gallagher, ౧౧౫౯౦౮౦౫ Ichnscn and Anil Seal: Locality, Province 

and Nation—Essays in Indian Politics 1870 - 1940, Essay 4. 


అధ్యా యస 
సహాయ నిరాకరణోద్యమము 
1 


సహాయ వీరాకరణోద్యమానికి మూడు ఉద్దేశాలున్నట్లున్నూ; వాటివి సాధించుటకు 
పటిష్టములై న సొధనాంతరాలేపీ లేవనే భావం వ్యాపించడం చేశ నాగపూరు కాం; గ౧సు ఈ 
ఉద్యమాన్ని సాగించ తీర్మానించినట్లున్నూ గత అధ్యాయంలో తెలుసుకొన్నాము. ఉద్యమం 
ఏలాగు సాగినదీ ఈ అధ్యాయంలో తెలుసకొనగలం. 


ఉద్యమం మూడు పాయలలో సు ంచినట్లు చెప్పవచ్చు. వీటిలో మొదిటిడ 
- wae) 
నిర్మాణ య వము; రెండవడి తలా ఈ ప. మ మూడవది పరే 
ఎక్కవ శ్రద్ధను వహించారు. కాని ఏటి మూలంగా ఫలితాలు తతి bi అఖించి 
సందున వారు శాసనోల్ల ంఘనము వట దృషిసి మకల్చువలపి వచ్చిండి, 
౧ ఫిబ్ర ల ల 
నిర్మాణ కార్యకమ మంలో రాటా+ాలపెే నూలు వడకడము. ఇదరు ఉత.త, దాసి 
00 Jn ౧ షి 
భార ణము, (తాగుడు నిర్మూలనము. అస్పృశ్యతా నివారణము, హిందూ ముస్తిం సఖ్యత మొద 
ఇఒ ఇ గా లి 
లెన అంశాలు చేర్చబడినవి. బహిష్కరణ కార్యక్రమంలో రొసన సభల లే క్యయు, న్యాయ 
నానముల యొక్కయు. విద్యాలయముల యొక్కయు. బహిషుంద ము చేర నవి. బిరుద 
మం లను త్యజంచుటకూ ఇందులోని అంశాలలో ఒకటి. 


పర్యటించి ఉద్యమాన్ని గురించి ప్రచారం చేశాడు. అయన దృష్టిలో ఐహిష్క 
చు ఉల్లు టొ 
సర్నా కర కమమ ఎక్కువ ల. వహించింది. ఈ కార్యక్రమం విజయవంతంగా 


సాగిన పకింలో స్వరాజ్యం అభించి 


0 
3gh 
లైల 
ze 
గ్‌ 
గ్ర 
ef 


ఖో 
ఉత్పత్తుల మూలాన (గామీజ ; పొంతాలతో నిరుద్యోగ సమస్య పరిష్కారం క, 
దారిద్ర్యం అనేది ఉండదవి, అందరికీ ఒక జీవనోపాయం ఎర్చుడి అందరూ సుఖంగా జీవించ 
గలుగుతారని; (త్రాగుడు నిర్మూలమయిన పక్షంలో చాలీ చాలని ఆదాయంతో జీవితాన్ని గడిపే 
బలహీన వర్గాల ఆర్థిక పరిస్టితి చక్కబడి వారు అవినీతికి పాల్పడక గౌరవ మర్యాదలతో జీవ 
యాత సాగించడం సాధ్యం కాగలదని, అస్పృశ్యత నిర్మూలమైన పక్షంలో యుగయుాలుగా 
హిందూ సమాజాన్ని ఆవరించిన ఒక కళంకం తొలగడమే గాక హిందువులు సుసంఘటితులై 


ర్‌ 


పరాయి పరిపాలనను (పతిఘటించడం సులభ సాధ్యం కాగలదని, హిందువులు ముస్లింలు కలిపిన 
పక్షంలో ఈలాటి [ప్రయోజనాన్ని మరింత సులభంగా సాధించ వచ్చునని ఆయన భావించాడు. 
నిర్మాణ కార్యక్రమం ఈ ఉగ్దశాలనన్నిటినీ పూర్తిగా సాధించ గలదు. ఇది జరిగి, (ప్రజల జీవి 


రశ భారత స్వాతం(తోోద్యమ చర్మీత 


తానికి సత్యాహీంసలు ఆధారములై నప్పుడు పరాయి పరిపాలన దానంతట ఆదే తొలగిపోతుంది 
[వజలలో ఈలాటి మార్పులు వచ్చిన తర్వాత జాత్యహంకారంతోను, నిరంకుళంగాను దేశాన్ని 
పాలించడం (బ్రిటిష్‌ వారికి సాధ్యం కౌజాలదు. సాధ్యం కాజాలదని వారు తప్పకుండా (గహి 
సారు. ఈవిధంగా వారి వైఖరి మారినప్పుడు వారు దేశానికి పరిపాలకులుగా ఉండినా విచారించ 
తగ్గది ఏదీ ఉండదు. ఇదే వాస్త్రవమమున స్వరాజ్యం. న్వరాజ్యం ద్వారా ఏలాటి ఆశయాలను 
(పజలు సాధించదలచారో వాటిని నిర్మాణ కార్యక్రమం ద్వారా సాధించవచ్చు. ఇవి (వజలలో 
ఆత్మ విశ్వాసాన్ని. ఆత్మ గౌరవాన్ని పెంపొందించగలవు. ఈలాటి భావం ఆయనలో అనేక 
సంవత్సరా ల (క్రిందటనే కలిగింది. అందుచేతనే సహాయ విరాకరణ ఉద్యమంలో ఆయన 
నిర్మాణ కార్యక్రమానికి అగస్టానం కల్పించాడు. 

మార్చి ఆఖరున అఖిలభారత కాంథగైసు కమిటీ విజయవాడలో సమావేశమై తిలక్‌ 
స్వరాజ్య నిధికి వెంటనే ఒక కోటి రూపాయలు సమకూర్చు వలపిందిగాను, కాంగెసులో ఒక 
కోటి సభ్యులను చేర్చు వలపిందిగాను, ఇరవై లక్షల రాట్నాలను (ప్రజలకు పంచిపెట్ట వలపింది 
గాను తీర్మానం చేసింది. దీని మేరకు కార్యక్రమం చురుకుగా జరిగింది. న్యరాజ్య నిధికి 
అనుకొన్న దానికంపె 15 లక్షలు అధికంగా విరాళాలు వసూలు చేయబడినవి. రెండు నెలలలో 
గ( లక్షల సభ్యులు కాంగెసులో చేరారు. వీరిలో అధిక సంఖ్యాకులు (గ్రామీణ (పాంతాలవారు, 
ఇది కాం(గెసును (పజా సంస్థగా మార్చగలిగింది. రాట్నాల పంపకం కూడా విజయవంతంగా 
జరిగింది. ఖద్దరు ఉత్ప త్తి బాగా పెరిగింది. 


స్వరాజ్య నిధికి ఈ (కింది విధంగా అన్ని రాష్ట్రాలనుండి విరాళాలు లభించాయి. 


రాష్ట్ర్రం వసూలైన రూపాయల మొత్తం 
టొంబాయి (నగరంతో సహా 3,170.049 
ఉత్తర (పడేళ్‌ 506,228 
మధ్య భారతం 26.800 
మ్మదాసు 538.069 
డిల్లీ 89,964 
వీహారు._ఒరిస్సా 483,419 
బంధు $ 12.506 
వాయవ్య సరిహద్దు రాష్ట్రం 8,480 
బెంగాలు 1800 000 
రాజపుటానా 48,558 
అస్సాం 86.568 
మధ్య (వదేళ్‌ 264,500 
పంజాబు 856,00 


[తాగుడు నిర్మూలనం మూలంగా బలహీన వర్షాల స్థితిగతులను చక్కబరచడ మేగాక 
(పభుత్వ ఆదాయానికి కొంత నష్టం కలిగించవలెనని కాం(గసువారు ఉద్దేశించారు. కల్లు, 


సారాయి మొదలయిన మద్యాలపై పన్నులను విధించి అబ్యారీ వేలాలు మూలంగా (పభుత్వం 


నహాయ నిరాకరణో ద్యమము 8 


అటే న 


ఆ రోజులలో చాలా ఆదాయాన్ని గడిస్తూ ఉండేది. కాం "శర వాలెంటక్లు సి3టింగు కార్య 
(కమాన్ని సాగించి కల్లు, సారాయీలకు వెళ్ళే (పజలను వెళ్ళరాడని (పి పోత్సహాంచారు. ఇంతే 
గాక వీరు అబ్కారీ పంపోతరలో జోక్యం కలిగించుకొని పంపా. పాడేవారిని పొడకుండా 
పోత్సహించారు. దీని ఫలితంగా (పభుత్వ ఆదాయం చాలా తగ్గింది. ఉదాహరణకు__ఆంధ 
పొంతంలోని కొన్ని జిల్లాలలో వేలంపాట పాడేవారే లేక పొాయ్య్యారు. నుదాసు పభుక్వ ఆదా 
యంలో 65 లక్షల లోటు కనుపించింది. తక్కిన రాష్ట్రాలలో కూడా ఇదే సంభవించింది. 
సహాయ నిరాకరణోద్యమ కౌలంలో (త్రాగుడు చాలావరకు తగ్గినట్లు చెప్పవచ్చు. 


అస్పృశ్యతను తొలగించుటకు కాం గైెసువారు కొంత ప్రచారం చేశారు. కావి ఇది 
ఎంతవరకు తొలగిందో నిర్ణయించుటకు తగిన ఆధారాలు లేవు, అయినా కాంగైెను స్వచ్చంద 
దళాలలోను. కాం(గెసు సమాచే వేశాలలోను అగ కులాలవారితో సహా అన్పృళ్యులు పాల్లొనడం 
జరిగింది. అస్పృస్యక తొలగుటలో ఇడి మొదటి మెట్టుగా భావించవచ్చు. ఉ క్యమకోలంలో 
హిందువులు, ముస్తింలు కలిసి ఉద్యమాన్ని సాగిండారు. రెండు మత వర్షాలమధ్య ఎక్కువ 
సఖ్యత ఏర్పడింది. కాని అక్కడక్కడ వీరిమధ్య కొన్ని కొట్లాటలు సంభవించి ఆనేక ఆత్యా 


చారాలకు దారి తీశాయి. వాటిలో మలబదారులో జరిగిన మా మాష్లాల తిరుగుబాటు (ప్రధానంగా 
పేర్కొన తగినది, 


బహిష్కరణ కార్యక్రమంలో నాగపూరు కాంగైెసుకుముండే శానన సభల ఎన్నికలు 
పూర్తి కావడంచేక ఉద్యమకాలంలో (1921_22తో వికి ఎలాటి ప్రాధాన్యత లేకపోయింది. 
ఎన్నికలలో కాం్యగైను పాల్గొనకపోయినా తక్కిన ప్వాలవారు పాల్గొనడం చేతను, వాటి సహ 
కారంతో (పభుక్వం శాసన సభల ద్వారా జరగవలసిన కార్య కమాలన్నిజినీ జకపడం సాధ్యం 
కావడం చేతను ఈ విషయంలో ఉదళ్జిమం విఫల మైన శ్తై చెప్పక తప్పదు. 


న్యాయస్థానాల బహిష్కరణకూడా ఆశించిన ఫలితాలను ఆందజేయలేదు. మార్చి 
1921 నాటికి 180 న్యాయవాదులుమ్మాతమే వారివృ త్తిని వదులుకొన్నారు. ఈ సంఖ్య చాలా 
న్వల్పమైనా పీరిలో న్యాయవాదులుగా అగ శేణికి చెంది ఎక్కువ ఆదాయాన్ని గడిస్తూ ఉండిన 
మోతీలాల్‌ నె హూ, చిత్తరంజన్‌ దాస్‌, టంగుటూరు (ప్రకాశం వంటివారు ఉండడం గుర్తించ 
దగింది. అధికసంఖ్యలో న్యాయవాదులు న్యాయా రాలను బహిష్క కించి వంచాయకి కోర్టుల 
మూలంగా (ప్రజలు తమ వివాదాలను పరిష్కరించుకొనుటకు అలవాటుపడిన పక్షంలో న్యాయం 
చెకగాను, ఆనాలస్యంగాను కూటసాక్షాలకు ఆవకాశం బేకుండగాను. అభిరంచగలఅదనీ, వృత్తిని 
వడులుకొన్న న్యాయవాదులు (ప్రజాసేవలో తమ శ క్త్రిసామర్ష్యాలను వినియోగించి దేశాభ్యు 
దయానికి తోడ్నడగలరని గాందీ భావించాడు, కాని వృత్తులను కోల్పోయి జీవనోపాధిలేక 
దార్మిద్యార్ని అనుభవించుటకు న్యాయవాదులు ఆంగీకరించరేము. అక్కడక్కడ పంచాయితీ 
కోర్టులు స్థాపింపబడినా అవి సామాన్య (వజలకు ఆకర్షణీయం కాలేను. అందుచేక న్యాయ రానాల 
జహిష్క_రణకూడా -పళ్ళప్రవం కాలేదనే చెప్పవలసి వస్తుంది. 


విద్యాలయాల బహిష్కరణ ఇంతకంమె కొంచెం ఎక్కువ. విజయాన్ని సాపిం 
చింది. చిత్తరంజన్‌ వాసు' వంటివారి [ప్రచార ఫవితంగాను, విద్యాన్టైనా యకులు పికెటింగు చేయు £ 
మూలంగా ను చేలనంఖ్యాలో విద్యో్యర్డులా షిజ్యాలయాలను' బహిష్కరించారు... పీరు జాతీయ 


86 భారత స్వాతం త్రోకద్యమ చర్నిత 
విద్యాలయాలలో విద్యార్గులుగా (సపేశించారు. కొందరు కాంగెస్‌ వాలంటరీదళాలలో చేరి 
కాంగెస్‌ కార్యకలాపాలలో పాల్గొని ఉద్యమానికి చాలా సహాయం చేశారు. దేశంతో 19021 
ఆఖరుకు 1246 జాతీయ విద్యాలయాలు స్టాపించబడినా యు, వాటితో 81 535 విద్యారులు 
విద్యాభ్యాసం చేశారు. వీరు మాతృభాషద్వారా విద్యను నేర్చుకొనడం జరిగింది. ఏదైనా ఒక 
వృత్తిని చేపట్టుటకు తగినట్టుగా వీరి విద్యావిధానం రూపోందింది. జాతీయవిద్యను నేర్చుకొన్న 
వారు దేశాభిమానం జాతీయాభిమానం కలవారై (ప్రజాసేవరో శ్రద్ధను వహించేవారయ్యారు, 
ఏ ఏరాష్టాంలలో ఎంతవరకు జాతీయవిద్య ఆధివృద్దిగాంచిందో ఈ (క్రింది అంకెలవల్ల స్పష్టం 
కాగలదు, 


రాష్ట్రం విద్యాలయాలు విద్యార్ధులు 
మద్రాసు 92 5,072 
బొంబాయి 189 17, 100 
బెంగాలు 190 14,819 
ఉ_త్తర(ప్రడేశ్‌ 137 8.478 
పంజాబు 69 8.046 
వీహారు. ఒరిస్నా 442 17,880 
మధ్య పడేశ్‌ 86 6 8838 
ఆసాం 88 1,908 
వాయవ్యసరిహాద్దు శ 120 
తక్కి.నరాష్టాలు (1 1,255 


దేశంలో 1921.22 లో ((పాధమిక విద్యాలయాలు మిన హోగా 8,987 విద్యాలయాలు ఉండినవి; 
వీటిలోని విద్యార్దుల సంఖ్య 1,285,524. 

విరుదములను త్యజించవలనసిందిగాకూడా కొం గెను తీర్మానించింది. 1921 నాటికి 
దేశంలో బిరుదములను వహించినవారి సంఖ్య 5188. వారిలో 24 రు మాత్రమే బిరుదములను 
త్యజించారు. విరుదములు వహించినవారు సాధారణంగా (దై విష్‌ (పభుక్వంపట్ల భ_క్తిగలవారు. 
అలాటివారు వాటిని త్యజించకపోవడంలో ఆశ్చర్యపడవలసింది ఏదీలేదు, 

పై అంకెలను ఆధారంచేసుకొని కాం గెస్‌ చర్మిత్రక ర్హ పట్టాభి సీతారామయ్యగారు. 
కళాశాలలు, న్యాయస్థానాలు బికుదముల విషయుంలో మద్య రాన విషేవంలో సాధించినంతటి 
విజయం కాం గెసు సాధించలేకపోయిందనే అభి (ప్రాయాన్ని వ్యక్తం చేళారు. 


(పభుత్య ఉద్యోగాల విషయంలోకూడా ఇదే జరిగింది. ఉద్యోగాలనుండి రాజీనామా 
చేసినవారి సంఖ్య చాలా స్వల్పం. కావి వారిలో ఐ. పి. యస్‌ పరీక్షలో కృతాన్షుడె ఉన్నత 
ఉద్యోగి వర్గానికి చెందిన సుభాష్‌చం(ద్రటోసు ఉండడం గుర్తించ తగ్గది. వీరు కలక త్రాలోని 
జాతియకళాశాలకు ఆధ్యకులు కావడమేకాక కలకత్తా మునిసిపల్‌ సంభూనికి కార్యనిర్వాహ 
కుడుగా ఎన్నికై కాలక్రమాన రాజకీయరంగంలో [ప్రఖ్యాత స్టానాన్ని సంపాదించినారు. అలీ 
పోదరులు నిర్బంధితులళై న తర్వాత 90 ముల్లింలు పోలీసుదళాలనుండి రాజీనామా చేళారు. 
ఉద్యోగులు అధికసంఖ్యలో రాజీనామా చేపిన సక్షంలో వరివాలనయంతాంగం నిస్సందేహంగా 


నహాయ నిరాకరణోద్యమము శ్ర 


_న్తంభించిపోయేది. తక్కిన బహిష్క్టరణలకు ఉద్యోగాల బహిష్కరణకు ఇందులోనే గొప్ప 
జేవం. కాని ఈ బహిష్కరణ విజయవంకం కాలేదు. ఉద్యోగవ ప్ప త్తిసి త్యజించడం ఆనేకులకు 
సాధ్యంకాలేదు. వారికి ఇంకొక జీవనోపాయం లేకపోవడమే దీవి! కారణం. అక్షోబురు ర్‌ న 
కౌంగెసు కార్యనిర్వాహకవగ్గం సమావేశమై డీనివిగుకించి ఆలోచించి స్వకం్యత్రంగా జీవించగల 
వారు ఉద్య|ోగాలనుండి రాజీనామాచేయవలపి దిగా ఉడ్దా'టించిండి, కాని దీనిమూలంగా ఎక్కువ 


ఫలితం లభించలేదు. (పభుశక్వయం,_తాంగం యధథధాపకారం పవిచేయనాగిండి. 


బహిష్కరణ కార్యక్రమంలో ఇక మిగిలినది విడేశవస్త్రబహిష్కరకణము. ఇది ద్వేష 
పూరితమైన విధానమని, తన ఆహింసాసిద్దాంతానికి విరుగ్ణముని ఒక ప్పుడు గాందీ భావించినా 
[కమ క్రమంగా తన అభిప్రాయాన్ని వ నక జా? 28.90 తేదీలతో ఆభిలభారత 


™ 


అత 


కౌంగెను సంఘం బొంబాయిలో సమావేశమై కాంగైను పడ్షానికిచెందిన వారందరు విడేశ 
వస్త్రములను ధరించకాదని ఖక్హకునే ధరించవలసిందని, మిల యజమానులు తమ ఫ్యాక్టరీ 
అలో తయారయ్యే వహారిలను చౌక ధరలకు ది 'కయించవలపిందాను, విడేశ వ్యాపారంచేపే 
వర్తకులు విదేశవసాాఐను దిగు కుతి వేయరావని.. తీర్మానించింది. సెప్ప్టంబకు ఆఖరుకు విదేశ 
వప్రబపి ాష్కురణము పూర్తిగా జరగవలెనని ఆశించింది, 


uy 


ఇందుకుగాను సభ్బ్వుండ సెనికులు ఇంటింటికి వెళ్ళి విడేశవ సా) ౨ను సేకరించి 
వాటిని నడివీధఘుఅలో కుప్ప లుడేసి, దగ్చంచే యవలపి ౨దెగా ఆడేశించింది, (_ైముఖులెపరై నా 
నగరాలకు శర "ఈ వాటి స వారికి స్వాగకం అర్చించవలపిందిగా 
కోరింది. ఈ కో రికకినూ రూవంధరిఎచింది. వె సాగలను మంటలపాలుచేయకం అనాగరిక 
కృత్యమనీ పోగుచేసిన విడేశివస్తాంలను బీదలకు పంచిపెబ్పడ మో, 
ఉచితంగా పతతి జుపమూ ఇం వ మె ఉ త్రమమెన కాక 


విడేశాలలోని వీవల సహాయార్థం 
కమం ఆని అనేకులు భావించ, 


న్న 
క అ 

వాటిని దగ్గంచేయడాన్ని పు ధగా వగా ఖండించారు. జి ఖండించికవారిరో మహాకవి రవీ యడు 

ఒకడు. కాని గాంధీ దీన్ని సమర్హించగ డు. ఈ ee ఫలికంగా 1920 లో :008 కర్త 


రూపాముల విలువగల విజ ళు చిగునముత కాగా [831.2 


ఖద్దరును, మిల ల్వుబట్టలను ధరించుటకు అలవాబుపడినారు. సః 
జగ 


గాంచింది. కాని ఉవో వాల బహిష్కరణ కార్యక్రమం విజమవంకం కాకపోవడంచేతను 
తక్కిన బహిష్కరణ కార్య కమాలు నుందకొడిగా సాగడం వేతను [ప్రభుత్వానికి ఎలాటినష్టమూ 


కలుగలేదు. సరిపాలనయంతాంగం _స్తంభించక యథా [(పకారం పసివేస్తూ ా నే నచ్చింది. 


2 


గాంధీ దృక్పధం ఆధ్యాత్మిక మెనవన్‌ నై తికమైనదని తలౌొకికముకై న రాజకీ మాలను 
కూడా ఆ దృక్పధంతో చే ఆయన సాగించేవాడని, రాజకీయాలు హొంసలకతో కూడిన దాకన్యాలకు 
దారికిసినప్పుడు ఆయన రాజకీయ కార్యకమాలను ఉపసంహరించుకునేవాడని ఇడివరశకే మనం 
తెలుసుకొన్నాము. ఆయనకు ఆయన అనుచరులకు ఇందులోనే గొప్పభేదం. వారిలో అనేకులు 
ఆహింస రాజకీయ (పయోజనాలకు సాధన మైనప్పుడే దాసిని పాటించేవారు, ఆది సాధనం 
కానప్పుడు దానిని విసర్జించవలపిందెగా వాంభించేవారు. వారిమధ్య ఈలాటిభేదం ఉండడంచేత 
ఆస్పుడప్పుడు గాంధీ: అనేక ఇబ్బందులను ఎదుక్కొానవలసిన వాడయ్యాడు. 


88 భారత స్వాతంత్రోద్యమ చరిత 


గాందీ అనుచరులలో ఆలీసోవరులు అగ శేణికి చెందినవారు. మొదటినుండి 
వీరిషట్ల ఆయనకు గొప్ప అభిమానం, వారు అత్యంత (ప్రతిభావంతులు. గాంధీ తర్వాత 
ఖిలాపత్‌ ఉద్యమానికి వారే చెప్పుకొనదగిన నాయకులు. గాంధీ (ప్రభావంచేత వారికి అహింస 
లోను హిందూ ముస్టిం నసఖ్యకలోను విశ్వాసం ఏర్పడింది. కాని వారు ఆవేశాపరులు. వారిడి 
ఆతివాద ధోరణి. అందుచేత వారు అప్పుడప్పుడు అహింస సిద్దాంతానికి విరుద్ధంగా ఉపన్యాసాలు 
చేసేవారు. ఆఫ్‌గన్లు భారతదేశంపై దండెత్తివచ్చిన పక్షంలో ముస్తింలు వారితో కలిపి (బిటిష్‌ 
వారిపై యుద్ధం చేయుటకు సిద్దంగా ఉన్నారని ఒక ఉపన్యానంలో వారు చెప్పారు. ఇది హిందువు 
లలో అసంతృప్తిని కలిగించడమేగాక (ప్రభుత్వాధికారుల (క్రోధానికి గురిఅయింది. 1921 మే 
నెలలో గాంధీ వై(సాయి రీడింగును కలుసుకోవడం జరిగినప్పుడు చర్చల సందర్భంలో అలీ 
సోదరుల ఉపన్యాసాన్ని రీడింగు గాంధీ దృష్టికి తెచ్చాడు. గాంధీ దానివి పరిశీలించి అందులో 
అహింస సిద్ధాంతానికి విరుద్దములై న అభిప్రాయాలున్నట్టు (గ్రహించి, అఆలీసోదరులకు (వ్రాసి 
వారి నుండి ఒక విధమైన క్షమార్పణను సంపాదించాడు. అప్పట్లో (ప్రభుత్వం వారివి అరెస్టుచేయ 
సంకల్పించి ఉండినది. ఈ క్షమార్పణ ఫలితంగా ఆ సంకల్పాన్ని మానుకొన్నది. 

కాని దీనితో ఆరీసోదరుల ఉదంతం ముగియలేదు. జూలై తో మహమ్మదాలీ 
అధ్యక్షతన క రాచీనగరంలో ఖిలాఫత్‌ మహానభ జరిగింది. తన ఉపన్యాసంలో ముస్టింలు (బ్రిటిష్‌ 
పైన్యాలలో చేరరాదవి, ఆలాగుచేయడం ఇస్లాంమతానికి విరుద్ధమని అందుచేత ముస్టిం “సై నికులు 
పై న్యాననుండి రాజీనామా చేయవలపిందని ఉద్దా టించాడు. దీనికి అనుగుణంగా మహాసభ ఒక 
తీర్మానంచేపింది. నై వికులను రాజీనామా చేయవలపిందిగా (పోత్సహించడం రాజ్ఞదోహచర్య 
అవి ప్రభుత్వం 'పెస్టంబరులో ఆలిసోదరులను ఆరెస్టుచేపి, విచారణగావించి జైలుశిక్షను విధిం 
చింది. ఇది ఖిలాఫతీ ఉద్యమంలోని ముప్లింలందరికి ఆ(గహాకారణమైంది. గాంధీకూడా 
ఆ(గహపరవశుడై (ప్రజలు సైన్యంలో చేరరాదని చెప్పడంలో ఏలాటి రాజదోహంలేదని 
అలాగు చెప్పడడం పౌరుని వాక్స్వాతం(త్యానికి ఒక లక్షణమని భావించి, వహవ్మదాలీ 
ఉపన్యాసంలో ని ఆ వాక్యాలను కాంగెసు వేడికలనుండి పునశ్చరణ చేయవలపిందిగా 
ఆదేశించడమే కాక మరి యాభై నాయకులతోకలిపి ఆవాక్యాలను సమర్థిస్తూ ఆక్షోబరు 5 న ఒక 
ప్రకటన చేశాడు. అప్పటికి డేశంలో అక్కడక్కడ కొన్ని అల్లర్లు నంభవించాయి, 
ఆగస్టులో మాప్లాలు తిరుగుబాటు చేసినస్పటినుండి ఇవి (పారంభమైనాయి. ఈ పరిస్థికులలో 
గాంధీ (వకటనను చేయడం రాజ దోహామనే భావంతో ఆయననుకూడా అరెస్టుచేసి సహాయ 
నిరాకరణోద్యమాన్ని తుదముట్టించ (ప్రభుత్యం నంకల్పించింది. కాని అప్పట్లో వై(సాయి కార్య 
నిర్వాహక నభలో సభ్యుడుగా ఉండిన నహూ గాంధీని ఆ రెస్టు చేయడం (ప్రమాదకరమని ౮ "లెట్లు 
సత్యా(గహం కొలంతోని సరెణామాలను రీడింగుదృష్టికి తెచ్చాడు. అంతటితో (పభుక్వం తిన 
సంకల్పాన్ని మానుకొన్నది. కాని ఆలీసోవరుల నిర్బంధం మూలంగాను గాందీని ఆ రెస్టు 
చేసే సంకల్పంమూలంగాను దేశంలో సహాయ విరాకఃరణ ఉద్యమ కర్తలలో అతివాద ధోరణి 
(ప్రబలింది. అనేకులు నిర్మాణ కార్యక్రమం, బహిష్కరణ కార్యక్రమం విఫలమైనదనీ, కాంగెను. 
క! కార్యక్రమాన్ని (పారంభించ వలసిన నమయం ఆసన్న మైనదని అభ్నిపాయ 

ఇంతేగాక, గాంధీ యొక్కయు కాంగైను కార్యనిర్వాహక నర్గంయొక్క_యు. అధి 
(పాయం ఫలాటివిగా ఉండినా రాష్ట్రాాలనేకంలో స్థానిక నాయకులు వారివారి (ప్రాంతాల వరి. 


నహాయ నిరాకరణోద్యమము 83 


స్పతులకు అనుగుణంగా. స మష్టి శాసనోల్లంఘన కార్య కమంలోకి కారు దుగ్గిరాల గోపొల 
కృష్ణయ్య చీరాల పేరాల సంఘటన వీటిలో ఒకటి (వీటిలో కొన్నిటిని గురించి తర్వాత వివ 
రిస్తున్నాను.) ఈ పరిణామాలను గమవించి నవంబరు 5న డిర్సిలో సమావేశమైన అఖిల 
భారత కాంగెసు కమిటీ శాసనోల్లం ఘనకాక్య (క్రమాన్ని సాగించవలపిండిగా తీర్మానించింది. 
కాని దానిని అన్ని (పాంతాలలో విచక్షణ ఓహీతంగా సాగించుటకు బదులు ఏయే (పాంతాలలో 
నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా జరిగిందో, (వజలు అహింసపట్ల విశ్చాసం కలవార 
యారో ణి (ప్రాంతాలలోనే దాసిని సాగించవలసిందిగా రాష్ట్ర కాంగెసు సంఘాలకు సలహా 
ఇచ్చింది. 


ఈ తీర్మానానుసారం గుజరాతులోని బర్హోలీ తాలూకాలో పరిస్థితులన్నీ ఆనుకూ 
అంగా ఉండడంచేత పన్నుల విరాకరణతోనహా సమష్టి శాసనోల్లం ఘన కార్యక్రమాన్ని 
అక్కడ స్వయంగా తన పర్యవేక్షణలో నవంబరు 2 నుండి సాగించుటకు గాందీ పిద్దపడ్డాడు. 
దీనితో సహాయనిరాకరణ ఉద్యమం విర్మాణ కార్య(కమం బహిష్కరణ దశలనుడాటి శాస 
నోల్లం ఘనము నే మూడవదశలోకి వ వేశించింది. ఈలాటి శాసనోల్లంభఘనము కాంతియుత్త 
మైన తిరుగుబాటు వంజిడే, 

కొసి ఈ మధ్యకాలంలో బర్లోరీ కార్జాకమావికి ఒక (ప్రతిబంధకం సంభవించింది, 

(a) 

జార్జి సార్వభౌముని సమారుడు వేల్పు యువరాజు నవంబరు 17 న భారత డేశానికి 
వచ్చి కొన్ని నారాలహాటు పర్యటించేటట్లు పభుత్వం కొన్ని నెలల్మక్రిందట నిర్పయించింది, 
1పెజలద్యష్పిన్‌ సహాయ నిరాకర:3 ఉద్టమాననుండి మరలించి. వారితో (పభుభ_క్రిని బలపరచే 
ఉడేశంతో ఆయన వస్తున్నాడనే భావంతొ కాంగెసు నిర్వాహకవక్షం జూలెలో నమావేశమె 

యణ ల అవవ Ca లు ("En 
ఆయన భారత చేశంలో అడుగు పెట్టిన రోజాన ఆన్ని నగరాలలోను గామీణ [పాంతాఐలొను 
శాంతియుతంగా హ ర్రాలుజరిపి. జుయనరాక ను (ప్రజలు బహేీష్క. రించవలపిండిగా తీర్మానం 
చేసింది. 

ఈ తీర్మ్యానానునారం ఆన్ని నగరాలలో కాంతియుతంగా నవంబరు 17 న హరాలు 
విగింది. కాని డొంబాయి నగరంలో ఆరోజున ఆల్లరులు (ప్రారంభమై 31 వరకు ఆఅతిదారు 
ఇంగా సాగాము, యువరాజు రాకసందర్భంగా (పభుత్వం ఏర్పాటుచేసిన ఉత్పవాలలో ఆశనే 
కులు పాల్గొన్నారు. వారిలో పార్మీలు, యూరోపియన్లు, అంగ్లో ఇండియన్లు పధానపాతత్ర 

tg > ళం na శా షు | 
వహించారు. వారు ఉత్సవాలలో పాల్గొని తిరిగీ వారి వారి ఇండ్రకు వచ్చే సమయంలో (ప్రజలు 
వారిని అడ్డగించి, వారిపై అనేక దౌర్హన్య చర్యలను సాగించారు, పార్సీ శ్రీలు పస త్యేకంగా 

a య్‌ = అ అ 
,వేజల (కోధాపికి పాత్రులై నారు. వారిపై అనేక అత్యాచారాలు గావింపబడినాయి. వారూ, 
యూరోపియన్లు. ఆంగ్లోఇండియన్లు (పజల పై నగసాధించే ఉద్దేశంతో 18 నుండి ధారాళంగా 
తుపాకులను ఉపయోగించారు. రెం వర్షాలమధ్య కొట్లాటలు ఉచ్చస్థాయీని అందుకొన్నాయి. 
పోలీసువారు వీటిలో జోక్యం కలిగించుకొని వారికి తోచినట్లు కాల్పులు సాగించారు. వీటి 
అన్నిటి ఫలితంగా గీకి మంది మరణించారు. వారిలో 45 మంది సహాయ నిరాకరణ ఉద్య 
మానికి చెందినవారు. 400 మందికి పై గా గాయవడినారు. 


గ్‌ 


ఆ దోజులతో. గాంధీ బౌంబాయిలోవే ఉన్నాడు, ఆయన (వజలమధ్య (వవేశించి' 


90 భారత స్వాతంత్రో కద్యమ చరిత్ర 


వారు శాషతియుతంగా (ప్రవ ర్రెంచవలపిందిగో జఅతీమాలాడు. కాని ఎవరూ ఆయన మాటను 

నివలేదు. ఆయన" నిర్హాంత పొయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఆయనచేపిన అహింసా (ప్రచా 

రం వ్యర్హమైనట్ట్లు ఆయన భావించాడు. (పాయళ్చి త్తంగా ఆయిదు రోజులపాటు ఉపవాసం 

చేశాడు. అల్లరిమూకలు తలపెటిన స్వరాజ్యం తనకు విసుగుకలిగి స్తున్నదని ఆ(క్రోళించాడు. 
లా లు ని 

[ప్రజలు ఇంతటి హింసకు పాల్పడెదరని ఆయన కలలో గూడా ఊహించలేదు. 


ఈలాటి పరిస్టితులలో బర్లోలీలో సత్యాగహాన్ని సాగించడం సమంజసం కాదనే 
భావంతో దానిని వాయిదా వము తయన దృష్టిలో సమిష్టి శాసనోల్ల ంఘనానికం- ఇ అహింస 
ఎక్కువ (ప్రాధాన్యం వహించ తగినది. ఈ రెండింటిమధ్య సంఘర్షణ సంభవించినప్పుడు 
ఆయన అహింసపట్ల నే మొగ్గడం ఆయన (ప్రకృతి. కాని ఈ వాయిదావేయడం ఆయన అను 
చరులు కొందరికి అం. కాలేదు. బోంబాయిలో దౌర్జన్య చర్యలకారణంగా వందల 
మైళ్ళదూరంలో ఉండే బర్లోలీ తాలూకాలో సాగవలసిన ఉద్యమాన్ని వాయిదావేయడం ఎందుకు? 
ఆని చిత్తరంజిన్‌దాస్‌ ఆయనను విమర్శించాడు. కాని ఈ విమర్శను ఆయన పట్టించుకోలేదు. 
ఖిలాఫత్‌ ఉద్యమానికి చెందిన కొందరు ముస్తిం నాయకులుకూడా ఈ దోరణిలోనే విమర్శలు 
చేశారు. అవికూడా ఆయనపై ఎలాటి (ప్రభావాన్ని వహించలేదు. 


3 


జొందాయి ఆల్లరులు, యువరాజు రాక సందర్బంలో జరగడం (పభుత్వ 
వై ఖరిలో గొప్ప మార్చును తెచ్చాయి. అప్పటివరకు కేంద పభుత్వం ఉద్యమాన్ని అణచు 
కుకు దమన విధానాన్ని అనుసరించిశా అది రౌలెట్టు సత్యాగహాం కాౌలంనాటివలె హద్దులు మీక 
జేదు. ఉద్యమంలో పాల్గొనే వారిపట్ల విచక్షణతో (ప్రవర్తించ వలసిందిగా కేంద్రం రాష్ట్ర 
(వభుత్వాల నన్నిటిని స “ఒడయర్‌ డయ్యరువంటి వార్లకు విశృంఖలంగా కఠిన 
చర్యలు తీసుకొనే అవకాశం సన్నగిల్లింది. 1920 నాటికీ 192:.22 కూ ఇవియే గొప్పభే వం. 
కాని బొంబాయి ఆబ్లరులు సంభవించిన తర్వాత (పభుక్వవై ఖరిలో గొప్పు మార్చువచ్చింది, 
ఆగస్టులో మాస్తా తిరుగుబాటు జరిగినప్పటినుండి డేశళంలో మొత్తంమీద దొర్దన్య వాతావరణం 
పెరిగినట్లు (పభుత్వం భావించింది. బొంబాయి ఆృరులు ఈ భావాన్ని ఆబపరచి కఠినచర్యలకు 
దారితీపింది, ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా రాష్ట పరిపాలకులు శాంతి భద్రతలను రక్షించు 
టకు వారి ఇష్టానుసారం చర్యలు తీసుకొనుటకు అనుమతించింది. 

దీని ఫలితంగా బెంగాలు, మరికొన్ని రాష్ట్రాల (పభుక్వాలు స్వచ్చంద సైనిక దళా 
ఇను (Volunteer Corps) అక్రమ సంఘాలుగా (పకటించి వాటి చర్యలను ఆపి వేశాయి. 
రాజదోహ సభలు చట్టాన్ని అములులోకి తెచ్చి సభలు సమావేశాలు జరగరావని నిషేధించాయి. 
పత్రికల స్వేచ్చపై న వాక్సౌ సై తం(త్యంపైన కఠినములై న ఆంక్షలు విధించాయి. కొంగగేసు 
కార్యక్రమాలు _స్తంబించి పోయాయి. 


సహాయ నిరాకరణ ఉద్యమాన్ని సాగించడంలో మొదటినుండీ స్వచ్చంద బృందాలు 
గొప్ప పాతను వహించాయి. యుద్ధంలో వై నికులు ఐలాటి కృషి చేస్తారో ఆలాంటి కృషినే 
ఈ బృందాలు చేశాయి, పికెటింగ్‌ జరవడంలోను, సమా వేశాలను ఏర్పాటుచేసి ఆవి స్మ 
మంగా సాగడంలోన్సు విలాశాలమ “వ్రసూలుచేయడళలో.ను. అని అమోఘమైన-కషి చేశాయి, 


సహాయ నిరాకరణోద్యమము 91 


ఆగస్టునాటికి పీటి నంఖ్య 445 కూ వీటిలోని సభ్యులసంఖ 15 186 కు పెరిగినాయి, ఇవి 
గాక బెంగాలులో 404 సేవా నమితులు ఉండినవి. ఉత్తక ప్రడేశ్‌లో 80.010 స్వచ్చంద 


Ww 1 
సి నికులు ఉన్నట్లు ఒర అంచనా. 
ము "తట్‌. 


(పభమంలో కొంత చదువును నాగెంచినట్టిన్ని సింన్కా-వ 0 కి లిగొనట్టన్న్‌ [కమ 
శిక్షణకు అలవాటు పడినటిన్ని విద్యారులు యువకులు చాలంటీరు దళాలలో చేరారు. వాని క్రదు 
స 


(se 
క్రమంగా రౌడీలకుకూడా వీటిలో [ప వేశం కలిగింది. ఈలాఎటివారి మూలంగానే స్థృచండ 
బృండాలు దౌక్ష న్యానికీ పాలుబడడం జరుగుతున్నదనే ఆభపాయం అడికారుఇలో వ్యామించి 


ఆవి ఆకమ సంఘాలుగా (ప్రకటింప బడినాయి. 


fr 


ఈ ప్రకటన మూబంగా సహాయ వికాకరణ ఉద్యమం చల్ల బడిపో పమాది౪ 

ఉన్నట్లు. చిత్తరంజన్‌ దాసు భావించాడు, ప్రకటనలు ఫలితంగా స్వచ్చఎద సె నికుల సంఖ్య 
Lr) 

పూర్తిగా తగ్గింది. ఆలాటి సమయంలో (ప్రకటనను ఉప్ప ంఘించుటకు దాస్‌ పిద్దపడ్డాడు. నవంబరు 


on 
ఇస నో వ 


ఆఖరున చెంగాలురాష్ట్ర నమా వేశం జరిగి శాననోల్ల ంఘనాన్ని ఆనుసరించవలసిండిగా తీరానం 


im 


చేసి, దాస్‌కు సర్వాధికౌరం ద త్తంచేసిండి. దానిని పురస్కరించుకొని దాన్‌ రంగంలో 
ఉరికాడు, 
ప్రధమంలో తన కుమారుని, మకునటిరోజున తన భార్యను న్వచ్చండద సేవబులుగా 
ఖద్దరు అమ్మక: చేయవలసిందిగా వీములలోకి పంపాడు. పోవీసులు వారిని ఆరెస్టుచేపి జైలుశిక్షను 
విధించారు. హస్‌ కుబుంబానికి చెందినవారు ₹క్షకు పాతులుకావడం కలకత్తా నగ: ంలోనేవాక 
రాష్రమంతట అలజడికి కారణమైంది. దీనిఫలితంగా యువకులు శ్రీలు వేలసంఖ్యకళో శాననో 
అంఘశనం చేశారు. ఇతకరరాసాలతోకూడా ఈలాగే జరిగంది. జె ళ్ళు దిండిపోయినవి. జె కా 
డా శ్ర ఆ PA lean. 
స్వచ్చంద సైనికులను నిర్కాంధ౦ందడ నాధకంకాక జారినికౌట్టి నాయసరచి ఇండ్రకు పంపి 
వేయడం అవసక౦ అముంది. స్త్రీలను ఊరబయటకు చాలాదూరం తీసుకొవివెళ్ళి వవలవేయడక్షం 
వారు నానా డాధాలకు గురిడౌ. తిరిగి తమ కండ్లకు ఎలాగోరావడం జరణగసాగిందె. డిప౨ఎబరు 
అర 
ఇటో 


10 న దాస్‌కూడా శాసనోల్లంఘనం చేయడంచేశ జె లుకిక్షకు ప్నాతుడయ్యాడు. మో3లాల్‌ 


భా గవ 
నె హూ. అజపతిరాయ్‌ మొదలైన నాయకంఅందరు నిర్బంధంలో ఉంచబడినారు. దేశంలో 


ఉద్ద్భృత వాతావరణం ఏర్పడింది. 

దారుణ రూవాన్ని ధరించిన ఈ దమన విధానాన్ని మిశవాదు 
బొడగారు. వారుకూడా (ప్రభుక్వంతో సహకరించడం మానుకొని సహాయ నిరాకరణోద్యమంలో 
(వవేళించే (పమాదం ఎర్పడినట్లు వై నాయి డీడింగు భావించాడు. దాస్‌ కో సం(పతింపులు 
సాగించి. ఏదో ఒక రాజీకి రాగలిగిన పక్షంలో మితవాదులకు కూడా సంతృ ప్ప కలుగ గలదని 
మాళవ్యా ద్వారా సంప్రతింపులు సాగించ నిర్హయించుకొన్నాడు. 

ఈ నికయానికి ఇంకొక కారణం కూడా ఉండినది, డిసంబరు 24న వేలు యువరాజు 
కలక తా నగరం అపాపే ఉండినది.  ఆవ్పటికి నగరంతో శాంతియుత మయిన వాతావరణం 
ఏర్పడడం సర్వ విధాలా నాంఛసీయమని దీడింగు భావించాడు. ఈలాటి కారణాల ఫలితంగా 
కాం|గసువారు డిసంబరు 24న హా రాలు మానుకోనుటక సహాయ నిరాకకణ ఉద్యమాన్ని 
ఉన సంహరించుకొనుటకు అంగీకరించిన పక్షంలో (ప్రభుత్వం నిర్నంధితుఅయిన రాజకీయ 


గ్ర భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


భె దీలను విడుదల జేయుటకును, కాం(గెనుతో సహా అన్ని పకొెల నాయకులతో కూడిన ఒక 
రౌండుకేబిల్‌ సమావేశాన్ని జరిపి రాష్ట్రాలలోని బాధ్యతాయుక (ప్రభుత్వాన్ని మరింత విశాల 
పరచే సంస్కరణలను (ప్రవేశ పెట్ట గలదని తెలియ పరచాడు. 


జైలులో ఉండిన దాస్‌ అజాదుతో చర్చించి, సహాయ నిరాకరణ ఉద్యమం విజయ 
వంతంగా ముగియగల అవకాశం ఏర్పడినట్లు భావించి వైస్రాయి చేసిన సూచనలను ఆంగిక 
రించవలపిందిగా అహమ్మదాబాదులో ఉండిన గాందీకో ఉత్తర ప్రత్యు త్తరాలు జరిపాడు. గాందీ 
ఆలీ సోదరులను మరికొందరిని విడుదల చేయనలపినదిగాను మరికొన్ని షర తులకు వైస్రాయి 
ఆంగీకరించవలసిందిగాను కోరాడు. 17న ప్రారంభమయిన ఉత్తర (ప్రత్యుత్తరాలు 21 నాటికి 
కూడా పూర్తి కాలేదు. యువవాజు డిసంబకు 24న కలకత్తా రావలసి ఉండినది. సకాలంలో 


దాస్‌ గాంధీల నుండి జవాబు రాని కారణంగా వైస్రాయి విసుగు జెంది సంపతింపుల (పయ 
త్నాన్ని 21న మానుకొన్నాడు. 


ఈ పరిణామం దాసుకు అత్యంత ఆళాభంగాన్ని కలిగించింది. ఆలస్యానికి గాందిమయే 
కారణమని, సహాయ నిరాకరణ ఉద్యమం విజయవంతంగా ముగిసే అవకాశం తప్పిపోయిందని 
చాను భావించాడు. ఇద్దరి నాయకుల మధ్య ఇది మనస్సర్థ లకు కారణమైంది, 


మితవాదులు కూడా ఈలాగే భావించారు. సం,పతింపులకు వై (సామి సుముఖుడుగా 
ఉండినా ఏదో షర తులను విధించి గాందీ వాటికి భంగం కలిగించాడనే అధి పాయం వారిలో 
ఏర్పడింది. వారు యధాపూర్వంగా (పభుత్వాన్ని సమళ్చెంచే వారయ్యారు. వారు కాం,గను 
వారితో కలిపిపొయ్యే [పమాదం తప్పిందని (పభుక్వం సంతోషించింది. డిసంబరు 24న 
యువరాజు రాక సందర్భంలో కలకత్తా నగరాన హర్తాలు జరిగినా అది ఏలాటి అల్హరులకు దారి 
తీయలేదు. కాని (ప్రభుత్వం అనుసరించిన దమన విధానంలో ఏలాటి మార్పూ రాలేదు. 


4 


బర్హోలీ శాసనోని ంఘనాన్ని గాందీ వాయిదా వేయడం దాస్‌ వంటి వారికి ఆక ప్ర 
కలిగించిందని ఇదివరకే తెలుసుకొన్నాము, ఖిబాపత్‌ ఉద్యమానికి చెందిన అతివాద ముస్తింలళలో 
కూడా శాననోల్లింఘనం ఒక్క కే ఆచరణ యోగ్యమనే అభిప్రాయం వ్యాపించింది. 

ఈలాటి వాతావరణంలో కొంగైగు డిసంబరు 2853 ఆహమ్మదాబాదులో నమావేళ 
మైంది, దానికి అధ్యక్షుడుగా ఎన్నుకొనబడిన చి త్రరంజశే దాసు జై లులో ఉండడంచేత ఆయన 
స్తానంలో హాకీం అజ్మాల్‌ భాన్‌ అధ్యక్షుడుగా సమా వేశం జరిగింది. సహాయ నిరాకరణో ద్యమాన్ని 
మ కంత పట్టుదలతో సాగించవలపిందిగాను, శాసనోల్లంఘన కార్య ,కమాన్ని వెంటనే (పారంఖభిర 
చవలపిందిగాను సమావేశం తీర్మానించింది. ఖిబాఎత్‌ ఉవ్యమావికి చెందిన హసరత్‌ మోహిన్సి 
మొదలై న ఆతివాదులు భారత డేశం టైటన్‌తో ఎలాటి సంబంధం లేని (పజారాజ్యంగా (Republic) 
రూపొందవలెనని, అహింసతో నిమి త్తం లేకుండా ప్రభుత్వంతో పోరాటాన్ని సాగించవలెనవి 
ఒక తీర్మానాన్ని (| (పవేశ పెట్టారు. స్‌. వారి అభిపాయాలను ఖండిస్తూ ఒక గొప్ప ఉపన్యాసం 
చేశాడు. ఈలాటి తీర్మానాలు చేయుటకు సిద్దపడిన సక్షంతో; * పపంచములోని మేధావు 
లందరును మనలను అత్యశ క్రి చెరుగనివారుగా నిందింతురు. మన హద్దులను మన'మెరిగి యుండ 
వలెను, సిందూ మహమ్మదీయుల మధ్య నిరంతరాయమైన సఖ్యత కుదురనిండు, నేడు 


సహాయ నీరాకరణోద్యమము 98 


హాొందూ మహమ్మదీయుల మధ్య నంపూర్ణ సఖ్యత కలదని నమ్మ కము“ చెప్పగలవారెవరై న 
ఈ సభరో ఉన్నారా? (మాప్తా తిరుగుబాటులో జరిగిన హింసాకాండలు, మరికొన్ని 'పొౌంతాలలో 
సంభవించినట్టి వాటిని ఆయన న్య తిపధంలో ఉండినవి. పార్కీలు గాని. ళిక్కులు గాని? 
కై? స్తవులు గాని యూదులు గాని, ఆస్పృృళ్యులు గాని నేటి ఈ మార్చున కంగీకరింతురవి 
నమ్మకముగా చెప్పగల వారెనరై నా ఈ సభలో ఉన్నారా? (నవంబరు 17న బొంబాయిలో సంభ 
వించిన అబ్షరులను ఆయన మరవలేద్రు. నేటి మధ్యాహ్నమే కదా అస్పృశ్యుల గురించి మీరు 
విన్నది. ముందు మన బలమును మనము కూడదీసుకొనవలెను. లోతు తెలియని నీళ్ళలోకి 
మన ముకకరాదు. హజకత్‌ మోహినీ యొక్క ఈ తీర్మానము మనలను పొతాళములోనికి 
తీసుకొని పోగలదు.” ఆని ఆయన నభవారిని మందలించడంతో తీర్మానము వీగి పోయినది. 
సమా వేశమునకు వచ్చిన వారిలో అనేకులు స్వరాజ్యదు ఒక సంవత్సరములో లభించగలదని 
గాంధీ ఇంకకు పూర్వము అనేక పర్యాయములు చెప్పిన మాటలు ఆయనకు జ్ఞాపకము చేశారేగావి 
నిర్మాణ కార్యక్రమమును సాగించి స్వవాజ్యానికి [ప్రజలు ఆర్హులు కావలసి ఉన్నదని ఆయన 
చేసిన హెచ్చరికను వారు విస్మరించారు. ఇది ఆయనకు ఎంతో విచారం కలిగించింది. శాసనో 
ల్ల ంఘనమును (ప్రారంభించవలసిండిగా తీర్మానాన్ని గావించిన అహమ్మదాబాదు కాంగెను, 
కౌం(గెసు వ్యవహారాలన్నీ సకుకంగాను సౌస్ట్రవంగాను జరుగుటకు వీలుగా సంపూర కార్యో 
నిర్వహణాధి కారాన్ని గాంధీకి సమర్పించింది. కీని ఫలితంగా ఆయనకు ఒక విధమైన నియం 
తృత్వాధి కారం (Dic: atorial కు అభించింది, 


3 


& 


అహమ్మదాబాదు సమావేశం ముగిపిన వెంటనే బక్షోలి శాసనోల్లంఘన కార్య 
(క్రమాన్ని సాగించడం గాంధీకి అవసవమయింది, కాని ఆలాటి కార్యక్రమం మూలంగా (ప్రభు 
త్వాన్ని ధిక్కరించే కార్యక్రమాలు దేశమంవంతటా వ్యాపించి ఆరాజక పరి రిస్టితులు ఏర్పుడే 
(పమాదం ఉన్నదని మికవాద నాయకులలో ఆఅగగణ్యులయిన మాళవ్యా* జిన్నా, జయకర్‌ 
మొవలైన వారు భావించి, కాంగెగుకూ పభుక్వానికీ రాజీ కుదిర్చే ఉడైశంతో జనవరి 14, 165 
అలో బొంజామయి నగరంలో ఒక అఫలపక్ష సమావేళాన్ని సమా కేశపరచారు. గాంధీ దానికి ఒక 
| పే షకుడుగా హాజరయ్యాడు. స మామేశ కర్రలు వ సాయి ఒక రౌండుేవిల్‌ సమా ఎకాన్ని జరిపి 
ఆన్ని పక్షిల నాయకులతో చర్చలు జరిపించవలపిండిగా సూచించారు. ఆప్పటివరకు తాను gh 
కార్యక్రమాన్ని వాయిదా వేయుటకు సిద్ధంగా ఉన్నట్లు గాందీ తెలియపరచాడు. సమావేశం 
చేపిన సూచన వె సాయికి ఆంగికారం కాలేదు, బరోలి కార్యక్రమాన్ని గాంధీ వాయిదా వేశాడే 
గాని సహాయ నిరాకరణోద్యమాన్ని పూర్తిగా ఉపసంహరించుకొనలేదని చెప్పి వై(సాయితన 
నిర్హయాన్న్ని నమర్థి ంచాడు. ఆఅఫీలపక్ష సమావేశం విఫలం కావడంతో గాందీ బర్లోరీ కార్య 
కమాన్ని సాగించడంలో కృత నిశ్చయుడై ఫిబ్రవరి 1న చె(సాయికి ఒక లేఖ (వాపి అందుతో 
తాను శాసనోల్హంఘనానికి ఎందుకు పూనుకొనవలసి వచ్చినది స్పష్టం చేశాడు. అందులో కొన్ని 
సూచనలు చేసి, వె(సాయి వాటికి అంగీకరించిన పక్షంలో ఆ కార్య్శకమాన్ని విరమించుకొనుటకు 
సంపిద్దుడుగా ఉన్నట్లు తెలియపరచాడు. కాని ఆయన లేఖ వైస్రాయి వైఖరిలో ఏలాటి 
మార్చునూ తేబేక పోయింది. 

గాందీ బర్దోలిలో శాసనోల్లంఘన కార్యక్రమాన్ని సాగించడం పట్ల దేశంలోని 
(పజలూ ఆధి కారులూ ఎక్కువ ఆదుర్దాను (ప్రదర్శించారు. అక్కడ కార్యక్రమం విజయవంత 


క్‌ భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


మయిన వక్షంటో తక్కిన (ప్రాంతాలలో ఆలాటీ ఉద్యమాన్ని సాగించుటకు (పజలు సిద్దంగా 
ఉండినారు. ఆయన కార్యక్రమం ఒక విధమైన శాంతియశ తికుగుబాబు. అందుచేతను కూడా 
దాని ఫలితాలు ఏలాగు ఉండగలదో అని అందరు విరీక్షించ సాగారు. 


కాని ఈ మధ్యకాలంలో గాంధీ దృష్టిలో ఆవాంఛనీయంగా పరిగణించబడిన 
సంఘటన ఒకటి సంభవించింది. ఫిబవరి 4న ఉత్తరప్రదేశ్‌ గోరక్‌ పూక జిల్లాలోని చౌరిచౌరా 
(గామంలో కాంగెసువారు ఊరేగింపు జరుపుతూ ఉండగా పోలీసువారు వారిపై అనవసరంగా 
కాల్పులు జరిపారు. (ప్రజలు కోటోదేకులై పోలీసులపై తిరుగుబాటు చేయగా పోలీసులు స్వీయ 
రక్షణార్టం సమీపంలో ఉన్న ఒక భవనంలో దాగుకొన్నారు. (ప్రజలు దానికి నిప్పు ఆంటించగా 
అందులో కొందరు చనిపొయ్యారు. తక్కిన పోలీసులు బయటికి రాగానే మూకవారిఏ పట్టుకొవి 
చంపి వాది మృత డేహాలను మంటలతో పడవేసిండి, దేహాలన్నీ (వాటి సంఖ్య 22) భస్మీ 
భూతములై పోయినవి, అదే సమయంలో ఈలాటి సంఘటన మరియొకటి బెరెల్లి నగరంలో 
(ఇది కూడా ఉత్తర (ప్రడేళ్‌లోనిద్కే సంభవించింది. స్వచ్చంద సైనికుల ఈ రాక్షసకృత్యాలను 
ఉత్తర్మపదేళ్‌ జ్‌ కా సుమారు యాభై మంది ఖండించారు. నాయకులు కొందరు సహాయ 
నిరాకర కోద్యమాన్ని వెంటనే ఆపివేయవలపినదిగా గాంధీరి అర్హించారు. ఆయనకు కూడా ఈ 
పాంసాకాండలు ఎంతో విచారాన్ని కలిగించాయి. ఫి బవరి 8న బర్డ్‌ దేలి శాసనోల్ల ంఘన కార్య 
[క్రమాన్నే గాక సహాయ నిరాకరణోద్యమాన్ని కళలని ఆన్ని (ప్రాంతాలలో ఎ వశత కట! 
వలసినడిగా ఆడేళించాడు. కాంగెసు కార్యనిర్వాహక వం ఫిబవరి 12, 18 తేదీలలో 
బర్దోలీలో సమావేశమై ఆయన ఆదేశాన్ని దృఢపరచింది. 24, 25 తేదీలలో డిల్లీలో సమావేశ 
క ఆఫీలభార తక కౌం(గెను కమిటీ దీనిని ఆమోదించింది. కాని ఈ ఉపసంహరణ తాత్కా- 


లిక మొనసి పర్‌ స్థితులు ఆను కూ రాలించినప్పుడు ఉద్యమాన్ని తిరిగి సాగించే అవకాశమున్నదని 
ఉద్దాటించి, ఈః మధ్యకాలంలో కాంగెసు వారందరు నిర్మాణకార్య్శ కమాన్ని సాగించవలపిందిగా 
త. పత ఉపసంహరణ తాత్కాలికము మాత్రమే నే అభిప్రాయం (పభుక్వ దృృష్టిస్‌ 


ఆకర్షించి. మార్చి 10న గాంధీ ఆరెస్టుకు కారణమైంది. 

1పభుత్వాన్ని రొ కు జ శాసనోల్లంఘన కార్యక్రమం ఒక్కా కు సూధనంగా 
ఆప్పుటికీ అనేకులు భావించి ఉండినారు. అందుకేత నే అహమ్మదాబాదు కాంగెసు దానికి సుము 
ఖంగా తీర్మానం చేపింది. దానికి విరుద్దంగా ఫిబ్రవరి 8 న గాంధీ ఉద్యమాన్ని పూర్తిగా ఉప 
సంహరించడం వారికి ఆశాభంగాన్ని కలిగించింది. ఫిబవరి 25, 26 తేదీలతో ఢిల్లీలో ఖిలాఫత్‌ 
హాసభ జరిగినప్పుడు ముస్తింనాయకులు కొందరు బర్దోలీ తీర్మానాన్నీ లక్ష్య పెట్టక 
ముస్లింలు ఖిలాఫత్‌ ఉద్యమాన్ని సాగించడం వ వాంఛనీయమనే | ఆధ్మిప్రాయాన్ని వ్య క్షపరచారు, 
మా ర్చి ఫ్ర అజ్మీ రుతో సమావేశ మైన ముస్తీ ౦ ఉలే మాలయొక్క_. యు. ఆతివాదుల యొక్కయు 
సమాడేశంలో హిందువుల సహకారం ఉన్నా లేకపోయినా ఉద్యమాన్ని సాగించవలపిందిగా 
తీర్మానం చేసేసమయంలో గాంధీ జోక్యం కలిగించుకొని ఆతికష షంమీద వారిని సమాధానపర 
చాడు. హిందువుల సహకారంపట్ల వారికి ఇదివరకు ఉండిన పత్వాహాదై చాలాపరకు తగ్గినట్లు 


ఈ పరిణామాలు స్పష్టంచేశాయి. (ప్రభుత్వం వీటినిగూడా గమనిస్తూనే ఉండినది. మరుసటిరోజు 
a భుత్వం గాందీని ఆ'రెస్టు చేయడంతో ఇదికూడా కొంత (వభావం స సహాంచింది. హిందువులు 


ముస్లింలు కలిసికట్టుగా ప్రవ క్రిస్తూ ఉండినకొలంలో ఆయనను అరెస్టుచేయడం (ప్రమాదం అనే 


టో 


7 


నహాయ విరాకరణోద్యమమేు శ్రికి 


భావంతో ఉండిన (వపభుక్ణం బర్లోతీ తీర్మానంతర్యాత ముస్తి ల వై ఖరిలో కలుగుతున్న మార్చు 
దృష్ట్యా తనభావాన్ని మార్చుకొన్నది. 


ఫిబవరి 8 వ ఉద్యమాన్ని ఉపసంహారిస్తూ గాందీడేసిన తీర్మానం కాం(గెనుకు 
చెందిన (ప్రముఖనాయకు లనేకులను ఆ_గహపకవశుల చేపింది. వారుకూడా ఆయనను తీ వంగా 
ఖండించారు. వారిఖండన దుస్తి 6౪ ఆసంతృ ప్తికంకే దేశంలోని రాజకీ మాలపైన. (పభుక్వ్ణ 
వైఖరిపై న ఎక్కువ పభావాన్ని వహించింది. మోతీలాల్‌ నెహూ, లజపత్‌ రాయ్‌, దాస్‌ మొద 
లైన వారికి ఆహింసాతత్వంలో పూర్తిపిశ్చానం లేదు. (పజలు హింనవక పూనినారనే కార 


అడ్‌ వ్‌ 
అబ్‌ 


అఆంగా శాసనోల్లంఘన కార్య కమాన్ని పదేపదే ఆయన వాయిదావేయడం వారికి ఎంతమాత్రం 
రుచించలేదు. వా రేవిధముగ గాంధీని ఖండించానో పట్టాభి సీతారామయ్యగారు వారి కొంగెసు 
చరిత్రతో (వాపిన ఈ కింద మాటలు స్పష్టపరచగలవు: 


ఉఅసహాయోడ్యమమును ఒక్కసారిగా నిలిపివెపినందుకు గాంధీకి (పతికూలముగా 
ఒక గగ్గోలు పుట్టింది. పండిత మోతీలాల్‌, లాలా లజపతిరాయ్‌ ౨ కారాగృహకునుండి గాంధీకి 
పెద్దపెద్ద ఉ_త్తరములు (వాపిరి. ఎక్కడో ఒకచోట జరగన నేకములకు యావత్తు భారత దేశ 
మును శిక్షిరచినందుకు వారు గాంధీని నిండించిరి. *కన్యాకుమార ఆగదుకొట్ట కొసనున్న 
(గామములో అహింస అవలింపబడనందుకు పామాలయ పర్వత కిఖరమునకు చగ్గరగానున్న 
పట్టణ మెల శిక్షింపబడవలయుము? అని పండికుడు (పళ్నించెను. ఆవసకమైశకే చౌరచౌరాను, 
గోరక్‌ పురమును కూడ మినహాయించి. వ్యక్తి సమిష్టి శాసనోల్లంఘనములను కొనసొగింపవల 
పినదే అని మోతీలాల్‌, లాలాజీ. మరియిడ్డరు (ప్రముఖులు గాంధికి [వాపిరి. వారందరును ఆక 
ప్మికముగ ఆసహాయోద్యమమును ఆపివేయబడుట మూలమున తమకు కరిగిన ఆశాభంగమును, 


ఆసంతృ ప్రెని, విసుగును తమ ఉ త్తరములలో స్పష్ట్వముగ (ప్రకణించిరి. ఈ ఊఉ త్రరములు 


ఆజ వై అలాని 

ఫిబవరి 24 న ఢిర్తి లో డాక్టరు అన్నాకి ఇంటియందు జరిగిన అఖిల భారత 

కాంగెసుసంఘ సభ్యుల ఇషానోప., సభతో చమవబడిన సభా సభ్యులలో మ ఐ. డిం 
అ వై 


వి 
ఉద్యోగస్తులు కూడా కలిసి యుండి3. ఈ విషయము ఇరు 
ఆ విషయములను జాగత్తగా గమనిస్తూనే ఉండిరి. ఈ 
ఒకమాట చెప్పెను. “జెలులో ఉన్నవారు పౌరులుగా మృతినొందినజకై. వారికి జైలు వెలుపల 
యా మ్‌ (sa 
నున్నవారికి సలహాఇచ్చే ఆధికారము లేదు' అని ఆయన స్పష్టముగా నుడివెను. కాని 
తరువాత అఖిలభారత కాంగెసు కమిటీ నిజముగా సమా వేశమైనప్పుడు సభ్యులలో క్రోధాగ్ని (పద 
ర్మితమెనది. అన్నెవె పులనుండి గాంధీపై న తిరుగుభాటు బయలుదేరినది. ఉద్యమ మాపివేయ 
వూ మూ షం ఇ 
బడినందుకు గాంధీ తీవముగ విమర్శింపబడెను. ముఖ్యముగ, బాక్టోలి తీర్మానమునకు ఆయన 
నిందింపబడెను. వంగరాష్ట్ర ప్రతినిధులు ఆయనను తుత్తునియలు చేసిరి,” .మహారంాష్ట్ర నాయ 
కుడై న ముంజి గాంధీపె న విశ్వాసరాహిత్య తీర్మానమునుకూడా _పతిపావంచెను. కాసె అది 
వ వూ 
వీగిపోయినది. ఆయినా పె ఉదంతమంతా గాంధీపై తక్కిన నాయకులలో అధికసంఖ్యాకులకు 
చ ర్‌ అట. అలై హ్‌ | 
ఎంతటి (క్రోధము ఏర్పడినదో స్పష్టం చేస్తూడఉంది. . 
సహాయ నిరాకరణ ఉద్యమమనే భవనానికి ముస్తింలు, మోతిలాల్‌ వంటి నాయకులు, 
రాష్ట్రాలలోని ఉద్యమాన్ని సాగిస్తూఉండిన స్తానిక నాయకులు మూడు మూలస్తంభాలు. కాని 
ణ రి ఇలాటి షు అజా 


క్‌ భారత స్వాత రతొకిదర్ణమ చ ర్మ్‌త 


జార్లోలి తీర్మాన ఫలికంగా కీ రందరు ఆకాభంగాన్నీ హొందడంచేత మూల స్తంభాలు విరిగి | క్రింద 
పడ్‌పోయినవి. దానితో భవనంకూడా కూలిపోయింది. 
గాందీని సమర్చించేవారి సంఖ్య తరిగిపోవడంతో (పభుత్వం ఆయనను అ రెస్టు చేయుటకు 
పీర్హయించింది. 1921 'సంవత్సరం వోడుగునా రాషంగవర్నరులు, (బిబన్‌లోసి ఆధి అ భారత 
(ప్రభుత్వాన్ని ఆయనను అ రెస్టుచేయలసిందిగా ఒ త్తిడిచేపినా (పభుత్వం ఆ(పయక్నంలోకి దిగలేదు. 
దేశంలో ఉద్యమం తీవంగా జరుగుతున్న ప్పుడు, నాయకులందరు ఆయనను సమ్యుంచువున్న 
ప్పుడు. ముస్తి ౦లు ఆయనతో నహకరి స్తున్నప్పుడు ఆయనను అరెస్టు చేయశం దొకన్యాలకు 
దారికీయగలదని (పభుత్వం భావించింది. అరెస్టు చేయవలసిందిగా (పభుత్వం తల పెట్టిన రెండు 
మూడు సమయాలలో సూ 'హెచ్చరించడంచేత ఆ సంకల్పాన్ని దూనుకొన్నది. కాసె బర్హోలీ 
తీర్మానం జరిగిన తర్వాత దేశంలో ఆయనకుగల ఆదరణ తగ్గినదని భావించి, ఆయనను అరెస్టు 
చేసినా ఏలాటి [ప్రమాదమూ సంభవించదనే విశ్వాసంతో మార్చి 10 న ఆయనపై రాజ వోహ 
నేరమును ఆరోపించి అరెస్టుచేపింది. 18 న అహమ్మదాబాదు న్యాయస్థానంలో ఆయన విచారణ 
జరిగింది, 
రాజ[దోహా నేరము చేపినట్లు ఆయన అంగీకరంచాడు. ఒకప్పుడు రాజభక్తి పరా 
యణుడుగ ఉండిన తాను రాజ(దోహమును ఎందుకు చేసినది ఆయన వాంగ్మ్మూలమునో విశద 
పరచాడు. ఖిలాఫత్‌ విషయంలోను పంజాబు దుకంతాల విషయంలోను ,బిటిష్‌ (ప్రభుక్వం 
చేపిన అన్యాయాలు కారణంగాను (బ్రిటిష్‌వారు భారతీయుల (శేయస్సుపట్ల విముఖులగుబమే 
గాక వారిని పదిపరివిధాలా కష్టాలపాలు చేపినకారణంగాను రాజదోహమును చేయశం తన కర్తవ్య 
మైనదని స్పష్టపరచాడు. “నేను వివరింప ప్రయత్నించిన ఈ పై నేరమునకు తాము కారణ 
భూతులమనే సంగతి భారత దేశ పరిపాలనముతో సంబంధముగల బిబిష్‌ వారికి గాని, భారతీయు 
లకు గానె తెలియక పోవుట చాలాదురదృష్టము. బ్రిటిష్‌ అదికారులును, భారతీ యాధి కారులును కూడ 
(పపంచములోని ఉత్తమ వభుత్వములలో ఒకయైన (బ్రిజిష్‌ పరిపాలనమునకు తాము సహాయ 
పడుతున్నట్లుగా విశ్వసి స్తున్నారని నే నెరుగుదును. హిందూదేశము (క్రమ్మక్రమముగా వృద్ధి 
పొందుతున్నదని కూడా వారి ఉద్దేశము. ఒక [పక్క దొక్టన్యమును (పయోగించి (పజలను 
భయ పెట్టుటయు, రెండవ పక్క (ప్రతీకార మునకుగాని, ఆత్మరక్షణకు గాని, వీలువేకుండా వారిసే 
సేరాయుధులుగా నొనర్చుటయు, ఈ _ప్రభుక్వ పద్ధతి. ఆందువలన ష[పజలు నోరె త్తకపోవుటచే 
పరిపొలకుల అజ్ఞానమును, ఆత్మవంచనమును మరింత పెచ్చు పెరిగినవి....నా మీదను, 
బ్యాంకరు మీదను (శంకరలాల్‌ బ్యాంకర్‌ ఆయనకో కూడ అరెస్టయిన వాడు _పేమరాహిత్య 
మును పురికొల్చి తమనేనేరము మోపబడినది....భారత దేశ భ కులలో (తిలక్‌ వంట్సికి తమో త్ర 
ములు ఈ నేరముక్రింద శికింపబడిరను సంగతి నాకు తెలునును. కౌబట్టి ఈ నేరము నాపై 
మోపబడుట నే నొక గొరవముగ భావింతును. (పభుక్యము వారియెడల నాకు (_పేమ లేక పోవు 
టను గూర్చిన కారణములను ఇంతవరకు సంగహముగ వివరింప (పయత్నించితిని. ఎ (ప్రభు 
త్వాధికారి పైనను నాకు వ్య క్తీిపరమైన ద్వెషభావము లేదు. ముఖ్యముగా రాజుగారి యెడల నా 
'కెట్టి ద్వేషభావము ఉండవలసిన అవసర మేలేదు. భారతడేశము నింతకుపూర్వము పరిపాలించిన 
ఏ (ప్రభుక్వమూ చేయని మహావకారమును కావించిన పరిపాలనము నెడల (పేమ లేకుండుట 
సుగుణముగా నేను భావింతును. తదితర పరిపాలనములో కంజె (బ్రిటిష్‌ పరిపాలనలో భార 


సహాయ నిరాకరణోద్యమము §7 


తీయల మానవత్వము ఎక్కువగా దెబ్బతిన్నది. ఇట్టి విశ్వాసముగల నేను ఈ పరిపాలనపద్దతి 
యందు (పేమ గలిగియుండుట పాపము? భావింతును. నా రాజ దోహమునకు సాక్ష్యముగ 
ఉపయోగింపబడిన వ్యాసములను నేను |వాయగలుగుట నా అదృష్టము. 


నా సహాయనిరాకరణ ఉద్యమము మూలముగ భారత దేశ ఇంగ్లాండుల ఆస్వాభావిక 
సంబంధమును వ్యక్తపరచి. ఉభయ దేశములకును మహత్తరమైన సేవచేపినానని నా విశ్వా 
సము. మంచికి సహాయము చేయబవలెనే చెడుగుక సహాయము చేయుకుండుటకూడ ముఖ 
కర్తవ్యము. ఇంతక పూర్వము దుష్టలయెక దౌర్టన్య్మసహిత సహాయవిరాకరణడు ప్రభోధింప 
బడినది. దౌర్షన్యసహిత సహాయనిరాకరణము దుర్మార్గము నథివృద్ధిపరచుటకారకే ఉపయోగ 
డునసి నాదేశీయులకు నేను నిరూపింప _పయత్నించుచుంటివి. మష్టక్వమున కెప్పుడును 
కృన్యమే ఆధారము. కాబట్టి దుర్మార్గ మనకు సహాయ బచేయ నిరాకరించేయెకల దౌర్భన్యమును 
పూర్తిగా వికమింపవలెను. దుష్టా సారమును సహాయమువేయ నిరాకరించుబవలన అనుభ 
పించవలసిన శిక్షకు పాగా లొ వొంగిపోవుటకూడా హింసా సిద్దాంత మునందిమిడియున్నడి. 
కొబిట్టి (దిబెష న్యాయశాస్త్ర ప్రకారము బుద్ధెపూర్వకళ్టైన మహాపరాధముగా కనుపడుతూ. గా 
దృష్టిలో పౌరుని ఉ_త్తమధక్యముగా పరిగణింపబడుతూన్న ఈ నేకమునకు వాకు సాధ్యమై 
నంత ఎక్కువళిక్ష విధింపవలెననియే నేను మిమ్ములను వేడుకొంటున్నాను. నేడు 
మీ రేన్యాయ శాస్త్రముక్రిండ నన్ను విచారించుచున్నారో ఆ శాస్త్రము దుష్టమైనదని మేరు 
విశ్వపించేయెడలను వాస్తవముగా నేను నిరపరాధినసి మీక తోచే యడలను న్యాయ 
మూర్తిగను, అపెస్పరులు [= గను పనిచే స్తున్న మీరందరును మీ ఉద్యోగ 
ములకు రాజీనామా ఇవ్వవలెను. లేక మీ రమలు జరుపుతూన్న న్యాయశాస్త్ర పద్దతులు భారత 
దేశము కేమముకొర కే ఉగ్దేశింపదడినవనే నా (ప్రచారము (ప్రజాషేమమునకు భంగకరమనీ మీరు 
భావించేయెడల నాకు ఇ హు సాధ్యమైనంత క కినకిక్‌ విధంపవలెను.”' 


గ్‌ 


ఉదా తమెనటిని. గంధి5 మెనటీని? సతాం గహ సావమును స ష్రపరచునట్టినీ ఏ ఈశ 
లి టట మై య మ ఈఏ ద్‌ ఎ 
వాంగూలమును వివ తర్వా నార మడు తోకవ న లఅగంగాధవతిలక్‌ కేసు ఫం ఉదాహా 


మ్‌ 
“౪ముగ తిసుకొని గాందికి ఆరుసంవత్నరముల శికను విధంచెను. పపంచ చరిత్రలో 
శత్వవే త ఆయున సాకటీస్‌ న్యాయ విచారణనంటిదిగ (ప్రఖ్యాతిగాంచిన గాంధీ విచారణ 
ఈవిధముగా ముగిసెను. నేరారోపణ చేయబడి విచారణ నీమి త్రము ఆయన న్యాయస్తానాన్ని 
ఓ 
వవేశించినప్పుడు అక్కడ ఆశీనులై ఉన్నవారందరును ఒక్కసారి తలవని తలంప్పగా లేచి 
చుటూ 
నిలబడి ఆయనను గొరపించిరి. విచారణముగిపి ఆయనకు శక పిధింపబడిన వెంటనే వారు 


కన్నీళ్ళు కార్చుచు సెలపు పుచ్చుకొని వెళ్ళిపోయిర. 


తాను అరస్టయిన పక్షంలో (పజలు హరతాలు (పదర్శనలు ఊరేగింపులు నిర సనసభలు 
మొదలై నవాటిని జరపరాదని ఆయన కొన్నిరోజుల కిందటే తన పత్రికలలో _ఎవౌసినాడు, 
వజలు అది ఒక ఆదేశమని భావించి ఆయన కోరినట్లు ఏలాటి ప్రదర్శనలను చేయక _పశాంత 
ముగనుండిరి. రౌలెట్టు సత్యాగహకాలంలో సంభవించిన అవాంఛనీయ పరణామాలేవీ సంభ 
వించక పోవడము గుర్తించవలసిన విషయము. 
7 


ఫి భారత స్వాతం (తోకద్యుమ చరిత 
5 

దేశ స్వాతంత్ర్య సంపాదనార్హం అఖిలభారత వ్యాప్తంగా జరిగిన మొదటి ఉద్యమం 
సహాయనిరాకర ణోద్యమం. దీనిపై నాయకత్వాన్ని వహించిన గాంధీ మొదటి అఖిలభారత 
నాయకుడు. ఇందు (సప్రముఖవర్షానికి చెందిన విద్యాధికులకంటె సామాన్య (ప్రజలు అధిక సం 
ఖ్యలో పాల్గొన్నారు. అందుచేత ఇది [పజల ఉద్యమంగా సాగింది. ఇదిమొదలు స్వాతం(తో్యో 
ద్యమం [పజల ఉద్యమంగా రూపొందింది. ఇందులో ఇదివరకు రాజకీయంగా అభివృద్ది 
గాంచిన బెంగాలు, మదాసు, బొంబాయి రాష్ట్రాాలేగాక వెనుకబడిన రాష్ట్రాలుగా భావింపబడిన 
అస్సాం, బీహారు ఉ త్తర్యపదేళ్‌, పంజాబు, మధ్యపదేశములుకూడా గొప్ప పాత్రను వహిం 


చాయి. ఈ ఉద్యమం ఇన్ని లక్షణాలతో కూడుకొన్నది కావడంచేత స్యాతం(తో్యోద్యమ 
చరితలో దీనికి (పత్యేక [పాధాన్యం లభి స్తున్నది. 


ఉద్యమంలో పాల్గొన్నవారు పరాయి (ప్రభుత్వానికి ఏలాటి సహాయం చేయరాదని, 


దానిపై తిరుగుబాటుచేయడం తమ ధర్మమసీ భావించారు. యుగ యుగాలుగా రాజకీయాల 
పట్ల ఉదాసీనులుగ నుండిన (ప్రజలు ఉద్యమకాలంలోను అటుతర్వాతను వాటిపట్ల అత్యంతా 
స_క్రికల వారయ్యారు. కాని ఇందులోవారు అఖిలభారత దృక్పధంతోనేగాక (ప్రాంతీయ 


దృక్పధంతోకూడా _పవర్తించడం గు ర్తించవలపిన విషయం. కలకత్తా నాగపూరు కాం(గైసులు 
నిర్ణయించిన ఆఖిలభారత కార్య్యకమాలను.__నిర్మాణ కార్యక్రమం, బహిష్కరణ, శాసనోల్లం 
ఘనములను...సాగించడంలో వారు (శద్దవహించినా ఆయా (పొంతాల సమస్యలు వారిదృష్టిని 
ఎక్కువగా ఆకర్షించినాయి. దీనిఫలితంగా వారు తమ తమ(ప్రాంతాలలోని అధికారులను: 


అధికారులకు సహాయంచేసే జమీందార్లు, తాలూకాదార్లు మొదలై నవారిని (పతిఘటించడం జరి 
గింది. సహాయ నిరాకరణోద్యమ చరిత్రలో చాలాభాగం ఈ స్థానిక సంఘటనల చరితయే. 


గాంధీ అఖిలభారత నాయకుడై నా ఆయన స్వయంగా ఉద్యమాన్ని సాగించడం 
సాధ్యంకాని పని, ఇందులో ఆయనకు అనేక ఉపనాయకులు అవసర మైనారు. వల్ల భాయిప కేల్‌, 
రాజగోపాలాచారి, (పకాశం, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, చి_త్తరంజనదాస్‌, రాజేం|దపసాద్‌, 
మోతీలాల్‌ నెహ్రూ మొదలై నవారు ఈలాటివారు. వీరు వారి వారి (ప్రాంతాలలో (పజల 
ఆదరణకు పాతులై నవారు. వీరివికూడా అఖిలభారత కార్య(కమాలేగాక వారి వారి (పొంతా 


లలోని (ప్రజలు ఎదుర్కొంటున్న (పత్యేక సమస్యలు ఎక్కువగా జికరించాయి, వాటితో 
పాల్గొనడంచేత నే వారు పజల ఆదర ణకు పాాతులై నారు. 


ఒక్కొాకప్పుడు వారు సొగించిన స్తానిక ఉద్యమాలు గాందీ సమర్జించక పోయినా 
వారు వాటిపట్ల (శద్దవహించడం తప్పిందికాదు. వారి సహాకారంలేనిదీ ఉద్యమాన్ని సాగించడం 


గాంధీకి సాధ్యంకాని కారణంగా గాంధీ వారిని విమర్శించడంగాని ఖండించడంగాని సాధ్యం 
కాలేదు. 


ఆన్ని _పొంతాలలోని స్థానిక ఉద్యమాలు ఒకే మోస్తరువి కాకపోయినా అవి అన్నీ 
పరాయి (ప్రభుత్వాన్ని దానికి సహాయంచేసే వివిధ వర్గాలను (ప్రతిఘంచుటకు ఉదేశింపబడినవి, 
(యు 


లి 


5 నాయక త్వొన [గామ 


స్కి 


69 


జ 


యు వం 


ముసిసి 


యాని, 


పోంంటోకు ఇసు 


ఆ 
హ్‌ 


జో 
చు 


షయ 


అనుకలిపి ఉక 
ల 


ళు 


& 


జే 


5 


Fd 
ల 


Tay 
ఖు 


రాలగోపా 


ను భాళీచేసి, సమీపాన ఉ 


అ 
అదో దు 


bb 


ma. 
pn 


Sa 
(3 
మాల 
వికి ంచడంచేతను. అదకారులు బేదో 


కు 


ల 


అన 


Pant) 


fa 


జడి మా 


య 


భుత్వ్వం 


ల 
య్య 


వే ఆభీలభారత కార్యక్రమాలను పోలినట్టివి. వాటిలో కొన్ని దేశంలోని (పజ 


సహాయ నిరాకరణోద్యమము 
వు 
ని 


ఈక దృష్టా 
కొన్నందుకు క 


అందరి ద్య 


ఖ్‌ ఖ్ష 22 0 48 త పు 0 Ym Gf 7 0 
గే ట్లో శీ దో Oy 3 i ని గే 0 ర గ భ్‌ 
Gag yee శక పారి ని, 
ళు క్‌ ళశ్రే 3 శ 4 ip గ 
hag yy “aM క్ట | 
3} జి ఫ్లై స 43 స నై! |. 
గ 1 fe a Re 31 tas f జి 
గై య్‌ 9 ha 4 4 0 fh a ye స్‌ గ్‌ |] 
య cy లి శశి ra స శ p క 23 bob 
స నన ui: ౬ 4 bs గ్గే క 9 J « స. fy ల్‌ 
న ఏ de a f 
|] v3 క్ష గ్‌ fn ఖే గీ | fy స గ్‌ 
ని HV, fa sD ra ey 
య Vl 2 4 |] 2 la క్‌ కథ a A 
emda ఈ Op ota ol? సళ 
WK గ్గ 8 ఏ టక 
bh ab స ఎం bh 1! [స pl 
౧ wy ra థి న 1 1 న. టే భ్‌ య శ్‌ qd 
. గె ఫి గి న శ ; ఖః గ f ॥] ( 4] | స్ట త 3 వ 
tks "౪ ‘8 షట 73 [3 “3 స స "గి 2 మట స (క 
Ci, స ఫ్‌ [౧ ఏ తిల fF), ౧6 
జీ వీ 2 wn గ శ్ర 4, ఫలి సో ళీ a} గా ఇ 
Tad tn 2h ౧౧ pf J 
Ar 9 hh త్ల 3 4) శ్రే ce గ 3 10 fh న్‌ 
bf [7 అతి స్తై ఈ ౧ fy fn గ \ 
gon 9 6 2 3 4 3 2 ౧ tt ణీ స్ట స 
ca అ ఇ 
| గ్ల స్‌ లి 24 శ గిల 1 A hh ( 
లై శి ల్‌ hb 3 న 9 HR | 
క ఇళ "tp 46 | ళ్‌ న 
ని ఖి 4 [శే శి ‘2 Lad ph 
fT a గే స్స్‌ VY ,. Sm a0 do 9p 0 
0 ah 2 బి 62 hm fa BB sf 9 mM 
3 గే x 3 ళా గీ ON hy Iw Ay LY. J 
గంట Eh ag ne లో 1 
awa ‘ul శ్‌ శ Ee; fA స /] న [' య v 
భై af ; డే i 3 ౪ ౧ ౪ (1 ra 
రగ న 3 14 2 , 3 8 fy sl స 
A 1 f i. కీ 6 ౫ [ ల $e ణి A ల ణే గ 
HO fo నిత గ il (ఇ) గ్‌ 
i} న్నట్టు Pa ర ణ ల్‌! J ( | శే ఖ్‌ £8 bh 
wn Mm 8 1, స గ్‌ : “Am | ఏ మకీ నె wm స 
భి 1 9 nab hh 9? 3 2 sad 
క్ష wy) «2 a “a fs న్‌ wy 9 re 8 
9 2 16 [గ లి వై OR 6 
హహ ౧౮ టి ల రి gms og 
3 Vee a గ్‌ గి 
ఇ @ 3 1 9 iJ 1 lk ( ln “73 
gad | గలి క్‌ pre స 
mm 3, TN PIT: 
Cro pC > ca Ve థీ a 2 aa 
9 చ wm గ స్ట్‌ ౮0 షి 
232 0 వ Ron hn 


మం 
een 


కూరంగా 
(పచారకులచే 


ఇ దచిం 


యు 
గా అ 
వహాొంచిసన కూడి 


పాని 


వీని 


అదికారులు భావించారు. ఉద్య 
ఉపనంహారందుకొనజం 


పక్షపాతం 
లేకపోయింది. కార్మికుల ఇబ్బందులే 


తినారు, 
వహించింది. సహాయ నసిరాకిరణ ఉద్యమ 


శో 
స్స 


an 
క్‌ 
ae) 


స 
శా, 
లీ 


ఇ 


ద 


క్ష 


షి! 
ce 


Fy 


సహో 


ఉన్న 
నులు కార్మికులను జానిసలకం" పే 


యజమానుల 


జ్‌ 


రాకరణోద్యమం ఇంకొక రూ 


తీర్మాన ఫలితంగా దానిన్‌ 
తెల యజమ 


మాడ 
వీ 
స 


os 


ఆ 
ఈ 
శా 


a) 


౬ 


యె 


ల 
ఉండినా బద 


త 


తత 


౦లో నహాోయ 


లీ 


అమ 
వజయవంతంగా సాగుతూ 
(ma 


a 
అ 
యు 


ఆఅస్పొాం రా 
రంలో కేయాకుతోటల 


క్‌ అన్యే 
బాదించడం వదిపాజటిగా ఉండెది. అదికారులు 


టో 


ఆ రొష 


డు 
ఇంగా కార్మికులకు ఏలాటి జక్షజణాలభించే అవకాశం 


100 భారత స్వాతం(త్ర్యోద్యమ చరిత్ర 


కార్మికులు (ప్రభావితులై సుమారు 7000 మంది తోటలలో పనిచేయడంమాని వారి స్వరాష్ట్ర 
మెన వీహారుకు వెళ్ళిపొయ్యారు. తోట యజమానులు నష్టానికి గురిఅయ్యారు. దీని ఫలి 
తంగా (పభుత్వం కొన్ని చట్లాలనుచేసి కార్మికుల సితిగతులను కొంతవరకు చక్క_బెటింది, 

లు | అ లు 


వీహారు రాష్ట్రంలోని రైతులు అడవుల విషయంలో జమీందార్లు మొదలై నవారు 
విధించిన నిర్బందాలను సహించలేక తిరుగుబాటుచేపి కొన్ని నెలలపాటు పోరాటాన్ని సాగిం 
చారు. ఉత్తరప్రదేశ్‌లో మోతీలాల్‌ జవహర్‌లాలుల నాయకత్వాన జమీందారీ (గ్రామాలలోని 
రై తులు ఒక కిసాన్‌ (51529) ఉద్యమాన్ని లేవదీసి శిస్తులను చెల్లించడం మానుకొన్నారు, 
(ప్రభుత్వం మూలంగా అనుభవించవలపిన కష్టాలకం టె జమీందార్లు ఇతర భూస్వాముల 
మూలంగా కలిగిన కష్టాలే వారికి దుర్చరములై నాయి. గాంధి ఈలాటి స్థానిక సమస్యలపట్ల 
(ప్రజలు (శ ద్దవహించరాదని, శిస్తులను జమీందార్లకు చెల్లి ంచవలసినదని ఆదేశించినా రై తులు 
వారి ఉద్యమాన్ని సాగించారు. మోతీలాల్‌ వంటి స్తానిక నాయకులు రైతుల ఉద్యమాన్ని 
సర్వవిధాలా సమర్థించారు. సహాయ నిరాకరణ ఉద్యమంలో (ప్రజలకు ఉత్సాహాన్ని కలిగించు 
టక ఇది గొప్ప సాధనంగా వారు భావించారు. జమీందార్ల సహాయం లభించిన కారణంగానే 
పరాయివాదరు దేళాన్ని పాలించడం సాధ్యమౌతూ ఉండడంచేత ఆలాటివారిని (పతిఘటించడం 
ఉపభుత్వాన్ని (పతిఘటించడ మేనని వారు గాందీకి నచ్చచెప్పారు. ఈ విధంగా ఆయా (పాంతాల 
పరిస్టితులకు అనుగుణములై న కార్యక్రమాలను (ప్రజలు సాగించారు. వారిని ఈ కొర్య(క్రమాలే 
ఎక్కువగా ఆకర్షించాయి. రాజకీయాలపట్ల వారిలో కొత్తగా జనించిన ఆసకక్రికి ఇదే (ప్రథాన 
కారణం, 


పంజాబు రాష్ట్రంలో సహాయ నిరాకరణోద్యమం శికు.. అను (ప్రత్యేకంగా 
ఆకర్షించింది. కొంత కాలాననుండి వారిలో సంస్కర్తలు సనాతనులు ఆనేవర్గాలు రెండు 
ఏర్పడినవి. వారి దేవాలయాలు... గురుద్వార ములని వీటికి పేరు..._ఆఅవీనీతికి పాల్పడిన 
మహంతుల అదీనంలో ఉండేవి. సంస్క రలు అధి కౌరాననుండి వీరిని తొలగించుటకు 
ఒక ఉద్యమాన్ని లేవదీశారు. దానిని సాగించుటకు గురుద్వారా (ప్రబంధక కమిటీని 
స్థాపించారు. ఇందులో సంస్క_ ర్తలతో ఆతివాడులై న ఆకాలీలు గొప్ప పాత్రను 
వషహాంచారు. పీరు గాంధి సూచించిన సత్యాగహ విధానాన్ని విసియోగించి గురు ద్వారాల 
ఎదుట గుంపులుగా కూడి శాంతి యుతంగా సనత్యాగహాన్ని సాగించారు. నాన్‌ ఖానా 
ఆనే చిన్న పట్టణంలో సత్యా గహాన్ని నాగి స్తున్న గుంపులను చెదర గొట్టదలచ్చి 
అక్కడి గురుద్వారమహంతు వారిపై తుపాకుల కాల్పులను జరిపించగా సత్యాగహులనేకులు 
పాణజాలను కోల్పొయ్యారు; అనేకులు గాయ పడినారు. ఇందులో పోలీసులు మహాంతుకు 
సహాయం చేశారు. ఆ సహాయం లభించబక్రే అతడీ విధంగా (ప్రవ_ర్థించగలిగాడు. జలియన్‌ 
వాలాబాగ్‌ దురంతాలు మో స్తరుగానే ఈ విషాద సంఘటన శిక్కులను [కోధావేశపరులుగా 
చేసింది. దీని ఫలితంగా వారి సత్యా గహోద్యమం మరింత బలపడింది. సంస్క _ర్తలందరు 
కాంగెసు పకెన్ని వహించి సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన సిర్టయించుకొన్నారు. 
మత ఉద్యమంగా బయలుదేరిన శిక్కుల (పతిఘటన (బిటిష్‌ వారు మహాంతులను సమర్ధించడం 
చేత రాజకీయ ఉద్యమంగా మారింది. ఇది కారణంగా పౌరుషానికి (ప్రఖ్యాతి గాంచిన శిక్కులు 


నహాయ నిరాకరణోద్యమము int 


సహాయ నిరాకరణోద్యమంలో (ప్రముఖ పాత వహించిన వారయ్యారు. (ప్రభుక్ణం ఈ పరిణా 
మాన్ని గమనించి, మహంతులను ఆధికార పదవులనుండి తొలగించి, గురుద్యారాలను శిక్కు 
(ప్రజలు ఎన్నుకొన్న (ప్రతినిధుల వశంలో ఉండవలసినట్లు చట్టాన్ని చేసింది. ఈ విధంగా 
శిక్కుల నత్యాాగహం విజయాన్ని సాధించింది. 


6 


ఉద్యమం శాంతియుతంగా జరగవలపిందని గాంధీ ఆడేశించాడు. మొత్తంమీద 
(ప్రజలు ఆదేళానుసారం (ప్రవర్తించినా అక్క_డక్క_డా వారు హింసాకాండలలోకి దిగి (పాణ 
నష్టాన్ని ఆస్తి నష్టాన్ని కలిగించారు. కల్లు దుకాణాలను విదేశ వనసా?లను వికయించే దుకొ 
కాలను పికెటింగు చేసేవారు ఒక్కొ_కప్పుడు కొనుగోలు చేసేవారిని దెడరించడం, వారిపైన 
చేతులు చేసుకొనడం కారణంగా వారి కార్యక్రమంలో పోలీసులు జోక్యం కలిగించుకొనవలపి 
నచ్చేది. హరాలులన్నీ శాంతియుతంగా జరగలేదు. వేల్పు యువరాజు బొంబాయిలో ఆడుగు 


పెట్టిన రోజున నగరంలో నాలుగ్గెచు రోజులపాటు దౌర్జన్య కార్యక్రమాణు ఏలాగు జరిగినవి 
ఇదివరకే తెలుసుకొన్నాము. ఉత్తర్శపడదేళ్‌లో రైతులు జమీండాక్లపై సాగించిన తిరుగుబాటు 
సందర్భంలో అనేక గామాలలోను, ఫర్‌సత్‌గంజ్‌, మునిషీగంజ్‌ ర్యచ్రవాన్‌, గోసాల్‌ గంజ్‌ 


మొదలయిన పట్ట టణాలలోను ఇదే విధంగా (ప్రజలు (ప్రవర్తించారు. జొంబాయి రాష్ట్రంలోని 
నాసిక్‌ జిల్లాకు చెందిన మాలెగాన్‌ (3421682001 [గ్రామంలో ఖిలాఫత్‌ ఉద్యమంచేత (ప్రభావితు 
వైన ముస్తింలు అధికారులు జారీ చేపిన నిషేధా వలను ఉల్లంఘించగా వారికీ పోలీసులకూ మధ్య 
తీవ సంఘర్షణ సంభవించింది. మూకలు పోలీసులను చుట్ట ముట్టగా వాడిలో కొందరు దగ్గర 
ఉండిన హిందూ దేవాలయంలో తలడాచుక్‌ కొన్నారు. మూకలు దానికి నిప్పంటించడంచేత దేవా 
లయమె గాక చుట్టుపట్ల ఇండ్లు దగ్గమై పోయినవి. మంటలలో కొందరు పోలీసులు మరణిం 
చారు. ఈ సంఘ ఘర్షణ కొన్నాళ్ళపాటు జరగడంచేత మరికొందరు మృతి జెండారు. ఆస్తికి 
అపార నష్టం సంభవించింది. ఈలాటి డౌక్షన్యంతో కూడిన సంఘటనలు కొన్ని సంతాల్‌ 
పరగణాల (520021 Paraganasలోని గిరిధిలోను, ఉ త్త (పదేశ్‌ లోని ఆలిఘర్‌లోను. కర్ణాట 
కములోని ధార్వారులోను జరిగాయి. అన్నిటి కంటె "విషాదకరమ యిన సంఘటన మలబారు 
జిల్లాలో సంభవించింది. అక్కడ నివసించే మాప్లాలనే ముసి ౦లు (పభుక్వంపై తిరుగుబాటు 
చేసి యూరోపియన్‌ అధికారులను హత్య గావించి, పరిపాలన యంత్రాంగాన్ని స్తంభింపజేపి 
ఫిలాపత్‌ రాజ్యం స్రాపితమమునట్లు పకటన చేశారు. కాని ఆటు తర్వాత హిందువులు వారి 
శోధానికి గురి అయినారు. హిందువులనేకులను వారు హత్య జేశారు; నిర్వంధించి అనేకులను 
ఇస్తాం మతంలోకి కలుపుకొన్నారు; దేవాలయాలను నాశనం చేశారు. స్త్రీలపై అత్యాచారాలు 
జరిపారు. (బ్రిటిష్‌ వారిపై (ప్రారంభమైన తిరుగుబాటు ఈ విధంగా హిందువులపై దౌర్జన్యాలకు 
దారి తీయడం ఈ సంఘటనలోని విషాదాంకం. కౌల్టకమాన _పభుక్వం సైనిక దళాలను 
మలబారుకు సంపి తిరుగుజాటును అణచి వేసింది. 


[42 భారత స్వాతం |(తోకద్యమ చరిత్ర 


{ 


ఉదికిమంయొక్కు. ఉద్దేశం పరిపాలనను స్తంభింప చేయడం కావడంచేత దాన్ని 
అణఅచుటకు దమన విధానాన్ని కఠినంగా అమలు పరచడంలో ఏలాటి అధర్మం లేదనే అగి 
పాయంతో 1921-1822 లో (ప్రభుత్వం (ప్రవ_ర్థించింది. రౌలెట్టు సత్యాగహ కాలంలో పంజాబు 
నంటి రాష్ట్రాలలోని (ప్రభుత్వాలు సర్వ స్వాత౦(త్యంతో (ప్రవర్హించడంచేత జలియన్‌ వాలాబాగ్‌ 
చురంతాల:వంటివి జరిగినవనే కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమకాలంలో కేంద్రప్రభుత్వం 
వాటి స్వాతర్మత్యంపై కొన్ని హద్దులను విధించి, ఎలాటి దమన విధానాన్ని అనుసరించవలసిందీ 
తానే నిర్ణయించింది. 1820కు, 1921-22కు ఇందు మూలంగా కొంత భేదం ఉండినా మొత్తం 
మీద దమన విధాన తీవ్రత చెప్పుకొనతగినంతగా తగ్గలేదు. గాంధీని అరెస్టు చేయవలసిందిగా 
వొంబాయి (పభుత్వం, మరికొన్ని రాష్ట్ర (ప్రభుత్వాలు ఒ త్రిడి చేసినా, 'కేం్యద్రపభుత్వం వాటి 
ఒత్తిడికి లొంగక, ఉద్యమాన్ని ఆయన ఉపసంహరించుకో నేవరకు ఆయనను అరెస్టు చేయడం 
మాని, ఇతర నాయకులను మాత్రం నిర్బంధంలో ఉంచింది. ఆరోజులలో మితవాద నాయ 
కుడుగా (పభ్యాతి గాంచిన సపూ వై,సాయి కార్యనిర్వాహక సభలో (EBxecutivc Council) 
సభ్యుడుగా ఉండి, గాందీని అరెస్టు చేసే (ప్రయత్నాన్ని మానుకొనవలసినదిగా వె (సాయికి 
సలహా ఇచ్చాడు. కేంద పభుత్యం ఈ విషయంలో కొంత (ప్రాజ్ఞతతో (సవ _రించుటకు ఆయన 
నభ్యత్వం ఒక (పధాన కారణం. 

ఇది మినహాగా దమన విధానాన్ని [పయోగించడంలో [పభుత్వం ఏలాటి హద్దులకూ 
లోబడలేదు. వ్యక్తుల యొక్కయు, సంఘాల యొక్కయు, వార్తాషత్రికల యొక్కయు స్వాతం 
(త్యంపై రకరకాల నిర్బంధాలను విధించింది. వందేమాతర ఉద్యమ కాలాననుండి చేయబడిన 
చట్టాలనన్నిటినీ ఇందుకుగాను ఉపయోగించింది. విచక్షణారహితంగా పోలీసువారు లాటీలను 
వినియోగించడం, కొరడా దెబ్బలు కొట్టడం, అనుమానాస్పదులను అరెస్టు చేసి, విచారణ చేయక 
జైళ్ళలో నిర్బంధించి, నానా బాధలకూ గురి చేయడం, సోదా నిమిత్తం ఇండ్లలో (ప్రవేశించి, 
దోపిడీ చేయడం, స్రీలు ధరించిన ఆభరణాలను వశపరచుకొనడం, వారిపై ఆత్యాచారాలు గావిం 
చడం, కాంగెసు ఆఫీసులను, ఖిలాపత్‌ ఆఫీసులను, జాతీయ విద్యాలయాలను [పవేళించి, 
వాటిలోని వస్తు సామ్యగైస్‌, రికార్డులను వశపరచుకొని, దగ్దం చేయడం పరిపాటి ఆయింది. 
గాందీ టోపీని, ఖద్దరును ధరించినవారు వారి (కోధానికి (ప్రత్యేకంగా పాాతులయ్యారు. ఉద్య 
మంలో పాల్గొన్న వారి పెన్‌షనులను ఆపి వేశారు. వారి జాగీక్లను వశపరచుకొన్నారు. సమా 
చేశాలను చెదర గొట్టడంలో ఏలాటి విచక్షణ లేక కాల్పులు జరపడంచేత అనేకులు మరణించారు; 
అనేకులు గాయ పడినారు. జైళ్ళలో తగిన ఆహారాది సదుపాయాలు లేని కారణంగా నిర్చం 
ధితులలో అనేకులు వ్యాధిగసులై అకాల మరణానికి గురి అయ్యారు. అధికారులు ఎన్ని 
బాధలు పెట్టినా తాము డేశ స్వాతం్యత్య సంపాదన సమరంలోని యోధులనే భావంతో వాటి 
నన్నిటిసీ ఉద్యమంలో పాల్గొన్నవారు భరించారు. దీని మూలంగా వారు వారి డేశాభిమానాన్ని 
(పదర్శించారు. వారి కీర్తి చిరస్తాయి గాంచింది. 

ఉద్యమంలో పాల్గొన్న ఫలితంగా రాజగోపాలాచారి, గోపాలకృష్ణయ్య, కోండా 
వెంకటప్పయ్య, చి త్తరంజనదాస్‌, రాజేంద్నపసాడ్‌, మోతీలాల్‌ నెహూ, జవహర్‌ లాల్‌.నె హూ, 
లజపతిరాయ్‌, వల్లబాయి సేల్‌, మొదలై న నాయకులే గాక సామాన్య (ప్రజలు వేలసంఖ్యలో 


సహాయ నిరాకరణోద్యమము 108 


జైలుశిక్షను అనుభవించారు. వారిలో అన్ని రాష్ట్రాలకు చెందినవారున్నారు. ఆధికార నివేదికల 
లోని ఈ (కింది సంఖ్యలు దీనివి స్పష్టం చేస్తున్నాయి. 
శూ అటే 


రాష్ట్రం శికితుల సంఖ్య 
మృదాసు 617 
బొంబాయి 1041 
జెంగాలు 9163 
ఉత్తర (ప్రదేశ్‌ 2772 
పంజాబు 1374 
జిహారు. ఒరిస్నా $14 
మధ్య(ప్రడేశక్‌ 944 
ఆసాం 721 
వాయవ్య సరిహడు రాష్టం 68 
యు భి 
కారు 12 
Ca 
డిల్లీ 186 


పీరుగాక అనేకులు అరెస్టయి విచారణజరగక నిర్బంధంలో ఉండినారు. పె సంఖ్యల 
బట్టి ఏయ్‌ రాష్ట్రలో ఎందరు ఉద్యమంలో పాళ్లొన్నదీ నీర్షయించరాదు. పాల్లొన్న వాకందదు 
శికీతులు కాలేదు. ఆన్ని రాష్ట్రాలలో చేల సంఖక్జిలో (పజలు ఉద్యమంలో పాలొని దానివి 
వూ a 
(పజా ఉద్యమంగా మార్చారు. 


రి 


సహాయ నిరాకరణో వ్యమం విఫలమైనదా లేక సఫలమైనదా ఆనే (ప్రశ్నకు సమా 
చెప్పక తప్పదు. దీని మూలంగా 


le 


ణానం చెప్పవలసి ఉంది. ఒక విధంగా ఇది విఫలమైనట్లు 

ఆశించిన ఫలితాలు మూడింటిలో ఏదీ కూడా లభించబేదు. ఖిలాపత్‌ సమస్య సమస్యగానే ఉండి 

పోయింది; పంజాబు దురంతాలకు పభుత్వం ఎలాటి పతి [కియా చేయలేదు. స్వరాజ్య 

సంస్తాపన జరగలేదు, బిచిష్‌ పరిపాలన యధా పకారంగా నిలబడిపోయింది. ఉద్యమకాలంలో 
థి 

(ప్రజలు చేసిన త్యాగాలు. వారు అనుభవించిన బాధలు. కష్టాలు. ఈ దృష్లాక్టి వ్యర్డముః నట్లు 


pol 


చె ప్పవలసి వస్తుంది. 


కాని. ఇది సరియైన అభిపాయం కాదు. ఉద్యమం తలపెట్టిన మూడు ఆశయాలతో 


es 


రాజ్య సంపాదనము (ప్రధానమైన టిడి, ఇది జరగకపోయినా కాల్మకమాన జరుగుటకు అవస 
కము౭ న పరిసితులనీీ ఉద$ఃమ కాలంలో ఏర+డినవి. ఇవి ఎర్నడడం చేతనే స్వాతం(త్యోక 
మ్‌ (en యా ఫీ వ 

న్యమాన్ని ఇంకొకమారు [ప్రారంభించి సాగించడం సాధ్యమైంది, 

ఉద్యమకాలంలో రాజకీయంగా ప్రజలు మేల్కౌాన్నారు. స్వరాజ్యం తమ జన్మ హక్కు. 
అవి, దానిని సంపాదించడం తమ క ర్హవ్యమసీ, ఆది లభించేవరకూ తమ (ప్రయత్నాలను విర 
మించరాదని (గ్రహించారు. ఇందుకుగాను పరాయివారిపై ఆధారపడడం మూఢత్వమని, స్వరాజ్య 
సంపాదనకు స్వయంకృషితస్ప సాధనాంతరం ఏదిలేదనీ, ఆ కృషిని సాగించడంలో తాము 


104 భారత స్వాతం[తో్యోద్యమ చరిత్ర 


అన్ని త్యాగాలకు పిద్దపడడం అవసరమసీ నేర్చుకొన్నారు. పరాయి (ప్రభుత్యమన్నా, పోలీసు 
అన్నా, నె నికులన్నా, అరెస్టులన్నా, జై ళ్ళన్నా. కికలన్నా భయం తొలగిపోయింది. ఈ నిర్భ 
యత్వమే తుదకు విముక్తిని కలిగించింది. (బ్రిటిష్‌ ప్రభుత్వానికి ఇదివరకు ఉండిన నై తికబలం 
అంతరించింది. దేశాన్ని పాలించే హక్కు_గాని ఆర్హతగాని |బ్రిటిష్‌వారికి లేదనే భావం స్థిర 
పడింది. ఉద్యమమంతా కాం(గెసు అధ్వర్యానను దాని ఆడేశానుసారముగాను సాగడంచేత 
చేశంలో దానికిగల పేరు ప్రతిష్టలు పెరిగినాయి. ఇదిమొదలు (ప్రజలు దానిపట్ల భక్తి (శ్రద్దలు 
గలవారై , దాని మూలంగానే తమకు విముక్తి కలగగలదనే భానంతో (ప్రవ ర్తించసాగారు. 
ఈ లాటి ఫలితాలు ఉద్యమమూలంగా లభించినందున ఉద్యమం చాలావరకు ఫల పదమైనట్లు 
భావించడమే సమంజనం. (ప్రజలలో ఇటువంటి మానసిక పరినర్తన కలిగినట్లు ఆది కారులూ, 
దేశంలోని కాం(గసు వర్గానికి చెందనివారూ అంగీకరించారు. 


ఈ సందర్భంలో ఇంకొకనూట చెప్పవలసి ఉంది. (పపంచచరితశలో ఎన్నో 
స్వాతం[త్య సమరాలు జరిగాయి.ఏ సమరంకూడా ఒక సంవత్సగకాలంలో విజ మవంకంకాలేదు. 
ఎన్నో (ప్రయత్నాలు విఫలములై న తర్వాతనే విజయం లభించింది. స్పెయిన్‌ సామాజ్యాధికారా 
నికి లోబడిఉండిన డచ్చివారు సుమారు నలభై సంవత్సరాలకాలం స్వాతంత్య సమూాన్ని 
సాగించారు. ఆస్ట్రియా సామా జ్యాధికారావికి లోబడిఉండిన ఇటలీదేశం 1820 లో (ప్రారంభించిన 
స్వాతం త్రకసమరం 1871 కు గాని ముగిపినదికాదు. అమెరికన్లు (బ్రిటిష్‌ సా|మాశ్యాధి కారంషె 
ఎడు సంవత్సరాలకాలం యుద్దంచేసి స్వాతంత్యాన్ని సంపాదించినారు. ఈ యువ్హాలన్నిటిలో 
పరాయివారి సహాయం లభించడంచేత తుదివిజయం సాధ్యమైంది. (ప్రపంచచరిత్రలోని ఈ 
సంఘటనలదృష్ట్యా సహాయనిరాకరణో ద్యమం ఫలప్రదం కానందుకు ఆశ్చర్యపడవలపిందిలేదు. 
అది వెంటనే ఫలప్రదం కాకపోయినా కాలక్రమాన ఫలప్రదమగుటకు కావలసిన _ పరిస్తితులు 
బావి మూలంగా ఏర్పడడం గు ర్హించగిన (పధాన విషయం. 


చదువదగిన (గంథాలు: 


Bhavan: Vol. xi 

Judith M. Brown: Gandhi's Rise to Power. 

R. Kumar (Ed): Essays in Gandhian Politics: 8832953 ౫ 
B. Pattabhi Seetharamiah : కాంగెసు చరిత 


అధ్యాయనం ( 


1921-28 మధ్య రాజకీయాలు 


1921 నుండి దేశంలోని రాజకీయాలలో స్వాకం(త్ర్యోద్యమందృష్ట్యా నహాయనిరా 
కరణోద్యమం ఆ(గస్థానాన్ని వహించినా కాం్యగెసేతక పారోలవారు వారి వారి కార్యక్రమాలను 
అనుసరించి సాగించిన రాజకీయాలు పత్యాకేంగా కాకపోయినా పరోక్షంగా స్వాతం త్రో 
ss కొంత ; (పాధాన్యాన్ని వహించాయి, పరాయిపభుతః నిక ౦కు? త్వాన్ని ఇవ్‌ మరింత 
స్పష్టంచేసి స్వాతంత్ర్య సంసాదనంలో _ప్రజలకుగల దీక్షను మరింత బలపరచి, 1980.84 లో 


గాంధీమహాత్ముని నాయకత్వాన కాం్యగెసు శాసనోల్లంఘన ఉద్యమానికి (Civil Disobedience 
Movement) దారితీశాయి. 


1921 నాటికి దేశంలో కాం, (గెసుతోపాటు లిబవిల్‌ సక్షం (ఇది పూర్వపు మితవాదుల 
వక్షం), (బ్రాహ్మణేతర పక్షం, ముస్తి ంలీగు. హిందూవముహానభ, మొదలై నవి రాజకీయరంగంలో 
కృషిచేస్తూ వచాయి. తుడిలక్ష్యంలో వీటికీ కాంగెసుకూ ఏలాటి భేదంలేదు. విటిష్‌సామా 
జ్యంలో వనపరిలవము అనుభవిస్తూ వచ్చిన కనడా, ఆస్ట్రేలియా. న్యూజీలెండు, దక్షిణ 
ఆఫికాలలో ఉండినట్టి స్వ పరిపాలన 'పధానాన్నే భారత దేశానికి సంపాదించడం ఈ ప్పాలన్నిటి 
యొక్క తుదిలక్ష్యం. ( విధానానికే క్రమక్రమంగా డుమినియన్‌ (వేతిప_§(Dominion 
512009) అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. కాం గైెసువారు నాగపూరు కాంగెసులో 
స్వరాజ్యం తమ లక్ష్యమని తీర్మానించినా వా వారిలో అదిక సంఖ్యాకులు లు స్వరాజ్యం అనేమాటను 
డుమినియన్‌ _పతిప శై అనే అర్హంలోనే వాడుతూ వచ్చారు. గాంధీమహాత్కుడుకూడ వీరితో 
ఏకీభవించాడు. ఏటిష్‌ ధయలు భారతదేశం విడిపోవడం తన ల 
సామాజ్యంలో ఉంటూ (బ్రటన్‌తో సమ ాన మైన హక్కును సంహాదించడమే తన అక్ష్యమనీ 
ఆయన సడే పడే చెప్పినాడు. అహమ్మడాబాదు కాంగెసులో హజకత్‌ మోహని భారతడేశం 
నంపూర్ణ స్వాతంత్యంగల రిపద్ది క్‌ గా రూపొందవలెనని పతిపాదించిన తీర్మానాన్ని ఆయన 
తీవంగా (పతిఘటించుటకు ఇదియే కారణం. బెల్లాం కాంగెసులోకూడా ఈ అధి పాయాన్నే 
ఆయన వ్యక్తంచేశాడు. ఆందుచేత తుదిలక్ష్య విషయంలో కౌం్మగైెసుకూ తక్కిన పార్టీ లకూ 
మధ్య ఏలాటి భేదంలేదని స్పష్టం అవుతున్నది. 

వీటిమధ్య భేదం ఆంతా లక్ష్యసాధన విషయంలో కనుపించింది. కాంగెసువారు 
లక్ష్యాన్ని వెంటనే సాధించదలచారు. తక్కిన పార్టీ లవారు దానిని [కమంగా దశలవారిగా సాధించ 
దలచారు. వెంటనే సాధించడం సాధ్యంకాదవి, కావలసింది లక్ష్యసాధనమాగ్గంలో నడవడమని, 
లక్యెన్ని చేరుటలో కొంత ఆలస్యం జరిగినా ఇబ్బందిలేదని భావించారు. 


ఇదిగాక వీటిమధ్య ఇంకొక భేదంకూడా ఉండినది. (బ్రిటిష్‌వారిని ఒ త్తిడిచేపి . వారిని 
భొంగదీయుటకు కాసనోల్లంఘనంతో కూడిన సహాయనిరాకరణ విధానం ఒక్క కే ఎన్నటికైనా 


106 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


సాధనంకాగలదని కౌం|గెసువారు భావించారు, దీనికే (పజల(పత్యక్షచర్య అని (Direct Actiony 
నామాంతరం. తక్కిన పార్టీ లవారికి ఈ సాధనం అంగీకార యోగ్యం కాలేదు. ఇది శాంతిభద్రతలకు 
నషం కలిగించి, అరాచకానికి దారితీయగలదని, దినిమూలంగా [పభుత్వం మరింత తీవరూపంలో 
దమనసీతిసీ నిర్భందవిధానాన్నీ సాగించడం తప్పదనీ, దినికి బదులుగా చట్టబద్ధమైన ఆందోళనను 
సాగించి, శాసనసభలలోను వాటికి  వెలుపలను తీర్మానాలను ప్రతిపాదించి వినతిపత్రాలను 
సమర్పించి, (పజాభిపాయాన్ని బలపరచి (బిటిష్‌ ప్రభుత్వ వె ఖరిని (కమ (క్రమంగా మార్చడం 
సాధ్యంకాగలడని, కాంగైసేతర పాష్టెలవారు భావించారు. కాం(గెసువారు సహాయనిరాకరణ 
వాదులు; కౌం[గెసేతరులు (బ్రిటిష్‌ ప్రభుత్వంతో సహకరించి, తుదిలశ్యాన్ని సాధించదలచారు* 
వీరందరి లక్ష్యం ఒకే అయినా, దానిని సాధించుటకు వినియోగించదగిన సాధనవిషయంలో 
వీరిమధ్య భేదం ఏర్పడింది. 


ఈలాటి భేదం ఉండడంవలననే మాం కెగు చెమ్నుఫర్లు సంస్కరణల ఫలితంగా 
రూపొందిన భారతదేశ (పభుత్వ చట్టప్రకారం (Government of India Act, 18 1) 
1921 లో ఏర్పడిన శాసనసభలను కాంగెఘువారు బహిష్కరించడం, తక్కినపతిలలో (ప్రధాన 
ములై నవి ఎన్నికలలో పోటీచేపి, వాటిలో (ప్రవేశించి, వాటికార్యకమాలలో పాల్గొనడం జరి 
గింది. 1924 లో కాం(గైసువారుకూడ శాసనసభలలో _ప్రషెించినా వాటిని (ప్రభుత్యాన్ని (ప్రతి 
ఘటించుటకు ఒక సాధనంగా వినియోగించారు. అప్పుడుకూడా (పభుక్వంతో సహకరించడం 
తమ ఉద్దేశంకానట్లు (ప్రవర్తించారు. 1921.28 మధ్య రాజకీయాలకు సహాయనిరాకరణవాదులూ 
సహకారవాదులూ మధ్య ఏర్పడిన ఈ విభేదాలు ఒక (పధానలక్షణమని చెప్పవచ్చు. 


మొదటి ప్రపంచ యుద్ధకాలంలో భారత డేశం చేసిన సహాయానికి కృతజ్ఞతా సూచ 
కంగాను, యుద్ధకాలంలో తిలక్‌ అనివీసెంటులు లేవదీసిన హోంరూల్‌ ఉద్యమ ఫలితంగాను 
1విటిష్‌ పభుత్వం మాంచుగు చెమ్బఫర్డు సంస్క_రణలకు రూపకల్పనగావిసూ భారత దేశ పభుత్య 
చట్టాన్ని 1919 లో చేసింది. ఇది 1921, జనవరిలో అమలులోకి నచ్చింది. దీనిమూలంగా 
భారత దేశ్నపజలు సంతృ ప్తిగాంచి, రాజకీయాందోళశనను మానుకొంటారని _ప్రభుక్వం 
భావించింది. కాని ఇది జరగలేదు. సంస్కరణలమూలంగా (ప్రభుత్వం ఆశించిన ఫలితాలు 
లభించలేదు. దేశంలోని రాజకీయ పార్టీలలో అ(గస్ట్థానం వహించినట్టిన్నీ, రాజకీయచ్టై తన్యం 
గల ప్రజలలో అధికసంథ్యాకుల ఆదరణకు పా్శతమెనట్లిన్నీ కాంగెసు 1919 చట్లాన్ని అమలు 

= యల వి 

పరచడంలో (ప్రభుత్వానికి ఏలాటి సహకారాన్నీ అందజేయక. సహాయనిరాకరణ _ విధానాన్ని 
అనుసరించడం సంస్కరణల వై ఫల్యానికి (ప్రధానకారణం. కాం(గెనువారు శాసననభలను 
బహిష్క-రించడంతో (ప్రజలకు వాటిపట్ల ఉత్సాహం ఆడుగంటింది. 


కాని, కాం(గెసేతర పార్తీ లవారు___వారిలో (ప్రధానంగా లిబరల్‌ పక్షానికి (బాహ్మణే 
తరపక్షెనికి చెందినవారు... సంస్కరణలను అమలుపరచడంలో (ప్రభుత్వంతో పూర్తిగా సహక 
రించారు. కొత్త చట్ట ంమూలంగా రాష్ట్ర పరిపాలనలో ని వ్యవసాయం, విద్య, ఆరోగ్యం 
మొదలై న ఖాఖలు శాసనసభలకు బాధ్యత వహించే మంతుల వశంలోకి రావడం వారిని 
ఆకర్షించింది. చాలాకాలంగా దేశ పరిసాలనలో భార తీయులకు భాగస్వామ్యం లభించవలెన నే 


1921.26 మధ్య రాజకీయాలు 10? 


ఆశయం కొంతవరకు ఫలించిందని వాదు భావించారు. వీరు కాం గైసువాంవతె స్వరాజ్యం 
వెంటనే లభించవలెనని వాంఛించినవారుకారు. పరిమితాధి కారం లభించినా వారు తృ _ప్టిపడ్డారు. 
ఇంతేగాక 1918 చట్టంమూలంగా ఏర్పడిన కేంద్ర శాననసభలోను, రాష్ట్ర శాసనస భలలోను 
పజలు ఎన్నుకొన్న సభ్యులు ఆధిక సంఖకాలో ఉండీనారు. 


దీని ఫలితంగా ప్రజాభిప్రాయాన్ని _వభుత్వానికి [ప్రత్యక్షంగా తెలియపకచుటకు 
ఎక్కువ ఆవకాశం లభించింది. ఈ అవకాశాన్ని చక్కగా వినియోగపరచినవక్షొన (పభుక్వం 
తన నిరంకుశ విధానాన్ని కొంతవరకైనా మార్చుకొని, (పజాభిపాయానుసారం పరిపాలనను 
సాగంచగలదనీ వారు భావించారు. వీరు కొంగెస్‌ వారివఠలె స్వరాజ్యం వెంటనే లవించవలెనని 
వాంచఛీంచిన నారుకారు. నదిమితాదికారం అకించినా వారు తృ్ప్పిపడ్డారు. 


ప్రభుత్వంతో వారు సహకిరించుటక ఇదికూడా ఒక కారణమైంది... వారి 

పరిపాలనను నెమ్మదిగా సాగించవచ్చునసి పభుత్వం అనుకొ 
( మ. కాంగసేతర పార్తిల వారుకూడా ఆశాభంగాన్ని పోండి, 
ఫ ౦ంస్కకజలవలన డేశానికి విస్తార పయోజనంచేకూక లేదని, 1818 
చట్టానికి బదులు డేశానికి ఎకువ రాజకీ మప యోజనాన్ని కలిగించే చురిడెక శాసనాన్ని 
బేయవలపిందగా చభుత్వాన్ని ఒ తీడి చాయుసాగారు,.  ఏకాసికాలచేత ఈ పార్తీలవారుకూడా 
ఈలాగు భావించా తెలుసుకొనడం న్‌ - 


(1) 1919 చట్టం మంత్రుల moe వచ్చిన శాఖలను వార్‌ 
స్వతంత్రంగా ఛాననసభల అను ఎమతితో పక5వాలిందుటకు ఉద్దేశింపబ చ 


నెరవేరడంలో ఐ. పి. యస్‌ శాఖకు చెందన ఉన్నత ఉద్యోగివక్షం ఆనేక అవరోధాలను 
య్‌ 


కల్పించింది. చట్టాన్ని ఆములుపరచడంలో అఆవసరములైన నిమయ నిబంధనలను (Rules 
6 an 
చ స్‌ వాక మెంటు భారత చేశ పభుత్వానిక్‌ ఒప్పుగించిండి. 


and Me చమ అదికారాన్ని 
ఆ 


ee had కార ప కె ఉన్నత ఉదో్యోగవర్ష పభుత్వం అన్నమాట. ఈ 


స 

ws పరిపాలన డేశంలో ఎర్నడిసప్పజణినుండి సర్వాధికారాన్ని వహిన్తూ 
షం న సాహ ఆ Mos బేశమ్మాతం కూడా భార తీయురైె_ న మంతుల వశంలోకి రావడం 
వారికి అంగీకార యోగ్యం కాలేదు. ఈ కారణంచేత మం; తుల ఆధికాక నామమ్మాతంగాను 
వా_సవాధి కారమంతా తవ మవశంలో ఉండెటబ్లుగాను నియమ నిబంధనలను కణ హోం చా 


సాధారణంగా బాధ్యతాయుత ప్రభుత్వ పిధాసెంలో ఉన్నతి ago వర్గానికి చెందిన 
వ సాగించడం సంవ 


వారు మం(తులకు లోబడి, వారి ఆదేశాల ననుసరించి "ల; 
సఖ లకు బాధ్యువై రకం సాధ్యంకాదు. కాని 
సిబంధనబ రూపొందించ బడినపి,. హం క వ్‌ 


ఆపీలుచేసి, 


గ 
a 
9. 


దాయం. ఆప్పుడుగాని మంతులు శాసన 
ఈ సంప్రదాయానికి విరుద్దంగా నియమ 
దేశాలు ఉన్నతో దోగ్యులకు ఆమోదయోగ్యం కానప్పుడు వారు గవర్నరుకు 
గవర్నరు అనుమతితో ఆ ఆదేశాలకు విరుద్దంగా ప్రవర్తించే అధికారాన్ని సంపాదించారు. ఇది 


108 భారత స్వాతం(త్రో కద్యమ చరిత్ర 


మంతుల స్వాతంత్ర్యానికి బాధ్యుతకం అవరోధంగా పరిణమిచింది. సాధారణంగా బాధ్యతా 
యుత విధానంలో మంతులు యజమానుల స్థాన ంలోను ఉద్యో గుం వారికి సలహో ఇచ్చేవారి 
స్థానంలోను ఉంటారు. వారి సలహాలు మం (తులకు నచ్చనప్పుడు మంతుల అభిపాయాను 


సారం (ప్రవ ర్తించడం వారివిధి. కాని ఉద్యోగివర్షం దీనికి అన్యధాగా ప్రవ ర్తించసాగింది, ఇది 
మంతుల ఆతృ ప్రికి కారణమైంది. 


ఉద్యోగవర్గంవారివై ఖరిని సమర్థిస్తూ 1822 ఆగస్టుకో (బ్రిటిమ (ప్రధాని లాయడ్‌ 
జార్జి పార్లమెంటులో ఒక ఉపన్యాసం చేస్తూ, ఆందులో భారత పరిపాలనా నిర్మాణమునకు 
సివిల్‌ సర్వీసు ఉక్కు. చ్నృటమువంటిది. దానిపై న ఎలాటి నీర్మాణ మైనా స్థాపింపబడవచ్చు. 
కాని ఆ చృటాన్ని తొలిగించిన పక్షంలో ఏ నిర్మాణము నిలువజాలదు. అది కూలిపోవడం 
తప్పదు. దానితో (సివిల్‌ సర్వీసుతో మనం జోక్యం కలిగించుకొనంాదు. దానిని ఏ పరి 
స్టితులలోకూడా బలహీన పరచరాదు. దానికి లభించిన సౌకర్యాలను మనం తగ్గించరాదు, 
భారత చేశములో | (బైిటిష్‌వారి ధర్మము సరిగా నిర్వ ర్తింప బడవలెనన్నయెడల ఆ దేశ పరిపాల 
నమునుండి ఎన్నటికినీ ఐ.పి.యస్‌. ఉద్యోగులను తొలగింపవీలులేదు....” అని స్పష్టంచేళాడు. 
[బ్రిటిష్‌ (ప్రధానివంటివాడు ఈలాటి అభిపాయాలను వ్యక్తం చేయడంతో మంత్రులకు వా స్తవ 
మైన ఆధి కారాన్ని ఒప్పగించే ఉదేశం (బైిటిష్‌ అధికారులకు లేకపోవడం రుజువైంది. కాంగెసే 
తర పకెల ఆత ప్రిని ఇది మరింత బలపరచింది. 


(2) సాధారణంగా బాధ్యతాయుత విధానంలో అధినేత స్థానంలో ఉండేవాని అధి 
కారం నామమా(తంగాను; వాస్తవాధికారంం శాసనసభలకు బాధ్యుతైై “న మంతుల నశంలోను 
ఉంటుంది. అందుచేతనే బ్రిటన్‌లోని రాజుల అధికారం నామ మాత మైనట్టిది. వాస్తవంగా 
పధానమంతత్రి తక్కిన దుంకతులు అధికారాన్ని చెలాయించేవారు. ఈ సం,_పదాయాన్ని అనుస 
దించి రాష్ట్రానికి అధినేత అయిన గవర్నరుకు మంతుల వశం చేయబడిన శాఖలపై ఏలాటి 
అధికారమూ ఉండరాదు. కాని నియమ నిబంధనలు అతని అధికారం వాస్తవరూపం ధరించే 
టట్లు చేళాయి. మంతుల అభ్నిపాయాలకు గవర్నరు అభిప్రాయాలకు వై రుధ్యం ఎర్బుడినవ్వుడు 
గవర్నరు ఆభిపాయాలే చెల్ల వలసిందిగా సియమ నిబంధనలు విధించాయి. ఈ పరిస్థితులలో 
మం(త్రులు శాసన సభలకు బాధ్యత వహించుటకు బదులు గవర్నరుకు బాధ్యతవహించి, ఆతనికి 
లోబడి (ప్రవ ర్హించవలసిన వారయ్యారు. 1819 చట్టం మం్మతులకు వా స్తవాధికారం ఉండనల 
సినట్లు నిర్ణయించినా ఇదివాస్రవ రూపం ధరించలేదు. 


(క) మంత్రుల పరిపాలనలోకి వచ్చిన విద్య, వ్యవసాయం మొదలైన శాఖలను 
ఆభివృద్ధి చేయుటలో మం(తులకు ఉత్సాహమూ ఆస క్రి ఉండినా దానికి ఆవసర మైన ఆర్థిక 
వనరులు వారి వశంలో లేనందున వారు అభివృద్ధి కార్యక్రమాలను సాగించలేక పొయ్యారు. 
ఆర్థికశాఖ కార్యనిర్వాహక సభ్యులవశంలో ఉండినది. ఈళాఖమై మంత్రులకు ఏలాటి అధి 
కారమూ లేదు. దానిపై యాజమాన్యాన్ని వహించిన కార్య నిర్వాహక సభ్యుని (Member of 
the Executive Council) సహకారం లభి స్తేనేగాని మంత్రులు వారి కార్యక్రమాలను 
పాగించలేని స్థితిలో ఉండినారు. ఇదికూడ నూంశక్సెగు చెమ్బఫర్హు సంస్కరణలపట్ల వారికి 
కాలక్రమాన కలిగిన అతృ ప్రి పికి కారణమైంది. 


1921-26 మధ్య రాజకీయాలు 109 


(4) రాష్ట్ర శాసనసభల నిర్మాణంకూడా వాస్తవమైన బాధ్యతాయుక ప్రభుత్వ విధా 
నానికి అనుగుణంగా లేకపోయింది. శాననపభతోవని నభ్వు ననా. ప్రజలు ఎన్నుకొన్న సభ్యులు 
కారు. వారిలో ముప్పై శాతం (ప్రభుత్యం క్రింద పనిచేసే ఉదో్యగవర్గానిక చెందిన వారుగాను 
(ప్రభుత్వంచే నామని ర్రైశం చేయబడిన వారుగాను (Nominateర ఉండిరి. వాస్తవమైన బాధ్య 
తాయుత విధానంలో ఎన్నుకొన్న సభ్యులలో అధికసంథ్యాకులకు విశ్వాసపాతురై నవారు 
మాత్రమే మంత్రులుగా ఉండడం ఉత్తమ సంప్రదాయం. 181% చట్టం మంతుదు శాసనసభకు 
విశ్వాసప్మాతులుగా ఉండపలెనని విధిఎచింది. ఈ విధించడ ౦వల్లై ఉద్యోగవర్లానకి సామ ని కేశ 
సభ్యులకు ఎవరు మంతులుగా ఉండడ మో నిర్హయించే ఆదికొరం తపం పక. వన్నుకొన్న 
సభ్యులలో అధికసంఖ్యాకుల విశ్వాసానికి పాత్రులు కానివారుకూడా మంతుల పదవులను 
అనుభవించ గలిగారు. 

(5) 1919 చట్టం గవర్నరుకు సర్టిఫికేషన్‌ ఆధికారమనే ఒక _ప్రత్యేకి అధికారాన్ని 
కల్పించింది, వాత. శాననసభ ఆమోదించ ని బెల్లులను శాసనాలుగా చయల ఆధికా 
రాన్ని, శాసనసభ ఆమోడించని బడ్జెష్టైప ద్దులను బుట్ట సమ మాతం చేయగల ఆధ కారాన్ని గవర్నరు 
చెలాయించగలిగాడు. ఇందుచేత శాసననభలకు సాధారణంగా ఉండదగిన అధికారం వాటికి 
లభించలేదు. ఇదికూడా పజాస్వామ్యదృష్ట్యా మాంజేగు చెమ్బఫక్తు సంస్క కలలోని 
గొప్ప లోపం. 

ఈలాటి లోపాలు 19189 చట్టంలో ఉండిడం (క్రమక్రమంగా కాం గెసేశరి పార్టీల 
వారు తెలుసుకొన్నారు. అందుచేత కాంగెసువారి వలెనే వారుకూడ ఆ చట్టంపట్ల ఉత్సాహాన్ని 
కోల్పోయి దానిని మార్చడం అవసరమని నిక్షయానికి వచ్చారు. 


చట్టంతో ఇన్నిలోపాలు ఉండినా అది పూర్తి విఫల అమన దని ఆనుకొసరాము, 
ఈ చట్టంక్రింద మంతిపదవులలోకి వచ్చిన Sei సకిపాల న ౬ కంగంలో గొప్ప అను 
భవానీం సంపొాదించడమె గాకి బాధ్యతతో ను దక్షకతోను పరిపాలనను సొగించగలరని రుజువు 


(a 
చేశారు. పదిపాలన సామర్హ్య్యము రామూ దోపి యన్లకు మాత్రమే ఉన్నదనే (వీటిష్‌ వారి వాదన 


లస 


సిరాధారమని స స్పష్టం చేయగలిగారు. పష. వీరు 'పజలకు ఉపయోగపడే శాసనాలను 
కొన్నిటిని వారివశంలోకి వచ్చిన శాఖలలో చేయగలిగారు. మృడాసులోను మరికొన్ని రాష్ట్రాల 


లోను మునిసిపాలిటీలలో మొదటిసారిగా ఉచిత నిర్వాంధ విదా్యావిధానమును (ప్రవేశ పెట్టినారు. 
లక తావంటి నగరాలలోను, జిలాబోరులవంటి సంనలతోను ; పజల (పాతినిధ్యాన్ని ఎక్కువ 
జాలని గ మా జు వ్‌ 


.పపేశ పెటి ప్రభుత్వ అధికారాన్ని తగ్గించగలిగారు. 


చు ఆ! ములు 


UK 


కేంద్ర పరిపాలనలో 1819 చట్టం బాధ్యతాయుక విధానాన్ని పక్రమితంగా కూడా 

వేళ పెట్టక పోయినా శాసనసభకు ఎన్నుక్‌ కొనబడిన సభ్యులు (వజాభి పాయాన్ని వదేపదే [ప్రభు 
ee తెలియపరచగలిగారు. పభుత్వం ఈ అభ్యిపాయానుసారం పరిపాలనను పూర్తిగా 
సాగించకపోయినా కొన్ని విషయాలలో దానిఫలికంగా తన విధానాలను మార్చుకొన్నది. కొంత 
వరకు ఇందుటో సహాయనిరాకరణ ఉద్యమ; పథావం కనుపి స్తున్నట్లు చెప్పవచ్చు. ఈ ఉద్య 
మాన్ని బలహీనపరచే ఉగ్దేశంతో (ప్రభుత్వం (ప్రజాభి పాయాన్ని లెక్కలోకి తీసుకొనుటకు 
పిద్ధపడింది. ఉదాహరణకు._-న్యాయ విచారణలో యూరోపియన్లకు ఉండిన (ప్రత్యేక హక్కు 


110 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


లను తొలగించింది. 1888 నాటి ఇల్బర్డు బిల్లు ఆశయం దీనిమూలంగా కొనసాగింది. శాసన 
సభ్యుల ఆభిప్రాయం మేరకు 1821 లో (ప్రభుత్వం ఒక కమిటీని నియమించి దాని సిఫారస్సులు 
ఆధారంగా (పజల వాకా సితం[త్యాదులపె ఆఅంతకుపూర్వం విడి ౩చిన సీర్పందాలను కొంతవరకు 
సడలించింది. ముద్రణాలయ చట్టంలోని లోపాలలో కొన్నిటిసి రద్దుచేసింది. భారతీయ యువ 
కులకు సె నికశికణను ఇచ్చే కార్యక్రమాన్ని (పొరంభించింది. ఫ్యాక్షరీలలోను గనులలోను పని 
చేసే కార్మికులకు సౌకర్యాలను కలిగిస్తూ కొన్ని చట్టాలను చేసింది. పరిశ్రమలకు రక్షణకల్పించే 
ఉద్దేశంతో ఒక టారిఫ్‌ కమిషన్‌ (Tariff Commission) ను నియమించిండి. 
కేంద్ర శాసనసభలోని అనధికార సభ్యులు దేశ (ప్రయోజనాల దృష్ట్యా ఆనేక తీర్మా 
నాలను (ప్రవేశపెట్టి చర్చలు సాగించారు. ఆలాంటి తీర్మానాలలో ఒకటి రాష్ట్రాలలో ద్వంద్వ 
పరిపాలన విధానానికి బదులు పూర్తిగా బాధ్యతాయుత పరిపాలనను 1824 లోపుగా 
వవేశపెట్టవలసిందిగా, 1880 లోపుగా భారత దేశానికి డుమినియన్‌ (ప్రతిపత్తిని (ప్రసా 
దించవలసిండిగాను కోరింది. (పభుత్వం ఈ తీర్మానాన్ని (పతిఘటించినా అది సభటో ఆధిక 
సంఖ్యాకుల ఆమోదాన్ని పొందగలిగింది, (ప్రభుత్వం ఆ తీర్మానాన్ని [విటన్‌లోని అధికారులకు 
పంపుటకు అంగీకరఎచింది. 
పజాభిపాయాన్ని కొంతవరకే నా మస్నించవలసిన ఆవసరాన్ని (ప్రభుక్యం (గహాొం 
చినా మొత్తంమీద ఆడది నిరంకుశంగానే (ప్రవ రిస్తూ వచ్చింది. ఉదాహరణకు._-కాసనసభ 
అభిప్రాయానికి విరుద్దంగా 1828 లో ఉప్పుపన్నును రెండురెట్లు పెంచింది. ఐ. పి. యస్‌. 
ఉద్యోగుల జీతాలను ఇతర సౌకర్యాలను పెంచే ఉద్దేశంతో ఒక కమీషన్‌ను నియమించింది. 
రంభ విధానంలో చప్పుకో దగిన మార్పులు ఎలాటివాటిని 
దమన వఏధానాన్సి యధా(పకారం సాగిస్తూనే వచ్చి ఒడి, మాంకేగు చెమఫరు సంస్కరణల పుటి 


వె ఖరిలో గొప్ప మార్పు కనుపించలేదు. కార్యగసేజర పక్ష్షొలవారి అత్స పికి ఇది (ప్రధాన 
కారణ మైంది. 


1821-23 లో కాం్యగెసు పకానికీ చెందినవారు శాసనసభలను బహిష్కరించిన కార 
కాంగో (పభుత్వంతో సహకరించే కాం(గెసేతర పక్షొలవారు మా[తమె వాటిలో సభ్యులయ్యారు. 
1928 లో కాంగెసులోని ఒకవర్గంవారు స్వరాజ్యపార్తి అనే పేరుతో ఒకపార్తిని నిర్మాణం చేసి 
దాని తరపున ఎన్నికలలో పాల్గొని 1924 లో శాసనసభలలో (ప్రవేశించారు. ఈలాటి పార్టీ ఏ 
పరిస్తితులలో నిర్మాణమైనదో, అ ఉదేశంతో ఆడి కశాసనసభలలో (ప వేశించిందో దాన్‌ ఫలితంగా 
శాసనసభల కార్యక్రమాలలో ఎలాటిమార్చులు వచ్చినవో మనం తెలుసుకోవడం అవసరం, 
1921.26 లో స్వరాజ్యపార్షీ (పధానపాత వహించడం రాజకీయాలకు లక్షణంగా పరిణ 
మించింది. 1921.28 రాజకీయాలకు 1924.26 రాజకీయాలకు ఇందులోనే గొప్ప భేదం. 


గాంధీ సమష్టి శాసనోల్ల ంఘనంతో కూడిన సహాయనిరాకరణోద్యమాన్ని ఉపసంహ 
రించుకౌన్నా (పభుత్వం దమననీతికిగాని సీర్భంధవిధానానికిగాని స్వ స్టిచెప్పలేదు సరిగదా వాటిని 
మరింత తీవ్రంగా వినియోగించసాగింది, ఉద్యమనాయకుడైన గాందీకి ఆరుసంవత్సరాలు జైలు 


1921.28 మధ్య రాజకీయాలు 111 


శిక్షను విధించింది. ఇడేవిధంగా ఉద్యమంలో పాల్గొన్న వారిలో ఆనేకులనూ ఆఅమమానాస్ఫదు 
లనూ ఎలాటి సాక్షుంతోగాని విచారణతో గావ నిమి త్తంలేకుండా నిక్భంధంలో ఉంచింది. 
ఉద్యమం తిరిగి తలఎ_తకుండా చేయడమే దాని లక్ష్యమెంద. 

జో ఆక pa 


ఇది కౌర్యగెసువావలో కొందరికి ఆగహకారణమైనడ. పీకు సముషి శాసనోల్ల -ఘె 

ర మ్‌ 
నాన్ని తిరిగి (పారంభించదలచారు. మరికొందరు ఇందులో (పజలకు ఉత్యాహొంతేదనీ. ఇడి 
సాధ్యంకాదనీ భావించారు. మోతీలాల్‌ చి తరంజనడాసు కేల్కారు మొద నవారు సహాయ 
నిరాకరణకార్య(కమాన్ని మార్చి, 1923 నవంబరులో జరుగనున్న శాసనసభల ఎప్నికలలోొ 
కాంగెసువారు పాల్గొని, శాసనసభలలో [ప వేళించి, వాటినాధనాన పవతాషస్‌ిం పత్యష్షంగా 


(పతిఘటించడం ఉత్తమ విశఛానమసని అధి వ *యపడినారు. 


1922 జూన్‌లో అఖిలభారతకార్శగసుకమిటి సమా వేశ 
అభ్మిపాయ భేవాలు ఏర్పడడం గమనించి వీటిన్నిబిని క్షూజ్జంగా పరెశిలించి 
చుటకు ఒక కమిటీని నియమించవలసినడిగా అధ్యక్షడన హకీం అజ్మల్‌ కొనును కోరింది. 

రొ 


చాడు. దీనికి శాసనోల్లంఘన విచారణకిమిటే (Civil Disobedience Enquiry committee) 
అనే పేరు వ్యవహారంలోకి వచ్చింది. 


ఈ కమిటి డేశమంతటా పరి పైటించి, (పముఖులనేకుల నాకిని సేకరంచి ఒక 
నివేదికను సమర్పించింది. అందులో యావద్యారడో సమష్టి శాసనోల్ల ంఘనానికి (ప్రజలు 
సంసిద్దులుగా లేరని, నిర్మాణకార (కమం పట్ల కకాడా వారికి ఉత్సాహ౨ తగ్గిందని సూచించింది. 
శాసనసభల (ప్రడేశాన్ని గురంచి కమిటీలో ఏకాథి పాయం కుదరలేదు. రాజగోపాలాచారి కస్తూరి 
దంగయ్యగారు డాక్టరు ఆన్వారకీబు శాననసనభలలో పవశించరాదనే ఆధి వాయాన్ని వ్యక్తం 


(1 


మోతటార్‌ నక వటకకాతున 
చేశారు. మోతిలార్‌ నె పూ, విటల్‌ భాట్‌ 


ఎఆేల్‌, ఆశ్నిల్‌భాన్‌లు శాసనసభల .(పవేళాన్సి సమ 
చ అ Con 
ర్రైంచారు. వీటి బహిష్యురణ యధ్యాపైకాకం జరగవలెనని ఆధి పాయపడినవాకకి సనాతనులనీ, 
( ro Changers అని మార్పులు కోరనివారికి ౫౦ Changers అప పేళ్లు వృవహారఎలోకి 
వచ్చాయి. 


1922 నవంబరులో ఆఖిలభారతకాంగెసు కమిటి ఈ నివేదకను పరిశీలించి నివేదిక 
లోని విషయాలను గురించి తుడినిర్షయాన్ని తీసుకొనే బాధ్యతను డిశంబరులో జరుగనున్న 


వ ష్‌ 
కాం (గను సమావేశానికి వదలి వెసింది. 


ఈ మధ్యకాలంలో సనాత నులు సంస్క ర్రలమధ్య వాదోపవాదాలు తీవంగా చెల 
రేగాయి. శాసనసభలలో _వవేశించడం కలక ర్తా నాగపూరు కాం్యగెసుల తీర్యానాలకు విరుద్ధ 
నువ జాతీయనాయకుడై న గాందీ దానికి (పతికూలుడసీ, శాననసభలలో (పవేశంచడం నహాయ 
నిరాకరణ ఉద్యమం విఫల మైనట్లు బహిరంగంగా ఆంగీకరించడమేనని, ఆలాగు అంగీకరించ 
డం కొంగను గొరవానికి (పతిష్టకు భంగకర మనీ, స్వరాజ్య సంపాదనకు పూర్తి బిహిష్క్ల రజ 


కార్య్శ్మక్రమంతోకూడిన సహాయ సనిరాకరణమొక్క కే సాధనమని. శాసనసభల (ప్రవేశం దానికి 


112 భోరత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


సాధనం కాజూలదని సనాతనులు ,_పచారాన్ని సాగించారు. పరిస్థితులు మారినప్పుడు కార్య 
క్రమాన్ని మార్చుకొనడం (ప్రాజ్ఞత అనీ, గాంధీకూడా అనేక పర్యాయాలు కార్యక్రమాలను 
మార్చుకొన్నాడని, యుద్ధంలో ఒక వ్యూహం విఫలమైనప్పుడు ఇంకొక వ్యూహాన్ని పన్ను 
కొనడం అవసరమని, శాసనసభలలో (ప్రవేశించి (ప్రభుత్వాన్ని (_ప్రతిఘటించడంకూడా ఒక 
విధమెన సహాయ నిరాకరణమే అని, కాం(గసువారు శాసనసభలలో (వవేశించని పక్షంలో 
కాంగెసే తరులువాటణిలో (వమేశంచి (ప్రజలకు హానిని కలిగించే కార్యక్రమాలలో [ప్రభుత్వానికి 
సహాయపడే ప్రమాదం ఉన్నదని, ఈ పరిస్థితులలో కాంగైసువారు శాసన సభలలో _ప్రవేశిం 
చని పక్షంలో [పజల విళ్వాసాన్ని కాంగెసు కోల్ఫోవునని, అది వాంఛనీయ పరిణామం కాజాల 
దని సంస్కర్తలు (ప్రచారం చేశారు. 


ఈలాటి వాతావరణంలో డిసంబరు ఆఖరువారంలో కాంగెసు చిత్తరంజనదాసు 
ఆధ్యక్షతన గయలో సమావేశ మైండ, ఆధిక ఉపన్యాసంలో దాసు శాసనసభలలో ప్రవే 
కాన్ని సహేతుకంగా సమర్దించాడు. కాని చర్చలలో రాజగోపాలచారి మొదలై న సనాత నులు 
దాసిని త్మీవంగా ఖండించారు. తుదకు కాం(గెసు శాసనసభల బహిష్కారం యధా (పకారం 
జరగవలసిందిగా తీర్మానించింది. సనాతనులకు విజయం లభించింది, 


కాని సంస్కర్తలు ఆళాభంగాన్ని పొందలేదు. సమావేశం ముగిపిన వెంటనే దాసు 
తన అధ్యక్షపదవికి రాజీనామాచేసి, న్నెహూ, కేల్కారు మొదలై నవారితోకలిసి శాసనసభలలో 
(ప్రవేశించి (ప్రభుత్వాన్ని (ప్రతిఘటించడం (ప్రాతిపదికగా స్వరాజ్యపార్టీ అనేపేరుతో ఒక పార్టీని 
నిర్మాణంచేశాడు. ఆయితే ఈపార్టీవారు కాంగెసును. విడనాడిపోవుటకు ఇష్టపడలేదు. 
కాంగెసులో ఒకభాగంగా తమ కార్యక్రమాలను సాగించుటకు నిశ్చయించు కొన్నారు. సనా 
తనులకు ఇది రుచించలేదు. రెండు వర్గాలమధ్య వాదోపవాదాలు చెలరేగుతూనే వచ్చాయి. 

5 పాగ్వాదాల మూలంగా కాం(గెను బఅహీనత గాంచే [ప్రమాదం ఏర్చుడగలదసి 
నాయకులనేకులు భావించి రెండు వర్గాలమధ్య రాజీ కుదుర్చుటకు (పయత్నించారు. ఆందులో 
అబుల్‌ కలాం అజాద్‌ (పధానపా(త వహించాడు. ఆ పయత్నాల ఫలితంగా శాసనసభల 
బహిష్క-రణను గురించి పునరాలోచించుటకు (ప్రత్యేకకొం(గైసుసమా వేశం సెష్టంబరుతలో జరగ 
వలసినట్లు అఖిలభారత కాంథగైెసుకమిటి తీర్మానించింది. _దానిమేరకు డిస్టీలో అజాద్‌ అధ్యక్ష 
తన సమావేశం జరిగింది. అందులో “శాసనసభా (పవేశమునకు మత సంబంధమునె న 
ఆఅభ్యంతరములుగాపి, అంతరాత్మ సంబంధమైన అభ్యుంతరములుగాని లేనీవారందరు శాసన 
సభలకు అభ్యర్థులుగా నిలవవచ్చును. వారు రాబోయే ఎన్నికలలో వోటింగుహక్కు ను కూడా 
చెలాయించ వచ్చును. కాబట్టి శాసనసభా (పవేశమునకు (పతికూల (పచారమును వెంటనే 
ఈ కాంగైెను ఆపివేయవలపినదిగా కోరుతున్నది” అని తీర్మానింపబడింది. గయలో ఓటమి 
గాంచిన స్వరాజ్యపకంవారు డిల్లీలో విజయాన్ని సాధించారు. ఈ తీర్మానాన్నే డిసంబరులో 


మహమ్మదాలీ అద్యక్షతన కాకినాడలో సమావేశమైన కాం[గెసు సాధారణ సమావేశము దృఢ 
పరచింది. 


ఈ మధ్యకాలంలో___అనగా 1828 నవంబరులో... శాసననభలకు ఎన్నికలు జరి 
గాయి. దాని ఫలితంగా స్వరాజ్య పార్టీ వారు "కేంద్ర శాననసభలో 48 స్థానాలను గెలుచు 


1921-28 మధ్య రాజకీయాలు [18 


కొన్నారు. మధ్యప్రదేశ్‌ శాసనసభలో వారికి ఆధిక సంభ్యాకబిలం (Majority) లభించింది. 
జెంగాలు శాసనసభలో తక్కిన పార్టీ లకంటె వారికి ఎక్కువ సంఖ్యలో స్రానాలు అభించొయి. 
బొంబాయి: ఉత్తరప్రదేశ్‌, ఆసాం సభలలో వారికి కొంత బలం లభించింది. పంజాబు, 
మద్రాసు సభలలో వారిలోకొందరు మాత్రమే గెలిచారు. బిహారు, ఒరిస్సాలలో వారికి ఒక 
స్టానంకూడా లభించలేదు. కేంద్ర శాసనసభలో 48 స్థానాలను సంపాదించడం డేశంలోని 
వోటర్ల లో ఆధిక సంఖ్యాకులు వారిపట్ల విశ్వాసం కలవా రనే విషయాన్ని రుజువు చేసిండి. 


ఈ ఎన్నికలలో లిబరల్‌ పక్షంవారు (అంతే మితవాదులు) పూర్తిగా ఓడిపొయ్యారు. 
వారిలో మహామహులుగా చాలా కాలాననుండి ప్రఖ్యాతిగాంచిన సురేంద్రనాద్‌ జ్యెనర్టీ, శేషగిరి 
ఆయ్యర్‌, పరాంజపి, చింతామణి మొదలై నవారు కూడా విజయాన్ని సాధించలేక పొయ్యారు. 
భారత రాజకీయాలలో మితవాదుల (వబాబల్యం ఈ ఎన్నికలతో ఆంతరించింద, 


డిల్లీ కాకినాడ కాంగెసులలో స్వరాజ్య పార్టీవారి శాసనసభల పవేశాన్ని ఆమోడించినా 
నోచేంజర్లు సనాతనులు) వారిని విమర్శిస్తూనే వచ్చారు. కాంగెసులో ఈ రెండు వర్ణాలమధ్య 
పూరి సహకారం కుదరలేదు. దేశంలో సమష్టి కాసనోల్లంఘనంతో కూడిన సహాయ నిరా 
కరణోద్యమాన్ని సాగించుటకు అనుకూల పరిస్థితులు లేనినాడు ఆలాటి పరిస్తితులను కల్పించు 
టకు సాధనమైన నిర్మాణ కార్యక్రమాన్ని పునరుడ్జరించుటకుబదులు వీరు స్వరాజ్య పాని విమ 
ర్మించడంలో వారికాలాన్ని వ్యక్చపుచ్చుతూ వచ్చారు. 

ఈలాటి వాతావరణంలో అనారోగ్యం కారణంగా గాంధ ఆరు సంవత్సరాల శికొకాలం 
పూ_ర్తికాకముండే 1924 ఫిబ్రవరి ౪ న జైలునుండి విడుదలయ్యాడు. కాం_గెసుకేగాక 
దేశానికంతా ఆయన ఏకైక నాయకుడ నేభావం ఆన్ని వడాలలో వ్యాపించి ఉండినది. ఆయన 


శే 
శాసనసభల ; (ప్రవేశాన్ని & ఖండించి సంరాజన పక్షండాౌరి కారంణకమానిి మారొగలడనే విశా౭సం 
నోచేంజహకు కలిగింది. తాము ఏ ఉడకాలతో శాసనసభను .వకేళించిండి ఆయనకు 


~— oe) 
చిన కారణంగా తాను దాసిని న సిక్షయాని వచ్చాడు. నోచేంజక్షకుకూడా 
దానిని (పతిఘటించరాదని సలహా ఇచ్చాడు డెళశంలో జరగవలసిండి నిర్మాణ కార్యో కమమసీ 
అన్ని వర్షాలవారు దానిని కలిసి సాగించవచ్చునసి. పధాగంగా నోచెంజర్లు వారి దృష్టిని దానిలో 
కేం దీకరించ వలసిందని వారికి నచ్చచెప్పాడు. మోతీలాల్‌ డాసులతో సంభాషణలు జరిగిన 


తర్వాత ఆయన చేసిన ప్రకటనలో శకి ఆభఖ్నపాయాన్ని స 

శాసనసభల (ప్రవేశాన్ని ఆయన _ప్రతిఘటించక పోయినా కొన్ని నెలలవరకు ఆయ 

నకు మోతీలాల్‌ దాసులకు మధ్య పూర్తివకీభావం కుదరలేదు. కద్దరు ఉత్ప త్తి, రాట్నాలపై 

నూలు వడకడం, పంచవిథ బహిష్యురణల పాటించడం మొదలై లైన విషయాలగురించి వారి 

మధ్య ఆధి పాయభిదాలు ఎర్చడిగవి. ఆయన దృష్టిలో దేశంలోని డార్మిద్యాన్ని నిరుద్యోగాన్ని 
8 


114 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


నిర్మూలించుటకు రాట్నము కద్దరుతప్ప వేరే సాధనంలేదు. వీటిలో కౌం(గైసు వారందరు 
పాల్గ్లొనినపక్షొన నగరవాసులై న విద్యాధికులకు (గ్రామాలలోని (ప్రజలతో సన్నిహిత సంబంధం 
ఏర్పడి సొమాన్య (పజలలో రాజకీయ చైతన్యం కలుగుతుంది. స్వరాజ్య సంపాదనమునకు 
ఇది తప్పక అవసరం. ఇదేవిధంగా విరుదములను, న్యాయస్థానాలను, (ప్రభుత్వ సహా 
యాన్ని పొందే విద్యాలయాలను, విడేశ వసాంలను, శాసనసభలను బహిష్కరించడం కాం 
(గెసువారి కర్తవ్యం. కలకత్తా నాగపూరు కాంగెసులు పీటినిగురించి చేపిన నిర్ణయాలకు 
కాం_గెసు వారందరూ, వారిలో (పధానంగా కాం(గెసు కమిటీలలో సభ్యులుగా ఎన్ని'కై న వారు 
కట్ట బడి ఉం-డడంకూడా అవసరం. ఈ విషయంలో కమిటీ లసభ్యులు ఇతరులకు మార్గదర్శ 
కులుగా ఉండవలెను. ఇంతేగాక ఏ పరిస్థితులలో కూడా వారు అహింసను విడనాడరాదు. 
దానిని విడనాడిన వారిపట్ల సానుభూతిని (ప్రదర్శించరాదు. ఇవి అన్నీ జై లుకు వెళ్ళుటకు 
పూర్ణం ఆయన ప్రతిపాదించిన కార్య కమాలు. జైలునుండి విడుదలై న తర్వాత కూడా పీటి 
పట్ల ఆయనకుగల విశ్వాసం ఎంతమాత్రం తగ్గలేదు. కాని ఈ విశ్వాసం ఆయనకూ మోతీ 
లాల్‌ దాసులవంటి నాయకులకు మధ్య ఆభిపాయభేదాలు బలపడుటకు కారణములై నాయి. 

192: జూన్‌లో అఖిలభారత కాం గేసు కమిటీ ఆహామ్మదాబాదులో సమా వేళ్ల 
మైనప్పడు ఈ భేదాలు తారాపధాన్ని అందుకొన్నాయి. ఆ నమా వేశంలో సై కార్యక్రమాలను 
ఖచ్చితంగా ఆమవమలసరచే ఉద్దేశంతో ఆయన కొన్ని తీర్మానాలను (ప్రవేశ పెట్టాడు. వాటిలో 
ఒకటి; “కాంగెసు కమిటీలో సభ్యులుగా ఉండేవారు _పతిరోజు అరగంట రాట్నంమీద నూలు 
వడకవలసిందిగానుు నెలనెలా 2000 గజాల నూలును కాంగెసు ఆఫీసుకు పంపవలసిందిగాను, 
ఆలాగు వారు చేయనియెడల వారి సభ్యత్య స్థానాలు వెంటనే ఖాళీ కాగలవని” విధించింది. 
ఈలాటి తీర్మానం కాం_గసు నియమావళికి విరుద్దమనీ దానిని చర్చించరాదని మోతీలాల్‌ ఆక్షేసిం 
చాడు. కాని సమావేశంలో 68 సభ్యులు ఆకేపణకు అనుకూలంగాను 82 సభ్యులు (ప్రతి 
కూలంగాను వోటుచేయడంచేత ఆదిపీగిపోయింది. 

తీర్మానం చర్చకురాగా గాందీ, “స్వరాజ్యాన్ని సంపాదించే (ప్రయత్నంతో కాం 
గెసు నియమావళికి విరుద్ధంగా (ప్రవర్తించవలసి వచ్చినా ఆలాగు (సవర్తించడమే మనవిధి” 
అని తీర్మానాన్ని బలపరచాడు. కాని మోతీలాల్‌ ఆయనపై కత్తిదూసినట్లు ఆయనను (పతి 
ఘటిస్తూ “*చర్కా మూలంగా మనకు స్వరాజ్యం లభించను. గాంధీ జై లులో ఉండగా సభ్యు 
లలో ఎందరు నూలువడకినారో చెప్పగలరా? మాకు (స్వరాజ్యం పక్షంవారిక్సి నిర్మాణ కార్య 
[క్రమంలో విశ్వాసం లేకపోలేదు. కాని దానిమూలంగానే మనకు స్వరాజ్యం లభించగలదవి 
మేము విశ్వసించుటలేదు. కార్య నిర్వాహక కమిటీలోను ఇతర కమిటీలలోను మాకు సభ్య 
త్వం లేకుండా చేయుటకే ఈ తీర్మానం ఉ దైశింప బడింది. దానికి మే మెన్నడూ ఆంగీకరిం 
చము.  కాం్యగెసు అందరికీ చెందిన సంస్థ. ఒక ననాతనులకు మాత్రమే చెందినది కాదు, 
దాని నియమావళికి విరుద్దమైన ఈ తీర్మానానికి నిరసనగా మేము సమావేశాననుండి బయటకు 


వెళ్ళిపోవుచున్నాము” ఆని ఉద్దాటించి బయటకు వెళ్ళిపోయినాడు. స్వరాజ్య పక్షానికి చెందిన 
వారందరు ఆలాగే చేశారు, 


fa 


తర్వాత తీర్మానాన్ని చోటుకు పెట్టగా దానికి అనుకూలంగా 67 సభ్యులు (పతికూ 
లంగా 87 సభ్యులు చోటుచేశారు, అది నెగ్గిందికాని గాందీకి ఈ పర్యవసానం ఎంత 


1921.26 మధ్య రాజకీయాలు 115 


మాత్రము తృప్తి కలిగించలేదు. స్వరాజ్య పక్షంవారు బయటికి వెళ్ళిపోక వోటింగులో 
పాల్గొని ఉండిన పక్షాన తీర్మానం వీగిపొయ్యేది ఆని భావించి న్వరాజ్యపక్షంవారిని సమాధాన 
పరచే ఉరేశంతో తీర్మానంలోని రెండవభాగాన్ని (కక్షసూశ్రాన్ని రద్ధుచేశాడు. అందుచేత 
వారు తర్వాతి చర్చలలో పాల్గొన్నారు. 

ఆయన (ప్రవేశపెట్టిన రెండవతీర్మానం పంచవిధ బహిష్క్టరణములను నిర్వ ర్తింపని 
వారినిగాని, వాటిపట్ల విళ్వాసంలేని వారినిగాని కా్మగెను కమిబీలక ఎన్నుకొనరాదనేఎ. కాని 
స్వరాజ్యపక్షంవారిని సంతృ ప్తిపరచదలచి శాసనసభల బహిష్కరణకు అంగీకరించనవారి 
విషయంలో ఈ తీర్మానం వర్తించదని నిక్జయింపబడింది. 

ఆయన (ప్రవేశపెట్టిన ఇంకొక తీర్మానము అర్నెస్టుడే అనే యూకోపియనును 
గోపీనాధసాహూ అనే యువకుడు హత్యచేపిన విషయానికి సంబంధించినట్టిది దీనివి గురించి 
ఆంతకు పూర్వము బెంగాలురాష్ట్ర రాజకీ యసరభ చర్చించి సాహూ డేశభ క్తిని స్వా త్యాగాన్ని 
కొనియాడుతూ ఒక తీర్మానము చేపినది. గాంధీకి ఈ తీర్మానం ఎంతో విచారాన్ని కలిగించింది. 
అహమ్మదాబాదు సమావేశంలో అకని చర్యను ఖండిస్తూ, అటువంటిచర్య కాం(గెసు అహింసా 
సిద్దాంత మునకు (పతికూలమని, వాటివలన  స్వరాజ్యాభ్యుదయమునకు ఆటంకము కలుగునని 
గాంధీ ఒక తీర్మానాన్ని (ప వేశ పెట్టినాడు. దానిపైన తీవమైన వాదోపవాదాలు జరిగినవి. వంగ 
రాష్ట్రాానికిచెందిన దాసుకు ఆ తీర్మానము ఎంతమాత్రము రుచించలేదు... దానిని ఓటింగుపెట్టి 
నప్పుడు 78 సభ్యులు మాత్రమే దానికి ఆనుకూలంగాను, 70 సభ్యులు దానికి (పతికూలంగాను 
వోటు చేశారు. ఇందరు నభ్యులు సాహూ (ప్రవర్తనను ఖండించకపోవడం గాంధీకి ఎంతో 
విచారాన్ని కలిగించి ఆయన కళ్ళనీన్ల పెట్టుకొనడం కూడా జరిగింది. ఆయన ఇన్ని సంవత్స 
రాలుగా (పచారంచేసిన ఆఅహింసాసిద్దాంతం విఫలమైనట్లు భావించాడు, మొ_త్తంమీద అహమ్మ 
దాబాదులో జరిగిన అభిలభారత కాంగైసు సమావేశం ఆయనకు ఒక విధంగా కనువిప్పును 
సగం తనతో ఏకీభనించని 
న మోతీలాల్‌ దాసులతో 


చె 
an 
ఐకమత్యాన్ని సాదించడం తన కరవ్య 


కలిగించింది. కాం్యగెసులోని ప్రముఖులలో సుమాకు 
చ 
ఒడంబడిక చేసుకొని కాం గెసువరాల మధ్య పూ 
జో 


క 
ఈ నిరయానికి రావడంలో మరిరెండు పరిప్తితులు ఆయనపై (ప్రభావం వహించాయి. 
వాటిలో మొదటికి హిందువులు ముహమ్మదీయులమధ్య 1821.22 తో ఏర్పడిన స్నేహభావం 
అంతరించి ద్వేషభావం ముదిరి అనేక మతకలహాలకు దారితీయడం, కాం్యగెసువర్షాల మధ్యనే 
కాక హాందువులు ముస్తి అ మధ్యను, కాం గెను కాం గేసేతక పార్తీ లమధ్యను ఐకమత్యాన్ని 
కుదరావలసిన అవసరం ఏరా-డినటు ఆయన భావించాడు. కాం(గెసువరాలమధ్య ఐక మతిం 
ఇ య ag) Ca 
ఏర్పడడం దీనికి మొదటిమెటని ఆయన తలచాడు. ఇడిగాక కాం గెసుళోని విభేవాలను ఆధా 
కంగా చేసుకొని 1924 లో (పభుక్వం__.పధానంగా బెంగాలు ప్రభుత్వ్యం___డాని నిర్బంధ 
విధానాని బలపరచి స్వరాజ్యపారి ని ఆణచివేయుటకు సిదపడింది. ఈ విడానాసి ఎదుర 
Al ఎ క్‌ వ ల, 
నడం అన్నిటికంు ఆవనదమని గాంది 'గహాంచాడు. 


నే 





* ఇందుచేతనే ఈ సమావేశాన్ని గురించి ఇంత వివరంగా చెప్పవలసి వచ్చింది. 


118 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


ఈలాటి పరిస్టితులఫలిత ౦గా గాందీ 1924 నవంబరులో కలక తాకు వెళ్ళి మోతీలాల్‌ 
దాసులతో సం(|పతింపులు జరిపి వారితో ఒక ఒడంబడికకు వచ్చాడు. దానిప్రకారం (1) విదేశ 
వస్త బహిష్కరణము తప్ప తక్కిన బహిష్క_రణములూ, సహాయనిరాకరణో ద్యమమూ 
పూర్తిగా ఉపసంహరించుకోబడినాయి. ఇది స్వరాజ్యపక్షంవారికి సంతృ ఫి కలిగించింది. దీని 
ఫలితంగా కాంగైసేతర పార్టీలవారుకూడా కాంగ్రెసుతో కలిపి ప్రభుత్వం అనుసరి స్తున్న 
నిర్భంధ విధానాన్ని (పతిఘటించగలర నే ఆశ దేశంలో వ్యాసించింది. (2) నూలువడుకుట 
ఖద్దరు ఉత్ప త్తి, అస్పృశ్యతా నివారణము, హీందూ మహమ్మదీయ సఖ్యత అనే అంశాలతో 
కూడిన నిర్మాణ కార్యక మాన్ని కాం[(గసులోని అన్నివర్లాలవారు సాగించవలసినట్టుగా నాయకులు 
ముగ్గురూ అంగీకరించారు. (8) శాసనసభలలోని కార్యక్రమాలను స్వరాజ్యపక్షంవారు స్వతం 
త్రంగాకాక కాం(గైసుతరపున జరపవలపిందిగా ముగ్గురూ అంగీకరించారు. దీనితో కాంగెసు 
ఒక సంస్థ, స్వరాజ్యపక్షం వేరొక సంస్థ అనే భావం ఆంతరించింది ఇది మొదలు స్వరాజ్య 
పక్ష్షంవారు కాం(గైసులో పూర్తిగా లీనమై పోయినారు. కాంగెసులోని ఎవర్గంవారూ వారిని 
విమర్శించే అవకాశం లేకపోయింది. అన్ని వర్షాలమధ్య ప్పూర్తి సహకారం కుదిరింది. 


1924 డినంబరు ఆఖరువారాన గాందీ అధ్యక్షతన బెల్లాంలో కాంగెసు సమావేశం 
జరిగింది. అందులో సై ఒడంబడిక దృఢపరచబడింది. ఈ విధంగా విభేదాలతో (పారంభమైన 
1924 వ సంవత్సరం పూర్తి ఐకమత్యంతో ముగిసింది. ఈ ఐకమత్యానికి చిహ్నంగా స్వరాజ్య 
పార్ట్రవారు గాంధీ అభిప్రాయాన్ని అనుసరించి కాంగెసు సభ్యత్వానికి ఇదివరకు ఉండినపావలా 
చందాకాక సూలువడుకు చందాకు అంగీకరించారు. ఈ అంగీకారం (ప్రకారం కాం.గసులో 
సభ్యత్వాన్ని కోరేవారు ఏఆపేట 2౮00 గజాల వడికిన నూలును కౌంగెను కార్యవర్గానికి ఆంద 
జేయవలెను. ఖద్దరుమూలంగా నే దేశానికి ఆర్జిక విముక్తి, రాజకీయవిము క్రి లభించగలద నేది 
గాంధీ విశ్వాసము. స్వరాజ్యపార్షీవారికి అలాటి విశ్వాసం లేకపోయినా ఆయనతో రాజీ చేసు 
కొనడంలో ఈ విషయంలో ఆయనతో ఆంగీకరించడం అవసరమని కాంగెసు చందా 
సందర్భాన ఈ నియమానికి అంగీకరించారు. 


గాంధీకి స్వరాజ్యపక్షంవారికి పూర్తి సహకారం కుదరడంతో 1925 _“సెష్టంబరులో 
పాట్నాలో జరిగిన అఖిలభారత కాం గెసుకమిటీ ఆఖరు మెట్టును అధి రోహించింది. కాం(గసు 
ఒక రాజకీయ సంస్థమా(త్రచునని, స్వరాజ్యపకంవారి కార్యక్రమాలన్నీ కౌాంటగెసు కార్య 
[కమాలే అసి, ఖద్ధరుకు సంబందించిన కార్యకమాలనస్నీ అఖిలభారత చర్కాాసంఘం అనే 
(పత్యేక సంస్థ కాంగెసుకు అనుబంధంగా నిర్వహించవలెననీ, కెంగెసు సభ్యత్వానికి నూలు 
చందా మాతమేకాక పావలాచందాకూడా ఇయ్యవచ్చునని నిర్ణయించబడింది. ఈ తీర్మానాల 


ఫలితంగా స్వరాజ్యపత్షం కాంగాసుపై సర్వాధి కారాన్ని వహించింది. 


1924 లో జై లునుండి విడుదలమునప్పుడే రాజకీయాలనుండి విరమించి తన దృష్షి 

చా లు 

నంతా నిర్మాణకార్య(క్రమంలో కేం దీకరించవలసినబ్లుగా గాందీ నిర్ణయించుకొన్నాడు. అనారోగ్య 
పరిస్థితులు కారణంగా ఆయన జైలునుండి విడుదలచేయబడ్డాడు. లేనిపక్షంలో 1928 మార్చి 
వరకు జెలులో కాలంగడుఫుతూ రాజకీయాలనుండి విరమించుకొనపలసినవాడు. (పభుత్వ 


rs 


జూదార్యంవల్ల బయటకు రాగలిగినా శికెకాలం పూర్తి ఆయేవర కూ రాజకీయాలలో ఎక్కువగా 


1921.28 మధ్య రాజకీయాలు 117 


పాల్లొనక ఉండడం ధర్మం అనే నిర్ణయానికి వచ్చాడు. ఆంచుచేతనే ఆయన (క్రమ [క్రమంగా 
రాజకీయాలన్నిటినీ స్వరాజ్యపక్షానికి వదలి, తాను ఖద్దరు, అస్పృశ్యతా నివారణము మొవరవైన 
నిర్యాణ కార్యక్రమాలలో మ్యాతమే (శద్రవహించి 1924-28 లో ఎక్కువ కాలాన్ని దేశ 
పర్యటనలో ను. నిర్మాణకార్యక్రమ సందేశాన్ని సామాన్యపజలకు ఆంద జేయడంలోను గడిపాడు. 
నియమాలను పాటించడం ఆయన జీవితానికి ఒక _పధానలక్షణం. జై లుకు బైట ఉండికూడా 
జైలు నియమాలను పాటించి రాజకీయాలనుండి నాలుగు నంవత్సకాలకాలం వికమించడం 
ఈ దృష్ఞా్య (పాధాన్యం వహి స్తున్నది. 


1828 నవంబరు ఎన్నికలలో పాళ్లొని స్వరాజ్యపక్షంవారు శాసనసభలలో (ప్రవే 
శించారు. దీని మూలంగా వారు ఏమి సాధించగలిగాదో తెలునుకొనడం ఆవసరం. 


9 


స్వరాజ్యసక్షంవారకి కేం దశాసన శభలో 48 స్థానాలు మ్నాతమే లభించాయి శాసన 
సభతోని సభ్యుల మొ త్రంసంఖ్య 145. ఈక పరిస్థితితో స్యరాజ్యపక్ష్షంవారు తమంతట తాము 
(ప్రభుత్వాన్ని (పతిఘటించి విజయాన్ని సాధి ప సాధ్యంకానిపని; కాని శానననభలో జిన్నా 
నాయకత్వాన 24 సభ్యులు ఉండినారు. 1924 లో వారు స్వరాజ్యపక్షంతో కలిసి కృషి చేయుటకు 
సిద్ధపడ్డారు. ఈ కలియకమూలంగా జాతీయపక్షం అనే పేరుతో ఒకపక్షం ఏర్పడింది. ఈ 
వజవికి చెందినవారు సక్వర స్వరాజ్యసంపాదనకు అనుగుణమైన తీర్మానాలను, చేశ పయోజ 
నాలదృష్ట్యా (పాధాన్యాన్ని వహించిన ఇతర తీర్మానాలను శాసనసభలో (ప వేశపె పెట్టి, (పభుత్వం 
వాటిని తిరస్కరించినా, శాననసభలోని ఆధిక సంఖ్యాకుల ఆమోదాన్ని సంపాడించగలిగారు. 
ఇంతేగాక దేశశేయస్సుకు భంగకర మైన బిల్లులను (ప్రభుక్వం (ప్రవేశ పెట్టినప్పుడు వాటిని (పతి 
ఘటించి (ప్రభుత్వాన్ని ఓడించగలిగారు. ఇదేవిధంగా బడ్జెట్లు పద్దులను తోసివేయగలిగారు. 
మొ త్తంమీద 1824 లో స్వరాజ్యపక్షంవారు ప్ర ఉద్దేశాలతో శాసనసభలలో పవేశించారో 
జిన్నా స సహాయంతో వాటిని సాధించగలిగారు. 


{ 


I 


కలయిక కొంత సశరింది. జినా? 
మం అలాని ఘు 


1925 తో ఉభయవర్గాలవ ఫస నా 
ంకాక పోయింది. అంనముచేక స్వరాజ్యపక్షంవారు, కొన్ని 


కార్యక్రమాలను (ప్రతిఘటించడం ఇ 
సందర్పాలలో మాత్రమే విజయాన్ని సంపాదించడం. తక్కిన సమయాలలో అపజయాన్ని 
ఎదుర్కొానడం జరిగింది. పరిస్టితి వారికి జశాభంగాని? కలిగించింది. అందుచేత 1926 


0 


మూరి లో వారు శానననభనుం౦డి వ్‌ పక వెళ్ళి శాసన సభకార్యకమాలలో (కొన్ని మినహో 
యింపులకు లోబడి పాల్గొ నడం మానుకొన్నారు. 

స్వరాజ్యపక్ష౦వాఏ (పధానమెన ఆశయ 9 సత్వరంగా స్వరాజ్యాన్ని సంపాదించడం. 
డినికి అనుగుణంగా వారు 1324 లో రెండు తీర్మానాలను, [1925 లో ఒకతీర్మానాన్ని |పచేశ పెట్టి 
చర్చలోకి తెచ్చారు. పీటిలో మొదటి తీర్యానాన్ని స్పరాజ్యప క్ష నాయకుడై న మోతీలాల్‌ నెహూ 
1924 పష్నిబవరి 8 న పవేశపెట్లాడు. ఆది ఈ (కిందివిధముగా ఉండినది. 

భు 
జ్‌ ఖ్‌ లో న్‌ వ ne అ ఇ 

“సంపూర్ణ బాధ్యతాయుత  (ప్రభుత్యమును [Full Responsible Government] 

దేశంలో (ప్రవేశ పెట్లుటకు అనుగుణంగా 181% భారతదేశ _పధుత్వచట్టాన్ని సవరించుటకు 
[ - వ 


118 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


కావలసిన చర్యలను తీనుకొనవలసినదిగా ఈ సభ గవర్నరుజనరల్‌కు సిపారస్సు చే స్తున్నది, 
అందుకుగాను (1) ఒక రౌండుకేబిల్‌ సభను (R౧Und Table Conf-rencey సమా వేశపరచ 
వలపింనిగాను, అందులో (ప్రజలందరికి (ప్రాతినిథ్యం ఉండవలపినట్లుగాను దేశంలోని అల్ప 
సంఖ్యాకవర్షాల హక్కుల రక్షణకు అవసర మైన నియమ నిబంధనలతోకూడిన ఒక రాజ్యాం 
గాన్ని ఆ సభ రూపొందించవలసిందిగాను (2) ఆ రాజ్యాంగాన్ని కొత్తగా ఎన్నుకోబడిన 
భారతశాసనసభ చర్చించి ఆమోదించవలపిందిగాను (3) దాని ఆమోదము లభించిన తర్వాత ఆ 
రాజ్యాంగాన్ని (బ్రిటిష్‌ పార్ట మెంటుచట్టం చేయవలసిందిగాను ఈ సభ కోరుచున్నది” 

ఈ తీర్మానంలోని లక్షణాలను కొన్నిటిని గు_ర్రించడం ఆవసరం. (1) వీటిలో 
మొదటిది సంపూర్ణ బాధ్యతాయుత (ప్రభుత్య విధానాన్ని వెంటనే (ప వేశ పెట్టవలెన నేది. ఇందు 
లోనే కాంగగెసుకూ తక్కిన రాజకీయ పకొలకూ భేదం వున్నట్లు ఇదివరకే తెలుసుకొన్నాము. 
(2) దీనికి అనుగుణమైన కొత్త రాజ్యాంగాన్ని (ప్రజాప్రతినిధులతో కూడిన రౌండు టేబిల్‌ సభ 
రూపోందించవలెననేది. ఇంతకు పూర్వం భారతదేశ (పభుత్వ విధానాన్ని రూపొందించే 
హకూ్క్కూూ అధికారమూ (బ్రిటన్‌లోని పార్ట మెంటుకు ఉండేది. కాని ఇది జాతీయ పిద్దాంతావికి 
పరమ విరుద్దం. ఈ పిద్ధాంతం (పతి జాతికీ దానిని పాలించుటకు అనుగుణమైన రాజ్యాంగాన్ని 
రూపొందించుకొ నే స్వాతంత్యం ఉండవలపిందని (ప్రతిపాదిస్తున్నది. ఇదియే సృక్రమమయిన 
పద్దతి అని మొదటి (ప్రపంచ యుద్ధకాలంలో (బ్రిటన్‌ మొదలయిన దేశాలలోని అధికారులు 
(ప్రచారం చేశారు. ఆనాట్‌ అమెరికా అధ్యక్షుడు విల్చన్‌ దీనికి “జాతీయ స్వయం నిర్ణయ 
సూతం (Nat onal selfderermination; అని నామకరణం చేసి, ఇది అన్ని జాతులకు 
వ_ర్డించవలసిందిగా నిరూపించాడు. భారతదేశంలోని నాయకులందరూ దీనిచే ప్రభావితులై నారు. 
మోతీలాల్‌ (ప వేళ పెట్టిన తీర్మానం ఈ సూ తానికి అనుగుణమైనట్టిది. (3) రౌండు కేబిల్‌ సభ 
రూపొందించిన రాజ్యాంగాన్ని కొత్తగా భారతీయులు ఎన్నుకొన్న కేంద శాసనసభ ఆమోదించ 
వలెననేది మోతీలాల్‌ తీర్మానంలోని మూడవ విశేషం. అప్పుడుగాని అది (పజాభిపాయానిక్రి 
అనుగుణంగా ఉండదు. (4) టైటన్‌లోని పార్లమెంటుకు దీనిని చట్టం చేసే అధికారం 
మాత్రమే ఉండవలెననేది ఇందులోని నాల్లవ విశేషం. బ్రిటిష్‌ సామాజ్యానికంతా చట్టాలను 
చేసే లాంఛనాధి కారం ఈ పార్ట మెంటుకు ఉండడం చేతనూ, బిటిష్‌ సా(మాజ్యాన నుండి విడి 
పొయ్యే ఉద్దేశం భారతీయులకు లేనంచునను ఈలాటి ఆదికారం పాన్షమెంటుకు ఉండడం 
అవసరం. కాని ఈ అధికారాన్ని రాజ్యాంగాన్ని ఇష్టం పచ్చినబ్లు మార్చుటకు వినియోగించ 
రాదనీ శాసన సభ ఆమోదించిన చట్టాన్ని యనాతభంగా చట్టంగా చేయవలసిందని తీర్మానం 
స్పష్టం చేసింది. సాయమాజ్యంలోని ఆస్ట్రేలియా, కనడా, దక్షిణ ఆ ఫికౌల రాజ్యాంగాలన్నీ ఈ 
విధంగానే రూపొందించబడినాయి. భారతదేశ విషయంలో కూడా ఈ మారమే అనుసరణీయ 
మని మోతీలాల్‌ ఉద్దాటించాడు. స్ట 


ఈ తీర్మానాన్ని శాసన సభ మూడు రోజులపాటు చర్చించింది. భారతదేశంలో మక 
భేదాలు, కుల భేదాలు, (ప్రాంతీయ భేదాలు లెక్క లేకుండా ఉండడం చేతను, కాంగెసువారు 
అల్ప సంఖ్యాకులై (ప్రజలందరి తరఫున మాటలాడగల అర్హత లేనివారు కావడం చేతను, 
సామాన్య (ప్రజలకు బ్రిటిష్‌ పరిపాలన సట్ల మాత్రమే ఆధిక విశ్వాసం ఉండడం చేతను, 
(బ్రిటిష్‌ ప్రభుత్వం తొలగిన పక్షంలో అధికారాన్ని ఏ స్వల్ప సంభ్యాకులో వహించే [ప్రమాదం 


1921.28 మధ్య రాజకీయాలు 113 


ఉండడం చేతను, మోతీలాల్‌ (ప్రవేశ పెట్టిన తీర్మానం ఆచరణ యోగ్యం కాజాలదనీ (పభుక్వం 
తరపు సభ్యులు పొత పాటను పాడి దానిని (ప్రతిఘటించారు. కాని సభ వారిలో దానికి ఆనుకూ 


లంగా 76 సభ్యులు, (ప్రతికూలంగా 48 నభ్యులు వోటు చేయడంచేత అది నెగ్గింది. [పభుత్వం 
ఓటమి గాంచింది. | 


ఈ సందర్భంలో మాంషెగు చెమ్సఫర్దు నంస్కకణలలోవి లోపాలను పరిశీ 
లించుటకు ఒక కమిటీని నిర్ణయించుటకు సిద్దంగా ఉన్నట్లు (ప్రభుత్వం (ప్రకటించి, దానిమేరకు 
మడ్డిమాన్‌ అధ్యక్షతను అయిదుగురు అధికార సభ్యులతోను నలుగుకు అనధికారుల సభ్యుల 
తోను కూడిన ఒక కమిటీని నియమించింది. దాని వివేడిక ఎలాటిదో (క్రమ (క్రమంగా మనం 
తెలుసుకొనగలం. 


దేశంలో (బిటిష్‌ పరిపాలనను నిర్వహించడంలో ఐ. సి. యస్‌. ఉద్యోగ వర్షానికి 
చెందినవారు (ప్రధాన పాతను వహిస్తున్నట్లు మనం ఇదివరకు అనేక పర్యాయాలు తెలుసు 
కొన్నాము. రాజ సతినిధి, గవర్నరులు, వారి కార్యనిర్వాహక వర్షానికి చెందినవారి కంకెకూడొ 
వీరిదే (ప్రధానమయిన పా(త. వీరివి [బిటిష్‌ పరిపాలనకు ఉక్కు చృటమని బిటిష్‌ _పధాని 
లాయడ్‌ జార్జి 1922లో (ప్రస్తుతించడం మనం ఇదివరకే గు ర్హించాము. డేశంలో బాధ్యతాయుత 
(వభుక్వాన్ని రూపౌందించశంలో ఆటంకాలను కల్పించేవారు వీరే. సక్వావికారం పీరు 
వహించి. అందులో సహ సాంశం కూడా భారతీయుల వశం చేయడం వీ5ి కెంక మాత్రమూ 
ఇష్టం లేదు. 
దేశంలోని విద్యాధికులు మొదటినుండీ ఉన్నతోవో్యోగాలు భారతీయులకు అందజేయ 
వలసిం:గా కోరుతూ వచ్చారు. కాని దానిని పరిపాలకులు ఎంతమ్మాతమూ మన్నింప లేదు. 
సి యస్‌. ఉద్యోగ వక్షంవారు అనుభవిస్తున్న జీక భత్యాలు, ఇతర సౌకర్యాలు మరింతగా 
ద్దిచేసే ఉద్దేశంతో లీ అనే బ్రిటిష్‌ ప్రముఖుని అధ్యక్షకను _ప్రధుశ్వం ఒక కిమీషన్‌ను నియ 


మించింది. ఆ కమీపన్‌ సమర్పించిన నివేవకను చర్చించి ఆమోడించవలపిండిగా ప్రభుం 
1924 సెపంబరులో ఒక తీర్మానాన్ని శాసన సభలో (ప్రవేశపెణింది. ఆ తీర్మానాన్ని ఈ [కింది 


విధంగా సవరించవలసిందిగా మోతీలాల్‌ నె హూ కోరాడు. 
(1) లీ కమీషన్‌ శిఫారస్సులను ఆమోదించరాదు. (2) ఇప్పటినుంచి భారత 
My 
వియమించే పద్దతిం పూర్తిగా ఆపివేయవలెను, (శ) వీరిని 
మంత్రివశంలో నుండి భారత (ప్రభుక్వ వశంలోనికి, రాష్ట్ర ప్రభుత్వాల వశంలోనికి మార్గ 
వలెను. కేంద్ర శాసన నభ, రాష్ట్ర శాసన సభలు వీ3 నియామక విషయమై చ 
వలెను. (4) భారతదేశంలో ఒక పన్లిక్‌ పర్వీసు కమిషన్‌ను (Pub 6 Service 


ఇ 
దేశములో సని చేయవలపిన ఉన్నత ఉద్యోగ వర్గాన్ని బ్రిజన్‌లో (పోటీ పరిక్షల ద్వారా 
టా 


ommission} 
కేంద్ర శాసన శిఫారస్పుల ఆధారంతో నియమించవలెను. (గ్ర _పభుక్వం (ప్రవేశ పెట్టిన 
తీర్యానాన్ని ఆం గీకరించుటకు బదులు కేంద శాసన సభ ఎన్నుకొన్న కమిటీ ఇప్పుడు ఉద్యో 
గంలో ఉన్నవారి జీత భత్యాలు ఇతర సౌకర్యాలు మొదలగు వాటిని గురించి క్షుణంగా పదిశీలించ 
వలెను, 


120 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


పై సవరణల సారాంశం ఇకమీదట ఐ. సి, యస్‌. ఉన్నతవర నియామకంపై 
అధికారం (బ్రిటన్‌లోని ఇండియా మంతికి ఉండరాదనీ, ఆది శాసన సభల చట్టాలకు లోబడిన 
భారత (ప్రభుత్వానికి రాష్ట్ర (ప్రభుత్వాలకు ఉండవలెననేది. ఈ మార్పు జరిగిన ఫక్షంలో పోటీ 
పరిక్షలన్నీ భారతదేశంలో నే జరుగగలవు. దాని ఫలితంగా ఉన్నత ఉద్యోగ వర్గంలోనివారంతా, 
భారతీయులుగానే ఉంటారు. ఈ మార్చు జరిగిన పక్షంలో ఐ. సి. యస్‌. ఉద్యోగుల జాత్య 
హంకారం, నికంకుశత్యమూ అంతరించి దేశానికి స్వరాజ్యంలో అర్హ భాగం లభించినశ్తై. 


(ప్రభుత్వం ఈ సవరణను కూడా (ప్రతిఘటించినా దానికి అనుకూలంగా 68 సభ్యులు 
ప్రతికూలంగా 46 సభ్యులు వోటు చేయడంతో అది శాసన సభ ఆమోదాన్ని పొందగలిగింది. 
ఇందులో కూడా జాతీయ పక్షం విజయాన్ని సాధించింది. (పభుత్వం ఓటమి గాంచింది. ఈ 
సవరణ స్వరాజ్య సంపాదనతో (పత్యక్షంగా సంబంధం లేనిదై నా దేశ పరిపాలనలో ఐ. సి. 
యస్‌, ఉద్యోగ వర్గానికి ఉండిన _పొధాన్యం దృష్ట్యా స్వరాజ్య సంపాదనలో ఒక భాగంగా 

a > అ 
పరిగణింపవలసి ఉంది. 

స్వరాజ్య సంపాదన విషయంలో మడ్డిమాన్‌ కమిటీ నివేదిక చర్చ సందర్భంలో 
మోతీలాల్‌ నెహూ 1625 సెపంబరులో (పవేశ పెట్టిన తీర్మానం (పాధాన్యం వహిసున్నది. ఈ 

ధం రం ar 
కమిటీలో ఆధికార సభ్యులు ఆయిదుగురు ఒక నివేదికను. అనధికార సభ్యులు నలుగురు ఇంకొక 
నివేడికను సమర్పించారు. ఆధిక సంఖ్యాకులలో ఒక సభ్యుడు తర్వాత అధికార పదవికి రాజీ 
నామాచేసి ఆనధికార సభ్యుల నివేదికకు ఆంగీకారాన్ని తెలియపరచాడు. అందుచేత ఇదియే 
ఆధిక సంఖ్యాకుల (Majority) ఆమోదాన్ని పొందినట్టు చెప్పవచ్చు. 


(ప్రభుత్వం అధికార సభ్యుల నివేదికను అంగీకరించవలసిందిగా శాసన సభలో ఒక 
తీర్మానాన్ని (ప్రవేశ పెట్టించి. ఈ నివేదిక మాంకెగుచెమ్సుఫర్జ్లు సంస్కరణలలో ఏవో కొన్ని 
స్వల్ప మార్పులు జర గవలపినట్టుగా శిపారస్సు చేపింది. ఆఅనధికారులు అలాగు కొక, ఈ 
సంస్క_రణలు పూర్తిగా విఫలములై నవని, మం(తులకు లేశమా(త అధికారం కూడా లభించ 
లేదని, వాటిని పూర్తిగా రద్దు చేసి, వాటి స్థానే రాష్ట్ర పరిపాలనను పూర్తిగా మంతుల వశం 
లోకి తేగలిగినట్టన్నూ. రాష్ట్ర శాసన సభల సభ్యులందరు ఎన్నుకొన్న వారుగా ఉండవలసి 
నట్లున్నూ, వారిని ఎన్నుకొనే హక్కు (ఫజలలో ఆధిక సంఖ్యాకులకు లభిం చవలపినట్టుగా ను, 
కేంద (ప్రభుత్వంలో కూడా బాధ్యతాయుత (ప్రభుత్వాన్ని (కొన్ని మినహాయింపులకు లోబడి 
(వ వేశ పెట్టవలసినదిగా ను. శిపారస్సు చేసింది [ప్రభుత్వం (ప్రవేశ పెట్టిన తీర్మానానికి సవరణగా 
అనధికారుల నివేదికను అంగీకరించవలసిందిగా మోతీలాల్‌ నెహూ, ఒక తీర్మానాన్ని (పవేళశ 
పెట్టాడు. సవరణలోని విషయాలను కుజ్ణంగా పరిశీలించి ఒక నివేదికను సమర్ప్చించుటకు 
(పభుత్వం ఒక రౌండుటేబిల్‌ సభను గాని, ఇంకొక విధమైన సభను గాని సమావేశపరచవల 
సిండిగా తన సవరణ ద్వారా మోతీలాల్‌ కోరాడు. సవరణను (పభుత్వం (పతిఘటించినా శాసన 
“సభ వారు దానిని ఆమోదించారు, 

ఈ విధంగా జాతీయ పక్షం తరపున స్వరాజ్యాన్ని సత్వరం (ప్రవేశ పెట్టవలసిందిగా 
'వపతిపాదింపబడిన తిర్మానాలన్నీ శాసన సభ ఆమోదించడంచేత (బిటిష్‌వారి ఫరిపాలన విధానం 
(ప్రజాభిపాయానికి విరుద్దమనే విషయాన్ని స్వరాజ్యపక్షం వారు రుజువు చేసి శాసన సభలలో 
(పవేశించడంలో వారు ఆశించిన పలితాన్ని కొంతవరకూ సాధించగలిగారు. 


1921.26 మధ్య రాజకీయాలు 121 


ఇడెవిహొంగా వారు 1924. 1925 లతో న్నా సక్షంవారతో కలిపి (పభుత్వం (వవే 
పెట్టిన బిల్లులను, బడ్జెటు పద్దులను నిరాకరించగలిగారు. కానన సభల ద్వారా సహాయ నిరాకర 
ఇ5ాన్ని సాగించడంలో ఇది ఒక (పథాన కాం. జాతీయవాదుల పతిఘటినవలన శాసన సభ 
తిరస్కరించిన చిల్లులన్నిటిలో చెంగాలురాషా౨ నికి చెందన శిక్షాస్మృతి సవరణ బిల్లు (Criminal 

cc డై శ యం 
Law Amendment Billy) అత్యంత పాధాన్యాన్ని వపొా స్తున్నది. ఈ విదం మూలంగా పోలీసు 
అలానే భా 

వారు అరెస్టు చేసిన వారిని ఏ విచారణా లేక (ప్రభుత్వం ఇష్టం వచ్చినంత కాలం నిర్బంధంలో 
ఉంచుటకు ఆధికారాన్ని సంపాదించింది. దీనిఫలితంగా వేలాది విర్దోమలు వారి స్వాతంత్ర్యాన్ని 
పూర్తిగా కోల్పోయే (పమాదం ఏర్పడింది. ఇది (పాధమిక న్యాయసూ తాలకు పూకి విరుద్దమని 
జాతీయ పక్షంవారు దానిని ఆక్షేపించారు. శాసన నభలో అధిక సంఖ్యాకులు వారితో ఏకీభ 
వించారు. బిల్లు వీగి పోయిండి. 


కాని 1919 చట్టంలో గవర్నరులకు గవర్నరుజనరల్‌ కూ సర్టిఫికేషన్‌ (06౭: 1016140) 
అధికారం లభించింది. దీనిమాలంగా శాసనసభ తిరస్కరించిన బిస్లైలను చట్ట చేసే అధికారం 
పీరికి _పసాదింపబడింది. _పజాభిప్రాయానికి పూర్తి విరుద్దంగా ప్రవర్తించే ఆధికారం వీరికి 


మౌ 
గలిగారు. కికొస్మ్యతి సపర బిల్లు వ్యక్తుల స్వొత౦(త్యాస్‌కి (పమాదకర మైనా ఈ విధంగా చట 
రూపం ధరించినది ఇదే అధికారాన్ని వినియోగించి శాసనసభ తరస్కరించిన వ 
కూడా చట్లసమ్మాశంగా గవర్నరు జనరల్‌ ప్రకటించాడు. ఆలాటి పద్దులలో ఉప్పుపన్ను ఒకటి. 
ళు అనో 
మాంటెగు చెమ్చుఖర్లు సంస్క ఆల మూలంగా ఆభకారంతో లే é 
వజ్నాపతినిధులకు లభించలేదని రుజువుచేసి. వాటిమూలంగా డేశానికి ఎలాటి రాజకీయ లాభం 
చేకూరలేదని సాటించే ఉడేశంతో స్వరాజ్య పక్షంవారు శాసనసభలలో పవేశించారు. పడేపదే 
యు 
గవర్నరుజనర ల్‌. గనవర్నురులు సరిఫి కేషన్‌ అధికారాన్ని వినియోగిం 


th 
G 
3§ 
గ్‌ 
ఫో 
0 
th 
(ef 
ర్ల 


వ్‌ గ్‌ జని డాలి ఇన జు = డాక్‌ అట 
ఉడశాని వారు చొలానవికూ చెద వెర్చుక న టకా నాం 5 జారిఉ దైాళా లలి కరర. 
ద (ట్‌ 
సహాోయనసిరాకరణానికి సందంధడంచినణిది, 


మా అర అర వై వ ఇ జప జో నాన్ని 
(పభుత్వాన్ని పూర్తిగా [పతిభటించే ఉపైశంరొ వారు శాసనసభలలో _ప్రవెళించినా, 
యో అర మా వ అల్ల . bei న లీ 
(పవేశించిన తర్వాళి తమ సంఫ్యాబలాన్ని పినియూగించి దిశ పయాజసనాల దృజ్ఞాక అవసర మైన 
న వ శ్వా వాపు నే స్‌ 
మార్పులను చేయుటకు కూడా వారి సభ్యతను వినియోగించారు. ఉక్కు పరిశమ రక్షణ, దూది 


న్‌్‌ ప నూ. = a A శు” 
రెలుబండ లో జాతివిచక్షణ సడలింపు, భారతియులకు మెనికళిక్షణ గరపుటకు ఒక వై నికళిక్షణ 
a. య 


ర అపాన ఖ్‌ ధం 
సజ డిన వ ఆ భఇ.ళలో చందత వాది అకకాడ a 
ఎన్నో ఇబ్బందులు ఎర్జుడినపి. వెలావజనం జై ళ్ళల్‌ సంవత్సరాలకి ప ఆష్షకషాలను ఆనుభి 


వించవలసినవారయ్యారు. వారి ఇబాందులను తొలగించుటకు, నిరంధాననుండి వారికి ము క్రి 
కలిగించుటకూ వీటికన్నిటికీ ఆధారమువైన చట్టాలను రద్దుచేయుటకు 19 

ఆ వ్‌ అల్ల జస వా అపి 
పక్షంవారు అనేక తీర్మానాలను ప్రశ పెట్టారు. అవిఅన్నీ అధిక సంఖ్యాక సభ్యుల ది ట్రతో 
శాసనసభ ఆమోదాన్ని పొందినవి. కాని, (పధుత్వవై ఖరిలో ఏలాటిమార్చులూ రాలేదు. నిర్భాం 


122 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


ధితులందరు దౌర్జన్యాన్ని, హత్యలను, దోపిడీలను సాగించే విస్త వకారులని, వారు బోల్షివిక్‌ 
కమ్యూనిస్లులనీ, ఏవేవో నిరాధారాలై న నిందలను మోపి, వారిని విడుదలచేయుటకు ఆధి కారులు 
నిరాకరించారు. దారుణమైన శికెస్మ్య తిని మార్చుటకు ఎంతమాత్రం అంగీకరించరై రి, తీర్మా 
నాలను శాసనసభ ఆమోదించినా వాటిమూలంగా ఆశించిన పలితాలు లభించినవి కావు. 

కాని ఇదంతా మాంపెగు చమృ ఫర్డు సంస్కరణలు డే స్వాత౦(త్యదృష్ట్యా గాని. 
దేశ పయోజనాల దృష్ట్వా గాని నిష్ఫృలములని నాటించగలిగాయి. ఈ సంస్కరణల మూలంగా 
దేశ్మపగతిని సాధించడం నాధ్యంకాదని రుజువుచేయ గలిగాయి. 


ఈః దృషజ్ఞాక శాసనసభల సభ్యత్యం కొంత (ప్రయోజనకారి అయినా నిరంతరం 
శాసనసభలను (పభుత్వ విధానాలను పతిఘటించుటకు వినియోగించడం స్వరాజ్యపార్టివా రే 
కులకు విసుగు కలిగించింది. వారిలో కొందరు.___పధానంగా మహారాష్ట్రకూ మధ్య ప్రడేశ్‌కూ 
చెందినవారు (ప్రతిఘటన కార్యక్రమాన్ని విడనాడి మం్యత్రిపదవులను స్వీకరించి, తద్వారా 
(పజల స్థితిగతులను చక్క_బరచుట సాధ్యమని భావించి దానికి సిద్దపడినారు, దీనిమూలంగా 
పార్తీలో చీలికలు ఏర్పడినాయి. ఈ పరిస్టితులనుగు రించి 1925 డిసెంబరులో (శ్రీమతి సరోజనీ 
దేవి అధ్యక్షత ను కాన్‌ పూర్‌ లో సమా వేశ మైన కౌం(గసు 1926 మార్చిలో స్వరాజ్య పక్షంవారు 
శాసనసభలనుండి బయటకు రావలపినట్లు తీర్మానించింది. మోతీలాల్‌ నెహ్రూ మొదలై ననాయకు 
లనేకులు ఈ తీర్మానానుసారం 1926 మార్చిలో సభనుండి బయటికివచ్చి, అటు ౩ర్వాత సతో 
కొన్ని ప్రధాన కార్యక్రమాలు చర్చకు వచ్చినప్పుడే రెండు మూకుపర్యాయాలు శాసనసభలకు 
వెళ్ళారు, 

శాసనసభల (ప్రవేశాన్ని గురించి 1922-28 లో జరగిన వాదోపవాదాలు బహు తీవ 
స్థాయీని ఆందుకొన్నట్లు మనం ఇదివరలో తెలుసుకొన్నాము. సభలలో (ప్రవేశించిన తర్వాత 
టై పరిణామాల ఫలితంగా స్వరాజ్యప క్షం వారికి వాటిపట్ల ఉత్సాహాం తగ్గింది. అందు 3ేతనే 
1926 మార్చిలో వారి నిష్క్రమణ జరిగింది. నిష్క_9మణస ముందు మోతిలాల్‌ నెహూ 
శాసనసభా వేదికనుండి (ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ స్వరాజ్యపార్టీ వారు స్వరాజ్య సంపాదన విషయమై 
చేసిన తీర్మానాలను పెడచెవిని పెట్టినదనీ, శాసననభ అభిప్రాయానికి విరుద్దంగా విర్బంధ శాస 
నాలను అనేకం చేపినదని, ఈ పరిస్టితులలో శాసనసభలో తాము ఉండడం నిష్ప) యోజన 
మని ోతిరిగి ఎన్నికలలో (పజల ఆమోదాన్ని సంపాదించుటకు మేము నభనుండి వెళ్ళిపోతు 
న్నాము. మీతో సమరాన్ని మేము వదలుకొనము....(శాసన సభలవంటి) ఈ బూటకపు సంస్లలు 
నిష్పియోజనములని మేము భావిస్తున్నాము. మా దేశపు గౌరవాన్ని జాతిగౌరవాన్ని నిలబెట్టు 
కొనుటకు వాటినుండి నిష్క మించి (పజలమధ్య కృషిచేసి, (పభుత్యాన్ని లొంగదీయుటకు 
కావలసిన శదక్తిని సంపాదించగలము,. మిమ్ములను లొంగదీసి, మా కోరికలను ఫల[పదిములు 
చేసుకొనుటకు తగిన జవాబును (ప్రజలు ఇవ్వగలరు,” అని (ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తన అను 
చరు లందరితో సభనుండి వెళ్ళిపొయ్యాడు. 

అటుతర్వాత తిరిగి నవంబరు ఎన్నికలు జరిగేవరకు శాసనసభ సమా వేళాలు జరిగినా 
అవి చైతన్య హీ నము లైనాయి. స్వరాజ్యపక్షంవారు ఆందులో ఉండిన కాలంలో చర్చలు 
చైతన్యవంతంగా జరిగినవి, వారు వెళ్ళిపోయిన తర్వాత ఆ చైతన్యం ఆద్భృశ్య మైంది. జిన్నా 


1921.26 మధ్య రాజకీయాలు 128 


నాయకత్వంలోని న్వతం(తులు సభలో ఉండి చర్చలలో పాల్గొనినా వారికి నంఖ్యాబలంలేని కార 
ణంగా చర్చల తీవత మందగించింది. 


1924.26 లో కేంద శాసననభలోనే గాక మధ్య[పకేశ్‌ బెంగాలు రాష్టారల శాసన 
సభలలో కూడా స్వరాజ్యపార్టీ వారు (పభుత్వాన్నీ (పతిఘటించే కార్యక్రమంలో గొప్ప ఏజనూాన్ని 
సాధించారు. మధ్య(ప్రదేశ్‌ శాసనసభలో వారికి మెజారిటీ సంఖ్యాబలం ఉండడంచేత వారిసహ 
కారం లేనిదే మంత్రివర్గ నిర్మాణం సాధ్యం కాకపోయింది. వారు మం తిపదవులను స్వీకరించు 
టకు అంగీకరించలేదు. గవర్నరు ఇతరపార్తీ లకు చెందినవారిని మంత్రులుగా నియమించాడు. 
కాని స్వరాజ్యపార్టీ వారు వారిపట్ల విశ్వాసరాహిత్య తీర్మానాలను (ప్రతిపాదించి దానికి శాననశభ 
అమోదాన్ని పొందడంచేత మంతులు రాజీనామా చేయడం తప్పిందికాదు. అంతటితో 
(ట్రాన్‌ స్ఫర్లు శాఖలన్నిటిని మంతుల సహాయంలేక గవర్నరే వళశపర్చుకొని పరిపాలించవలసి 
వచ్చింది. ఇదేవిధంగా వారు 1924.19:5.1826 లో బడ్జెప్టును, డానికి సంబంధించిన ఆర్థిక వి; 
తిరస్కరించి, 1926 మార్చిలో కాన్‌పూర్‌ కాౌం(గెసు తీర్మానాన్ని అనుసరించి శాసనసభనుండి 
నిష్క_మించారు,. వారి (ప్రతిఘటన మాంమెగు చెమ్సఫడ్తు సంస్కరణల మూలంగా బిటిష్‌ 
(ప్రభుత్వం (ప్రవేళపెట్ట దలచిన పరిమిత బాధ్యతాయుక (ప్రభుక్వ విధానం ఆచకణసాధ్యం 
కాదని, ద్వంద్వ (ప్రభుత్వ విదానాన్ని తొలగింఛి పూర్తి బాభ్యతాయుక _పభుక్నాన్ని ప్రవేళ పెట్ట 
డం తప్ప (పజలనూ (ప్రధాన రాజకీయ పార్తీలనూ తృ ప్తిపకచడం నాధ 
రుజువుజేపింది. స్వరాజ్యపక్షంవారు శాసనసభలలో ఈలాగు రుజువుచేసే ఉర్తశంతోనే పవేశిం 


చారు. ఆ ఉరేశం నెర వేరింది. 


; 
ర్రో 


3t 


బెంగాలు శాసనసభలో స్వరాజ్యపార్ట్తీకి మెజారిటీ బలం లేకపోయినా తకి_నపార్సీ ల 
కంకె దానికి ఎక్కు అ 


అ సంఖ్యాబలం ఉండినది. అక్యంత పతిభాశాలియెన దాసు డాని 
నాను 
డయ్యాడు మంత్రివర్గాన్ని నిరాణం చాయవలసిండిగా శ 


ఇన న 
చే ని శవర%రు ఆందజపిన ఆఊహా్నాోచాన్ని 
(a De భె 
ఆయన నిరాకదించాడు. ఇతర పార్తీల చె .దినవాదిని గవర్నరు మంతులుగా నీయమిెిఐవచాడు 
కాని స్వరాజ్యపా$ి చళతఘటన కారణంగా వారు ఆదికారంలో ఉండడం నా ఫస్ట్రం కాక మోయ; 
యు 


i (I టు దా ష్‌ 
కూడా స్వరాజ్యపార్తీ వారు మాంటెగు చెమ్బుఫర్తు నంన్సరణలు ఆచకణనాధ్యం కాజాలవని 


రుజువుచేయగలిగారు. 


(3 
fs 
{x 
ట్ర 
వోతే 
(0 
tbh 
( 
ఫం 
eA 
(1 
(4 
బ్రో 
ఫ్‌ 
స్‌ 
7 
టం 
లో 


ఇదిగాక ఆ నాడు బెంగా € a 

౫ ల 

సాక్ష్యాధారాలతో గాని మామూలు కోర్టులవిచారణతో గాని నీమిత్తంలేకుండా నిక 
ను చ 


చడం పరిపాటి అయిండె, స్వరాజ్యపక్ష వారు జతప. ని రే లోని కొందరి సహాయఎతో 
ఈ లాటి చట్టాలను రద్దుచేయవలపిందిగాను. పీట్నికింద నిర్బంధంలో ఉంచబడినవాదిని విడుదల 
జేయవలసిందిగాను శాసన సభలో తీర్మానాలను చేళారు. కాని (పభుత్వ వె ఖడ్‌చ్‌ ఎలాజమార్చు 
రాలేదు. అందుచేత స్వరాజ్య పార్టీ వారు రాష్ర్రామందంతట తీ(వమైన ఆందోళనను చేయసాగారు, 
(వభుత్వంతో వీరు సాగించిన పోరాటం మరింత తీవరూపం ధరించింది, 


124 భారత స్వాతం (త్రో కదకమ చరిత 


ఈ పరిస్థితులలో దాసుతో ఏదో ఒక విధమైన ఒడంబడిక చేసుకొనడం (ప్రాజ్ఞత 
అనే భావం రాజ్యపతినిధి రీడింగుకు, (బిటన్‌ లోని ఇండియా మంతి బర్క-న్‌ హెడ్డుకు కలిగింది, 
రాజకీయ లక్ష్యాలను సాధించుటకు అధికారుల హత్యలవంటి దౌర్జన్య సాధనాలను వినియోగించ 
రాదని 1924 సెష్టంబరులో దాసు (ప్రకటన చేయడంచేత ఈ భావం కార్యరూపం ధరించే అవకాశం 
అభించింది. బర్కన్‌ 'హెడ్డుః స్యరాజ్య అ ఇ (పతిఘ ఘటన కార్యక్రమాన్ని వదలి. (ప్రభుత్వంతో 
సహాకరించిన పకన ఏదో జల రాజీ జరగడం సాధ్యమని (పకటన చేశాడు. దానిని పురస్క్ల 
రించుకొని బెంగాలు రాష్ట్ర రాజకీయ సభ ఫర్డిపూరులో జరిగినప్పుడు దాసు అధ్యక్షుడుగా 
రాజకీయ నిర్బంధితులను విడుదల చేసిన పక్షానను, 1818 రెగులేషన్‌ వంటి చట్టాలను రద్దుచేసిన 
పక్షానను తాను (ప్రభుత్వంతో సహకరించుటకు సిద్ధంగా ఉన్నట్టు ఉపన్యసించాడు. తర్వాత 
రీడింగు (టిటన్‌కు వెళ్ళి బర్క_న్‌ హె హిడ్డుతో సంప్రతింపులు జరిపాడు. ఏదో ఒక రాజీ కుదురు 
తుందని, స్వరాజ్య పార్త వారి ఆలు త కొంతవరకైనా సిద్దించగలవని దాసు అఖి[పాయ ప్తి 
నాడు. కాని దురదృష్టవశాత్తున జూన్‌ 1825లో దాసు ఆకస్మా త్తుగ మరణించాడు. _ దానితో 
బర్కన్‌ హెడ్డుకు రాజీ పట్ల శ్రద్ద అంతరించింది. సహాయ నిరాకరణ ఉద్యమకాలంలో దాసుతో 
ఈలాటి సం(పతింపులు కొన్ని జరిగి విఫలములై నట్లు మనం ఇదివరకే తెలుసుకొన్నాము. ఆదే 
విధంగా 1924.25 సనం(పతింపులు కూడా విఫలములై నాయి. 


తక్కిన రాష్ట్రాల శానన సభలలో  స్వరాజ్యపార్టీకి సంఖ్యాబలం లేనందున (ప్రభు 
త్వంతో ఏలాటి (ప్రతిఘటన కార్యక్రమాలు జరగలేదు. 

దాసు మరణించడం, బర్క-_న్‌ హే దొడ్డు వె ఖరిలో ఏలాటిమార్చు రాకపోవడం, 
స్వరాజ్య పక్షంలో చీలికలకు దారితీశాయి. వహ. అక నిరంతరం (పభుక్వం తో (పతి 
ఘటించుటకు సాధనంగా వినియోగించడం (పముఖులు కొందరికి నచ్చలేదు. తిలక్‌ అనుచరు 
లైన కెల్కారు; ముంజీ, జయకర్‌, కఫర్తీ మొదలై నవారు ఆలాటివారిలో ఒక వర్గానికి చెందిన 
వారు. తిలకుకు సహాయ నిరాకరణ ఉద్యమంపట్ల ఎక్కువ విశ్వాసం ఉండేదికాదు. అతని 
మరణానంతరం ఏరు (ప్రభమంలో శాసనసభల బహిష్యా_రానికి అంగీకరించలేదు. తర్వాత 
విధిలేక అంగీకరించారు గాని గాంధీ నాయకత్వంపట్ల వీరికి ఎన్నడూ పూర్తి విశ్వాసం కుది 
రిందికాదు. అవసరమైనప్పుడు (పభుత్వాన్ని (పతిఘటించడం, అవసరం కానప్పుడు దానితో 
సహకరించడం, భారతియులు అనుసరించదగిన రాజనీతి అని తిలక్‌ మరణానికి పూర్వం 
(పతిపాదించాడు. దీనికే ఆయన అనుకూల సహాకారం (Responsive Cooperation) అని 
చెరు పెట్టాడు. 18925 ఆఖరుకు కేల్కారు మొదలై నవారు ఈ విధానాన్ని అనుసరించుటకు 
నిర్హయించుకొని స్వరాజ్యపార్షి సభ్యత్వానికి ఆడేవారు కేప్‌, అనుకూల సహాకార పార్టి అనే 
-పేరుతో ఒక (పత్యేక పార్టీని నిర్మాణంచేళారు. 

ఇదేవిధంగా మాళవ్యాః, లజపతీరాయు. మరికొందరు స్వరాజ్యపార్టీ నుండి విడి 
పోయి, హిందూ మహాసభ అధ్వర్యాన ఒక (ప్రత్యేకపార్షీని నిర్మాణం చేసుకొన్నారు. 1985 
డిసంబరులో కాన్‌పూరులో జరిగిన కాం|గను ఎన్నటికై నా సమష్టి శాసనోల్లంఘనం ద్వారా 
మాత్రమె దేశానికి స్వరాజ్యం లభించగలదని, శాసనసభలనుండి స్వరాజ్య పక్షంవారు బయటికి 


రావలపిందని, చేసిన తీర్మానానికి ఎదురు తిరిగారు; కాని వారి ఆక్షేపణను (ప్రతినిధులలో అధిక 
సంఖ్యాకులు మన్నించలేద్లు, . 


192128. మధ్య రాజకీయాలు 125 


మాళవ్యా, లజపత్‌ రాయ్‌ మొదలై నవారు హిందూసభ అధ్వర్యాన ఒక (ప్రత్యేక 
పార్టీగా నిర్మాణం కావడానికి బలమైన కారణం ఉండినడి. 1822 తర్వాత షంస్తింలు హిందు 
వులుమధ్య వైషమ్యాలు "పెరిగి అనేక కొట్లాటలకు దారితీశాయి. ముస్తింలలో అనేకులు సయ్యద్‌ 
ఆహామ్మ దుఖాన్‌ అడుగుజాడలలో నడుచుటకు తీర్మావించుకొని, (వభుత్వంతో సహాకరించి, 
(పత్యేక సదుపాయాలను సంపొదింప నిర్ణి యించుకొన్నారు. (పభుక్వం కూడ జుస్తి ౦లకు సదు 
పాయాలను కల్పించివారిని హిందువులనుండి విడదీసే చాణక్యనీతిని యధాహపూర్ష్ణంగా అనుస 
రించ సిద్ధపడింది. ముస్తి ౦లు (పభుకంతో స రించి సదుపాయాలను పొందడం. హిందు 
వులు సహాయ నిరాకరణానికి కట్టుబడి ఉండడం వ. భావించి మాళవ్యా చెంద న 
వారు హిందువుల అవసరాలను రక్షించుకొనే (ప్రత్యేక ఉద్దేశంతో హిందూ మహానభ పార్టీని 


నిర్మా ౬౭0౦ చేశారు. 


ఈ విధంగా కాంగెసులో శుద్ద స్వరాజ్యప్పా (మోతీలాల్‌ దీనికి నాయకుడు, అను 
కాల న్వరాజ్యపార్షి హిందూ మహనభపాక్టీ ఆని మూడు పార్ట్‌లు ఏర్పడినాయి. చీని ఫలి 
తంగా, 1926 నవంబరులో జరిగిన శాసనసభల ఎన్నికలలో స్వరా ఎవ్రిపాల్చి "కొని స్తానాలు 
మాత్రమే గెలిచింది. దీనితో దాని ప్రాముఖ్యం తగ్గింది. ఇవెమొదలు కాంగెను. చర్వితలోను 
స్వాతం(తో కద్యమ చరిత్రలోను ఒక నూతన అధ్యాయం (పారంభ మైంది 


Fol అలి వాన 2 
ప్కా, బదాహ్మడాతరవా hy 
న్‌ శా ue న భా జూప 
మినియన్‌ (పతిప తి, కాని దీనిని సాధించుటకు అనుసరించదగిన విధానాలల్‌ ఓటిమధ్య 
అను 
భేదం ఐర్చ్పడినట్లు ఇదివరలో తెలుసు కోనాాము. ఆపాటి రాజవయాలకు ఇనిాపాంలు 
"అని (a a (= టూ. ము 
ఉండడం ఒక (పధానలక్షణం 
ఇదిగాక ఖిలాఫత్‌ ఉద్యమకాలంలో పూర్తిగా బలాన్ని కోత్పోయిన ముస్తింంగు 
1021 నుండి తరిగి రాజకీయ రంగంతో (పవళించి ముస్తంలపై నాయక స్వం వపాంచడం 
ఇంకొక లక్షణం. ఇదికూదా డుమినియన్‌ పతిప త్తినే వాంఛధింళిందె కాని ముస్తైంల యతే్యేక 
క ~~ | రా నార ప్‌ జ్‌ గ జీ 
(ప్రయోజనాలను సంపాదించుటత 1424 తో జిన్నా నాయకతా౭ంన సమాచెశ మె (1) భారత 
ప నక 
య్‌ జా అర వ్‌ న్నే అస అప్ప జనా గ ఇల ఇష a nore నస్‌ 9 ఎని క అమ రారా ౦ గి 
ఉగ పు రాజకియ వ్యవస్థ సమాఖ్యరూపం (Feder Hy ఢరించవలె ( న్స ఎన్నిక అమూలం 
ఏర్పడే శాసనసభలలోను ఇతర సంసలతోను మమిస్తై ంలకు (పత్యేక వాతిసిధ్యం ఉండవలెనని, 
(ల 


(3) (పతినిధులు జ కే రక నియోజకవర్షాలడ్వారా ఎన్నుకొన బడవలెనని. (4) ఆజనస ఖ్యళ 

ముస్తింలు మెజారటిగా ఉన్నరాప్తా్యల శాసనసభలతో ఎన్నుకొనబడిన ముస్తింల్లు మెజారటిీ 
సంఖ్యలో ఉండవలెనని, (5) మత తవర్లాల (పతినిభులలో ముప్పాతిక సభ్యులకు ఆమోదయోగ్యం 
కాని విల్లులుగాసి. తీర్మానాలుగాని శాసనసభలటో చర్చకు రాకూడదని, (6) 1919 సంస్కర 
అలు ఎంతమాత్రమూ తృ ప్రకరంగాలేవని. వాటిస్తానే పూర్తి బాధ్యతాయుత పభుత్వ విధానాన్ని 
(ప్రవేశ పెడ్తూ పార్ట మెంటు అనాలస్యంగా ఇంకొక చట్టాన్ని చేయవలసిందని తీర్యానాలుచేసింది. 


సమాఖ్య వ్యనస్థను గురించి (ప ప్రధమంగా ప్రనావించడం ఈ సమావేశంలోనే జరిగింది, 


128 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


(ప్రాతినిధ్య విషయమై హిందువులు ముస్లింలు మధ్య అభ్మిపాయభేదాలు ఉత్పన్నం కావడంచేత 
పాందూ మహాసభపాల్చీ ఎర్పడడం జరిగింది. 


దేశంలోని పార్టీలమధ్య సహకారాన్ని పెంపొందించి, అందరికీ అమోవయోగ్య 
మైన ఒక స్వరాజ్య (ప్రణాళికను రూపొందించుటకు 19:3.24 లో అనివిసెఎటు, 1924 లో 
గాంధీ గట్టి ప్రయత్నం చేశారు. ఇందుకాను బిసెంటు 1838 లో జాతీయ కన్‌వెన్‌ షన్‌ 
(National Convention) అనే పేరుతో ఒక సంస్థను స్తాపించి, శ్రీని వాసళొస్త్రి.  మెగ్‌ 
బహదూరుస పూ మొదలైన (ప్రముఖుల సహాయంతో దాని ఆధ్వర్యాన కామన్‌ వెల్లు ఆఫ్‌ 
ఇండియా విలు” (Commonwealth of India Billy ను రూపొందించి (విటిన్‌ లోని (పము 
ఖుల సహకారాన్ని సంపాదించుటకు (బటన్‌ కు వెళ్ళి దానిని గురించి అక్కడ తీవమైన (వచా 
రాన్ని సాగించింది. ఈ (ప్రచారంలో (శ్రీనివాసళాస్తి. లజపత్‌వాయ్‌ మొదలై నవారు ఆమెకో 
కలిపి కృషిచేశారు. పార్లమెంటులో లేబర్‌ పార్టీకి చెందినవారనేకులు ఆమె రూపొందించిన 
విల్లును సమర్ధించి, దానిని పాన్ట మెంటులో (ప్రవేశ పెబ్బుటకు అంగీకరించారు, 


గాంధీకూడా 1924 లో జైలునుండి విడుదలై న తర్వాత అన్ని పార్టీ లమధ్య 
ఐక్యతను రూపొందించుటకున్నూూ, (ప్రధానంగా హిందువులు ముస్టి ంలమధ్య దాసిని సాధించుట 
కున్నూ గొప్ప (పయత్నం చేశాడు. ఆయన (పోదృలంచేత కాంగెసు అధ్యకుడు మహమ్మదాలీ 
బొంబాయిలో నవ-బరు 22-28 న ఆన్ని పార్టీలకు చెందిన 400 ప్రముఖులను సమావేశపర 
చాడు ఈ సమావేశంలో బెంగాలురాష్ట్రంలో నిర్భండితులై న రాజకీయ ఖై దీలను విడుదల 
చేయవలసినట్లుగాను, అనుమానాస్పదులను అరెస్టుచేసి, ఏలాటి విశ్వసనీయమైన సాక్ష్యాధారా 
లతోగాని, మామూలు +శికెన్మ తితోగాని నిమి _త్తింలేకుండా (ప్రత్యేక న్యాయస్థానాలలో వారిని 
నామమాత్రంగా విచారణచేసి శికించుటకు తగినట్టుగా ఉద్యోగివర్తానికి అధికారాలను కల్పించే 
శాసనాలను, 1818 ఆగ్యులేషన్‌ ను రద్దుచేయవలసిందిగాను, ఆన్ని పార్తీ లకు ఆమోదయోగ్య 
మైన ఒక స్వరాజ్య పధకాన్ని రూపొందించవలసీందిగాను తీర్మానాలు చేయబడినవి. ఈ తీర్మా 
నాలు అన్నిపాన్ట్రిలవారికి ఆమోదయోగ్యం కావడం హర్షించదగిన విషయం. బెంగాలు. పభుత్వం 
అనుసరిస్తున్న దమనివిధానం ఎవరికీ నచ్చలేదని ఇది రుజువుచేసింది. 


అందరికీ ఆమోదయోగమైన స్వరాజ్యపధకాన్ని రూపొందించుటకు సమావేశం ఒక 
కమిటేని నియమించింది. గాంధ్‌ అద్యక్షతన 1925 జనవరిలో అది సమావేశమై అంరుకుగాను 
ఒక (ప్రత్యేక ఉపకమిటిని, హిందువులు ముస్తింలమధ్య ఉత్పన్నములై న రాజకీయ విభేదాలను 
తొలగించుటకు కావలసిన మార్గాలను సూచించుటకు ఇంకొక ఉవకమిటిీని నియమించింది, 
వీటిలో మొదటిదిదాని పనిని పూర్తిచేసి ఒక స్వరాజ్యపధకాన్ని రూపొందించింది. కాని రెండవ 
కమిటీ దాని పనిని పూ_ర్రిచేయలేకపోయింది. హిందూ ముస్తిం సమస్యకు పరిష్కారమార్గం లేక 
స్వరాజ్యపథకం ఆచరణసాధ్యం కాజాలదనే కారణంచేత పార్టీల సమైక్యతకు గాంధిచేసిన 
(ప్రయత్నం ఫల(పదంకాలేదు. అటుతర్వాత బిసెంటు తయారుచేసిన బిల్లు పార్ల మెంటులో (ప్రవేశ 
పెట్టబడిందిగాని అది చర్చలోకి రాలేదు. 


ఈ పరిణామాలదృష్ట్యా రాజకీయ పురోగమనానికి హిందువులు ముస్తింలమధ్య సహ 
కారం కుదరకపోవడం గొప్ప అవరోధంగా ఏర్పడిందని చెప్పవలసి వ స్తున్నది. 


1921.28 మధ్య రాజకీయాలు 127 


ఖిలాఫత్‌ ఉద్యమకాలంలో ముస్లింలకు హిందువుల సహకారం ఆవసరం కావడం 
చేత రెండువర్లాలవారు కలిపి సహాయనిరాకర జో ద్యమ వంలో పాల్గొన్నారు. కాని ఈ కలయిక 
శాశ్వతరూవం ధరించలేదు. ఖిలాఫత్‌ ఉద్యమం టర్కీలో సంభవించిన  వాకీయసరిడామాల 
మూలంగా [పాధాన్యాన్ని కోల్పోయింది. టర్కీలో యాం. రాన్ని సంపాదించి కెమాల్‌ 
పాషా సుల్తాను పదవినీ, దానితో ఖిలాఫత్‌ పదవినీ 19:4 లో రద్దుచేళాడు. a వద 
అంతరించిన తర్వాత దానిస్‌గురించిన ఉద్యమంకూడా అంతరించిపోయిండి. ఆ ఉద్యమం 
మూలంగా హిందువులు ముస్తింలమధ్యన ఏర్పడిన సహకారంకూడా అంతటితో ఆంతరించిండి 
'రెండ.వర్షాలమధ్య అనేక సంవత్సరాలుగా ఏర్పడిన విభేదాలు తిరిగీ తలఎత్తి, పరస్పర 
డ్వేషా లక, కొట్లాటలకు దారితీశాయి. 1823.28 మధ్య ఈలాటి కొట్లాటలు 112 జరిగినట్లు 
ఒక అంచనా. వీటిని (ప్రారంభించినవారు హిందువులని ముస్తింలుసి, ముస్టింలని హిందువులు 
నిందారోపణ వేసినా ఉభ యవర్గాలవారు పీటికి కారణభూతులని చెప్పడం తప్పదు, 


ఈ కొట్లాటలు ఎన్ని రాష్ట్రాలలోను అనేక (ప్రధాన నగరాలలోను సంభవించి, 
విశేష పాణనష్టానికి ఆ స్తినష్టానికి దారితీశాయి. శాంతి భద్రతలను రక్షించడంలో పోలీసు 
ఆధి కారులు తగిన బాధ్యత వహించకపోవడం వీటితీ వతకు (ప్రధానకారణం. తమ ప్రభుక్వ్యం 
ద్వారానే వివిధవర్షాలమధ్య శాంతి సాధ్యంకాగలవని. తమ పరిపాలన అంతరించిన పక్షాన 
ఈలాటి కొట్లాటలు, నిరంతరం సాగడం తప్పదని (బిటిష్‌ వారు పదేపదే చెప్పి. తమ పవిపాల 
నను సమర్షి-చడం పరిపాటి. అయింది. కౌని డేశంలో ఇన్ని కొట్లాటలు సంభవించడం ఈ 
వాదం బలంలేనిదని రుజువుచేసింది. ఆనేక (పడేశాలలో ఆది కారుల రహస్య పోతా ఎహం వల్ల నే 
ఇవి సంభవించాయి. 


ఈ కొట్లాటలు గాంధీకి ఎంతో విషాదాన్ని కలిగించి, 1924 సెప్టుబరు 17న 
ఢిర్సీ లోని మహమ్మదాలీ బసలో ఆయన 21 రోజుల నిరాహార వతానికి దారితీశాయి. ఆయన 
(పాణాన్ని రక్షించే ఉడేశంతో జేశంలోని వివిధవర్లాలకు పార్టీ లకుచెండిన 800 (ప్రముఖులు 
సమావేశమై చర్చలు జరిపొరుగాని వాటిమూలంగా పలాటిఫలితం లభించలేదు. తర్వాతకూడా 
ఈలాటి సమావేశాలు కొన్ని జరిగాయి. రెండువర్గాలమధ్య వై షమ్యాాలకు కొట్లాటలకు మసేదుల 
ఎదుట హిందువులు మేళతాళాలతో ఊరేగింపులు జరపడం, బ్నకీద్‌ పండుగ సనందర్భంగా 
ముస్తి ౦లు హిందువులు నివశించే [ప్రాంతాలలో హత్యచేయుటకు ఊఉ దైశింపదిడిన గోవులను 
ఊఃరేగించడం వాస్తవమైన కారణాలు కావనీ, కాననసభలు మొదలైన సంస్థలలో _పాతినిధ్యాన్ని 
గురించిన అభ్మిపాయభేదాలే వీటికి కారణమని, ఇవి పరిష్కార మైకేతప్ప రెండువర్గాలమధ్య 
సమైక్యత కుదరజాలదని ఈ సమావేశాలు రుజువుచేళాయి. హిందూనాయకులు మొట్టమొదట 
న మైక్యత ఏర్పడడం అవనరమనీ అటుతర్వాతగాని (పాతినిధ్య సమస్య పరిష్కారం కాజాలదని 
వాదించారు. (ప్రాతినిధ్య సమస్య పరిష్కారమెన మరు క్షణంలోనే సమైక్యత ఏర్పడుతుందని 
ముస్టింలు వాదించారు. “పిచ్చి కుదిరితే నేగాని పెండి కాదు; పెండ్లి అయితే నేగాని పిచ్చి 
కుదరదు” అనే టట్లుగా ఈ వ్యవహారం సాగింది. తుదకు 1940 వాటికి ముస్టింల వైఖరి 
పూర్తిగా మారి, దేశ విభజన జరిగి, పాకిస్థాన్‌ ఆనే (పత్యేక రాజ్యం వారికి లభించడం 
తస్ప ఈ సమస్యకు పరిష్కార మార్గం లేదనే నిర్ణయానికి వచ్చారు. 


t98 భారత స్వాతంత్ర్యోద్యమ చరత 


(| 


1928 నాటికి దేశంలోని రాజకీయాలలో ఒక (ప్రతిష్టంభన ఏర్పుడింది. గాంధీ 1919 

రాజకీయ రంగంతో (పవేశించాడు, కాం(గసు లక్ష్యం స్యరాజ్యమని నిర్ణయించాడు. కలకత్తా 
నాగపూరు కాంగెసులు దానికి అంగీకరించి, లక్ష్యసాధనకు సహాయ్‌ నిరాకరణ మొక్క సే 
సాధనమనే భావంతో 1921-22లో ఆ సాధనాన్ని వినియోగించింది. 1921 నవంబరులో 
(పభుత్వం దానితో రాజీ చేసుకొనే ఉద్దేశంతో దాసు ద్వారా సం_పతింపులు (పారంభఖించింది. 
కాని ఆ సంప్రతింపులు విఫలములై ల అటు తర్వాత సమష్టి శాసనోల ల్ల ంఘనాన్ని కొన్నీ 
(పాంతాలలో సాగించవలసిండిగా "అహమ్మదాబాను కాం|గను తీర్మానించింది. దీని మేరకు 


గాందీ స్యయంగా డోలీలో దానిని సాగించుటకు నిర్ణయించాడు. అది సొగి ఉంతే (పభుత్వం 
వో ఒక రాజీకి oa ఉండేది. కాని శొరిచొరా ఉదంతం కారణంగా గాందీ ఉద్యమాన్ని ఉప 
సంహారించినాడు. ఆయన దృష్టిలో స్వరాజ్య సంపాదనము కంకె (ప్రజలు హింసను పూ _ర్హిగా 


తరజంచడం ఎక్కువ (ప్రాధాన్యం వహించింది. మోతీలాల్‌, దాసు మొదలై నవారు యే 
ఏకీభ వించకపోయినా సామాన్య (ప్రజలపై ఆయనకు అత్యంత (ప్రభావం ఉండడంచేత ఆయన 
చేపిన నిర్హయానికి కట్టుబడి ఉండినారు. 

1922 మార్చిలో (పభుత్వం గాంధీకి ఆరు సంవత్సరాల జైలుశిక్షను విధించింది. 
కాం|గైసునూ, స్వరాజ్య ఉద్యమాన్నీ నడిపించుటకు తగిన నాయకుడు లేకపొయ్యాడు. ఉన్న 
నాయకుల మధ్య వేలికలు సంభవించాయి. వాతతో:కొారదళు స్వరాజ్య పార్టీగా సిర్మాణమై 
శాసన సభలలో (వ్ర వేశించి, వాటి సాధనాన 1924.26లో (పభుత్వాన్ని (పతిఘటించారు. ఈలాటి 
(ప్రతిఘటన మూలంగా (ప్రభుత్వం లొంగి, రాజీకి రాగలదని వారు ఆశించారు. ఒక దశలో 
(పభుత్వం దాసుతో సంప్రతింపులు జరపదలచింది. కాం[గెసువారి ఆశ ఫలప్రదం కాగలదని 
భావించడం జదిగింది. కాని 1925 జూన్‌లో దాసు మరణించడందేత (పభుత్వం రాజీ (పయ 
త్నాన్ని విరమించుకొన్నడి,. కాసన సభల ద్వారా సహాయ నిరాకణను సాగించి. స్వరాజ్యాన్ని 
సంపాదించడం సాధ్యం కాదని ఇడి రుజువు చేపింది. శాసన సభలపట్ల స్వరాజ్యపార్హి వారికి 
కలిగిన మోజు దీనితో తీరిపోయి. వారు కాం(గెను తిర్మానానుపారం శాసన సభలనుండి 1926 
మార్చిలో బయటకు వచ్చారు. అప్పటినుంచి కాం(గసుతలో చీలికలు వృద్ధి గాంచి మూడు 
పత్యేక పార్టీ లు నిర్యా ణమనాయి, న! రంగంలోని కృషి చె చైతన్యాన్ని కోల్పోయింది. 
1926 మార్చి వరకు రాజకీయాలలో ఎక్కువగా (ప్రవేశించరాదని గాంధీ నిర్ణయించుకొన్న 
కారణంగా కొంగెసువారు దాదీ తెన్నూ తెలియక (ప్రవర రించసాగారు. స్వరాజ్య లక్మాన్నీ 
సాధించుటకు మార్గం ఏది అనే సమస్య వారికి ఆందోళన ఈ కలిగించింది, కాస్‌ పరిష్కార మార్గం 
వారికేదీ లభించలేదు. 1927లో బ్రిటిష్‌ (ప్రభుత్వం భారత రాజ్యాంగంలో జరగదనగిన మార్పులు 
గురించి విచారణ చేసి నివేదికను స సెమన్‌ కమిషన్‌ను నియమించిన కారణంగా 
'డేశంలో తిరిగి రాజకీయ సంచలనం కలిగింది. ఆది ఏలాటి పరిణామాలకు దారితీసిందో మనం 
ఇప్పుడు తెలుసుకొననలసి ఉంది. 

చదువదగిన (గ్రంథాలు: 


Bhavan: Vol. xi 

R. ఆ Majumdar: History of Freedom Movement in 1ndia Vol. iii 
Tarachand, Vol. iv 

B. Pattabhi Seetharam ayya: కౌం(గను చరిత 


Tendulkar : Mahatma, Vol. ii 


అధ్యాయునుం=గ్రి 


శాసనో ల్హంఘన ఉద్యమ జ జననము 
1928-29 


l 


స్వరాజ్య పార్టీవారు 1924 లో శాసననభలలో (ప్రవేశించిన ఫలితంగా దేశంలో 
ఏర్పడిన రాజకీయ సంచలనం 1926 లో ఆంతరించి 1927? మధ్యభాగం నాటికి రాజకీయాల 
లోను, స్వాతంత్రోద్యమ (ప్రగతిలోను ఒక విధమైన ప్రతిషంభన ఏర్పడింది. 1927 నవం 
బరులో (బ్రిటిష్‌ (ప్రభుత్వం పై మన్‌ కమీషన్‌ గురించి ఒక (ప్రకటనను చేయడంతో తిరిగి సంచ 
లనం (ప్రారంభమై, అది అతిత్వరితగతిన నడచి. 1880 మార్చిలో శాసన ల్లంఘన ఉద్యమ 
మని ఉప్పు సత్యాగహమ జై (ప్రఖ్యాతిగాంచిన ఉద్యమానికి దారితీసి స్వాతం (త్రో క్రద్యమ చరిత్ర 
రెండవ ఘట్టంలో (ప్రవేశించింది. 1828.29 లో జరిగిన ఈ విస్తవాత్మకముళై న పరిణామా 
అను వివరించు వటకుముందు స్వాతంతో్యోద్య ఫమమునకు సంబంధించిన కొన్ని హౌలికలక్షణాలను 
జ్రాపకముచేసుకొనడం అవసర, ' 

(1) రాజారామ మోహనరాయల కాలమునాటినుండి దేశంలో ఇంగ్లీమ విద్య 
వ్యాపించడంచేతను ఆధునిక విజ్ఞానానికి హేతువాదానికి నిలయమైన పాళ్యాక్య ప్రపంచంతో 
నన్నిహిత సంబంధం ఏర్పడడంచేతను డేశంలో ఇంద్రీషు విద్యాధికులతో కూడిన ఒక మేధావి 
వర్షం ఏర్చొడిండి, పీరు జాతీయకత్వంచెత ప్రభావితులై (ప్రజలలో జాతీయ భావాన్ని వృష 
చేశారు. (ప్రపంచంలోని నాగరికతగాంచిన డేశాలన్నిటివలె తమ డేశంకూడా అన్ని రంగాలలో 
అభివృద్ధి ని సాధించి, రాజకీయ సె న్వొతం। వ్యాన్ని సంపాదించ వలెనని పీరు కాంక్షించారు. ఈ 
శోక లనే దెశచరి(త్రను గురించి గొప్పు పరిళోధన జరగడంచేత పాబీనకాలంలో భారత దేశం 
అన్నిరంగాలలో (ప్రగతిని సాధించి, (ప్రపంచంలోని ఇతర దేశాలకు విజ్ఞానాన్ని అందించ 
గలిగిందని విద్యాధికులు తెలుసుకొన్నారు. ఆలాటిీ (ప్రగతిని సాధించిన తమ పూర్వులవలె 
తాముకూడా (ప్రగతిని సాధించి ఇతర జాతులకంచె తాము ఎందులోను తక్కువకాదని రుజువు 
చేయడం తమ ఏభ్యుక్త ధర్మంగా భావించారు. బంకిం చంద్రుడు, వివేకానందుడు, బొల 
గంగాధరతిలక్‌ మొదలై నవారు అందుకుగాను ఘనమైన కృషిచేశారు. చేశంలో ఆత్మ విశ్వాసం 
ఆత్మగౌరవం పెంపొందాయి. మధ్యయుగంలో నిదాణదశలో ఉండినవారు నూతన చైతన్యం 
క అవారయ్యారు. 

(2) మేధావి వర్షంవారు ఈలాటి పరిణామానికి కరాలు కావడమేగాక బ్రిటిష్‌ 
పరిపాలన మూలంగా దేశం అన్ని రకములైన కష్టాలకు నష్టాలకు గురిమైనదని (గ్రహించారు, 
దేశంలో దార్మిద్యం పెరగడం, చేనేత మొదలైన సరి,శ్రమలన్నీ నశించడం, వ్యవసాయం 

9 


188 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


ఒక్క_ కే _పజలకు (పధాన జీవనాధారం కావడం, దాని అభివృద్ధికి కావలసిన జలాధారాల 
నిర్మాణం మొదలై న కార్యక్రమాలను (ప్రభుత్వం చేపట్టకపోవడం, అధిక లాభాలను చేకూర్చే 
వర్తక వ్యాపారాలన్నీ (బైటిషు వారివశంలోకి రావడం, వీటి అన్నిటి మూలంగా నిరుద్యోగుల 
సంఖ్య “బరగడం, కామాలు సంభవించినప్పుడు వాటిని ఎదుర్కానగల సోమత (ప్రజలకు లేక 
పోవడం, (గ్రామీణ (ప్రాంతాలలో ఒక భూస్వామికవర్గ్లం, రై తులకు రుణాలుఇచ్చి అధిక 
వడ్డిలద్వారా సుఖంగా జీవించగల ఒక సాహుకారీ వర్గం ఏర్పడడం, ఇది అంతా మేధావుల 
దృష్టిని ఆకర్షించింది. పరాయి పరిపాలన నిర్మూలం కావడమే (ప్రజల దుర్భర దారిద్యానిక్తి 
విము క్రి మార్గ్షమనేభావం వారిలో నాటుకొన్నది. 


దీని (ప్రభావంచేతనే బాల గంగాధరతిలక్‌ “స్వరాజ్యం నా జన్మ హక్కు; దానిని ఏలా 
శ నా సాధించి తీరుతాను” అనే నినాదాన్ని లేవదీసి దానిని ఒక మంతంగా సామాన్య (పజ 


(+ 


లకు కూడా ఉపదేశించాడు. 
(3 ఆంతకు పూర్ణమే విద్యాధికులు (పధమంలో రాష్ట్రాలకు మాత్రమే పరిమితము 
న రాజకీయ సంఘాలను. 1885 లో దేశమంతటికి కేంద్రంగా భారత జాతీయ కాం(గైసును 
పించి వాటిద్వారా (జైటిష పరిపాలకులనుండి రాజకీయ సంస్కరణలను సంపాదించుటకు 


జన 


ప్ప కృషివేస్తూ వచ్చారు. కాని ఈ కృషి ఎంతమాాతమూ ఫలప్రదం కాలేదు. 


eee 


ఈః పరిస్థితులను గమనించి తిలక్‌, అరవిందుడు, పాల్‌, లజపతిరాయ్‌ మొదలై న 
మేధావులు జాతీయ ఉద్యమాన్ని లేవదీళారు. పీరిలక్ష్యం ఏవో కొన్ని సంస్కరణలను సంపా 
దించడంకాదు. స్వరాజ్యాన్ని సంపాదించడమే వీరిధ్యేయం. అన్ని దేశాలలో, అన్ని కాలా 
అలో పరాయి పరిపాలనను తొలగించి స్వాతంత్ర్యాన్ని సంపాదించుటకు యుద్దం ఒక్క కే 
సాధనంగా వినియోగంలోకి వచ్చింది. పరాయి పరిపాలకులను యుద్ధంలో ఓడించిన తర్వా 
తనే (ప్రజలు స్వాతంత్ర్యాన్ని సంపాదించ గలిగారు, ఐచ్చికంగా తమంతట తాము తమ పరి 
పాలనాధికారాన్ని వదలుకొని తమ ఏలుబడిలో ఉండిన (పజలకు స్వాతం(త్ర్యాన్ని (ప్రసాదించి 
నట్లు ప్రపంచంలో ఎక్కడా కనుపించదు. రాజకీయ సంఘాల తీర్మానాలు, వాటి (ప్రార్దనలు, 
వినతిప తాలు, కమబద్దములై న వాటి ఆందోళనలు పరాయి పరిపాలకులపె. ఈ విషయంలో 
ఏలాటి (ప్రభావం వహించలేను. భారతదేశాన్ని పాలించే (బిటిమ పరిపాలకులపై ఇవి (ప్రభా 
వం వహించగలదనే మితవాదుల విశ్వాసానికి ఏలాటి ఆధారం లేకపోయింది. 


అందుచేత జాతీయవాదులు స్వరాజ్యాన్ని సంపాదించుటకు టిటిమవారితో పోరా 
టాన్ని సాగించడంతప్ప సాధనాంతరం లేదనే నిర్ణయానికి వచ్చారు. కాని ఆనాటికి దేశంలో 
ఏర్పడిన పరిస్థితులలో సాయుధ పోరాటం సాధ్యంకాదని (గ్రహించి, అది సాత్వికనిరోధ 
రూపాన్ని ధరించవలసినట్లు గుర్తించారు. సాత్విక నిరోధంకూడా పోరాటమే. కాని ఇది 
సాయుధ పోరాటంకాదు. నిరాయుధులుగా చేయబడిన భారతీయులు ఆయుధాలను భారీ ఎత్తున 
సంపాడించడంగానసి, వాటిని ఉపయోగించుటకు కావలసిన సె నికశిక్షణనుపొంది, యుద్దానికి 
ఉప[కమించడంగాని సాధ్యంకానిపని, కాని పోరాటంలేక (విటిషువారు లొంగరు, టిటన్‌తో 
వ్యాపారాన్ని. వారు భారత దేశంలో న్హాపించిన న్యాయస్థానాలను విద్యాలయాలను బహిష్క 
రించి, వారిక్రింద ఉద్యోగాలుచేసి పరిపాలనలో వారితో సహకరించడం మానుకొని, వారికి 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 183i 


పన్నులను చెల్లించడాన్ని నిరాకరించిన పక్షాన వారిని లొంగదీసి. స్వరాజ్యాన్ని సంపాదించడం 
సాధ్యం కాగలద నేది సాత్విక నిరోధి విడానానికి ఆధారం. ఇవి దెక్త డన కహితమైన స్వాతం 
త్యసమరం. ఇది ఒక్కటే భారతీయుల అందుబాటులో ఉండే సాధనం ఆని జాతీయవాదులు 
(పచారం చేశారు. 


నిని వందేమా ఉద్యమకాలంలో పరిమితంగా వివియోగించి, బెంగాలు రాష్ట్ర 
విభజనరద్దు విషయంలో (ప్రభుత్వాన్ని లొంగదీయ గలిగారు. సాత్విక నికోధమనే పోరాటం 
ఫల పదం కాగలదనే విశ్వాసం త తలో క్వుడింద, 


వ్య 


విశ్వాసం మదింత బలపడింది. 
ల . జై , ం 
సొంతం. తోదంమం ఈ వశిలోకి వచి+ినపందు గాందీ రాజకీయక3కరాని ప 
od ల భో యు =» 
శి లో లో జల లే ల! గ్‌ా త ; a జ త 
చాడు. ఆయన అక్ష్యృంకూడా స్వారాజ్య, ఆయన వినిమూడంచి వలచిన సాధనంకూాడా 


సాత్విక నివోవవమే. కొని ఆయన ఈ విదానానికి సహయ నిరాక్ణణమని శేరుపెటాడు. 


గ 7 

(Wy 

t 

(౧ 

a 

fr 
th 

Gr 

| 
ల 

ర్‌ . 
(- 

J 


0 
హ్‌ 0 
కలై 
ir 
౮ 
రే 
య 
ట్ట న్న 
4 
tn 
బ్‌ 
ళ్‌ 
టో 
ళం 
ఆ 
గ్రో 


మంతోను, 192!.22 తో గాందీ సాగించిన సంరాజ 


నంపాదన ఉద్యమంలోను రాజకీయ నా 


ప్‌ో 


కులూ పజలూ గడించిన అనుభవాల మూలంగొ 


యు 
కొన్ని భావాలు సీకపడి పోయినవి. వాటితో మొదటిది స్వరాజ్యం ఒక్కా కే సొాదించదగిన 


చు 


లక్ష్యం. రెండవ= ఆడి వెంటనే సొాధంచవలపిన లక్ష్యం. మూడవది దానిని సంపాదించు 
టకు _వెటిషువారితో పోరాటం సాగించడం తప్పుదు. తీర్మానాలు, ప్రార్థనలు, వినతి పత్రాలు, 


చట్టబద్ధమైన ఆందోళనలు ఎంతమా తం సాధనాలు కొజాలవు. నాల్గవది గ పోరాటాలు డ్‌ దొర న్య 
టి పోరాటాన్నే నాయకుడైన గాండీ సాగించుటకు ఆంగిక 


కాటమ 
all 
ద స బళ. 


త 

రహపాతంగా ఉండడం ఆవసరం. ఆలా 

రించాడు. ఆయన నాయకత్వము పోరాటం సాధ్యం కాదు సామాన్య (ప్రజల భ క్రి 
విశ్వాసాలకు ప్యాతుడై న అఖిల భారతనాయకుడు ఆయన ఒక్కడే. ఈలాటి భావాలు స్టిరపడి 
పోవడంచేత ఎన్నటికై నా స్వరాజ్య పరిపాలనకు ఆహాం౦సా పూర్వుమైన సహాయ నిరాకరణ 
పోరాటం ఒక్కతే 'పాపనకునే విశ్వాసం దేశంలో ఏర్పడింది. 


182 భారత స్వాతం త్రోకిద్యమ చరిత్ర 


1924 లో స్వరాజ్య పార్టీ వారు శాసనసభలలో (ప్రవేశించి, సంపూర్ణ బాధ్యతాయుత 
(పభుత్యాన్ని వెంటనే _సవేళ పెట్టవలసిందిగాను, దాని స్వరూపాన్ని నిర్ణయించుటకు ఒక 
రౌండు పేబిల్‌ సమావేశాన్ని జరపవలసిందిగాను రెండు పర్యాయాలు తీర్మానాలను ప్రవేశపెట్టి 
శాసనసభ ఆమోదాన్ని సంపాదించారు. కాని (ప్రభుత్యం ఈ తీర్మానాలను లక్ష్య పెట్టక దాని 
నిరంకుశ విధానాన్ని యధా(పకారం సాగిస్తూ వచ్చింధి. శాసనసభలలోని (పజా(పతినిధుల 
అభి పాయాలకు ఏమా(తం విలువలేక పోయింది. శాసనసభ లద్వారా (ప్రభుత్వాన్ని (పతిఘటిం 
చడం కూడా సాధ్యంకాదని రుజువైంది. దీని ఫలితంగా కాం(గెసువారికీ వారితో ఏకీభవించిన 
జాతీయవాదులకు శాసననోల్ల ంఘనంతో కూడిన పోరాటం ఒక్క కే స్వరాజ్య సంపాదనకు 
సాధనమనే గాంధీగారి నిశ్వాసం బలపడింది. ఈ బలపడడమే [(కమ్మకమంగా 1980 లో 
(పారంభమైన ఉప్పు సత్యాగహమని [_పక్యాతిగాంచిన శాసనోల్లంఘన ఉద్యమానికి దారి 
తీసింది. 


2 

స్వరాజ్యాన్ని వెంటనే సాధించడం తమ లక్ష్యంగాను, దానికి శాసనోల్ల ంఘనంతో 
కూడిన సహాయ నిరాకరణం పటిష్ట సాధనంగాను నిర్ణయించుకొని, దానిని 1921.22 లో ఒక 
పర్యాయం వినియోగించి, తిరిగీ దానిని ఇంకొక పర్యాయం వినియోగించుటకు సిద్ధంగా 
ఉండడం గాంధీకి, గాంధీ అనుచరులకు, ఇతర జాతీయ వాదులకు (పధాన లక్షణంగా 
రూపొందిన ఈ కాలంలో (విటిష్‌ [పభుత్వం ఎన్నటికీ కూడా తన సా_మాజ్యాధికారాన్ని వదలు 
కొని, భారతీయులకు స్వరాజ్యం _పసాదించరాదనీ, వారు లక్ష్యసాధనకై పోరాటంలోకి దిగిన 
పక్షంలో పోరాటాన్ని వారు అహింసా పూర్వకంగా సాగించినా దానిని బలప్రయోగం చేపి 
అణచి వేయడం తమ కర్తవ్యమనే నిర్ణయానికి వచ్చారు. ఇది కొత్త నిర్ణయం కాదు. చాలా 
కాలాన నుండి దీనిని అనుసరించియే వారు వారి పరిపాలనను సాగిస్తూ వచ్చారు. ఈ కాలంలో 
వారి నిర్ణయంలో ఏలాటి మార్పూ రాకపోవడం వారు అనుసరించిన పరిపాలన విధానానికి 
(పధాన లక్షణం, 


ఈలాటి నిర్ణయానికి వారు రావడంలో ఆశ్చర్య పడవలసింది ఏదీ లేదు. వారి 
సా_మాజ్యానికంతా భారతదేశం తలమాణిక్యం వంటిది. అధిక జనసంఖ్యతోనూ, అధిక 
వై వె శాల్యంతోనూ కూడిన భారతదేశం వారి సామాజ్యంలో చేరి ఉండడం చేతనే వారు (ప్రపంచ 
రాజకీయాలలో అ(గస్థానం వహించ గలిగారు. భారత దేశాన్ని కోల్పోయిన పక్షంలో ఒక 
శ తాబ్దంగా (పపంచంలో వారికి లభించిన (పాధాన్యమూ (ప్రతిభ అంతరిందడం తప్పదు. 
(1947 లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత అంతర్జాతీయ రంగంలో వారి స్టితి 
ఏలాగు దిగజారి పోయిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ "సత్యాన్ని (గహించిన పాత 


కావడం చేతనే వారు వారి అధికారాన్ని లేశ మాతం కూడా వదలుకొనుటకు సంసిద్ధులు 
కాలేదు. 


ఇంతే గాక, భారతదేశానికి వారు పరిపాలకులు కావడంచేత వారిలో అన్ని వర్గాల 
వారు గొప్ప లాభాలను పోందగలిగారు. విద్యాధిక వర్గానికి చెందినవారు ఐ, సి. యస్‌ మొద 
లైన పరిశ్షల ద్వారా భారతదేశంలో ఉన్నతో ద్యోగాలను సంపాదించి గొప్ప జీతబత్యాల 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 138 


మూలంగాను, ఇతర సదుపాయాల మూలంగాను ఐశ్వర్య వంతులయ్యారు, ప్యాక్టరీ యజ 
మానులు కార్మికులు వారు తయారు చేసిన వస్తు సామగిని భారతడేశంలో విక్రయించి సునా 
యాసంగా అత్యధిక లాభాలను గడించ గలిగారు. వర్తక వ్యాపారాలు చేసేవారు. సాహుకారీ 
వర్షానికి చెందినవారు ఆనేక విధాలుగా లాభాలను సంపాదించడం పరిపాటి అయింది. అనేకులు 
భారతదేశానికి వచ్చి, తేయాకు తోటలకూ, జనుము పరిశమ వంటి భారీ పరిశమలకూ, 
బ్యాంకీలకూ, ఇతర వర్తక సంస్థలకూ యజమానులై కోట్ల కొలది లాభాలను సంపాదించ 
గలిగారు, (బటన్‌ లోని (ప్రజలలో అఈముదవ వంతుకు భారతజేశం తోటి ఈలాటి సంబంధాలు 
సుఖంగా జీవించడానికి ఆధారమముంది. భారతదేశంపై సామాజ్యాధికారం ఆంతరించిన 
పక్షంలో వీరందరు జీవనభృతిని కోల్పోవడమే గాక, బ్రిటన్‌లో విరుద్యోగ సమస్య తీవ 
రూపం ధరించడం సత్యం. భారతీయుల స్వరాజ్య వాంఛను వారు తీర్చక పోవుటకు ఇదియే 
[పధాన కారణం. తన్నుమాలిన ధర్మానికి కట్టుబడేవారు ఎవరూ ఉండరు. 


భారతదేశంపై వారు వహించిన అధికారాన్ని లేశ మాతం కూడా తగ్గించకొన 
కుండుటకు వారి స్వార్థం (ప్రధాన కారణమైనా తమ పరిపాలన మూలంగా భారతీయులకు ఎన్నో 
లాభాలు సమకూరినవని, ఆది అంతరించిన సక్షంతో దానితో కూడా ఆ లాభాలు ఆంతరించడమే 
కాక _ప్రజలు అనేక నష్టాలను అనుభవించడం తప్పదని వారు వారి ఆధికారాన్ని సమరెంచడం 
మామూ౭ై ౦ది. తమ నాగరికత ఉత్కృష్టమైనదని. భారతడేశంలో అది వ్యాప్తి గాంచిన్గప్పుడే 
భారతీయులు నాగరికులు కౌగలరని. భారతీయులలో మతాన్ని బట్టి? భాషల బట్టి, నివపించే 
(పౌంతాల బట్టి లెక్కలేని విభేదాలు ఏర్పడినవనీ, తాము పరిపాలించడం వలననే ఆంతః 
కలహాలు నశించి. శాంతిభద్రతలు ఏర్పుడినవని, తమ అఆదికారం తొలగిన పక్షంలో హిందువులు 
ముస్టింల మధ్య యుద్దాలు తప్పవనీ, ఇంతకూ స్వరాజ్యాన్ని కోరే వారి సంఖ్య చాలా స్వల్ప 
మని. సామాన్య _పజలకు తలో విశ్వాసం లేదని. వారు ్‌టిష్‌ పరిపాలనను స్టికంగాను, 
శాశ్వతంగాను ఉండవలెనని కోరేవారని, ఏవేవో ధర్య పన్నాలను వల్లిఐచి, తమ సామాజ్యాధి 
కారాన్ని సమర్థించడం పరిపాటి ఆ 

ఈ సమర్జన ఒక శతాబ్దంగా డేశంలో ఏర్పడిన వాస్తవ పరిస్థితులను విస్మరించడ మె 
ఆనే విషయాన్ని వారు గుర్తించలేక పొయ్యారు. 1920 నాటి భారతీయులు 1820 నాటి భార 
తీయుల వంటివారు కారు. వారిలో ఎన్ని విభేదాలు ఉండినా తాము ఒకే జాతివావనే భావం 


(a 
1920 నాటికి యేకావి వరంలోనేగాక వారి (పచారానికి [ప్రభావానికి లోబడిన సామాన్య సజలలో 
అ 


కూడా ఎర్చడింది, (పపంచంలో థివృద్ది గాంచిన ఆన్ని జాతులవరె తాము కూడా అభివృద్ధిని 
సావించడంలో కుతనిశాయుక , సంఘ నంసు_దణము, మత సంసరణము మొదళచెన 
డు బు వే లా అ రాం 


రంగాలన్నిటితో గొప్ప కృషిని చేసి అనేక సత్సలితాలను పొందగలిగారు. స్వాతంత్ర్య 
సంపాదన పట్ల పట్టుదల గలవారయ్యారు. (ప్రజలలో కలిగిన ఈలాటి మార్పుల నన్నిటిని 
పరాయి పరిపాలకులు గుర్తించినవారు కారు. అందుచేతనే ఒక శతాచ్తానికి పూర్వం వారు 
పొడిన పాటనే పాడుతూ వచ్చారు. _ తల్లిదండ్రులు తమ పిల్లలు బాల్యదశను దాటి వయోజను 
వైన తర్వాత కూడా జాల్యదశలో వారిపై యాజమాన్యాన్ని వహించినట్లు వహించడం (పొజత 
వా. బా పన. వ్‌ 

కాదనే విషయం అందరికీ తెలిసినదే. ఆలాగు వహించిన పక్షంలో వారు తల్లిదండ్రులపై 
తిరుగుబాటు చేయడం నర్వ సాధారణం, ఇది కుటుంబ విచ్చిన్నానికి దారి తీస్తుంది. దీనివి 


184 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


(గహించిన కారణంగా తల్లిదండ్రులు వయస్సు వచ్చిన తమ పిల్లలపై అధికారాన్ని చెలా 
యించడం మానుకొని వారికి స్వాతం(త్యాన్ని (ప్రసాదిస్తారు. ఈ సామాన్య విషయాన్ని 
(గహించక (బ్రిటిష్‌ పరిపాలకులు [ప్రగతిని సాధించిన తర్వాత కూడా భారతీయులను ణాల్యదశలో 
ఉండినట్లు భావించి, సా_మాజ్య విచ్చి త్తికి దారితీశారు. 

(పధమ (పపంచ సంగ్రామ కాలంలో ఏర్పడిన కష పరిస్థితులను ఎదుర్కొనలేక 
(బిటిష్‌ (ప్రభుత్వం భారతదేశ పరిపాలనలో తమ తుది లక్ష్యం బాధ్యతాయుత (ప్రభుత్వమనీ, 
కాని ఆది దశలు వారిగా మాత్రమె సాధ్యం కాగలదని, దానికి మొదటి మెట్టుగా రాష్ట్ర పరిపా 
లనలో కొన్ని శాఖలను శాసన సభలకు బాధ్యులైన మంత్రుల. వశం చేస్తూ 1919 లో ఒక చట్టాన్ని 
చేసింది. కాని యుద్దం ముగిసిన తర్వాత ఈలాటి (ప్రకటన చేపినందుకు ఎంతో విచార పడినారు. 
తొందరపడి దానిని చేపినట్లు భావించి, మంత్రులకు వా_స్తవాధికారం లేకుండునట్లు అనేక నియమ 
నిబంధనలను చేపినట్లు ఇదివర కే తెలుసుకున్నాము. లీ కమీషన్‌ పిఫారస్సుల ఫలితంగా ఉన్నతఉద్యో 
గుల జీతబత్యాలను పెంచారు. థిలాఫత్‌ ఉద్యమం సమసిపోయిన తర్వాత యధాపూర్వంగా 
భేదోపాయాన్ని వినియోగించి ముస్తింలపట్ల పక్షపాతం వహించి,మత కలహాలలో వారికి అండగా 
నిలిచారు. మతం మూలంగా ఏర్పడిన విభేదాలను రాజకీయ (ప్రయోజనాలకు వినియోగించే రాజ 
నీతిని ఎంతమా[తం వదలలేదు. స్వరాజ్యంపట్ల సామాన్య (ప్రజలకు అభిలాష లేదని ఛెప్పారు 
గాని, వారి దార్మిద్యాన్ని నిర్మూలించుటకు కావలసిన చర్యలను తీసుకొనరై రి. 

వెంటనే స్వరాజ్యాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకొన్న (ప్రజలు ఉత్తర (ధువం 
తోను, దానికి భారతీయులు ఎన్న టికీ అర్హులు కారని తమ పరిపాలనను సమర్డి ౦చిన (ప్రభుత్యం 
దక్షిణ (ధువంలోను ఉండేటట్లు 1927 మధ్యకాలం నాటికి పరిస్థితులు ఏర్పడినవి. ఉభయపార్టీలు 
ఎ విధమయిన రాజీకి వచ్చే సూచనలు కనుపించలేదు. ఈలాటి ప్రతిష్టంభన నుండి బయట 
పడుటకు పరాయి (ప్రభుత్వంతో ఇంకొక పర్యాయం పోరాటంలోకి దిగడం తప్ప జాతీయ 
వాదులకూ గాండదికీ మార్షాంతరం కనుపించలేదు. సైమన్‌ కమీషన్‌ నియామకం ఆలాటి పోరా 
టానికి దారి తీసింది. 


3 


భారతదేశానికి బాధ్యతాయుక (ప్రభుత్వాన్ని (ప్రసాదించడం టైటిష్‌ (ప్రభుత్వపు తుది 
లక్ష్యమైనా, ఆది దశల వారీగా (ప్ర వేళ పెట్టబడవలెనని, మరుసటి దశలో ఎంతటి బాధ్యతను 
భారతీయుల పరం చేయవలపింది నిర్ణయించుటకు పది సంవత్సరముల గడువు మించకముందు 
ఒక కమీషనును నియమించవలపినదని 1919 చట్టం విధించింది. దీని మేరకు 1929లో 
ఒక కమీషనును నియమించవలపి ఉండినది. కాని 1927 నవంబరులోనే ఆలాటి కమీషనును 
అప్పటికి అధికారంతో ఉండిన టోరీ పక్షమునకు చెందిన ఇండియా మంతి బర్మన్‌ హెడ్‌ నియ 
మించాడు. 1929 నాటికి లేబరు పక్షంవారు అధికారంలోకి వచ్చే సూచనలు కనుపించినవి్శి 
వారు భారతీయుల స్వరాజ్య వాంఛపట్ల కొంత సానుభూతి కలవారు. కమీషనును వారు నియ 
మించే పకొన భారతీయులకు అనుకూలంగా నిర్ణయాలు ఆది చేయవచ్చు. అది ఒక (ప్రమాదంగా 
భావించి 1927 నవంబరుతోనే బర్కన్‌ హెడ్‌ సర్‌ జాన్‌ పైమన్‌ అధ్యక్షతన ఐఢ్లరు పార్ల 
మెంటు సభ్యులతో కూడిన కమీషనును నియమించాడు, 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 185 


ఈ నియామకం భారతడేశ రలోని (కఢాన రాజకీయ హాల ఆగ్రహానిక్తి గురి అయింది. 
దానికి (ప్రధానంగా మూడు కారణాలున్నేబ్లు చాహ్పావచ్చూ. కమిషన్‌ లోని సభ్యులందరు బిటిష్‌ 
వారుకొవడం, సభ్యులలో ఒకడు కూడా భాకతీయుకు కాకపోవడం మొదటి కారణం.(టైఐిన్‌ లోని 
ఆనాటి వర్షాల వారందరు భారతీయుల స్వరాజ్య వాంఛపస్ల (పతిహలుకని ఇదివరకే తెలుసు 
కొన్నాము. కమీషన్‌లోని సభ్యులెవ్వరికీ భారతదేశాన్ని గురించి గాని, రతీయుల ఆచార 
వ్యవహారాల గురించి గాని సంస్కృతిని గురించి గాని ఏలాటి పరిజ్ఞానం లేని టిటిషివారు. 
దీనికి తోడు వీరిది పక్షపాతంతో కూడిన దృష. భవిష్యత్తులో ధారత దేశానికి ఏలాటి పరిపాలన 
విధానం ఉండవలెనో నిర్హయించుటకు వీరు ౨ర్డత లేని వారు. వవ దేశానికి ఆనుగుణమమున 
రాజ్యాంగాన్ని ఆ దేశానికి చెందినవారే నిర్ణయించుకొనడం ధక్కమనే “జాతీయ స్వయం నిరయ 
సూత్రం” (Principle of National self-determination) అప్పటికి (పపంచంలో 
(పభావం వహించి ఉండినది, భారత రాజకీయ రంగంలో కుక్‌ చేసే వారందరు దీనిచే 
(ప్రభావితులైన వారు. పరాయి వారైన బ్రిటిష్‌వారు భారత రాజ్యాంగాన్ని నిక్షయించడం పీ5కి 
ఎంతమాత్రమూ అంగీకార యోగ్యం కాలేదు. (బ్రిటిష్‌వారి వాదాన్ని ఎదుర్కొనుటకు కమీ 
షన్‌లో ఒక భారతీయుడు కూడా లేకపోవడం వీరి అనంగీకారాన్ని మరింత బలపరచింది. 


ఇదిగాక వెంటనే బాధ్యతాయుత (ప్రభుత్వాన్ని (ప్రవేశ పెట్టవలపిందిగా కేం ద్రశాసనసభ 
1924 లో రెండు పర్యాయాలు తీర్మానం చేపింది. ఈ తీర్మానాన్ని లేశమాతంకూడా లెక్కలోకి 
తీసుకొనక దశలవారీ సూత్రాన్ని ఆధారంచేసుకొని కమీషను నియమించడం రాజకీ యనా యకుల 
ఆగహేనికి రెండవ కారణం. ఈ సూత పకారం ఒకొక దశలో ఎంతటి బాధ్యశను భార 
తీయులకు పరివర్తనం చేయవలపిందీ కమీషన్‌ నిక్ష యించవలపిఉంది. ఇదివరలో ఒప్పుగించిన 
బాధ్యతను భారతీయులు సంత్క ప్రికరంగా నిర్వహించినారనే విశ్వాసం కమీషన్‌వారికి కుడి 
నప్పుడే వారు మరికొంత బాధ్యతను ఒప్పుగిఐ? 


శు 
[= 
ఆంజవ= కూ ఒప్పుగించి జాధ్యుతను తగించవలపినటుగాగాని వేదా రదుడేయకలపినబుగాగాని 


జ్‌ 
a ne) న్‌ ae) 
సిఫారస్సు చేయవచ్చు. ఈ విధంగా భారతీయుల అర తానక తలను పదేపదే పరీక్షించడం, 
థల తే 

ఆ పరీక్షకు వారు నిలబడగలగడం. వాది ఆత్య గొర వానికి ఒక కళంకంగా భారతీయుదు భావించ 
డంలో ఆశ్చర్యపడవలసింది ఏదీ లేదు 

కమీషన్‌ నియామకంసట్ల రాజకీయనాయకులు ఆగహపరవశులగుటకు ఇంకొక 
కారణంకూడా ఉండినది. బాధ్యతాయుత పరిపాలన స్వరూపాన్ని నిక యించుటకు ఒక రొండు 
శక్‌ సమావేళాన్ని ఏర్పాటుచేయవలసిందిగా 1924 లో శేళద్రళాసనసభ తీర్మానించినది 


రతీయులకు ఎకుఒవ పొతినిధ్యం లవించిఉందడేది. కాని దానికి 


న్‌ భా 
న్‌ 
అనాడు జ ~~ 
బదులుగా సెమన్‌ కమిషన్‌ను నియపించదడిండి, తాడు వాంఛించిన రౌండ్‌ పబుల్‌ సమా 


వేళానికి ఇది పూర్తిగా విరుద్దమైనట్టిది. _దీనిమూలంగా భారతడేశానికి ఎలాటి (ప్రయోజనం 
—ద మాలు 
అభించదనే నిర్ణయానికి రాజకీయనాయకులందరూ వచ్చారు. 


పై మన్‌ కమీషన్‌తో ఏవిధంగాకూడా సహకరించరాదని, దానిని పూర్తిగా బహిష్క- 
రించవలసినదని, ఆడి భారతదేశంతో ఆడుగు పెట్టిన రోజున దానిపట్ల అసమ్మతిని (ప్రకటిస్తూ 


(ప్రజలు (ప్రదర్శనలు జరుపవలసినదని, ఆది ఇతర పటకా లకు వెళ్ళినప్పుడు ఆయా సటభణాల 
. : క్ర ట్‌ 


126 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


లోని (ప్రజలు ఈ విధంగానే పవ ర్థించవలపినదని కాం(గెసు అధి ష్థానవర్గం తీర్మానించింది, 
జిన్నా నాయకత్వంలోని ముస్తింలీగువారు, లిబరల్‌ పక్షానికిచెందినవారు, హిందూమహాసభవారు 
ఇతర రాజకీయపకొలలో అనేకానికి చెందినవారు కమీషనును బహిష్కరించవలపిందిగా 
తీర్మానాలు చేశారు. 


వీటి అన్నిటి ఫలితంగా రాజకీయరంగంలో తిరిగి సంచలనం (ప్రారంభమైంది. 
పరాయి వభుత్వంతో పోరాటాన్ని ఏదో విధంగా సాగించడంపట్ల సామాన్య(పజలు ఉత్సాహం 
కలవారుగా ఉండినారు, 1922 లో గాంధీ సహాయనిరాకరణోద్యమాన్ని ఉపసంహరించిన తర్వాత 
పోరాటాన్ని ఉస్మక్రమించుటకు వారికి తగిన అవకాశం లభించలేదు. కమీషన్‌ బహిస్కు_రణ 
కార్యక్రమం ఆలాటి అవకాళాన్ని కల్పించింది. 


1927 డిసంబరు ఆఖరున కాంగైసు _ డాక్టరు అన్‌సారి అధ్యక్షతన మద్రాసులో 
సమావేశమైనది. సై మన్‌ కమీషనును పూర్తిగా బహిష్కరించవలసిందిగా ఆంతకుపూర్య మే 
కాంగైసు అధ్యక్షుడు చేపిన సూచనను ఇది దృఢపరచింది. ఇదిగాక భారత దేశలక్ష్యం 
డుమినియన్‌ (పతిస త్తియా లేక సంపూర్ణ స్వాత౦(త్యమా అనే (పశ్న చర్చలోకి వచ్చింది. 
కొంతకాలమునుండి దేశంతో యువక వర్గానికి చెందిన జవహర్‌ లాల్‌ నెహూ సుబాష్‌చం[ద్రబోసు 
మొదలై నవారు సంపూర్ణ స్వాతం,త్యమే లక్ష్యంగా ఉండవలెననే అభి(పాయాన్ని వ్యక్త ంచేశారు. 
పరిమిత బాధ్యతాయుత (ప్రభుత్వంతో భారతీయులను తృ ప్రిపరచదలచి సై మన్‌కమీషనును 
నియమించిన (బీటన్‌లోని అది కారులకు సంపూర్ణ స్వాతంత్రానికి సుముఖంగా కాంగెసు తీర్మానం 
చేయడం తగిన సమాధానంగా ఉండగలదని పీరు భావించారు. దీనికితోడు 1926.27 లో 
నెహ్రూ యూరపుఖండంలో పర్యటన సాగించి, కమ్యూనిష్టు రష్యాకుకూడా వెళ్ళి సామాజ్య 
విధానాన్ని నిరశించుటకు సమావేశమైన అంతర్జాతీయసభలో భారత (ప్రతినిధిగా పాల్గొని విస్తవ 
భావాలతో స్వదేశానికి వచ్చి మ।దడ్రాసుకాం(గెసు లో హాజరయ్యాడు. టిటిష్‌ సామాజ్యంతో 
ఏలాటి సంబంధమూ భారత దేశానికి లేకుండా ఉండడమే భారతజాతికి గౌరవ(ప్రదముకాగలదని 
భావించి, యువకబ్బందంవారి సహకారంతో దానికి అనుగుణంగా ఒక తీర్మానాన్ని (ప్రవేళ 
పెట్టాడు. కాం(గెసు దానిని ఆమోదించింది. ఇది జాతీయవాదులందరికీ హర్దాన్ని (బైిటిష్‌ అధి కార 
వర్ణాలకు విషాదాన్ని ఆగ్రహాన్ని కలిగించింది. చర్చలకాలంలో గాంధి కాం గొను సమావేశంలో 
లేకపోవడంచేత నెహ్రూ తీర్మానం సులభంగా నెగ్గినది. దీనితో చరిత్రాత్మకమైన 1927వ 
సంవత్సరం ముగిసింది. 


4 


"సైమన్‌ కమీషను నియామకం మూలంగా (బ్రిటిష్‌ ప్రభుక్యం భారతీయులను సవాలు 
చేసినట్లు భావించి, దానిని ఎదుర్కొనుటను 1928 లో జాతీయవాదులు మూడురకములైన 
చర్యలను తీసుకోన్నారు. వాటిలో మొదటిది కమీషనును బహిష్కరించుట, రెండవది తమ 
దేశానికి అనుగుణమైన రాజ్యాంగాన్ని తామే రూపోందించడం; మూడవది తమ రాజకీయ 
వాంఛలను (లిటిష్‌ (ప్రభుత్వం చెల్లి ఠఛనిపక్షంలో దానిని లొంగదీయుటకు తగన సాధనాన్ని నిర్ణ 
యించుకొ నుట. 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 197 


(1) కమీషన్‌ ఫిబ్రవరి శ న బొంబాయిలో ఆడుగుపెక్టింది. ఫిబివరి 2 న వై (స్రాయి 
ఒక (ప్రకటనచేస్తూ, భారతీయులు సహాయముచేసినా, చేయకపోయినా కమీషన్‌ దాని విచారణ 
కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపించి తీరుతుందసీ, ఆది తయారుచేసిన నివేదికపై న పార్ల 
మెంటువారు వారికి తోచినట్లు చర్యలను తీసుకొని భాకతడేశానికి రాజ్యాంగాన్ని రూపొండించి 
తీరుతుందని (పతిజ్ఞచేశాడు. జాతీయవాదులు. సామాన్య వజలు ఇది ఒక విధమైన బెదిరింపవి 
భావించి 8 న బహిష్కరణ కార్యక్రమాన్ని మరింత త్మీవంగా సాగించారు. డేశమందంతట 
హర్తాలు జరిగినది. “సైమన్‌, తిరిగీ మీ డేశానికి వెళ్ళిపో” ఆనే మాటలు (వ్రాసిన అట్టలతో 
పెద్ద పెద్ద (ప్రదర్శనలు, gr ren జరిగినవి. (పజలు శాంతియకంగా వీటిని జరిపినా వారిని 
భయ బాంతుల చేయుటకు పభుత్వం సాయుధ పోవిసుదళాలను పైనీకదళాలను సమకూర్చింది. 
దీనిఫలితంగా మద్రాసులో కాల్పులు జరిగి ఒకడు మరణించాడు. అకవి మృతకాయాన్ని 
చూచుటకు వచ్చిన ఆంధ్రకేసరి _ప్రకాశంపై పోలీసులు తుపాకిని గురిపెట్టగా ఆయన వారి 
ఎదుట నిలబడి తగ రొమ్మునుచూపి ో*ధ ఫై ర్యం ఉండినప క్షంతో దీనిపై కాల్పులు సాగించండి” 
ఆని గర్జన చేయడంతో వారు వారి డొౌక్షన్యకార కాకమాన్ని ఉపసంహరించుకొన్నారు. కలక త్రాలో 
కూడా ఈలాటి అవాంఛనీయ పరిణామాలు సంభవించాయి, కమీషన్‌ వారి ప క్యుటన సంద గంలో 
వారు వెళ్ళిన [౩ పతిపట్టణంలో కూడా బహిష్కరణ నినాదాలతో నిరసన ప్రదర్శనలు జరిగాయి. 
లాహోరులో జనాన్ని చెదరగొట్టుటకు పోలీసువారు ప్రయోగించిన లాజటీలడెబ్బలకు గురియై, 
ఈమ[క్రమంగా ఆ కోగ్య్యాన్ని కోత్పోము అజసతిరాయ్‌ మకణించాడు. దీనికి కారకుడైన 
సాండర్ఫు అనే పోలీసు అధికారిని విష్టవకారులు హత్యజేళారు. మ. పోలీనువారు 
ఈలాగే _పవర్తించారు. జవభాకొలాల్‌నె_ ూాలతోసహా అనేక నాయకు లాజీలు. పోలీసు 
బెత్తములు విశృంఖలంగా అ కమిషన్‌ వారు 1928 ఫ్‌, ౬ వరి 8 నుండి మార్చి 
31 వరకు ఒక . న ఆకు కోరు 11 నుండి 1929 ఏఫిల్‌ 15 వకు రెండవ పర్యాయము 
దేళంలో ప వెళ్ళినా పజలు బహిష* వల కార్యక పకక 
న ఎమ చెసిన ఆహ్మానసభలలోను విందుల 
స తక వక్షొలవారు. ఆలాణి వర్షానికి చెందిన మరి 
కొందరుతప్పు తక్క నవారెవ3రు పాఠళొనలేడు బహిష్యుురణ కార్యక్రమం విజయవంతంగా 


tA 
జ్‌ 0౫ 
జీ 
(శ 
PF 
J 
జో 
ty 
th 


చూ 
రం ౧ 
సాగింది. ముస్తి ంలు, విబకళల్‌వక్షానికి చెండెనవారు ఇందుతోపాన్లొ నకని భావించిన అడికారులకు 
ఇది కనువిపె య ఎంతో ఆళాభింగాన్నిి కలిగించింది. 
ఇది ఆంతా శాసననభలకు బయటజదిగిన కారరాకమం. నామాన్య, సజల నిరనన 
న కేం; [(దశాసననభలో వళ ల్రా ప్ర త్ర రాజ్యాం 


16 
Sen టు 
గాన్ని సవరించుటకు నియమించబడిః కమీషన్‌ పట్ట ఈ సభకు ఏలాటి విశ్వాసం లేదనే 


విషయాన్ని ఇండియా ప్రభుత్వం చిటిష్‌ పభుత్యానికి తెలియనరచవలసిందిణా శిఫారస్సు 
చేసూన్నది అనే తీర్మానాన్ని లజపతిరాయ్‌ (చ వేళ పెట్ల గా, ఆది సభవారి ఆమోదాన్ని పొందింది. 
తావ వః 


ఇదె (ప్రభుత్వానికి మరింత కోపకాం ణమెంది. కాసి అద నిర్బుంధవిధానాన్ని మరింత కఠినంగాను 
తీవంగాను (| (వయోగించి నికోషులనేకులను ఏలాటివిచారణతో నిమి త్తంలేకుండా నిర్బంధంలో 
ఉంచడంతప్న కాజక్‌ నాకు పలసు సమాధానపరచగల చర్యలను తీసుకొనక పోయింది, 


188 భారత స్వాతం (తో్యద్యమ చరిత్ర 


(2) (బ్రిటిషవారు రూపొందించే రాజ్యాంగాన్ని సర్వదా ఆక్షేపించుటకు పూనుకొన్న 
భారతీయనాయకులు అన్ని రాజకీయపకొల ఆమోదానికి పాత్రమైన రాజ్యాంగాన్ని రూపొందించిన 
పక్షంలో దానిని (బ్రిటిష్‌ అధి కారులు సానుభూతితో పరిశీలింప సిద్ధంగా ఉన్నారని బర్కెన్‌ హెడ్‌ 
అనేక పర్యాయాలు (ప్రకటించాడు. అనేక విభేదాలతో కూడిన భారతీయులకు ఇది ఎన్నటికీ 
సాధ్యం కాజూలదని, (బ్రిటిష్‌వారు తయారుచేసే రాజ్యాంగం ఒక్క వారికి శరణ్యమని అతడు 
భావించాడు. ఆతని సవాలును ఎదుర్కొనుటకు సిద్దపడి, సై మన్‌కమీషన్‌ దాని సిఫారస్సులను 
చేయుటకుదుందే ఈ కార్యక్రమానికి రాజకీయనాయకులు ఉపక్రమించారు. 1927 డిసంబరులో 
సమా వేశ మైన కాం(గసు ఇందుకుగాను కాం(గెసు అధిషానవర్గం చర్యలు తీసుకొనవలపినదిగా 
ఒక తీర్మానంచేసింది. 


దీని మేరకు కాం[గైసు అధ్యక్షుడు అన్‌సారి దేశంలోని సుమారు 26 నంఘాలకు 
ఆహా్వానం పంపాడు, వాటిలో అనేకంసంసిన (పతినిధులతోకూడిన ఆఖిలపార్షీ ల మహాసభ 
అన్‌సారి అధ్యక్షతన 1928 ఫిబ్రవరి 12న డిల్లీలో సమావేశమైంది. కాని సమావేశంలో ఒక 
వై పు ముస్తింలు, ఇంకొకవైపు హిందువులు శిక్కులు మధ్య కొన్ని అభిప్రాయభేదాలు 
ఉత్పన్నం కావడంచేత మే 19 న జరిగిన సమా వేశం అన్ని విషయాలను కుణ్ణంగా పరిశీలించి 
ఒక రాజ్యాంగాన్ని రూపొందించవలపిందిగా మోతీలాల్‌ నెహూ అధ్యక్షతన ఒక కమిటీని నియ 
మించింది. ఇది ఆగస్టు 10 నాటికి రాజ్యాంగాన్ని తయారుచేయగా దానిని ఆఖిలపార్తీ లమహాసభ 
ఆగస్టు 23-81 లో చర్చించింది. భారత దేశం [బిటిష్‌స్న మాజ్యంలో ఒక డుమినియన్‌గా ఉండ 
వలెనని ఇది చేసిన నిర్ణయాన్ని జవహర్‌లాల్‌ మొదలై న యువకబ్బందంవారు ప్రతిఘటించారు. 
కాని వోటింగుసమయంలో వారు సమావేశంలో పాల్గొనని కారణంగా నెెహూకమిటీ రూపొం 
దించిన రాజ్యాంగం ఏక గీవంగా ఆమోదించబడింది. తమ దేశానికి అనుగుణమైనరాజ్యాంగాన్ని 
తామే రూపొందించగల సామర్ద్యం భారతీయులకు కలదని ఈ సమావేశం  రుజువుచేసింది. 
అన్ని పార్టీ లవారు సంపూర్ణ కాధ్యతాయుక|పభుత్వ్యాన్ని ఆళించేవారని, [బిటిష్‌ వారు ఉద్దేశించిన 
పరిమిత బాధ్యతాయుత _ప్రభుక్వం ఎవరికీ అంగీకారం కాదనీ, ఈ విషయంలో హిందువులు 
లు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలవారు ఎకాభ్నిపాయం కలవారని లక్నో సమావేశం 


కపి 
aa) 
స్పష్షంచేసింది. 
డం 


నెహూ కమిటీ రూపొందించిన రాజ్యాంగం భారతదేశంలో సమాఖ్య విధానం 
(Federal System) ఏర్పడవలెనని, కేం దానికి రాష్ట్రా) లకు కేటాయించిన అధికారాలు కొక 
మిగిలిన ఆధి కౌరాలు (Residuary Powers) "కేంద్రానికి ఉండవలెనని, డేశాన్ని పాలించే 
అధికారం సర్వస్వామ్యం గలిగినట్టిన్నీ రెండు శాఖలతో కూడినట్టిన్నీ ఒక శాససభకూ, దానికి 
పూర్తిగా బాధ్యత వహించిన ఒక మంత్రివర్గానికి ఉండవలెనని, రాష్ట్ర శాసనసభలతో ఒకళాఖ 
ఉండవలెనని, దానికి బాధ్యత వహించిన మంత్రిమండలి ఒకటి ఉండవలెనని నిర్ణయించింది. 
శాసనసభ్యుల ఎన్నుకొనే హక్కు. వయోజను లందరికి ఉండవలెనని నిర్ణయించింది. 


చాలాకాలంనుండి ముస్తంల (ప్రాతినిధ్యం ఒక వివాదాస్పదమెన విషయంగా ఉంటూ 
వచ్చింది. ఈ విషయంలో నెహ్రూ కమిటీ (1) (ప్రత్యేక నియోజకవర్గాలు ఉండరాదని, అన్ని 
నియోజక వర్గాలు మిశ్రమములుగా ఉండవలెనని, (2) కేంద్ర శాసనసభలో కొన్ని మినహాయిం 


189 


సంక 


వుం ఇ 


న ఉద్యమ జనన 


శాసనోల౦ఘ 
గో! 


పాతినిధ్యం ఉండ 


తేక 


రకూ మాత్ర 


ల్‌ 


౦లకు (ప్రత్యేక (పాతినిధ్యం ఉండరాదని, (4) ఇతర 
శ 


సి 
గ 


ఆ ఇ 
యక జోలీ! 


వారికిగల జామాషా (ప్రకారం 


పులకు లోబడి (ప్రత్యేక ప్రాతినిధ్యం ఉండరాదని, (శ్ర) రాష్ట్ర శాసనసభలలో పంశాబులోను, 
జ్‌ 
లు పడిసంవత్ప్సరాల వ 


జెంగాలులోను 
జనాభాలో 


అ 
J 
చ 
ఉల ఇ 


రాషా 
శ 
నమః 
ఉం 


మే ఉండవలెనని నక్త యం 


ew 


కేటాయింపు 


స్‌ 
౧ 13 
భా! 
గే చి 
ల ఫి 
ణ్‌ 
af 
oo § 
a 8 
pm 2 
అ) 
bh 
లి 
గె గో 
కష 
0 
bg 
4) 
9 
bh ee 
9 ww 
a 10 
Oo A 
9 
A 
9 3 
(Rs 
౧84 
cn 
# ల్లీ 
9 
ఓ 
29) 


జ త 
a 0 
ag. 


Ca 


we 


చిం 
Cas 


ను నాలగుకోజులపాటు చ 


శాసనసభలో 


ముసి లకు శే 


అటే 


(All India Conventiony జరిగి, చె 


తీగు తరపున జిన్నా (1) 


a 3 
ya 0 
[9 2 ఓ 
ట్‌] 
౧ 

WIR? 
రి గస 
జతే 
గ్‌ గ్‌ 
శ్‌ 8 
అథి 


రద 


0 ౪౯ 


(Residuary 


జయకర్‌వంటి డొందూ 
ఆధిక సంఖ్యాకులు జయకర్‌ 


సంఖ్యకు ఆనుగుణంగా వారికీ 
వకణలు వీగపోయినవి. జాతీయ యప జి 


రాలపాటు జ 
స్త 


ఈగ 
ts 


న 
మె 
ఇ 


య 


స 


ఈ 


| 


తోనో 


వత 
3 


శ 


అలో 


(8) 


షు 


వాచిసి ఏక గీవంగా ఎదు 


| 


సవరణలనే చెప్పవచ్చు. 


యు 


డంచేక జినా? ,పతిహా 


తిని 


దాను 


భ 


స 
దంతో ఏకీభవించ 


నాల దృష్షా్యను, టిటిష్‌ 


భ్‌ 
(2) వయోజన నోజింగు అములుకు రానిబకంలో జెంగాలు పంజా 
నీయ పరిణామా 


అధిక సంభ్యాకులుగా ఉండడంచేత పది స 


(పాతినిధ్యం కేటాయించవలెనని. 
Powers) కేం దానికి గాక రాష్తాాలకు ఉండ 


సహేతుక మెన 
నుంచి తన వె ఖరిని మా 


మహో 
వా 


టి 
bh స 
ya 
bh తీ 
1 | 
స | 
wm 
స 
స్‌ ఖు 
క్‌ Ne oy 
#3 9 
ha 
1] 
జ (3 
కం Ye 
wm 00 
ye 
f 
0 ౧ 
25 9 
13 చ 
౮ లి 
| 
అ శ 
ళ్‌ న్‌ 
౧ 
an గి 
శి న 
wy 
య. 
x టీ 
32 
pee 
6 
న bk 


‘1 శ 


mnt 2 la 
h ఛి y3 
th hh md 
కు 
0 *) « 
st he 
ల ఈ 
ago 
0౦ ఇళ్ల ౪? 
నీతీ + 
కశ Laie 
క 
య 
“3 7 a} 
te ౧710 a 
WW ry qd a9 
fe a w, 8 
hm ff 43 
ES 2 
1 శ్చ గ్‌ 
౧61 
mA 1 
J 9 A 
[1 rp we 
fn 
mm 8 1 
iA 63 ౧ 
9 hn 
hw fn 
ft} | Ly) 
cg qf శ్రీ స 
Ya f- 
Ye a ౧ సగ 
on ol 
| (6) చ 
"3 9 | 
జ f3 4} 
ఫో Ye క న 
«4 Y | 
క ౧ ah 
Ca} 
bi స taal 
గై Wa 
ff wo 
o bw 
ti nn 
is ID న 
స 9 రీ ఇ? 


సమా 


ళీ 


ళ్‌ 


తో 


గ 
Co 
ఖై 


సూ 


తో 


సంఖ 
ఇచ 


అభి పొ యపడతినవారు 
నం 


ఆసక్‌ 
ఒకి 


వలెనని 


ను 1929 డినంబరు తే! నాటికి ఆలా 


త్యాన్ని అక్ష 


yy 
సా౭తం 
కర్రల 


అ 


ఇయ్యువలసిం 
నసనంపూర 


140 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


మాన్ని సొగిందవలసిందిగాను ఆయన సభవారికి తెలియపరచారు. ఒక సంవత్సరంలో మించి 
పొయ్యేది ఏదీలేదని అధికసంఖ్యాకులు ఈ సూచనను ఆంగీకరించారు. దీనితో నెహ్రూ కమిటీ 
నివేదిక ఆమోదించబడింది. 


(8) సైమన్‌ కమీషనును ఎదుర్కొనుటకు కాం(గెసువారు మూడుచర్యలను తలపెట్టి 
నారు. వాటిలో మొదటిదైన కమీషన్‌ బహిష్కరణ కార్యక్రమం విజయవంతంగా సాగింది. 
రెండవది అన్ని పార్టీ లకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగ నిర్మాణము. నెహ్రూ కమిటీ ఈ పనిని 
కూడా చాలాసరకు విజయవంతంగా నిర్వహించింది. మూడవది ఈలాటి రాజ్యాంగానికి (బిటిష్‌ 
వారు బద్దులు కానిపక్షంలో వారిని లొంగదీయుటకు సాధనాన్ని రూపొందించుట. కలకత్తా 
కాం(గెసు దీనిని కూడా నిర్ణయించింది. ఆది శాసనోల్లంఘన ఉద్యమరూపంలో ఉండవలెనని 
కాం(గెసు తీర్మానించడంచేత మూడవచర్య కూడ విజయవంత మైనట్లు చెప్పవచ్చును. 1928 
ముగియునాటికి స్వాతం[తో్యోద్యమాన్ని నడుపుటలో ఈ తీర్మానంమూలంగా కౌం(గెసు రెండవ 
ఘట్టంలో (వవేశించింది. 1921.22 లోని సహాయ నిరాకరణోద్యమం ఇందులో మొదటిఘట్ట 
మని ఇదివరకే తెలుసుకొన్నాము. 


ర్‌ 


1929 లోని పరిణామాలు బిటిష్‌ (ప్రభుత్వానికి చాలా ఆందోళన కలిగించాయి, 
కాం గెసులోని యునకబ్బందం సంపూర్ణ స్వాతంత్యం దేశానికి లక్ష్యంగా ఉండవలెనని పట్టు 
పట్టడము, అందుకుగాను శాసనోల్లంఘన ఉద్యమాన్ని సాగించుటకు సిద్ధపడడం, గాంధీ తిరిగి 
కాం(గెసుపై నాయకత్వం వహించడం ఈ ఆందోళనకు (ప్రధాన కారణం. ఇదిగాక దేశంలో 
విష్ణవఉద్యమం తిరిగీ తలఎ త్తింది. అధికారుల హత్యలు, హత్య (ప్రయత్నాలు జరగసాగినవి. 
లజపతిరాయిని లాటీదెబ్బలకు గురిచేసి ఆయన మరణానికి కారణభూతుడు సాండర్చు ఆనే 
పోలీసు అధికారి అనే అనుమానంతో భగత్‌సింగు అతనిని హత్యచేళాడు. 1828 లో కేంద 
శాసన సభలో ఒక బాంబును (పేల్చారు. చిట్టగాంగులోని ఆయుధాగారాన్ని దోపిడిచేశారు. 
దక్షిణ ఛారతాననుండి వైస్రాయి ప్రయాణంచేస్తున్నరై లుకు ప్రమాదం కలిగించారు. లాహోరు 
కుటశకేసులో నేరస్టుడుగా సరిగణింపబడిన జితీం(ద్రదాసు అనే యువకుడు జైలులో ఆమరణాంత 
ఉపవాసాన్ని సాగించి మరణించాడు. ఇది దేశంలోని యువకులందరికి ఆ(గహ కారణమై 
యువక ఉద్యమం విష్తవరూపం ధరించుటకు సాధనమైంది. 1929 లో విషప్టవభావాలు గల యువ 
కులు (పధాననగరాలలో సమావేశాలు జరిపి వారి భావాలను ప్రచారం చేయగలిగారు. 


1927 నుండి దేళంతో ఆర్టికపరిస్టితులు విషమించాయి. (ప్రపంచంలో ఆర్థికమాంద్యం 
ఏర్పడడం దీనికి (ప్రధాన కారణం. ఇకర దేశాలలో (పజల ఇబ్బందులను తొలగించుటకు (ప్రభు 
త్వాలు సత్వరచర్య లనేకం తీసుకొన్నవి. కాని భారత ప్రభుత్యం ఈలాటి కార్యక్రమాన్ని తల 
పెట్టలేదు. పంటలధరలు ముడిపదార్థాల ధరలు పడిపోయినవి. ర తులు ఎంతో నష్టానికి గురి 
అయ్యారు. దిగుమతుల ధరలు పెరగడం కారణంగా వస్త్రములు మొదలై న అవసర వస్తువులు 
కూడా లభించక కార్మికులు సమ్మెలళలోకి దిగారు. 1929 లో పరిశ్రమ అన్నిటిలోను రైళ్ళలోను 
ఈ సమ్మెలు తీవ్రరూపం ధరించాయి. వాటిని అణచే ఉద్దేశంతో కొన్ని (ప్రదేశాలలో పోలీసులు 
కాల్చులు జరిపారు, మామూలు కాలంలళలోకూడా కర్షకులు కార్మికులు దారిద్యబాధను, రుణబాధను, 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 141 


అనుభవిస్తూ ఉండేవారు. ఆర్థికమాంధ్యం మూలంగా వారిస్టితి మరింక దిగజారింది. కాని ఆధి 
కారులు వారిపట్ల ఏలాటి సానుభూతిని చూపుటకు బదులు వారిపై కఠినచర్యలు తిసుకోవడంచేత 
వారుకూడా ఉ(డేకహూరిథురై శాసనోల్లంఘన ఉద్యమంపట్ల అభిమానం కలవారయ్యారు. గాంధి 
తిరిగీ రాజకీయరంగంలో (ప్రవేశించడం వారికి ఉత్సాహజనక మెంది. 


ఇదేకాలంలో దేశంలో కమ్యూనిస్టు పార్టీ కూడా దాని కార్యక్రమాలను పటిష్టంగా 
సొగిస్తూవచ్చింది. 1924 [పాంతాన సుపపిద్ద ప యం. యన్‌. రాయ్‌ కృషి ఫలి 
తంగా దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడింది. 1925-26 లో (బ్రిటన్‌లోని కమ్యూనిస్డు పార్టీకి 
చెందిన స్పాట్‌ మొదలై నవా రు కొందరు భారతదేశానికి వచ్చి కమ్యూనిస్టు సిద్దాంతాలను 
తీవ్రంగా (పచారొంచేపి ఆనేక కర్షక కార్మిక సంఘాలను స్తాపించగలిగారు. 1929 లో సమ్మె 
లను లేవదీసి, సాగించుటలో హరు గొప్ప పాత్రను వహించారు. 1929 మార్చిలో 81 కమ్యూ 
నిస్టు నాయకులను (ప్రభుత్వం అరెస్టుచేసి, మీరజ్‌కోర్టులో వారి విచారణకు వ చేసింది. 
మీరట్‌ కుటకేసు అనే పేరుకో ఈ విచారణ కొంత (ప్రఖ్యాతి వహించింది. ందికోర్టులో 
ఇరవై ఏడుగురికి దీక్ష కాల శిక్షలు విధింపబడినవి. హైకోర్టు చాలవరకు wr pa 
1935 నాటికి వీరందరు విడుదలయ్యారు. 1929 లో పభుత్వం ఆందోళన పడుటకు కమ్యూూ 
నిస్టుల కార్యకలాపాలు ఒక కారణమని గు ర్రించవలసి ఉంది. 


ఈ మధ్యకాలంలో బిటన్‌లొ పార్లమెంటుకు ఎన్నికలు జరిగ టోరీపక్షంవారు ఓడి 
పోయి రాంసే మాక్షనాల్దు నాయకత్వాన కార్మి 'కపక్షంవా రు అధికారంలోకి వచ్చారు. కలకత్తా 
కాం(గెసు తీర్మానాల దృష్ట్యాను 1929 లో Se సంభవించిన ఇతర పరిణామాలద్భృష్ష్యాను 
(పభుత్యవిధానం ఎలాటిడిగా ఉండవలెనో తెలుసుకొనుటకు వె చె(స్రాయి ఇర్విన్‌ ఇంగ్ల ండుకు 
వెళ్ళి కార్మికపక్ష నాయకులతోను ఇతర _ప్రముఖులతోను చర్చలు సాగించి భారతడేశానికి తిరిగి 
వచ్చిన తర్వాత 1929 అక్టోబరు 81 న జాతీయవాదులను తృ_ప్రెపరచే ఉద్దేశంతో (బ్రిటిష్‌ పభుత్వ 
ఆదేశానుసారం ఒక | (ప్రకటన చేశాడు. ఇందులో (hy 1817 నాటి (వకటనతొ ఉద్దేశింప పబడిన 
భారత తకం. సహజ పరికామమ డుమినియన్‌ (ప్రతివ త్తి (It is im Ble in 


the declaration of 1917 that the natural issue ofIndia‘s constitutional 
progress, as there contemplated, is the attainment of Dominion Status;) 
(2పార్ల మెంటు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయుటకు పూర్వం డేశంలోని ,బిటిష్‌ పరిపాలన 


లోని రాష్ట్రాలయొక్కయు స్వదేశసంస్థానాల యొక్క యు (బ్రిటన్‌ లోని మూడు రాజకీయ పక్షముల 
యొక్కయు క కూడిన రౌండు ేవిల్‌ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఆ సమావేశంలో 
గరిష్ట ఆమోదానికి (Greatest possible measure of agreement) పాత్రములై న (పతి 
హూం నలు లెక్కలోకి తీసుకొని రాజ్యాంగాన్ని రూపొంది స్తుంది అనే స్ఫూతాలు రెండూ 
చేర్వుబడినాయి. 

వె(సాయి (ప్రకటనలోని డుమినియన్‌ ప్రతిపత్తి ఆనే మాట, రౌండ్‌ కేబుల్‌ సమా 
వేశం అనే మాట దేశంలోని జాతీయ వాదులను తృ పపరచుటకు ఉపయోగింపబడినవి. 
జాతీయవాదులు కోరినది డుమినియన్‌ (ప్రతిపత్తి; కాం(గెసువారు కూడా దీనినే కోరారు, 
సె మన్‌ కమీషన్‌లో భారతీయు డొకడు కూడా సభ్యుడుగా లేడనే కారణంగా దేశంలోని 
పార్టీ ల వారందరు దానిని బహిష్కరించారు. వై (సాయి (ప్రకటనలో ఉద్దేశింపబడిన రౌండు: 


{42 భారత స్వాతం [త్రో్యోద్యమ చరిత్ర 


"పేవిల్‌ సమావేశంలో భారతీయులకు ఎక్కువ (ప్రాతినిధ్యం ఉండేటట్లు స్పష్టం చేయబడింది. 
సకటనలో ఈ రెండు లక్షణాలు ఉండడంచేత భారతీయులకు అది తృప్తి కలిగించగలదని 
(ప్రభుక్వం భావించింది. కాని ఆది ఆలాటి తృప్తిని కలిగించలేదు. 


(పకటన జరిగిన వెంటనే (బ్రిటన్‌లోని టోరీ పక్షొనికి లిబరల్‌ పక్షానికి చెందినవారు 
భారతదేశానికి డుమినియన్‌ ప్రతిపత్తిని (_ప్రసాదించడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు... దీనిని 
గురించి పార్లమెంటులో చర్చలు జరిగాయి, చర్చల సందర్భంలో కార్మిక పక్షంవారు 
డుమినియన్‌ (ప్రతిపత్తి తుది లక్ష్యమని, దానిని వెంటనే (పసాదించే ప్రసక్తి లేనే లేదసి, ఆది 
ఆనేక దశలు గడచిన తర్వాత కొద్ది కొద్దిగా (పసాదింప బడుతుందసీ చెప్పి (పతిపకొల వారిని 
సమాధాన పరచారు. కార్మిక పక్షం అధికారంలో ఉండినా దానికి పార్ల మెంటులో ఆనాడు 
మెజారిటీ బలం లేదు. ఇతర పార్టీల సహకారంతోనే వారు అధికారంలోకి రాగలిగారు. ఈ 
కారణం చేతను, కార్మిక పక్షం వారికి కూడా భారతదేశానికి వెంటనే డుమినియన్‌ (ప్రతిపత్తిని 
(పసాదించే ఉద్దేశం లేకపోవడం చేతను వారీ విధంగా పొర్ష మెంటులో [ప్రవర్తించడం 
తప్పింది కాదు. 


పార్ల మెంటులో జరిగిన ఈ చర్చలు దేశంలోని రాజకీయ నాయకులకు ది(గృమ 
కలిగించింది. గాంధి, మోతిలాల్‌ నెహూ, స్మప్రూ, జిన్నా మొదలై న నాయకులు డిసంబరు 
28 న వై(స్రాయిని కలుసుకొని, అతడు చేసిన [పకటనలోని అర్థం ఏమిటో చెప్పవలసిందిగా 
కోరారు. కాని వెంటనే డుమినియన్‌ (ప్రతిపత్తిని _పసాదించే (పసనక్రి లేదని, భవిష్యత్తులో 
పార్ట మెంటు రూపొందించే రాజ్యాంగ స్వరూపం రౌండుకేబిల్‌ సమావేశంలోని' చర్చలపై 
ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశాడు. ఇది వారికీ ఆశాభంగాన్ని కలిగించింది. (బ్రిటిష్‌వారి 
నిరంకుశ విధానంలో చెప్పుకోతగిన మార్పు రాలేడని వారు (గహాంచారు, 


తర్వాత ఆరు రోజులకు... డిసంబరు 29 న__జవ హార్‌ లాల్‌ అధ్యక్షతన లాహోరులో 
కౌంగెసు చరిితాత్మక సమావేశాన్ని జరిపింది, 


6 

కాం(గెసు సమా వేశ మైన నాటికి నభ్యులలో భారతదేశ లక్ష్యం డుమినియన్‌ (పతి 
పత్తియా, సంపూర్ణ స్వాతం(త్యమా అనే సందేహం తీరిపోయింది. కలకత్తా కాంగెసు 
ఎట్రిటిష్‌ (పభుత్వానికి ఇచ్చిన సంవత్సరం గడువు తీరింది. ఇంత గడువు వారికి ఇచ్చినా వారు 
ఒక శతాబ్దం (కింద భారతదేశ పరిపాలనము గురించి ఏలాటి సంకుచితములై న అభ్నిపాయాలు 
వ్యక్తం చేశారో ఆలాటి అభ్మిపాయాలకే దాసులయ్యారు. వైస్రాయి అక్షోబరు 81న చేసిన 
(పకటన కాంగసు నాయకులకు (పధమంలో కొంత ఆశాజనకంగా ఉండినా డిసంబరు 28న 
(వపకటనను గురించి అతడు చేసిన వ్యాఖ్యానం వారికి పూర్తి ఆశాభంగాన్ని కలిగించింది. 
(శ్రీకృష్ణుడు మహా భారతయుద్ధం సంభవింపకుండా చేయుటకు కౌరవుల వద్దకు రాయబారం వెళ్ళి 
ఆకాభంగాన్ని పొందినట్లున్నూ, యుద్ధం అనివార్యమని భావించినట్లున్నూ వె[(సాయి వద్దకు 
రాయబారం వెళ్ళిన గాంధీ, మోతీలాల్‌ నెహూ (బిటిష్‌ (ప్రభుత్వంతో శాసనోల్లంఘనపూర్వమైన 
యుద్ధం తప్పదనే నిర్ణయానికి వచ్చారు. కాం(గసు సమావేశానికి వచ్చిన (ప్రతినిధులందరు 
ఈలాటి యుద్దంపట్ల అపరిమిత మైన ఉత్సాహాన్ని (ప్రదర్శించారు. 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 14కి 


తన అధ్యక్షు ఉపన్యాసంలో జవహర్‌లాల్‌ దేశ స్వాతంత్యం పరమ పవిత్రమైన 
ఆదర్శంగా [ప్రజలందరు భావించ వలపినవని. దానిని సాధించుటకు సమస్త విధ 
త్యాగాలు చేయుటకు వారు పిద్దపడ వలసిందని ఉక్రేజపూరితములముిన మాటలు పలికా 
మాటలే _ప్రతినిధులండరి హృదయాలలోనే గాక చేశ స్వాతంత్ర్య పియురై న ప్రజలందరి 
హృదయాలలో (ప్రతిధ్వనించాయి. గాంధి ఆరు సంవత, రాల కాలం రాజకీయాల నుండి విరి 
మించుకొని (తన ఆజ్ఞాతవాసం Sa ఆయినడనే భావంతో 1928 మార్చిలో నూతన దీక్షతో 
తిరిగి రాజకీయ రంగంలో (౩ మేశించి స్వాతం త్యోద్యమంపై నాయకత్వాన్ని వహించాడు. 
జవహార్‌ లాల్‌ ఆక. ముగిపినక ర్వాత ప్రధాన విషయాల గురించి చర చలా జరిగాయి 
వాటి అనంతరం గాందీ డేళ స్వాతం(త్యమునకు సంబంధించిన పథాన తిర్మానమును హై 
దించాడు. అందులో (1) కాంగెసు నిర్మాణ విధానములోని మొదటి సూూతములోని “*స్వరా 
జ్యముి? అన్న మాటకు “సంపూ , స్వాతంత్ర కము? ఆని ఆమ మనీ క 2 (దానినీ న సొధ్‌౦ 
చుటకు కొన్ని (పత్యేక స్థలములలో గాని లేక డేశంలోని ఆన్ని [ప క, 
నిరాకరణముతో గూడిన శాసనోల్లంఘన కార్యక్రమమును తగిన సమ 
ఈ కాం(గైసు అఖిలభారత కాంగైసు కమిటీకి అధికారమి స్తున్నడి; 
వారు తమకు తోచిన విధానాలన్నిటినీ వినియోగించవచ్చును; (3 pee పరిస్థితులలో 
కాం(గెసు రౌండుకేదిల్‌ సమావేశంలో _[పాతినిధ్యం వహించడంవల్ల ఏలాటి పయాజనమూ 
లేదు; (1) జాతీయోద్యమమునందు పాళ్లొను కాంగెసువారు (ప్రత్యక్షము 
గాని రాబోయే ఎన్నికలలో జోక్యము కలిగించుకొన గూడదు; rag శాసన సభలలో గాని, 
కమిటీలలో గాని (ప్రస్తుతము సభ్యులుగా ఉండే కాం గెసువారు వారి సభ్యత్వాలకు రాజీనామా 
ఇయ్యవలెను అని విధించబడింది. 


ట్‌ 


ఏ 


వ 
[ 
fia 
టీ 
4 


తీర్మానములోని అయిదు విషయపలూ (పొధాన్యము 
రెండూ భారతదేశ భవిష్యత్తు దృజ్ఞ్వ్యా మౌలికములని గుద్తించడం అవ 
సె మనీ, డానిసిన కంత చుటకు మ 11 1 ౨ఘన రూపంలో 


గ 
x గ్లో 
0 
f'9 
PA 
el 
ఓ ల్ల 
fp 
i 
{్కి 


భారత దిశ లక్ష్యం సంపూర స్వా 
యో a=) 


చారు. ఈ కార్యక్రమమునకు మొదటి మెట్టుగా 1930, జనవరి 26న కాం; (ను అధి ధివ్యాన వర్గం 
తయారు చేసిన స్వాతంత్ర్య (పకటన పతం దేశమందంతటా సభలను జరిపి. వాటిలో చదువ 
వలపినదిగా తీర్మానించబడినది. ఇది చరిత్రాత్మకమైన (పకటనము. ఇం లోని సిద్దాంతాలను 
ఆశయాలను అనుసరించియే భారతీయులు స్వాతం త్య సమరాన్ని సాగించి, విజయాన్ని సాధించి 
పరాయి పరిపాలనను తొలగించడంలో ఏషియా ఆఫికౌ ఖండాలలోని తక్కిన జాతులకు 
మార దర్శాకులయ్యారు. 1776 లో విటిష్‌ సామాజ్యాధికారమును తొలగించుటకు ఆమెరికా 
వారు స్వాతర్శత్య సమరాన్ని పారంకిసూ జగతృభ్యాతి గాంచిన స్వాతంత్ర్య పకటనను 


మ్స 


(Declaration of Independence) కజక్‌ వాళ్చాత్య (పపంచ చరి, తలో ఇది ఎంతటి 
(పాధాన్యాన్ని వహించిండో 1931. జనవరి 26న భారత జాతీయ కాంగెసు చేసిన : పకటన 
ఆంతటి (పాధాన్యాన్ని పాచ్య (పపంచంలో వహించినది. అందుచేత ఈ (పకటన పూ_ర్తిపాఠం 
ఏలాటిదో తెలుసుకొనడం అవసరం. అది ఈ (కింది విధంగా ఉండినది. 


144 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత 


“తమ కష్టారిత ఫలముల ననుభవించి తమ జీవితావసరములను తీర్చుకొనుటకు 
పతి జాతికీ హక్కు. ఉన్నట్లుగానే భారత జాతికి కూడా శాశ్వతమయిన హక్కు కలదని మా 
విశ్వాసము. ఆందు మూలముననే వారి అభివృద్ధికి సంపూర్ణావకాశ ములు కలుగ గలవు. ఏ ప్రభుత్వ 
మైననూ (ప్రజల ఈ హక్కులను తృణీకరించి. వారి నణగ్దదొక్క పూనే యెడల (పజలకా 
(పభుత్వమును మార్చుటకు గాని, లేక నిర్మూలించుటకు గాని హక్కు. కలదని కూడా మా 
విశ్వాసము. భారతదేశములోని |బిటిష్‌ (ప్రభుత్వము భారత (ప్రజల స్వాతం త్యమును తృణీక 
రించుటయే గాక, (పజల ధనములను దోచుకొనుట పైన ఆధార పడియున్నది. హ్‌ (ప్రభుక్వము 
మూలమున (ప్రజల మత, రాజకీయ, ఆర్థిక విజ్ఞానములు నాశనము చేయబడినవి. కాబట్టి భారత 
దేశము బ్రిటిష్‌ సంబంధమును వదలుకొని, పూర్ణ స్వరాజ్యము పొందవలెనని మా విశ్వాసము, 


౪ఆర్టికముగా భారతదేశము నాశనము చేయబడినది. మా దేశ (ప్రజలనుండి తీసుకొన 
బడే పన్నులు మా (పజల ఆదాయమున కెంకమాతము అనుగుణములుగా లేవు. మా సగటు 
ఆదాయము రోజుకు ఏడు కానులు (అనగా రెండు పెన్నీలకంశు తక్కువ). మేము చెల్లించే 
పన్నుల భారంలో నూటికి 20 వంతున హాచ్చింపబడిన భూమి శిస్తులు రై తులు చెల్లించుకొన 
పలసి యున్నది. నూటికి 8 వంతున హెచ్చింపబడిన ఉప్పు పన్ను పేదలకు భరింస శక్యము 
కాకున్నడి, 

“చేతితో నూలు వడకుట వంటి (గామ పరిశ్రమలు నిర్మూలింపబడినవి. రై తులు 
కనిసము సంవత్సరములో 4 నెలలు తదితర వృ తులు లేక సోమరులుగా ఉండవలసి యున్నది. 
సున్నితములయిన చేతిపనులు లేకపోవుట మూలమున వారి బుద్ది మొద్దు పారినది. ఇతర 
దేశములలోవలె నిర్మూలింపబడిన చేతిపనులకు బదులుగా ఈ దేశములో కొత్త వృత్తులు 
కల్పింపబడలేదు. 

“దిగుమతి పన్నుల మూలముగను, కరెన్‌సీ (చెలామణి) తికమకముల మూలముగను 
రైతులపై కొత్త బరువులు మోపబడినవి. బ్రిటిష్‌ దేశములో తయారు చేయబడిన వస్తువులే 
ఎక్కువగా మాకు దిగుమతి చేయబడుతూ ఉన్నవి. దిగుమతి పన్నులలో స్పష్టముగా 
ఇంగ్లండులో తయారు చేయబడిన వస్తువుల పట్ల పక్షపాతము చూపబడుతున్నది. అందు 
మూలమున వచ్చిన (ప్రభుత్వాదాయము (పజల సన్నుల భారము తగ్గించుటకు గాక (ప్రభుత్వము 
వారి దుబారా ఖర్చుకు వినియోగింపబడుచున్నది. మారకపు రేటు విషయములలో చేయబడే 
కృ(త్రిమములు అన్నిటికంటె నిరంకుళశముగ నున్నవి. ఇందు మూలమున ఈ దేశము నుండి 
లక్షల కొలది (ద్రవ్యము పరాయి దేశములకు (పవహి స్తున్నది. 

“రాజకీయముగా (బ్రిటిష్‌వారి హయాములోవలె అంతకు పూర్వమెన్నడునూ భారత 
దేశపు ప్టితి అధోగతికి రాలేదు. సంస్క_రణములు (ప్రజలకు నిజమైన రాజకీయాధికారములను 
ఇయ్యలేదు. మాలోని ఉత్తమో త్రములు విదేశీయుల అధికారమునకు తలయొగ్గవలసి ఉన్నది. 
అభ్మిపాయ (ప్రకటనమునకు గాని, సభా సమావేశమునకు గాని, మాకు స్వాతంత్ర్యము నిరాక 
రింపబడినది. మా దేశములో అనేకులు విదేశములందు అజ్ఞాతవాసము చేయవలసి వచ్చినది. 
వారు తమ గృహములకు తిరిగీ రా వీలులేకున్నది. మా పరిపాలన సామర్థ్యము పూర్తిగా 


నిర్మూలింపబడినది. సామాన్య (పజలు చిన్నచిన్న (గామ నౌకరీలతోను, గుమాసా గిరీలతోను 
తృప్తి పడవలసి వచ్చినది. 


శాసనోల్లంఘన ఉద్యమ జననము 145 


“నేటి విద్యా పద్ధతి మన్ములను మా విజ్ఞాన మార్గ్షమునుండి పెడ మార్గములను 
పట్టించినది. పు. శిక్షజణము మమ్ములను బంధించు గొలునులనే మెమంటిపట్టుకొని 
యుండునట్లు చేసినది. 


“నిర్పంధముగా మేము నిరాయుధులుగా ఒనర్వ్పబడితిమి. అందుమూలమున మా 
పొరుషము నశించినది, మాలోని నిరోధకళ క్రి నణగ్శదొక్కుటకు భయంకర ఆయుధములతో 
విదేశ సై న్యములు డేశములో నిలుపబడినవి. మేము న్వసంరక్షజణము చేసుకో కలిగినస్టితిలో 
లేము. విదేశ దండయాతల విషయములోగాని, లేక దొంగలు బందిపోటుడారులు మొదలగు 
దుర్మార్లులనుండి, మా గృహములను. మా కుటుంబములను రక్షించుకొనే విషయములోగాని 
మాకు శ _క్తిలేదని తెలుపవలపి వచ్చినది. 


“ఇటువంటి ఆప తులను కలిగించిన పరిపాలనమునకు మా డేశమును ఇంకను గురి 
చేయుట, దేవునికీ, మానవునికీ కూడ _ప్రతికూలముగా అపరాధము చేపినబ్లు మేము భావించు 
చున్నాము. కాని మా న్వాతంత్యమును సంపాడించు కొనుటకు వయోజన కర చె మైన మార్గము 
దౌర్హన్యపద్ధతి కాదని మాక తెలుసును; కాబట్టి మాకు సాధ్యమైనంతవ రకు _బిటిష్‌ పరిపాలనము 
నుండి పూర్తి దిగా నంబంధమును వదలుకొని, వత్త నిరాకరణముతో కూడిన శాసనోల్ల ఘన 
మును (ప్రారంభించుటకు న్‌ా సంపిద్దులు కాగలము. మేము _పభుత్వామువారికి చేపే మా 
స్వచ్చంద సహాయము పనంహరించుకొవి, ఎట్టి ఆ గహ కారణములు కలిగినప్పటికీ దొార్దన్య 
మును విడనాడి సరం చెల్లెంచుటను ఆపివేసి నయెడల ఈ అమానుష ష (ప్రభుత్వము ఆంత 
రించునని మా విశ్వాసము. కాబట్టి పూర్ణ స్వరాజ్య సంపాదనార్థిము ఆప్పుడప్పుడు కౌం(గెసు 
పంపించే ఉత్తరువులను శిరసా వహిం చుటకు మేమిందు మూలముగా (ప్రమాణము చేసుకొను 


ను ల. 33 
చున్నాము 


ఉదా తి ఆశయములతోకూడిన ఈ పకటన, య. త్యము (పతిజాతికి జన్మ 
జర్‌ న తు లి 
హక్కు ఆమి థిటిష్‌ పరిపాలన మూలముగ పజలక ఆరి కముగను రాజకీయముగను. వెజ్జా 


నికముగను దుర్భర నష్టములు సం హా ప్తించినవని అందుచేత వారిపై తిరుగుజాటుచేసి, తమ 
జన్మ హక్కు_ ను సంపాడించుకొనుట తమ క రవ్వుమని, ఈ తిరుగుబాటు దొరన్య హూారిత ము 
గాక అహింసాప పద్దతి ననుసరించినడిగ ఉండగలదని, ఆద కాం గొను నాయకత్వాన జరుగునని 
తెలియపరచింద. _పమాణ పూర్వముగ ఈ తిరుగుబాటులోకి డిగుట మూలమునను, (ప్రమాణ 
మునకు అన్యభాగా (పవంర్తించుట ధర్మ వరుక్షమగుబచేతను స్వరాజ్యము లధించువడకు తిరుగు 
బాటును సాగించుటకు [ప్రజలు సంపిద్దులయ్య్యారు. 


కాం_గెసు అధిష్తానవర్ష్శంవారి ఆదేశంమేరక 1980. జనవరి 26 న ,పజలు నగరము 
లలోను, పట్టణములలో ను గామములలోను మహాసభలు బహిరంగముగా జరిపి, స్వాతంత్య 
(పకటనను చదివి, డానిని సంపాడించుటకై. శాంతియుతడముుగ పరాయి (పభుత్యంతో యుడ్డాన్ని 
సాగించుటకు (ప్రమాణము చేసినారు. ఇదమొదలు జనవరి 26 ఒక పవిత్ర డినముగ పరిగణ 
లోనికి వచ్చినది. ఆ రోజునుండియే స్వాతంత్ర సమరములోని 'రెండువఘట్ట ము (పారంభ 
మెనదని చెప్పవచ్చును. 
i0 


{48 భారత్ర స్వాతం క్రో కద్యమ చరిత్ర 


కాని ఈ సమరము ఏ రూపములో జరగవలసినది, శాసనోల్ల ౦ఘనము ఏ వధముగా 
సొగవలపినదీ నిర్ణయించే అధికారమును అఖిలభారత కాంగ్రెను కమిటీకి లాహోరు కొం గెసు 
వదలి వేసినది, అందుచేత ఆ కమిటీ నిర్ణయానికి (ప్రజలు అత్యంత డేళశాభి మానంతోను, ఉత్సా 
హంతోను సట్టుదలతోను నిరీక్షిస్తూ వచ్చినారు. గాంధీ నాయకత్వంలో శాసనోల్లంఘన కార్య 
[క్రమం ఏరూపం ధరించిందో అది ఏలాగు సాగిందో మనం ఇస్పుడు తిలిసికొనవలిసి ఉన్నది, 


చదువదగిన (గ్రంథాలు | 


Bhavan: Vol. xi 

Tarachand Vol. iv 

సట్టాభినీతారామయ్య = కొంగను చరిత 

M. Venkatarangaiya History of the Freedom struggle in Andhra 
Pradesh - Andhra : Vol ti 

R.C. Majumdar: History of the Freedom Movement in India 
Vol. iti 

Tendulkar : Mahatma, Vol. ii 


అధ్యాయిణలు= 9 


శాసనోల్లంఘన ఉద్యమము (పధమ దక 
1930-81 
| | 


లాహోరు కాం గెసు, సంపూర్ణ సాకం త్రం వెంటనే సాధించవలసిన లక్ష్యుమనీ, 
ఆందుకుగాను పన్నుల నిరాకరణతోకూడిన శాసనోల్లంఘనమును సాగించవలెనని తీర్మానిం 


చింది. ఈ తీర్మానమును ఆచరణ సాధ్యం చేయుటలో పజల అభిప్రాయాన్ని తెలుసుకొనడం 


ఎంతే నా ఆవసరం. వారి హ్నొాదయ పూర్య్ణక మెన సహోయంలేనిడే ఉదూమం ఫల పదం 
en కో ల ఛు 
కాజాలదు. వాది ఆభివాయాన్ని తెలుసుకొనే ఉడేోశంతో 1000. జనవ 26 ను స్వాతం త్య 
ద WN 


దినంగా (పకజించి, ఆ రోజున డేశమ౨దంతట స్వాశం త్య మహాసభలు జరగవలసిందిగా 
కొం(గెసు నాయకులు ఆడేశించారు, డానిమేకు ఆనాడు నగరాలరోను షబశతాలలబోను [గామాల 
£5 
లోను మహాసభలు సమావేశమెనాయి. లక్షలాడి పజలు వాటిలో పాలొని సొఃతం:తం !పక 
ca ఇ Pat థం We ఓ 


ఇత అలో, ఇ శ న అక అదం (అష అదు సరు ధక కొ ఆన 
టనప్మత్రాన్ని చడివించి విన్నారు. ఈ సమావేశాలు ప్రజలలో నివురుగప్పినవిప్పువలె ఉన్న 


చు 
స్వరాజ్య వాంఛను. దానిని సంపాదించుటకు కావలసిన త్యాగ సంపిద్దతను, వెం డిదేశాయి. 
Ga) 
ఇటుపెన నాయకులు శాసనోల్ల ఘనము ఏరూపం ధరించవలసిండి నికయించి "పజల ఉతా? 
మ టో! 
హోన్ని తగిన మార్గాలలో నడుస్తుటకు సిద్దపడవలసి యుండెను, 
ఉద్యమ స్వరూపాన్ని సికయించుటకు కొంతకాలము పటిఐది, ఈ మధ్యుకాలములో 
ళా కం, 
గ న బలో ఇ” ళా ఖీ కు గానో a 
గాందీ వె సాయికి ఒక ఉ తరము ;వాసూ అధికారులతో హృదయ పరివ కనమ ఏ మాత 
మ ~~ టి ఆ. అటి ప అలీ 
లో జాజి గ 
మెనా కలిగినదో తెబుసుకొనుటకు వాంతేంచి, వెంటనే జరగవలసిన పదకొండు సంస కణ 
టు 
లను బర్‌ో దిన పక్షంలో శాసనోల్లంఘన పస 


యు ప 
కాం,గెగు వర్షాలకు ద్మిగ్నమను కలిగించినవ. ఆయన ఉడైశం అధికారుల మనోవె ఖని 
" ష్స్‌ 2 వ్‌ 
తెలుసుకొనడం మాత్రమే అనే విషయాన్ని వారు గహించలేక అనవనరంగా ఆందోళన 
పడినారు. వైస్రాయి ఈ లేఖకు ఏలాటి సమాధానం చెప్పక పోవడంతో శాసనోల్లంఘనం 
తప్ప మార్షాంతరం లేదనే విషయం గాంధీకి స్పష్షమెనది. 
fs రు ప 


ఫిబవరి 14. 15, 16 లలో కాంగెను కార్య నిర్వాహక వక్రం సబర్మతి అశ 

షు గ్‌ లు 
మంలో సమా వేశ మై గాంధీని ఉద్యమాన్ని సానించుటకు సర్వ సేనాధిపతిగా నియమించి, 
(ప్రధమదశలో అందు “అహింసను మతసిద్ధాంతముగా విశ్వపించేవారు మాత్రమే పాల్గొన 


వలసినట్లు” నిర్ణయించింది. కాని గాందీ ఉప్పు సత్యాగహ రూపంలో ఉద్యమాన్ని (ప్రారం 


148 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


భించిన తర్వాత అభిలభారత కాంగైెసు కమిటీ అహమ్మదాబాదులో సమావేశమై ఉద్యమంలో 
(ప్రజలందరు పాల్గొనుటకు అనుమతించినది. 


కాం(గైసు కార్యనిర్వాహక వర్గం సమావేశమైన తర్వాతకూడ కొన్ని రోజులవరకు 
ఉద్యమం ఏ రూపంలో సాగవలసిందీ గాంధీ నిర్ణయించలేదు. దానిని గుదించి సుదీర్హంగా 
ఆలోచించి తుదకు ఆది ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించే రూపంతో ఉండవలపిందిగా నిర్ష 
యించాడు. ఈ నిర్ణయం ఆయన (ప్రతిభకు దూరదృష్టికి గొప్ప తార్కాణం. ఉప్పు శాసనం 
మూలంగా (ప్రజలందరికి నష్టం కలిగింది. ఉప్పు అందరికీ అవసరం. ఈ శాసన ఫలికంగా 
ఉప్పును తయారు చేసే హక్కు (ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. తయారయిన ఉప్పుపైన 
పన్నునుకూడా విధించి దాని ఖరీదు ఎక్కువ చేసి చాలా ఆదాయాన్ని సంపాదించడం (ప్రభు 
త్వానికి పరిపాటి ఆయింది. ఈ శాసనాన్ని ఉల్ల ంఘించడ మంటే (ప్రజలే ఉప్పును తయారు 
చేయడం ఆన్న మాట. ఇది ఆందరి అందుబడిలో ఉన్న ఉల్లంఘనం. మొదటినుండి గాంధీ 
స్వాతంత్ర పోరాటంలో సామాన్య ప్రజలు పాల్గొనడం అవసరమని భావించాడు. అప్పుడుగాని 
ఆది (ప్రజల పోరాటం కాజాలదు. (ప్రజల పోరాటమే వాస్తవమయిన పోరాటం అనేది ఆయన 
విశ్వాసం. స్వాత ౦త్య సంపాదనతో సామాన్య(పజలు పాల్గొ నినప్పుడే వారు దాని విలువను 
(గహించ్చి దాని సంర &ణార్హం శ్రద్ద వహించడం జరుగుతుంది. ఇంతేగాక ఈ ఉల్ల ంఘనంలో 
(గ్రామీణ (ప్రజలు.___ ముఖ్యంగా సము(ద్రతిర (పాంతాలలోని వారు పాల్గొనడం సులభ సాధ్యం. 
దేశంలోని నగరవాసులకంకే (గ్రామీణ (పజలకే ఎక్కువ (పాధాన్యం ఉన్నట్లు గాందీ ఎల్ల ప్పుడు 
భావించాడు. ఉప్పు శాసనోల్లంఘనం దీనికి అనుకూలంగా కనుపించింది. దీనికి తోడు 
ఇందులో పురుషులతోపాటు ప్తీలుకూడా పాల్లోనడం సాధ్యమౌతుంది. స్వాతంత్ర్య సంపా 
దనలో స్త్రీలకు గోప్ప పాత ఉండవలెననేది కూడా గాంధి సిద్ధాంతాలలో ఒకటి. ఈలాటి 
కారణాలను బట్ట శాసనోల్లంఘన ఉద్యమం ఉప్పు రూపాన్ని ధరించవలెననే ఆయన నిర్ణయం 
సర్వ విధాలా (పశ ౦సించదగినది. 


తాను తీసుకొనిన ఈ నిర్ణయాన్ని (ప్రజలందరికీ తెలియపరచడమేగాక మార్చి 2న 
వైప్రాయికికూడా ఒక లేఖద్వారా దానిని తెలియవరచాడు. అంతేగాక ఆ లేఖలో భారతీయులు 
సంపూర్ణ స్వాతం,త్యాన్ని సంపాదించుటకు కారణాలు, (బిటిష్‌ (ప్రభుత్యం మూలంగా (ప్రజలకు 
కలిగిన కష్టాలు, నష్టాలు ఇంకొకమారు ఆయనకు స్పష్టపర చాడు. వె(స్రాయి, “(పజాశాంతికి 
భంగకరమున్నూూ, న్యాయళా స్తమునకు విరుద్ధమున్నూ ఆయిన ఇటువంటి ఉప్పు శాసనో 
కంభన చర్యను గాందీ తల పెట్టినందుకు విచారము వెల్లడించెనేగాని (పజల వాంఛలను 
చల్లించుటకు ఏ విధంగాను సిద్దపడ లేదు. అందుచేత తాను నిర్ణయించుకొన్న [ప్రకారము గాందీ 
ఉప్పు శాసనోల్ల ంఘనమునకు పూనుకొన్నాడు. 


వపపంచములో నాల్లవ భాగంపై సర్వాధికారాన్ని చెలాయిస్తూ, సూర్యుడు అస్త 
మించని సా(మాజ్యమని (ప్రఖ్యాతి గాంచిన |బిటిష్‌ సా|మాజా్యాాధి కారాన్ని శాంతియుత శాసననో 
ల్లంఘన సాధన సహాయంతో నిర్మూలించడంలో ఉప్పు ఒక (_బహ్మాస్తుంగా పని చేయగలదని 
తొలి దశలో ఎవరూ భావించలేదు. గాంధీ ఒక మెరివాడని అనేకులు అభిప్రాయ పడినారు. 
(ప్రభుత్వంతో సహా అనేకులు ఆయనను అవహేళన చేశారు. కాని లక్షలాది భారతీయులు 


శాసనోల్లంఘన ఉద్యమము (వధమ దశ 149 


ఉప్పును సాధనంగా చేసుకొని (బ్రిటిష్‌ సామాజ్యాన్ని గడగడలాడించగలిగారు. ఈ ఆస్తారిన్ని 
కసి పెట్టిన గాంధీ | పపంచంలోని వారందరికీ పశంనాపాతు డె నాడు. 


2 

మార్చి 12న సుళికితుఅయిన ఆశమవాసులతో కూడిన 79 మంది ఆనుచరులతో 
200 మెళ్ళ దూరము కాలినడకను (పయాణముచేపి, సము డతీకమందుండిన దండి గామముతో 
ఉప్పు శాసనోల్లంఘమును చేయుటకు గాంధీ తనజై (తయా,.తను ప్రాకంభెంచాడు.దారి పొడుగునా 
గ్రామీణ (ప్రజలు వేలాది సంఖ్యలో ఆయనను దర్శించి, ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించి, దాని 
ఫలితంగా ఆధికారులుపెప్తే బాధలకు ఏలాటి పతి క్రియ చేయక శాంతియుతంగా వాటినిసహించి, 
స్వరాజ్యాన్ని నంపాడించవలపిందిగా ఆయన చేసిన పలోడా న్ని శద్దాభ క్రులతో ఆలకించి, శాస 
నోల్ల ంఘన కార్యక్రమంలో పాల్తొనుటకు సంపిద్దులయ్యారు. ఈ విధంగా 24 రోజులు పొద 
యాత్ర చేసి, షృపిలు న్‌ న ఆయన అనుచరులతో డండిగామాన్ని చేరాడు. 


జలియన్‌ వాలాబాగు ఘోరాలు జరిగినప్పటినుండి జేశంలో ఎపిలు 6 నుండి 18 
వరకు ఏడు రోజులను జాతీయవారంగా (ప్రజలు పరిగణిస్తూ వచ్చారు. అందుచేత 
(పిలు 6 ఒక పవిత్ర దినంగా భావింపబడుతూ వచ్చింది. గాంధీ ఆలాటి రోజుననే భారత దేశ 
విముక్తి కై తాను తల పెట్టిన ఉస్పు శాసనోల్లంఘనాన్ని (పారంభించదలచి ఉదయమే ఆనుచరు 
లతో సముద్రస్నానం చేసి, డైవప్రారనలు జరిపి, సము దతీరంలో ప్రకృతిసిద్ధంగా తయారైన 
కొంత ఉప్పును చేతులతో తీసుకొని లాంఛన్నపాయంగా శాసనోల్లంఘన సమరానికి పంక 
రార్పణ చేశాడు. దేశంలో ఇతరులెవ్వరు తాను (ప్రారంభించేటంతవరకు శాసనోల్ల ంఘనానికి 
ఉప,క్రమించరాదని అంతకు పూర్వమే ఆడేశించాడు. ఆ ఆదేళానుసారం పృపిలు 6 వరకు 
ఎవరూ ఉద్యమాన్ని (పారంభించ లేదుగాని దానికి కావలసిన సన్నాహాలన్నిటినీ పూర్తి చేసి, 
ఆ శుభ ప్రదమయిన రోజునకు వేచియుండినారు. వారి ఆశ ఫలించినదనే భావంతో 6 నుండి 
18 లోపల ఉద్యమాన్ని ప్రారంథించారు. డేశమంతా ఒక ఉప్పు శివికంగా మారిపోయింది. 
సమ్ముడ జలాలతో ఉప్పు కాచడం, సముడ తీరంలోని ఉప్పు మళ్ళలోని ఉప్పును సేకరణ 
చేయడం. దానిని వికయించడం, వారి కార మంతో (వాధాన్యం వహించింది. వారందరూ 
ఐచికంగా శాసనోలంఘనానికి పూనుకొని, దానీ మూలంగా కలిగే బాధలన్నిటి టినీ సహించుటకు 

లో ఏర్పడిన గాశాధిమానం ఈ విధంగా వ్యక్తమైంది. 


ఛో 


దండీయ్యాత జరుగుతున్న కాలంలోనే గాందీ శాసనోల్ల ంఘన పూర్తి కార్య 

ఈమాన్ని (ప్రజలకు వివరించి చెప్పాడు. ఉప్పు కాచడం, ఉపకృతిపిద్ధంగా లభించే ఈ ఉప్పును 
సేకరించడం. ఇవి సాధ్యం కానప్పుడు ఉప్పు కొటారులపై దాడి చేయడం. ఇదికూడా సాధ్యం 
కాని (పాంతాలతో కల్లు సారాయి దుకాణాలను పికెటింగు చేసి, మద్యపాన సి నిషేధాన్ని అమలు 
రచడం, అబ్కాాకి వేలంపాటలలో పాల్లానరాదని కంటాక్షర్హను (పోత్సహించి, (ప్రభుత్వానికి 
ఆదాయ నష్టం కలిగించడం, విదేశ వస్తాంలను వి; శయం! దుకాణాలవద్ద పికెటింగు చేసి, 
'వాటిని బహిష్క_రించే ఉద్యమాన్ని విజయవంతం చేయడం, తాటిచెట్ల మోవులను పూర్తిగా 
నరికి వేయడం ఈ కార్యక్రమంలో ఒక భాగం, ఇదిగాక రాట్నాలపై నూలు వడకడం, 


క్రదరును విరివిగా. ఉత్ప తిచేసి వికయించడం, అస్పృశ్యతను నివారించడం, షహొందువులా 
మట్ట స్ట జయలో న్స మ 


150 భారత స్వాతంత్రోద్యమ చరి(త్ర 


ముస్తింల మధ్య ఐక్యతను బలపరచడం, ఈ కార్యక్రమంలో రెండవ భాగం. దీనికే నిర్మాణ 
కార్య(క్రమం అనే పేరు. 1921 నుండి వ్యవహారంలోకి వచ్చింది. స్వరాజ్య సంపాదనలో 
గాంధీ దీనికి గొప్ప స్థానాన్ని కల్పించాడు. _ పకెటింగును, నూలు వడకడం, ఖద్దరును విక్ర 
యించడం అనే కార్యకమాలను సాగించడంలో ప్రీ లకు (ప్రత్యేక మైన నేర్చూ శ కి సామర్థ్యాలు 
కలవనీ, వాటిలో వారు (ప్రధానంగా పాల్గొనవలపిందనీ ఆయన నొక్కి. చెప్పాడు. ఏప్రిలు 6 
నుండి ఈ కార్య కమం కూడా చురుకుగా సాగింది. 


శాసనోల్లంఘనం చేసినవారిని అరెస్టు చేసి, కోర్టులలో విచారణ గావించి, జైలుశిక్ష 
లను విధించడం చట్టసమ్మత మైన పద్ధతి. దీనిని అనుసరించిన పక్షంలో ఎవరూ అధికారులను 
తప్పు పాకే అవకాశం ఉండదు. ఆలాటి శిక్షలకు పిద్దపడే (ప్రజలు శాసనోల్లంఘనానికి పూను 
కొన్నారు. కాని ఈ పద్దతిని అనుసరించుటకు బదులు ఉద్యమంలో పాల్లొన్నవారిపై దొర్హన్య 
చర్యలను సాగించి వారిని నానావిధాలుగా బాధించుటకు మొదటినుండి (పభుత్వం నిర్ణయించింది. 
వారిపైకి పోలీసులను పంపి, వారిని లాటీ దెబ్బలకు గురి చేయడం, వారి తలలను ఎముకలను 
విరగకొట్టడం, వారిని నేలమీద పడదోపి చేతులతోను కాళ్ళతోను లాగడం, వారి గుహ్యాంగా 
గాలను నలిపి స్పృహ తప్పి పొయ్యేటట్లు చేయడం, వారి పిడికిళ్ళలోని ఉప్పును వశపరచు 
కొనుటకు వారి పిడికట్లను కొట్టి రక్తపాతం చేయడం, గుమికూడిన వారిపై అనవసరంగా 
కాల్పులు జరిపి అనేకులకు ప్రాణనష్టాన్ని కలిగించడం, అనేకులను గాయపరచడం, అనేకులను 
లారీలలో తీసుకొనిపోయి మారు మూలలో నిర్మానుష్య (ప్రదేశాలలో వదలివేయడం, వారిని 
డిగంబరుల గావించి కొరడాలతో కొట్టడం, వారి చేతులలోని కాంగెసు జెండాలను లాగి 
వేయడం,వారి తలలపై ధరించిన గాందీ టోపీలను తొలగించడం, = ఇవి పోలీసు వారి చర్యలలో 
(పాధాన్యం వహించాయి, వేలాది జనాన్ని జైళ్ళలో నిర్బంధించడం సాధ్యం కాదనే భావంతో 
పోలీసువారు ఈలాటి అ[క్రమములూ చట్ట విరుద్ధాలూ ఆయిన కార్య(కమాలకు పూనుకొన్నారు. 
ఉద్యమం (ప్రారంభమయిన తొలి రోజులలోనే వారు దీనికి పూనుకొనడం గాందీ దృష్టిని ఆక 
ర్లించింది. కాని ఆయన ఏలాటి ఆశాభంగాన్ని పొందలేదు. ఈలాటి బాధలే ఉద్యమాన్ని బల 
పరచగలవని ఆయన భావించాడు, 


తే 


దండీలో లాంఛన(పాయంగా శాననోల్లంఘనాన్ని (పారభించిన తర్వాత ఒక నెలకు 
సూరత్‌ జిల్లాలోని ధర్శన ఉప్పుకొటారుపై దాడిచేయుటకు గాందీ నిర్ణయించుకొని, తన అలవాటు 
[ప్రకారం ఒక లేఖద్వారా తన నిర్ణయాన్ని మేర్‌ న వై సాయికి తెలియపరచాడు. ఆలేఖలో 
sa నెలరోజుల మధ్య ఆధికారులు గావించిన రాక్షసకృత్యాలన్నిటిని వె (సాయి దృష్టికి తెచ్చి 
ఉప్పుకొటారుపై తాను ఎందుకు దాడిచేయ  నిర్ణయించుకొన్నదీ స్పష్టపరచాడు. ఆ లేఖలోని 
విషయములను కొన్నిటిని తెలుసుకొనడం చాలా అవసరం. 


“నేను కొంత సండేహముతోనే ఈ పనికి పూనుకొంటిని. ప్రభుక్వమువారు నాగరిక 
పద్ధతి ప్రకారము శాసననిరోధకులతో వ్యవహరింతురని నే నాశించితిని. శాసననిరోధకులతో 
వ్యవహరించేటప్పుడు సాధారణ శా సనపద్దతులను (ప్రభుత్వమువారు అనుసరించి యుండినయెడల 
చేను వారినేమీ అనవలపినపని యుండేవకాదు. సుప్రసిద్ధనాయకుభ విషయములో న్యాయశాస్త్ర 


శాసనోల్లంఘన ఉద్యమము (ప్రధమ డశ 15 1 
లాంఛనములు కొన్ని జరిగింపబడుతూ ఉన్నా తక. నవారు కూరముగాను. మోటుతనముగాను 
కొట్టబడుతూ ఉన్నారు. ఇది ఎక్క_డనో ఒకచోట జరిగియున్న == ౫ల ఆంతగా లెక్క పెట్ట 
నక్క_ర లేదు. కాని వంగ, విహారు, డిని. ఉత్కళ, ఊ త్త పదేశముల నుండీ. జొంబాయినుండీ 


కూడ గుజరాటు రాష్ట్రము లో జరిగినటువంటి చర్యలు న నాకు తెలియవచ్చింది.... 


భు 


కరాచి, ముదాసు, పెషావరులలో జరిగిన వ. ఆనవసరముగాను, ఆగహకాకణము 
లేకుండాను జరిగింపబడినట్లు కనుపిస్తున్నవి. వా టీక్ల దృష్టిలో ఆమూల్యవె మె (పభుక్వదృషి టో 


విలువలేని ఉప్పును వాలంటీక్ష Sale లాగుకొనుటకు కోరకు వరుగగొప్చ బడు 
చున్నవి. గుహ్యాంగములు నలుపబడచున్న వి... ఉప్తుసతాా గహ సందక్పములో వంగరాష్ట్రి 
మందు కొందరుమూ త్రమే శి షి ంపబడిన బును, మరికొండరు దెబ్బలు కొట్ట బడినబ్లును తెలియ 
వచ్చినది. కాని వాలంటీర్ల చేతులనుండి జెండాలను లాగుకొనే సందర్భంలో పూహింపరావి 
[కూర కార్యములు జరుపబడినట్లు తెలియవచ్చినన .... ఈ చర్యలన్నీ స 

ఎదుట జరిగినవి. కాని వారు కాం(గెసు ఆజ్జానుసారము పతికియ చేయక లొంగిపోయిరి, 
సత్యమునుమాత్రమే చెప్పెదమని _ప్రమాణముచేపినవారు చెప్పే మాటలను నమ్మువలెనని 
మిమ్ములను నేను కోరుతున్నాను. బా వోలీతో ఇట్టివిషయములు అనేకడులు జరిగినవి. ఉన్నతో 
ద్యోగులు ఆవి జరగలేదని (పకటించిరెగావి హు పకటనలు అబడ్లములని రుజువై నవి.” 


శె 


తర్వాత అపింసాపదతితోని ఉతుషతను ఆయన వివరించి. ఆ వదతివా౭రానే 
అ డలు యో 9 
తానూ, తన అనుచరులె న రతీయులు స్పాతంత్య పోరాటాన్ని సాగించ సనికయించు 
వకూ వప 
కొన్నారని తెలియపరచి ఉప్పుపన్నుు రద్దు చేయవలఅపినడిగాను, దానిని రద్దుచెయని పకలలో 
దర్శనకొటారుపై దాడిచేయడం తప+దని న+*షంచేళాడు. 
కనా త హోరు 


శ తొ అబ్‌ 
“ఉప్పుపన్ను న్యాయముకాదని ను పసిద్దులగు మీ డేశీయులనేకులు ఖండించియున్న 


arte 
నంగతి మీకు తెలునును. మూవ; శమూ ఆపనూను పతిఘటి నున సంగతి నేటి 


అ వు హా అలి 
శాసనోల్ల ఎగన ఉద్య మమూలకముగ మీకు తెలినియుఐడక పోడు. కాబటి జి పన్నును తీపి 
se వలసనడిని నేను వి మిమ్ములను కోరుతున్నాను. కుకా శాసన తివ న్కారము ముగూర్చి 
జ - అం సు ఆద అహం వో వారి అ అ rn నె వ్‌ జస 
ర్‌ు ఇష్టమువచ్చి చాన భాషలో ఇండి చవచు ఎను. శాసనోపా ంఘనముకం టె చు క్తనవ్రయుత విప్తవ 
న్నా ణ్‌ ఖ్‌ జ జాదే 
మునుమి ఎక్కువగ ఇషపడదరా? 'శాననతికస్వా_ రోద్యముము దారన్యముత్‌ ఆంత ముం 
| స్తే = 
oO pa జల్‌ ష్‌ ల్‌ చో EY జా ఆవి జట అట 
చింతునసి షిదిడివరకు చెపిొనటుగా నే ఇపా-దు కూడా చెప్పవచ్చు సు కొని ద్రిదిష ప్రభుత్వము 
(.- రా. 


గూర్చి (వాయగలరు. కాని మీరు ఎంత బలవంతిపెటినప్పటికీ, ఎన్ని ఆగహకారణములు 
కలిగించినప టికీ, _పజలు దౌర్తన్యయునకు డిగకుండుటకు తగిన సద్బుడైస్‌ దేవుడు వారికి వసా 
ధించగలడని నా విశ్వాసము. కాబట్టి ఉప్పుపన్నును కుర రద్ద్యచేయనియెడ లను, (ప్రజలు 

సౌంతముగా ఉప్పు తయారుచేసకొనుటకు గల నీషేధమును తొలగింపనియెడలను నేసీఉత్రరము 


నందలి మొదటిపేరాలో (వ్రాసిన దండయాత్రను (దర్శన దండయ్యాతిను సిర్విచారముగా 
సాగించితీరెవను.” ఇంతటి ధైర్యముతో వెసాయికి ఉత్తరం వ్రాయుటకు పిద్ధపడినవాడు 
గాంధీ ఒక్కడే, 


152 భారత స్వాతం క్రోకద్యమ చరిత్ర 


కాని ఉ త్రరంమూలంగా ఆశించిన ఫలితం లభించకపోవడమేగాక మేర్‌ న ఆర్లరా త్రి 
వేళ అధికారులు గాంధీని అరెస్టుచేసి, పూనాలోని ఎరవాడజై లులో నిర్బంధించారు. ఈ నిర్బంధం 


మూలాన ఉద్యమం అంతరించగలదని వారు భావించారు. కాని దీనిఫలితంగా అది మరింత 
తీవరూపాన్ని ధరించింది. 


గాంధీ నిర్బంధానికి నిరసనగా దేశమంతటా హరతాళ్ళు జరిగినవి. జొంబాయిలో 
బట్టలవ ర్తకులు ఆరురోజులపాటు వారి వ్యాపారాన్ని కట్టి పెట్టారు. దూదిమిల్లులలోని కార్మికులు 
రైలు కర్మాగారములలోనివారు వేలసంఖ్యలో వారి పనులను మానుకొన్నారు. వివిధరాష్ట్రాలలో 
అనేకులు తమ గౌరవోద్యోగాలకు రాజీనామా ఇచ్చారు. (పపంచంలోని ఇతర దేళాలవారుకూడా 
గాంధీపట్ల సానుభూతిని, _ప్రభుత్వచర్యపట్ల నిరసనను వ్య క్రంచేళారు. అమెరికాలోని 'కై9 స్తవ 
మత(ప్రచారకులు 102 మంది గాంధీతోను భారత ప్రజలతోను రాజీ చేసుకొనవలపినదిగా బ్రిటిష్‌ 
(పధాని రాంసేమ్యాకొనాల్లుకు తంతివార్తను జపంపినారు. సత్యాహింసలను ఆధారంచేసుకొని 
గాంధీ సాగించదలచిన ఉద్యమం (ప్రపంచమంతటి దృష్టిని ఆకర్షించింది. ఆందరూ ఆయనను 
ఆయన అనుచరులను శ్లాఘించేవారయ్యారు. 

గాంధీ నిర్పంధించబడిన తర్వాత ఆయన అనుచరులు మరింత పట్టుదలతో ఉప్పు 
కొటారులపై దాడులు సాగించవలపినదిగా నిర్ణయించుకొన్నారు. దర్శనాకొటారిపై మే 18న 
21న; జూన్‌ 8న మూడు దాడులను సాగించినారు. వాడాలాకొటారుపై మే 18న, 22 న, 25 న 
(రెండు పర్యాయాలు జూన్‌ 1 న దాడులు జరిగినవి. వీటిలో కాంగసు స్వచ్చంద సై నికులు 
వేలసంఖ్యలో పాల్గొన్నారు. దాడిచేసినవారిపట్ల లాటీలుధరించిన పోలీసులు, సైనికులు యమ 
కింకరులవలె (ప్రవర్తించి, వారిని ఆన్నివిధములై న దెబ్బలకు బాధలకు గురిచేయడ మేకాక 
వారిపై తుపాకికాల్పులు జరిపి (ప్రాణనష్టాన్ని కలిగించారు. గాందీ ఆదేశానుసారం సత్యా 
గహులు బాధలన్నిటినీ భరించారేగాని ఎదుటివారిపై ఏలాటి (ప్రక్రియకు పూనలేదు. 


మే21 దర్శనాపె జరిగిన దాడిని (ప్రభ్యాతిగాంచిన అమెరికన్‌ పతికవిలేఖరి 
మిల్లి రు స్వయముగా చూచి, దానిని పూర్తిగా వివరించి, కొసన ఈ [కింది విధముగా తన అభి 
ప్రాయాన్ని వ్య క్ర్తంచేశాడు. 

“18 సంవత్సరములనుండి వత్రికా విలేఖరిగా నేను 22 దేశాలను చూచినాను. 
లెక్కలేని అంతరంగిక కల్లోలములను, దొమ్మీలను, వీధిపో వాటాలను, తిరుగుబాటులను నేను 
కండ్లార చూచినాను. కాని దర్శనాలో చూచిన భయంకర దృశ్యాలను మరిఎక్క.డా చూడలేదు. 
అ ఘోరాలను చూడలేక తాత్మాలికముగ వెనుకకు వెళ్ళి పోయిన సందర్భములుకూడా కలవు. 
ఆ (కాంగెసు స్వచ్చంద పై నికుల (క్రమశిక్షణ ఒక్కుటియె నాకు ఆశ్చర్యము కలిగించెను. 
గాందీ అహంసాసిద్దాంతము వారి ర క్రములో జీర్చించినట్లు నాకు తోచినది.” 

ఈ సంఘర్షణలో కాం(గ్రైసువారు 820 మంది గాయపడినారు. అనేకులు స్పృహతప్పి 
పడిపోయినారు. అనేకులు లాటీదెబ్బల ఫలితంగా మూలుగసాగారు. ఇదరు మరణించారు. 
ఈ దాడితో పాల్గొన్న స్వచ్చంద సెనికులసంఖ్య 2500. ష్ట్ర 

అన్ని దాడులలోను (పేక్షకులుగా వెళ్ళిన పతికావిలేఖరులకు ఈలాటి దృశ్యమే 
కనుపించినది. సత్యాగ్రహ యుద్ధంలో అహింస అనే ఆయుధాన్ని ధరించినవారు ఒక పక్షాన, 


శాసనోల్లంఘన ఉద్యమము (ప్రధమ దళ 153 


సాయుధులై పాంసకు పూనుకొనినవారు ఇంకెకవకొన పోరాటాన్ని పాగించినారు. లండన్‌లో 
డెయిలీ "హెరాల్లు హతికావిలేఖరి జార్జిన్లోకోంబు ఈ దృశ్యాలను చూచి, 


“నేను వాడాలలోని గుట్టపై ఎక్కి. అక్కడి దృశ్యాలను చూచితిని, మి(తులవలె 
మెలగుటలో పట్టుదలగల త్రీలు గ న ే (పటోవంద్వారా శాసనోల్హంఘ న ఉద్యమంతో పాల్గొ 


నడంచేత స్వాతం(తారన్ని సంపాడించి (పజాజీవితంలో గొప్పన్తానాన్ని వహించగలిగారు. 
ఈ విధంగా క్రీలకు కలిగిన విముక్తిని పాశ్చాత్య ఏలేఖరులందరు పశంశంచారు. గాందీ 
ఉద్యమంమూలంగా కలిగిన సత్సలితాలలో వారు దీనికి ఆగస్థానం కల్పించారు. ఇందులో 
ఎంతైనా సత్యంఉన్నది. 


4 


శాసనోల్లంఘన ఉద్యమం స్వరాజ్య సఆపాదనార్దం భారతీయులు పరాయి (పభు 
త్వంతో సాగించిన పోరాటం. ఇందులో ఉప్పు శాసనోల్ల ంఘనం (పధమంలో (ప్రథమస్థానం 
వహాంచినా [కమ (కమంగా ఆయార్యాషాల _ పత్వేకపరిస్టితుల ననుసరించి కాంగెసు నాయ 
కులు ఇతర  కార్యకమాలను సాగించారు. ఆంద వరిధ్యేయం (ప్రభుత్వంతో పోరాడడం. 
ఆ పోరాటం అనేక రూపాలను ధరించింద. 


కల్లు దుకాణాలను పికిటింగుచేయడం, అబ్కాకీ వేలుపాటలను పాడరాదవి కంటా 
క్రర్లను (పోత్సహించడం (పభుత్యావికి ఏకేటా లభించే ఆదాయాన్ని తగ్గించడంలో ఒక సాధన 
మెంది. మధ్యపదేళ్‌ , బొంబాయి రాష్ట్రాలలో సత్యాగ్రహులు అటవీ శాసనాలను ఉల్లంఘించారు. 
ఆంధ్రపడేక్‌లోవారు ఈతచెట్టను తాటిచెట్ల ను కొట్టివేసిమధ్యపాన నిషేదంతోపాటు పభుత్వ 
ఆదాయాన్ని తగ్గించారు. గుజరాతులో అందులో ప్రధానంగా బార్లోలీతాలూకాలో ను, 
ఉ_త్తర్మపదేళ్‌ లోను, జెంగాలులోని మిడ్నాపూరు జిల్లాలోను పన్నుల నిరాకరణ ఉద్యమం 
చురుకుగా సాగింది. బీహారులో ప్రజలు చౌకడా3 పన్నును చెల్లించడం నిరాకరించారు. కర్ణా 
టక రాష్ట్రంలో కూడా పన్నుల నిరాకరణ ఉద్యమం జార తున సాగింది. ఆన్ని రాష్ట్రాలలో 
గామోద్యోగు లనేకులు రాజీనామచేపి, శిస్తువసూళ్ళు సాధ్యంకాకుండా జా. బెంగాలు, 
బీహారు, ఒరిస్సా రాష్ట్రాలలో బిటిష్‌ వస్త్రాల బహిష్కుకణ అతి తీవంగా కొనసాగింది, 
1929 నవంబరుకం జ 1880 నవంబరు నాటికి [100 కి 95 వరకు ,[బిటిష్‌ వస్త్రముల దిగుమతి 
"పడిపోయినట్లు ఒక అంచనా. దొంజాయి గగరంలో కుంకుముపువ్వురంగు ఖద్దరు చీరెలను 
ధరించిన స్రీలు (పతే్యేకంగా బ్రిటిష్‌ వ అ దుకాణాలను పికెటింగు చేయడంలో గొప్ప విజ 
యాన్ని సాధించారు. వారి ప్రయత్న తంగాను, ఇతర కాం గెసు నాయకుల (ప్రయత్న 
ఫలితంగాను వ రకులకూ కాం గెనుకూ ఒక ఒడంబడిక కుదిరింది. పికెటింగు జరుగుతున్న 
కాలంలో వందలకొలది చెళు కేకిపటలు ఏకొయించుటకు సాధ్యంకాక టొంబాయి రేవులో 
మూలుగుతూ ఉండినవి. ఒడంబడి దిగుమతి వ్యాకులు సమావేశమై ఆ బట్టలను 
తీసుకొన కుండటకు తీర్మానించుకొనిరి. వర్తకుల ఆఅదీనంరో ఉండిన విదేశీబట్టల గిడ్డంగు 
అన్నిటినీ కాంగెసు సీలువేయుట కంగీకర్‌ంచిరి. విదేశబట్టల వ్యాపారం స్తంభించిపోయింది. 
పభుత్వ బెదరింపులకు లోబడుటకు బదులు నర్షకులు కాం(గెసుకు లోబడిపోయిరి. 


సా 
PO 
మలి 


Ux 
fh 
/ 
(0 
0 
ఆకే 
క్‌! 
లో 


గాంధీ అరెసైన తర్వాత కాంగగసు కార్యవర్గమువారు అలహోబాదులో సమావేశమై 
బ్రిటిష్‌ వప్రములనేగాక వస్తువుల నన్నిటిని పూర్తిగా బహిష్కరించ వలెనని, (బ్రిటిష్‌ బ్యాం 
కింగు సంస్థలను, ఖీమా సంస్థలను: నౌకా కంపెనీలను, ఇతర సంస్థలను బహిష్కరించ 


వలెనని తీర్మానించారు. ఈ బహిష్కరణ  కార్య(క్రమంకూడా చురుకుగా జరిగింది. (బ్రిటన్‌ 
నుండి భారతదేశానికి వచ్చే దిగుమతులు 2/8 వంతు తగ్గినవి. 


వసాల బహిష్కరణ ఫలితంగా ఖద్దరుకు గిరాకి పెరిగింది. అఫెలభాదీచర్కా 
సంఘం 1,40,000 నూలు వడికే వారికి, 11,500 నేతగాం(డకు వృత్తిని కల్పించింది. కాని 
(పజలకు అవసర మనంత ఖద్దరు లభించని కారణంగా బొంబాయిలోని దూదిమిల్లులలో ఉత్పత్తి 
అయిన నూలుతో చేనేత వసాాలను తయారు చేయుటకు ఏర్పాటులు గావించింది. ఆ సంద 
రృంలో కాఎ(గైసువారికి మిల్లు యజమానులకు మధ్య ఒక ఒడంబడికజరిగి చేనేతకు కానలసిన 
నూలును చౌకధరలకు విక్రయించుటకు యజమానులు అంగీకరించిరి. కాం(గెసువారి సహాయం 
ఈ సందర్భంలో మిల్లు యజమానులకు చాలా ఆవసర మైంది. కాంగైసు విధించిన ఇతర షర 
తులకుకూడా అంగీకరించిన మిల్లులనుండియే నూలు కొనుగోలుచేయడం జరిగింది. విదేశ 
వసాంల వర్తకులను లోబరుచుకొన్న శై మిల్లు యజమానులను కూడా కాంగైసు లోబరచుకొన 
గలిగింది. ఈ విషయంలో బొంబాయిలో కాంగెసు పరిపాలనాధికారాన్ని వహించగలిగింది, 
అధికారులు నిస్సహాయులై పోయిరి. వారిదౌక్షన్యం: వారి నిరంకుశత్వం న్నిప్ప్రయోజన 
మైనది. 

ఈ విధంగా శాసనోల్లంఘన ఉద్యమం అన్ని వర్షాలవారి సహకారంతో శాఖోవ 
శాఖలుగా దేశమందంతటా వ్యాపించి, (ప్రభుత్వాధికొారానికం పె (ప్రజాశక్తి ఉత్క్బృష్టమైనదని 
రుజువుచేసింది. 


క్‌ 


ఉద్యమాన్ని అణచుటకు (పభుక్వం పూర్తిగా దమనవిధానాన్ని అనుసరించింది. 
(ప్రజలపై అనేక నిర్బంధాలను విధించింది! వారిని అనేక బాధలకు గురిచేపింది. శాసనోల ఘన 
ఉద్య్థమం శాంతి భద్రతలకు (పమాదం కలిగి స్తున్నదనీ, ఆలాటి ఉద్యమాన్ని న దాని 
ప్రధమ కర్తవ్యమని, దమనవిధానాన్ని సమర్దించింది. దాని పరిపాలన మూలంగా డేశంలో 
దార్విద్యం: నిరుద్యోగం, విపరీతంగా వ్యాపించినదని, (ప్రజలకు శాంతి కలుగుటకు వీటిని నిర్మూ 
లించడంతప్ప సాధనాంతరం ఏది లేదని, ఇవి నిర్మూలం కాక పోవడంచేతనే వారు స్వరాజ్యాన్ని 
కాంక్ష్షించారని అధికారులు విస్మరించి, పీటిని నిర్మూలించుటకు బదులు దమన విధానాన్ని 
అనుసరించారు. అన్ని డేశాలలో అన్ని కాలాలలో నిరంకుళులెన పరాయి పరిపాల 
కులు ఈ లాగే (ప్రవర్తించారు. ఈలాటి (ప్రవర్తన మూలంగా ఏ సా్యమాజ్యమూ సుస్టిరంగాను 
శాశ్వతంగాను నిలబడ లేదనేది చరిత్ర నేర్పే గుణపాఠం, కాని ఈ విషయాన్ని బ్రిటిష్‌ 
పరిపాలకులు పూర్తిగా విస్మరించి తమ పరిపాలనను సుస్థిరం చేసుకొనుటకు దమన విధానాన్ని 
(వపధాన సాధనంగా చేసుకొన్నారు. ఈ విధానం అనేక రూపాలను ధరించింది. 


(1) దేశాన్ని పాలవించుటకు (పభుత్వం ఆర్థి నెంసులను (Ordinancesy జారీ 
చేపింది. ఇవి నూమూలు చట్టాలనంటివికావు; చట్టాలు శాసన సభలతో (ప్రజాప్రతినిధులు 


శాసనోల్లంఘన ఉద్యమము (ప్రధమ డక 155 


పాల్గొనే చర్చలు ఫలితంగా చేయబడుతవి. వాటిని చేయడంలో పజ్యాపతినిభుల ఆధి పాయానికీ 
విలువ లభిస్తుంది. ఆర్టినెంసులను శాసనసభలతో నిమి త్తం లేకుండా గవర్నరు జనరల్‌ తన 
ఇష్టానుసారం చేస్తాడు. ఇది నిరంకుశత్వానికి _ప్రధానలక్షణం. 1880 లో 12 ఆకర్ష నెంసులను 
గవర్నరు జనకల్‌ జారీచే చశాడు, 


(2) ఇవి ముద్రణాలయాలపై కఠిన నిర్బంధాలు విధించడంచేత 181 వా ర్రాష్మత్రి 
కలు ధరావ త్తులను కోల్పోయినాయి. ఆనేక ప్మతికలు మూకబడినాయు. పజాభిపాయాన్ని 
వ్యక్తం చేయడం సాధ్యంకాక పోయింది. ఆంఐదరి నోళ్ళకు తాళం చేయబడింది. ఇదిగాక 
వీటిమూలంగా బహిరంగ సమావేళాలు నిషేధింప బడినాయి. పన్నుల నిరాకకణను 
చేయడం, పికెటింగు చేయడం, మొదలై నవి నేరాలుగా పరిగణింప బడినవి. 


ఆన కా 
ఇపచారం 


(8) సమావేశాలను జరిపినందుకు. పికెటింగు మొడ కైన కార్యక్రమాలలో 
పాల్గొ నినందుకు. ఇతర నిషేధాజ్ఞలను ఉల్లంఘించి నందుకు 1880 తం కుమారు లక్ష్‌ 
జనం జైళ్ళలో నిరంధించ బడినారు. మోతీలాల్‌, జవహర్‌లాల్‌. సుభాష్‌ చం[డ్రబోసు, 
ఆబ్లుల్‌ గఫార్‌ భాన్‌, కొండా వెంకటప్పయ్య మొదలైన నాయకులు ఇదేవిధంగా శిక్షింపబడి 


నారు, దేశమంతా ఒక కారాగారంగా మారిపోయింది, 

(4) కాం(గెసు కమిటీలను, hepa నంబంధం ఉండిన ఇతర సంఘాలను 
అక్రమ సంఘాలుగ (ప్రభుత్వం (ప్రకటించింది. అందుచేత అవి బహిరంగంగా వాటిపనులను 
చేయలేక పోయినాయి. (పభుత్వం వాటి ఆ ఆల అను పశపరచుకొన్నడి; వాటి రికార్డు అను దగ్గం 
చేసింది. 

Ww న రక్షించవలపిన (పభుత్వం భయంకరమైన రాక్షస రాజ్యరూపాన్ని 
ధరించింది; లాటిల ధరించిన పోలీసులు. తుపాకులు ధరించిన సే సై నికులు విశ్చుంఖలంగా సె 

విహారం చేశారు. వారే డేళాన్ని పరిపాలించే వారయ్యారు. బాప:  యమకింకరులవలె (వవ 
విచక్షణా రహితంగా (పజలను నరకజాధలకు గురిచేశారు. 

(6 ఉద్యమంలో aan స్త్రీల విషయంలో వీరు మకీ కఠినంగాను నిర్దాక్షీ 
ఇఅకంగాను ప్రవర్తించారు. వారిపై అతా? వా 

మ 
అయింది. వారు వాడిన దుర్నాషలకు ప హాద్దులేక స 


(7) గాందీ శిష్యులలో సత్యాహీిఐసలక ప్రఖ్యాతి గాంచిన మాడరీక్‌ సేడ్‌ 
(Miss Madeline Slade) స్వానుభవాన్ని ఆధారం చేసుకొని పోలిసువారు కాంగెసు 


ల అవ లా నం. ! అల “మె, ఒక “ఐం అ 
స్వచ్చంధ సై నిక కులను పెట్టిన బాధలను ఏవరించింది. తలపై న.రొమూూ శ్రిపై నంకడుపుపైన కీళ్ల పెన 
a wey పు న్‌ా ఇమ ఈర చ | షన 
లాటీలతో కొటడం; re అప సను చ కడుప్పుషె మైనను లాటలను ప్రయోగించడం 


అ అ మజ 


కొటటకు ముందు పురుషులను డిగంబరులాగ క. వాది బట్టలను వప్పి, ఆసనా లలో 
అను తోయడం; స్పృహతప్పి నేలమీద పడిపొయ్మ్యవకకు గుహ్యాంగాలను నలపడం; 
నవారిని కొడూ, చేతులతోను కాళ్ళతోను లాగడం: గాయపడి*వారిని ముళ్ళపొదల 
లోను, ఉప్ఫునీటిభోను తోయడం; ఉద్యమంలో పాల్గొన్నవారు నేలమీద కూర్చుండగా 


156 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


గురాలను వారిపై నడిపించడం; వారి శరీరాలలో సూదులను గుచ్చడం; స్పృృహతప్పిన 
వాదిని కొట్టడం; మితిమీరి దుర్చాషలాడి వారిని అవమాన పరచడం_....ఈ లాటి బాధలకు వారివి 
గురిచేశారు. స్వాతం తర్యయోధులు వీటిని ఆనుభవించి, ఈనాటి తరంవారికి స్వాతం త్యాన్ని 
నంపాడించి పెట్టినారన్న విషయం విస్మ్కరింప దగినదికాదు, 


పోలిసు చురాగతములను గూర్చి స్వయముగా సాక్యుసేకరణ చేసి వివరించిన 
అత లా అది ఆ అ 
(ప్రఖ్యాత (బిటిష్‌ వార్తాపత్రిక విలేఖరి జైయిల్స్‌ఫర్లు (Brailsford) ఈ (క్రింది విధముగా 
(వాసనాడు, 


“బాధ్యతగల భారతీయ నాయకుల నేకులు పోలీసువారిపై న అనేక సిందారోపణలను 
చేయుచున్నారు. పోలీసువారనేక చోట్ల, అనేక సమయములలో చేపిన దుష్కార్యములను 
గూర్చి వారు వర్ణింతురు. అవి విచారించుటకు వీలులేనంత విస్తారముగ నున్నవి. (ప్రతిచోట 
నిషిద్ధ సమా వేశములను చెదరగొట్టుటలో పోలీసువారి (క్రూరకృత్యములు వివరింపబడినవి. ఈ 
విషయములను కండతో చూచిన అనేకమంది ఆంగ్లేయులు నాకు చెప్పిరి. గాయములు తగిలిన 
వారికి చికిత్స చేసిన భారతీయ డాక్టర్లుకూడ నాకీ సంగతిని చెప్పిరి. నేను పోలీసువారిని (ప్రశ్నిం 
చితిని. చాలా సందర్భములలో ఆ సమా వేశములను నిషేధించిన ఉన్నతాధికారులదే తప్పని 
నా అభిప్రాయము. నేను నిషేధింపబడని రెండు సభలకు పోతిని, ఉపన్యాసములు శాంతములు 
గానే ఉన్నవి. కాని రాజుదోహకరములు కాకపోలేదు. (ఉద్యమము యొక్క_ లక్ష్యము 
స్వాతంత్ర్య సంపాదనమగుటచే రాజ్యదోహము కాక తప్పదు. వారు దౌర్జన్యమును విరం 
తరము ఖండించిరి. (ప్రజలు చేలపైన శాంతముగా కూర్చుండి నూలు వడుకుతూ ఉపన్యాసము 
లను వినిరి. అనేకమంది స్తీలుకూడా ఆ సమావేశములో నుండిరి. వారు నెమ్మదిగా, శాంత 
ముగా కనబడిరి. ఆ విధముగా సమావేశములను సాగనిచ్చినయెడల కల్లోలమే ఉండేది కాదు. 
సభాసదులకు కొంతకాలమునకు విసుగుపుట్టి ఉండేది. ముఖ్యముగా బొంబాయిలో పోలీసులు 
మొరటుతననుగా సమావేశములను చెదరగొట్టుట మూలమున నగరమందంతటా క్రోధము 
(సజ్వురిల్లైను; లాటీఛార్జీ నెదుర్కొానుట గౌరవ పదముగ భావింసబడెను, వాలంటీర్లు వందల 
కొలది (పాణముల నర్చించుటకు సంసిద్దులెరి. వారు సుశికీతమయిన సాత్వికధై ర్యమును (పక 
టించిరి. కాంతముగానున్న అనేకమంది యువకులను బలిష్టులెన పోలీసులనేకులు కొట్టగా 
యూరోపియను లనేకమంది చూచిరి. వారు నాకా విషయమును వర్షించి చెప్పిరి.” 


ఈ విధంగా కల్లోలానికంతకు పోలీసులే కారకులని _బైెయిల్స్‌ఫర్లు చెప్పి, ఒక 
యసెంచి విలేఖరి అనుభవాలనుకూడా ఈ (కింది విధముగా తన నివేదికలో పొందుపరచాడు. 


“ఇంగ్లీషు ఉద్యోగస్థుల తనికీ (క్రిందకూడ పోలీసువారు వాలంటీక్లను కొట్టిరన్న 
మాట నేను సందేహింపను. కలకతాలో కొంతమంది విద్యార్థులు పోలీసువారు ఒక ఉత్సవమును 
చెదరకొడుతూ ఉండగా తమ విశ్వవిద్యాలయ మేడనుండి “పిరికి వాండ్లు” అని కేకలు వేసిన 
కారణముగా తరువాత రెండు గంటలకు ఒక ఇంగ్లీషు ఉద్యోగి కొంతమంది పోలీసులతో 
యూనివర్పిటీలో (ప్రవేశించి క్లాసు గదులలో చొరబడి విద్యార్థులను విచక్షణ లేకుండా గోడల 
పైన నెత్తురు చింది పడేటట్లు కొట్టించెను. విశ్వ విద్యాలయాధికారులు ఈ విషయమును గూర్చి 
నిరషించిరి కాని పోలిసులకు ఏమీ శిక్ష జరగలేదు. లాహోరులోకూడ ఇట్టి సంగతియే మరి 


శాసనోల్లంఘన ఉద్యమము (పధమ దశ 157 


యొకటి జరిగినది. అక్కడ ఒక ఆంగ్ల ఉద్యోగి పోలీకువారివి తీసుకొనిపోయి ఒక కళాశాలను 
ముట్టడించి విద్యార్థులనే గాక (ప్రొపెసరులనుకూడ కొచైను. మరియొక కాలేజీలోని విద్యారులు 
వీధులలో శాంతియుతముగ పికెటింగు చేస్తున్నందుకు కొటబడిరి.... 

| కు 


ఈ విధముగా డేశమందంతటా ఏలాటి విచక్షణ లేక పోలీసురాజ్యం వ్యాపించింది, 
చట్టవిరుద్ధముగ (ప్రవర్తించినవారిని న్యాయస్తానములలో విచారణ చేసి శిక్షించిన పక్షములో 
అధికారులను నిందించుటకు అవకాశముండదు. కాని అధికారులు ఆలాగు (పవ రించక 
(పజలను బాధించి భయపెట్టి వారిని లొంగడీపి, ఉద్యమమును అణచివేయుటకు సిద్ధపడ్డారు, 
ఈలాటి భూతుక చర్యలు జరిగినా (ప్రజలు చలించక. ఉద్యమాన్ని మరింత పట్టుడలతో 
సాగించారు. 


పైన వివరించిన పోలిసుడౌక్షన్యాలు డేశమందంతటా జరిగినవి. ఇవిగాక షోలా 
పూరు, పెషావర్‌, బార్దోలీ మొదలై న (పడేశాల లోనివారు (ప్రత్యేక బాధలకు గురి అయ్యారు. 
షోలాపూరులోను, పెషావరులోను కొంతకాలం పాటు సైనిక పరిపాలన ప్రవేశపెట్టబడింది 
ఆ కాలంలో సైనికాధికారులు డయ్యరు సేనానికంకే (కూరంగాను ఆమానుషంగాను (పవ _ర్తిం 
చారు. బార్లోలి ర తులు భూమిశిస్తును చెల్లించడం నిరాకరించినందుకు వారు పరిపరి విధాలుగా 
బాధింప బడినవారు. వీటిని భరించలేక వేలాది సంఖ్యలో వారు వారి (శగామాలను వదలి 


బరోడా సంస్థానానికి వలస వెళ్ళుటకు నిక్టయించుకొన్నారు. ఆనాడు బిటిష్‌ పరిపాలన ఎంతగా 
భరింపరానిదై నదో ఈ ఉదంతం స్పష్టం చేస్తూ ఉంది, 


6 


గాందీ ఉప్పు శాసనాన్ని ఉల్లి ంఘీంచుటకు దండీయ్యాతను (పాకంభించిన నాడు 
వైస్రాయి ఆయన మెగ్రివాడనీ, ఆయన ఉద్యమాన్ని పట్టించుకొనవలపిన అవసరంలేదనీ, 
ఆయనను అవహేళన చేసిననాడు. కాని ఉద్యమంలో (క్రమక్రమంగా అన్ని రాష్ట్రాలకు: 
అన్ని వర్గాలకు చెందిన లక్షలాది జనం ఉత్సాహంతోను పట్టుదలతోను పాల్గొనడం, ఆర్టీ 
నెంసులు వారిపై ఏలాటి ప్రభావాన్ని వహీంచక పోవడం. పోలీసువారి భీకర చర్యలు ఉద్య 
మాన్ని బలహీన పరచుటకు బదులు వానిని మరింత బలపకచడం, గాండే నిక్వంధంతో అది 
చల్లారక పోవడం. డేశ విముక్తికిగాను సమస్త త్యాగాలు చేయుటకు (ప్రజలు పిద్ధపడడం 
వె(స్రాయికి కనువిప్పును కలిగించింది. బేదోపాయాన్ని ప్రయోగించి మితడాదులను, ముస్త్పిం 
లను, జమీందాక్షను చేరదీసి, దేశంలోని అల్ప సంఖ్యాకుల అమోదానికి ప్నాతంగాని రాజ్యాంగ 
సంస్కరణలను (బ్రిటిష్‌వారు ఎన్నటికీ ప్రవేశ పెట్టరని పత్యేకంగా ముస్లింలకు హోమీ ఇచ్చాడు. 
కాని ఆన్ని (ప్రధాన వర్ణాలవారు దేశానికి డుమినియన్‌ (ప్రతిపత్తిని (ప్రసొడించవలసిందిగా 
కోరారు. మితవాద నాయకులలో ఆగేణికి చెందినట్టిన్నీ, (పభుత్వానికి విశ్వాస ప్మ్నాతుడై 
నట్టిన్నీ స్సప్రూతో సంపతించగా ఆయనకూడా కొన్ని మినహాయింపులకు లోబడి డుమినియన్‌ 
'పతిప త్తిని ప్రసాడించడం తప్ప రాజ్యాంగ సమస్యకు కే పరిష్కార మార్గం లేదని సలహో 
ఇచ్చాడు, 

ఉద్యమం నానాటికి తీవరూపం భరించడం, దానిని అణచడం సాధ్యం కాకపోవడం, 
అన్ని వర్షాలవారు డుమినియన్‌ (ప్రతిపత్తిని వాంఛించడం వె(స్రాయికి ఆందోళన కలిగించింది, 


158 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


పరిస్థితులు ఈలాటి క్లిష్టరూపం ధరించిన గడ్డు సమయంతో సెమన్‌ కమిషన్‌ 1930, జూన్‌లో 
దాని నివేదికను (బైటిష్‌ (ప్రభుత్వానికి సమర్పించింది. జాతీయ దృక్పధం కలవారందరు కమీ 
షన్‌ ను బహిష్కరించడం చేత వారి అభిపాయాలను తెలుసుకొనుటకు దానికి అవకాశం బేక 
పోయింది. దానిని కలుసుకొన్న వారందరు దేశ (ప్రయోజనాలను విస్మరించి వర్ల (ప్రయోజ 
నాలను మాత్రమే కాంకీంచినవారు. కమీషన్‌ దేశంలో పర్యటించిన కాలంలో శాసనోల్లంఘన 
ఉద్యమం తీవ్రంగా సాగుతూ ఉండినా దాని [ప్రాధాన్యాన్ని అది గుర్తించబేక పోయింది. (టిటిష్‌ 
పరిపాలనను సుస్టిరం చేసే ఉడ్రేశంతో నే ఆది దాని నివేదికను తయారు చేసింది. 


నివేదికలో ఎక్కడా డుమినియన్‌ (ప్రస క్రి లేనేలేదు. ఆది తుదిలక్ష్యంగాకూ కా 
అవి గుర్తించలేదు. కేంద్రప్రభుత్వం ఏవిధంగాను శాసనసభకు బాధ్యతవహించవలసింది లేదని, 
యధాతదంగా నిరంకుశాధి కారాన్ని వహిస్తూ ఉండవలసిందని నిర్ణయించింది. రాష్ట్రాలలో 
ద్వంద్వ (పభుత్వం తొలగి పరిపాలనళాఖలన్నీ శాసనసభకు బాధ్యత వహాంచిన' మంతుల 
ఆఅదీవంలో ఉండవలసినట్లుగా సూచించిందిగాని గవర్నరుల (పత్యేకాధి కొరాలు విస్తృతం 
కావలసినట్లుగా శిఫారస్సుచేసిండి. ఉన్నతఉదో్యోగ వర్గంవారి అధికారాలు జీతబత్యాలు మార 
కూడదని, పై న్యం యధాతదంగా ఉండవలెనని సూచించింది. (ప్రతే్యిక ప్రాతినిధ్యం, (ప్రత్యేక 
నియోజక వర్షాలు ముస్తింలకుమా(త్రమేగాక శిక్కు_లు, అస్పృశ్యులు మొదలైన ఇతర ఆల్పసం 
భ్యాకులకుకూడా ఉండవలననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ సిఫారస్సులలో ఏపీకూడా 
కాంగైసువారికే గాక మితవాదులు మొదలై నవారికి కూడా తృప్తిని కలిగించలేదు. కమీషన్‌ 
నివేదికను అందరూ నిరశించారు. 


నివేదికలో డుమినియన్‌ (ప్రతిపత్తి ప్రస క్తిలేకపోవడం, కేంద్రంలో ఏలాటిమార్చులు 
సూచించకపోవడం వై (స్రాయికికూడా ఆళాభంగాన్ని కలిగించింది. కాంగెసువారిని ఇతర 
జాతీయవాదులను కొంతవరకై నా తృప్పిపరచనలసిన సమయంలో వారందరికీ ఆళాభంగాన్ని 
కలిగించిన నివేడికవలన ఏలాటి (ప్రయోజనంలేదని, దీనిని ఆధారంచేసుకొని రాజ్యాంగ 
సంస్కరణలను పార్ల మెంటుచేయడం (ప్రమాదకరమని అతడు భావించి, రాజ్యాంగసమస్యను 
పునఃపరిశీలన చేయవలసిందిగాను, అందుకు భారత్నపతినిధులతో కూడిన రౌండుకేవిక్‌ సమా 
"వేళం ఒక్క కే సాధనమని, ఆలాటి సమావేశాన్ని అనాలస్యంగా ఏర్పాటుచేసి, దానిలో జరిగే 
చర్చలు ఆధార ౧గా పార్షమెంటు రాజ్యాంగ సంస్కరణలను (ప్రవేశ పెట్టడం అవసరమనీ 
అతడు (విటన్‌లోని అధికారులకు తెలియపరచాడు. ఆప్పట్లో లేబర్‌ పార్టి ఆధి కారంలో 
ఉండినది. ఆది వై (సాయి అభిపాయంతో ఏకీభవించి, 19830 నవంబరులో రొండు పేవిల్‌ 
సమావేశాన్ని ఏర్పాటుచేయుటకు అంగీకరించింది. 


కాని సమావేశంలో పాల్గొనదగిన భారతీయ (ప్రతినిధులలో కాంగ్రెసుకు చెందినవారు 
ఉన్నప్పుడే సమా పేశం ఫల్మపదంకాగలదనే సత్యాన్ని(గ్రహించి ఆందుకుగాను కొంత పయక్ష్నం 
చేసి విఫలమైంది. దేశంలోని పార్టీ లన్నిటిలో కాం(గెసు ఆ(గ్రస్టానం వహించినట్టిది; (ప్రజలలో 
ఆధికసంభ్యాకులు దానిని అనుసరించేవారు. జాతీయదృక్పధంగల (ప్రధాన మైనపార్టీ అదిఒక్క_ కే. 
'దేశస్వాతంత్ర్యాన్ని నంపాదించుటకు (బైటిష్‌వారితో పోరాటాన్నిసాగి స్తున్న పార్టీ అది. (బ్రిటిష్‌ 
వారు (ప్రవేశ పెట్టవలసిన రాజ్యాంగసంస్కరణలు దానికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే 


శాసనోల్లంఘన ఉద్యమము (ప్రధమ దశ 169 


పోరాటం ఆగిపోవడం, సంస్క_రణలు సారక్యాన్ని వహించడం జకుగుకుంది. ఈ పరిస్టి తు 
లలో కాంగెసు (ప్రతినిధులు రౌండుకేబిక్‌ సమావేశంలో పాస్తానడం ఎంతైనా ఆవసరం, 
అందుచేత వై(సాయి నికృంధంలో ఉండిన గాంధీకోను మోతీలాల్‌ జవహార్‌ లాల్‌ మొదలైన 
కౌంగెసు నాయకులతోను సృపూజయకౌర్డ దాళ్భిరా రాయబారాలు జరిపాడు, సంపూ స్వరాజ్యం 
(ప్రాతిపదికగా చర్చలు సాగించుటకు బ్రిజిష్‌ వభుక్వం పిద్దపడితేతప్ప కాం గైగు సమా వేశంలో 
పాల్గొనజాలదని వారు స్పష్టంచేశారు. దాికి ప్రభుక్వం సమ్మతించలేదు, అందుడేత కాచ్బగైను 
(ప్రతినిధులు లేకుండగనే సమావేశం జరగవలసి వచ్చింది. 


కం 


సమావేశంలో పాల్గొనుటకు (పభుక్వం 88 సభ్యులను పేర్కొన్నది. దారిలో 


ప్న 


సంస్థానాధీశులు 16, ముస్టింలు 16, హాందమామహా భక చెందినవారు తి. ఇవ్వరు శిక్కు_లు, 
నలురు (బాహ్మణేతరులు. ఇదరు అస కులు. నణరు భూసాఇముణ, నలరు యూరోఫియను 

గే ద ఆడు లి ౧ అ గ 
ఒక ఆంగ్లోఇండియన్‌, ఒక భారతీయ వక్తకుడు, ముగ్గుకు బర్మావారు. 20 లిబకల్‌ మొదలైన 
పకాలకు చెందినవారు. [బిటకాలోని మూడు రాజకీయూక్సిల (ప్రతినిఘలు 16. సభ్యుల నియ 


మించడంలో వర్ష ప్రయోజనాలను మాత్రమే వాంఛిఎచేవారు అధికసంఖ్యలో ఉండడం 


గుర్తించవలసిన విషయాలలో ఒకటి; పొందవులతో ఎన్ని భేదాలు (వర్గాలబడ్జ, వృ తుల బట్టి 


కులాలబట్ట్‌) ఉండినవో ఆన్ని భేవాలు ముస్తింలలో ఉండినా హిందూ ఫతినిఘలము ఈ భేదాలను 
ఆధార ంచేసుకొని నియమించడం, ముస్తి ౦ పతినిభ౨ విషయంలో వాటిని వాటించకపోవడం 
గుర్తించవలపిన విషయాలలో రెండవది, ముస్లిం ప్రతినిధులతో శాతయ వాదులై న డాక్టర్‌ 


నిధ్యాన్ని కోరేవారుగా ఉండడం గుర్తించవలపిన విషయాలలో మూడవడి. భారతీయులు ఒక 
జాతికి చెందినవారుకారని, వారిలో ఎన్నో చీలికలు ఉన్నవని (ప్రపంచానికి సొటించే ఉద్దేశంతో 
టిజిష్‌ పభుత్వం సభ్యులను నియమించింది. సమాజేశంమూలంగా స్వాతంత్ర్య సంపాదన 


a టు 
వృష్వా సత్ఫలితాలు లథభించకపోవుటకు సభ్యులను ఫేర్కానుటలో పభుత్వం అనుసరించిన 
భేదోపాయమే (ఫధాన కారణం. 

కౌొండుజేవిన్‌ సవావేశం మూడుదశలలో జరిగింది. వాటిలో మొదటిది 1880 
నవంబరు 12 నుండి 193! జనవర 18 వరకును., కెండవడి 193! సెపంబరు 7 నుండీ 


్ట 
డిసంబరు 11 వరకు, మూడవది 1932 నవంబరు 17 నుండి డిసంబరు 24 వకకు ని 
వీటిలో మూడవదానికి ఏలాటి ప్రాధాన్యంలేదు. మొడటి సమావేశంలో కార్యగెసు పాల్గొనలేదు; 
యే 


సాధ్యమెనంతవరకు వాటిని కొనసాగి 
ముస్తింలను తృ_ప్తపరచడం అవనక మెనా ఆఅధికసంథ్యాకుల వాంఛలను విస్కరించరాదసి, 
వారినికూడా తృ _పిపరచడం అవసరమని భావించి హిందూ ముస్తిం సమస్యను కొంత నిష్పక్ష 
పాత వై ఖరితో పరిశీలించినాడు. రెండవ సమావేశానికి కాంగైసు తరపున (ప్రతినిధిగా గాంధీ 
వెళ్ళినాడు. కాని అప్పటికి లేబర్‌ పార్ట్‌ ఆధి కారాన్ని కోల్పోయి కాన్‌ సెర్వటివ్‌ పక్షంవారు అధికారం 
లోకి వచ్చారు. వారు భారత డేశంపట్ల ఏలాటి సానుభూతిలేని శుద్ధసా(మాజ్యవాదులు. గాంధీ వారి 


వై ఖరిని మార్చలేక ఆశాభంగాన్ని పొంది స్వదేశానికివచ్చి శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగీ 


160 భారత స్వాతం(త్యొడ్యమ చరిత్ర 


పారంభించాడు. కౌన్‌ సర్యెటివ్‌ పక్షంవారు ముస్లి ౦లవర్శ తత్వానికి మరింత బలంచేకూర్చి వారిని 
హిందువులనుండి పూర్తిగా విడదియగలిగారు. వారి సహాయంతో సైమన్‌కమీషన్‌ నివేధికను 
ఎక్కువగా ఆధారం చేసుకొని భారతరాజ్యాంగాన్ని తమ ఇష్టానుసారం రూపొందించ గలిగారు. 
ఏ ఉర్దేశాలతో రౌండు పేవిళల్‌ సమా వేశం [పధమంలో ఏర్పాటు చేయబడినదో ఆ ఉదేశాలు నెర 
చేరలేదు. 


మొదటి సమావేశంలో జరిగిన చర్చల ఫలితంగా రెండు విషయాల గురించి భారతీయ 
(పతినిధులమధ్య ఏకీభావం కుదిరింది. న్వదేశ సంస్థానాలు (బ్రిటిష్‌ పరిపాలనలోని రాష్ట్రాలు 
కలిసి ఒక అభిలభారత సమాఖ్యగా (All-India Federation ఏర్పడవలెన నేది వీటిలో మొదటి 
విషయం. బ్రిటిష్‌వారు మొదటినుండి సంస్థానాలను రాష్ట్రాలనుండి వేరుచేసి తమ పరిపాల 
నను సాగించారు. అఖిలభారత సమాఖ్య వారిపరిపాలన విధానాన్ని పూర్తిగా మార్చి చేపింది. 
నంస్థానాధేకులు (వపజాస్వామికంపట్ల ఆభిమానంలతేని నిరంకుశ పరిపాలకులు; జాతీయవాదులు 
వాంఛించే వజాస్వామికాన్ని నిరోధించుటలో వారు తమకు సహాయ పడగలరనే దురుద్దేశంతో 
(బ్రిటిష్‌వారు ఈ మార్పునకు అంగీకరించి, 1885 చట్టంలో దానికి ప్రధానస్థానం కల్పించారు. 
ఇదిగాక రాష్ట్ర (పభుత్వాలేగాక "కేంద (పభుత్వంకూడా కొన్ని మినహాయింపులకు లోబడి శాసన 
సభకు బాధ్యత వహించవలెసని భారతీయ (ప్రతినిధులు అంగీకరించిన విషయాలలో రెండవది* 
దేశరక్షణ, విదేశ వ్యవహారాలువంటి మౌలిక విషయాలు పూర్తిగా గవర్నరు జనరల్‌ ఆధి 
కారంలో కొంతకాలం ఉండదగినవని భారతీయ (ప్రతినిధులు భావించడంచేత ఈ మార్పునకు 
కూడా (బిటిష్‌వారు అంగీకరించారు. 


ఈ రెండు విషయాలగురించి భారతీయ (పతినిధులమధ్య ఏకీభావం కుదిరినా హిందూ 
ముస్లిం సమస్యలపట్ల ఆలాటి ఏకీభావం కుదరలేదు. ముస్లి ౦లకు (ప్రత్యక నియోజకవర్గాలు 
ఉండవలెనని, శాసనసభలలో (ప్రత్యెక (ప్రాతినిధ్యం ఉండవలెనని వారు పట్టుపట్టారు. కాని 
హిందూమహాసభ (పతినిధులుగా వెళ్ళిన ముంజి, జయకార్‌ మొదలై నవారూ మరికొందరు 
దీనిని ప్రతిఘటించారు. అందుచేత ఈ సమస్యకు పరిష్కారం కుదరలేదు. సమావేశం ముగిసిన 
నాడు ముస్తిం (ప్రతినిధులు ఈ సమస్య పరిష్కారం కానిపక్ష్షంలో ఏలాటి రాజ్యాంగానికీ తాము 
అంగీకరించజాలమని ఒక [పకటనను చేశారు. 1885 చట్టం భారత రాజ్యాంగాన్ని మార్చినా 
అందులో ముస్స్పింల వాంఛలు పూర్తిగా తీర్పబడి, ద్విజాతి సిద్ధాంతానికి (పాబల్యం చేకూరింది. 


మొదటి సమావేశం జరుగుచున్నకాలంలోనే (బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాలలో 
విధ్యనభ్యపించుచుండిన ముస్లి ంయువకుడు___ర హిమత్‌ ఆలీ అని అతనిపేరు._.._ముస్తి ంలు అధిక 
సంఖ్యలో ఉండే రాష్ట్రాలన్నీ కలిసి పాకిస్తాన్‌ అనే (పత్యేక రాజ్యంగా ఏదృడడం ఒక్క శే 
హిందూ ముస్తిం సమస్యకు సరిష్కారమార్షమని (ప్రప్రధమంగా ఉద్దాటించాడు. అదే సమ 
యంలో అలహాబాదులో సమావేశమైన ముస్లింలీగుపై ఆధ్యక్షతవహించిన (ప్రఖ్యాతకవి, 
తత్వవే_త్త ఇకృల్‌ కూడా ఈలాటి అభిప్రాయాన్నే మవ్యక్షంచేశాడు. రౌండుకేబిల్‌ సమావేశ 
కాలంలో దేశపిభజనకు పునాదులు [పారంభంకావడం గుర్తించదగిన విషయం. 


రౌండు కేవిల్‌ సమా వేశంలో (ప్రతినిధులు వారి వారి ఆభిప్రాయాలను వ్య కంచేశారే 
గాని, ఏలాటితిర్మానాలు చేయబడలేదు. సమావేశం తుదిఘట్టంలో 1981 జనవరి 18న (బ్రిటిష్‌ 


శాసనోల్లంఘన ఉద్యమము (ప్రధమ దళ 181 


(పధాని రాంసేమాక్త నాలు ఉపన్యసిస్తూ (1) కొన్ని మినహా యింపులకు లోబడి భారతదేశ 
(ప్రభుత్వము శాసనసభలకు బాధ్యత వహీంచవలెననే విషయంఎపట్లం (2) అభిలభారత సమాఖ్య 
ఏర్పడవలెననే విషయంపట్ల , _బిజిష్‌ పభుత్వం పానుభూతితో ఆలోచించి నిర్ణయాలను తీసు 
కొనుటకు పిదంగా ఉన్నదని, (3) హిందూ ముస్నిం సమస్యను ఆయా వరాలవారు పరస్పరం 
(ae) మ్‌, క్ట 

సంప్రతించుకాని పరిష్కరించడం వాంఛసీయమని, (1) టికిష్‌ పభుక్వ సానుభూతిని 
ఆధారంచేసుకొని శాసనోల్లంఘన ఉద్యమాన్ని శ జే థం ల ౧4. దేశ శే యోభివృద్దికిగాను ఆఎదరు 
(ప్రభుత్వంతో సహకరించడం ఊత్తమ విధానమవీ తెలియపరచినాడు. ఉపన్యాసంలో తాను 
వ్య క్రపరచిన విషయాలను స్వేచ్చగాను సంపూర్ణంగాను పరిశీలించుటకు ఆవకాశాన్ని కల్పిస్తూ 
జనవరి 26 న గాంధీ కాంగైెసు కార్యనిర్వాహకకమిటీ సభ్యులు విడుదల చేయఎడినారు. 


వెంటనే కాం గెసు కార్యనిర్వాహకవ్మము సమావేశమై (1) భాకత దేశముయొక్క. 
వాస్తవమైన నాయకులు పాల్గొనని రౌండుజేబిర్‌ సమావేశముగాని చానిచర్చలుగాని గుర్తింప 
దగినవి కావని, (2) బిటిష్‌ ప్రధాని చేసినఉపన్యాసము సండిగ్గబుగా నున్నదని, సున్పష్టముగా 
లేదని, కాంటగెసువారు కాంకీంచిన సంపూర్ణ స్వరాజ్యముకో ఆది ఎంతమ్మాత్రము సంబంధం 
లేనట్టిదని, (3) అందుచేత శాసనోల్లంఘన ఉద్యమం యధాతథంగా సాగవలసిందనీ, తీర్మా 
నించింది. కాని రౌండుకేబిక్‌ సమావేశంలో పాళ్లొన్న సాం శ్ర్రీనివాసశాస్త్రి, ఆ తీర్మానాన్ని 
(ప్రకటించరాదని, తామువచ్చి సం'ప్రడించేవరకు కాంగైను నాయకులు ఏ నిర్ణయాన్ని ఆచరణలో 
షెట్టరాదని తంతివార్త పంపుటచేత వారు వచ్చేవరకు ఆ తీర్మానం (ప్రకటింపబడలేదు. 


ఫ్మిబవరి 6 న స్మపూ, ళాస్తి మరికొందరు నాయకులు స్వడేశానికివచ్చి గాంధీని కలుసు 
కొని, ఆయన వె (సాయితో సంభాషణలు కొనసాగించుటకు సిద్దంగా ఉన్నట్లు ఒక లేఖ [వాయ 
వలసిందిగా కోరారు. గాందీ వారి కోరికమేరకు వై(స్రాయికి లేఖ (వాయా ఆయన ఫి బివరి 
17 న గాంధీ తన్ను కలుసుకోవలసిందిగా కోరాడు. ఆ కోరికమేకకు గాంది వై (సామిని 
కలుసుకొని సంభాషణలు జరిపాడు. తుదకు ఈ సంభాషణలు ముగిసి, ఈ ఇరుపురిముధ్య 


సో me a జో జో అజర్‌ అ న ణా ల ణో 
మార్చి ౨ న గాంధ ఇరన్‌ రిగందితిక ఆని డకచదక తళ వథ్యాతాంచిన ఒడంబడిక 


జరిగినది, 


%» 


ర్‌ం 


వలెను. ఈ (ప్రణాళికలో (ఎ) అఖిలభారత సమాఖ్య, (బి శాసనసభలకు భాధ్యతవహించిన 
(ప్రభుత్వములు. (సి భారత దేశ క్షేమార్టము దేశరక్షణ, విదేశ వ్యవహారములు, అల్ప సంభా్యకుల 
ప్రితిగతులు, మొదలైన విషయములగూర్చిన కొన్ని రక్షణలు_ఈ మూడు (ప్రశానభాగములు. 
(అనగా భవిష్య చలో పార్ల మెంటు నిర్యాణంచేసే భారత రాజ్యాంగానికి ఈమూడు భాగములు 
ఆధారంగా ఉండగలవు); (శీ) ఈ రాజ్యాంగ స్వరూపాన్ని గురించిన (రౌండుకేవిక్‌ సమా 
వేశంలో జరుగు) చర్చలలో కాంగైను పాల్గొనవలెను. (మొదటి సమావేశం సంపూర్ణస్వరా 
జ్యాన్ని (ప్రాతిపదికగా గ్రహించని కారణంగా కాంగైసు అందులో పాల్గొన నిరాకరించింది. 
దేశరక్షణ, వి దేశవ్యవహోారాలు మొదలైన ముఖ్యవిషయాల గురించి రక్షణలు ఉండుటకు 
li 


162 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ఒడంబడికలో గాందీ అంగికరించినందున కాంగెసు ఆశించిన సంపూర్ణ స్వరాజ్యం లభించ 
బేదు. ఆయినా రెండవ సమావేశంలో కాం(గెసు పాల్లానుటకు అంగీకరించింది. కాం(గెసు 
నాయకులు కొందరు ఒడంబడికను విమర్శించుటకు ఇవియే (ప్రధాన కారణాలు. 

పై మూడు షర త్తులుగాక ఒడంబడికలో ఆర్షినెంసులను రద్దు చేయుటకు; ఉద్య 
మంలో పాల్గొన్నందుకు జైళ్ళలో నిర్పంధి ంచినవారిని వదలి వేయుటకు; కోర్టువిచారణలో వున్న 
వారిపే కేసులను ఉపసంహరించుకొనుటకు; వశపరచుకోన్న సత్యాగహుల ఆస్తులలో కొన్ని 
టిని వారికి ఇచ్చివేయుటకు; వసూలుచేయని జరిమానాలను రద్దు చేయుటకు; రాజీనామా చేపిన 
ఉద్యోగులు ధరఖాస్తు పెట్టుకొనిన పక్షంలో వారిని తిరిగి ఉద్యోగంలో చేర్చుకొనుటకు రాజకీయ 
ఊఉ దేశములతోగాక నై తికఉద్దేశములను సాధించుటకు చట్టసమ్మతముగా కల్లు సారాయి దుకాణా 
లను పికెటింగుచేయుటకు, ఆర్షిక ఉద్దేశాలను సాధించుటకు ఒక బిటిష్‌వస్తములనేగాక అన్ని 
విదేశములవస్త్రముల దుకాణాలను చట్ట సమ్మ తముగా పికెటింగుచేయుటకు ఉప్పుశాసనాన్ని రద్దు 
చేయకపోయినా, ఉప్పుమడుగులకు సమీపమందున్న (గ్రామపజల వ్యాపారమునకుగాక వారి 
స్వంత అనుభవమునకు కావలసిన ఉప్పును తయారుచేసి తీసుకొనిపోవుటకు (ప్రభుత్వం అంగీక 
దించింది. 


ఒడంబడిక ఒక దీర్ణ మైన పత్రము. పైన పేర్కొన్నవి అందులోని (ప్రధాన విషయ 
ములు. కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గములోని జవహర్‌లాల్‌ వంటి వారు కొందరు సంపూర్ణ 
స్వరాజ్యంగాని కాంగెసువారు కాంకించిన ఇతర సౌకర్యాలుగాని లభించకపోయినా శాసనో 
ల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొనుటకు, రౌండు కేబిల్‌ సమావేశంలో పాల్లొనుటకూ 
గాందీ సమ్మ తించడమును విమర్శించారుగాని వారుకూడా ఒడంబడికను పూర్తిగా ఆంగీకరిం 
చారు. ఉద్యమకాలంలో (ప్రజలు, అనుభవించిన బాధలు, చేసిన త్యాగాలు వ్యర్ధములై నవనే భావం 
కౌం(గైసులోని అతివాద వర్షానికి చెందిన సుభాష్‌చం(దటోసు వంటి యువకులకు కలిగినమాట 
వాస్తవమే. కాని అతడుకూడా గాంధి ఒడంబడికను పూర్తిగా సమర్ధించాడు. 


తిరుగుబాటు చేసిన కాంగెసుతో ఒడంబడిక జరిగినగాని దేశంలో శాంతి భద్రతలు 
నెలకొనజాలవని (పభుత్వం (గహించి, కాం(గసు నాయకుడైన గాందీతో ఒడంబడిక చేసు 
కొనుటకు పిద్రపడడం కాంటగెసు విజయానికి గొప్ప తార్కాణమనీ, దేశంలో అనేక పార్టీలు 
ఉండినా కాంగెసు ఒక్క (పజల ఆదరణకు పాత్ర మైనదనీ (ప్రభుత్వం గుర్తించడం 
కాం్యగెసు వారందరు గర్వించవలని ఉన్నదని గాంధీ తెలియపరచాడు. ఉద్యమ ఫలితంగా 
జాతీయ తత్వం దేశంలో పూర్తిగా నాటుకొన్నది. న్వరాజ్యాన్ని సంపాదించడం తమ లక్ష్య 
మనీ. అవసరమైన పక్షంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించుటకు వారు 
సంపిద్దులుగా ఉండినారు. ఇదికూడా ఉద్యమం సఫలత గాంచినందుకు తార్కాణం ఆని గాంధీ 
ఉద్దాటించాడు. ఒడంబడిక ఒక రాజీవంటిది. రాజీ విధానంలో ఉభయపార్డీ లు తమతమ వాంఛలను 
కొంతవరకు సడలించుకొనడం అవసరం. ఇదికూడా గుర్తించదగిన విషయమని గాంధీ ఒడం 
బడికను సమర్ధించాడు. ఇదిగాక (పజలు ఉద్యమకాలంలో భరింపరాని బాధలను భరించారు, 
వారిని నిరవధికంగా బాధలను అనుభవించవలపిందిగా కోరడం వాంచనీయంకాదు; ఆది పూ ర్తి 
అపజయానికి దారితీయవచ్చు. ఎదటి పక్షం రాజీకి సుముఖంగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉప 


శాసనోల్లంఘన ఉద్యమము (ప్రధమ దశ 168 


సంహరించుకొని, (పజల బాధలకు స్వ స్తిచెప్పడం ప్రాజ్ఞత. స సాతం త్య పోరాటంకూ డొ 
నిర్విరామంగా సాగలేదు. ఈ దృష్టాకకాడా ఒడంబడిక సమర్షనీయమని గాంచ్‌ భావించాడు. 


కాం(గెసులోని అతివాదులు ఒడంబడికను విమర్మించిన్తే టైటిష్‌ వారిలో కాన్‌ సర్వే 
టివ్‌ పక్ష్షంవారు, లిబరల్‌ పక్షంవారు, భారతడేశంలోని ఉన్నత ఉద్యోగివర్షావి నికి చెందిన విటిష్‌ 
వారు, అనధికార యూరోపియన్లు ఒడంబడికను విరసించారు. ప్రభుత్వంపై తిరుగుబాటుచేపిన 
గాంధీతో చర్చలకు సిద్దపడడం, ఆయన వాంఛలను తీర్చాడం (విటిష్‌ వారి “కేకు (పతిషలకు 
ఒక గొడ్డలిదెబ్బ వంటిదని వారు భావించారు. వీలైన పక్షంలో ఎదో ఓక మిషను ఆధారం 
చేసుకొని ఓడంబడికను రద్దు గావించడం బ్రిటిష్‌ వారికి గౌరవకకం అని కూడా వారు భావిం 
చారు. [క్రమక్రమంగా వారిలో ఈ భావము బలపడింది, 


ఇర్విన్‌ (ప్రభువు వెళ్ళిపోవడం, ఆయన స్తానంలో విలిం్మాను ప్రభువు గవర్నరు 
జనరల్‌ కావడం ఈ భావానికి దోహదం కల్పించింది, ఒడంబడికలోని ష షర తులకు విరుద్దంగా 
గవర్నరులు, ఉద్యోగులు (పవి దించసాగారు. గాంధి ఈ విషయాన్ని విలంగ్షన్‌ దృష్టికి తెచా 
కాని కౌంగేసువారే షర తులకు విరుద్దంగా [ప్రవ ర్తిస్తున్నాకని ఆయన జవాబు చెప్పాడు. ఈ 
పరిస్థితులలో కాంగెసు (ప్రతినిధులు, ప్రభుత్వ ప్రతినిధులు కలిసిన ఒక కమిటీ ఉల్లంఘన విష 
యాల గురించి వచారణ చేయవలసిందిగా గాంధే కోరాడు. కొని ఆది నిరాకరింపబడింది. ఇదిగాక 
ఉ _త్తర్మపడేశ్‌లోను సరిహద్దు రాష్ట్రంలోను, బార్తోరీ తాలూకాలోను అధికారులు రైతులపైనా 
ఇతర సామాన్యప్రజల పై పెనా చట్ట విరుద్ద మైన కఠినచర వెలను తీసుకొనసాగారు. గాండీ విపిగి, 
కాం(గైెసు కార్యవర్వాహక వర్ష వారి ఆనుమతితో లండన్‌లో జరుగనున్న తెండవ రౌండు 
శేబిల్‌ సమావేశంలో పాల్గొన (ఆగను 18 న నిరాకరించాడు. అటుపైన కొన్ని సంపతింపులు 
జరిగి కొన్ని ప్రాంతాలలో ౩ తులకై న ఉద్యోగులు సాగించిన కతినచరర్ణల గురించి విచారణ 
చేయుటకు విలింగ్లన్‌ అంగీకఏంచాడు. గాంఢకి ఇది పూర్తిగా తృప్తిని కలిగించకపోయినా 


ఈ మధ్యకాలంలో మార్చి 21 న వళ్ల ధభాయ్‌పజేల్‌ ఆఫ్యక్షతన కాం గను సాంవ 

త్పరిక సమావేశం కరాపీలో జరిగింది. ఆది గాంధి ఇర్విన్‌ ఒడంబడికను ఆమోడించిండి. కాని 
క్రి 6 భగర్‌ సింగు. రాజగురు, న. అనే 

విప్ప్లవవీరులను ఉరితీసింది. ఆనాడు భగత్‌సింగు (ప్రజలందరి పేమాఖిమానాలకు పాతుడై 
ఉండినవాడు. అతనిపై విధింపబడిన ఉరిశిక్షను రద్దు చేయవలపిందిగా గాండీ ఇర్విన్‌ ను కోర 
వలపిండిగాను, ఆ కోరికను చెల్లించని పక్షంలో క దరపతికకు ఆంగీకరించకూడదని ఆనేకులు 
గాందీని కోరారు, గాంది ఉకిలిక్ష రదుకై కాన్ని (పయత్నాలుచేపి విఫలుడయ్యా్యడు, కరాచీ 
సమా వేళానికి హాజరై న యువక [(పతినిధుల ఆలజడికి భగత్‌సింగును ఉరితియడం కారణమై 


అంతకుపూర్వుం ఆరు రోజుల; 


అతనిని పూర్తిగా (ప్రశంసిస్తూ కాంగెసు తిర్మానించవలసిందిగా వారు పబ్జుపట్టారు. హత్యలు 
గావించినవారిని [పశంపిఎచడం గాంఢికి ఎన్నడూ ఆమోదం కానట్టి విషయం; అందుచేత తీర్మా 
నంలో, *కాం_గెసువారికి రాజకీయ విషయములందు ఏ విధమైన దొర్హన్యము ఉండడం ఆమోద 
యోగ్యం కాకపోయినా” అనే మాటలనుచేర్చి భగత్‌పింగును (ప్రశంపిస్తూ ఒక తీర్మానం 


లో 


Fh 


164 భారత స్వాతంత్రోద్యమ "చరిత్ర 


ఇంకోక విషయంకూడా కొంగెసు (పతినిధుల అలజడికి కారణమైంది, మార్చి 
28, 24, 25 తేదీలలో కాన్‌పూరు నగరమందు అతి ఘోరమైన హిందూముస్తిం కలహాలు 
సంభవించి హిందువుల దుకాణాలు, దేవాలయాలు, దగ్ధం కావడం, దోపిడి చేయడం జరిగింది. 
వారిని రక్షించుటకు పోలీసువారు ఏలాటి చర్యలను తీసుకొనలేదు. ఈ కొట్లాటలో 166 గురు 
(ప్రాణములను కోల్పోయిరి; 480 మంది గాయపడిరి. గణేశ్‌శంకర _ విద్యార్ధి కొట్లాటలను 
ఆపుటకు [ప్రయత్నము చేయగా అతడుకూడా హత్య చేయబడినాడు. కాం(గైసు సమావేశము 
అతని ధై ర్యసాహసాలను (ప్రశంసిస్తూ కొట్లాటపట్ల విచారమును తెలియపరచుచు ఒక తీర్మా 
నము చేపినది. 1981 జూలై లో కాంగెసు కార్యనిర్వాహకవర్గం సమావేశమై హిందూముస్తిం 
సమస్యను పరిష్కరించుటకు అనేక సూత్రాలతో కూడిన ఒక తీర్మానము చేసినది. కాని పరిష్కా 
రము సాధ్యము కాగలదా అనే సందేహము గాందీకి బాధను కలిగించింది. ఈ సందేహముతో 
రౌండు టేబిల్‌ సమావేశంలో పాల్గొనడం ఉచితంకాదని కూడా ఆయన భావించేవాడయ్యాడు. 


కరాచీ సమావేశం ముగిపిన తర్వాత కాం(గైసు కార్యనిర్వాహక వర్గం ఏపిల్‌ 1,2 
తేదీలలో కాంగెసు తరపున రౌండుజేదిల్‌ సభకు పంపదగిన (ప్రతినిధుల గురించి నిర్ణయించింది. 
కాంగెసు తరఫున 15, 20 |పతినిధులను పంపవచ్చునని (ప్రభుత్వం తెలియపరచింది. కాని 
కార్యనిర్వాహక వర్షం గాంధి ఒక్కడే (వతినిధిగా వెళ్ళువలసినట్లు తీర్మానించింది. ఇది అంత 
పొజ్జతతోను దూరదృష్టితో ను చేయబడిన తీర్మానంకాదని అనేకులు విమర్శించారు. గాందీ 
ఎంతటి శక్తి సామర్ష్యాలు కలవాడై నా ఆయన ఒక్కడే రౌండు తేబిల్‌ సభలో కాం(గైసు 
దృక్పధాన్ని వ్యక్తం చేయడం సాధ్యం కాజాలదు. జాతీయవాదులై న ముస్తింలు కొందరు 
ఆయనతో కూడ కలసివెళ్ళి ఉండిన పక్షంలో ముస్తింలు అందరు వర్గ్షప్రయోజనాలను మాత్రమే 
కాంకించేవారు కారని రుజువు చేయడం సాధ్యమై ఉండేది. గాంధీ మాత్రమే కాంగెసు (పతి 
నిధిగా వెళ్ళడంచేత ఇది సాధ్యంకాక పోయింది. కాం(గను ఒక హిందూ సంఘమని భావించిన 
(బ్రిటిష్‌వారి వైఖరి ఈ విషయంలో మరింత బలపడింది. 

గాంధీ రెండవ రౌండు కేబిల్‌ సమావేశానికి వెళ్ళేనాటికి భారతదేశంలోను (బ్రిటన్‌ 
లోను రాజకీయ వాతావరణం ప్పూర్తిగా మారిపోయింది. భారతదేశంతో విలింగ్లన్‌, ఉన్నత 
ఉద్యోగి వర్షం వారు గాంధి ఇర్విన్‌ ఒడంబడికపట్ల పూర్తి ద్వేషాన్ని వహించి, అందులోని 
షర తులకు అన్యధాగా ప్రవంర్డించి, కాం_గెసును పూర్తిగా అణచివేయ నిర్ణయించారు. (బ్రిటన్‌లో 
లేబరుపార్టీవారి స్థానే కాంసర్వెటివ్‌ పక్షంవారు అధికారంలోకి వచ్చారు. భారతదేశం (బ్రిటన్‌తో 
సమానమైన హోదాగలది అని, కాం_ైసు భారతదేశానికి ఏకైక (ప్రతినిధి అని, దానిని తృప్తి 
పరచడం అవసరమని లేబర్‌ పార్టీలో ఇండియా మంతిగా ఉండిన బెన్‌ ఆనాటి గవర్నరు 
జనరల్‌ ఇర్విన్‌ భావించారు. గాంధీని వై (సాయి భవనానికి ఆహ్వానించి ఆయనతో సం(ప్రతించి 
ఒడంబడికను చేసికొనడం (విలన్‌ గొరవానికి భంగకర మైనదని, (వైటిష్‌ సామాజ్యాధి కారాన్ని 
పునః(ఫ్రతిష్టితం చేయడం అవసరమనీ, భారతదేశాన్ని పాలించడంలోను దాని రాజ్యాంగ భవి 
ష్యత్తును నిర్ణయించడంలోను (వ్రిటన్‌కు పూరి స్వేచ్చ ఉండవలెనని, భారతీయ (పతినిధులతో 
ఈ విషయాల గురించి చర్చలలోకి దిగడం అనవసరమనేది కాన్‌ సర్వెటివ్‌ పక్షంవారి సిద్ధాంతం. 
రౌండు ేవిల్‌ చర్చలకు ఏలాటి (పొధాన్యాన్ని కల్పించడం వారి అభిమతంకాదు. భారత 
దేశంలో జాతీయవాదులు ఏలాటి తిరుగుబాటు చేసినా, దానిని అణచుటకు కావలసిన సైనిక 


శాసనోల్లంఘన ఉద్యమము (పధమ దళ 185 


బలం తమకు కలదని, దానిని వినియోగించడంతో తాము వెనుకాడవలపింది ఏదీలేవని వారు 
భావించారు. ఇంతేగాక ముస్తింలను హందువుల నుండి పూర్తిగా నీలదీసి, తమ ఆధి కారాన్ని 
సుస్థిరం చేనుకొనడం సాధ్యమనీ, ఈ భేదోపాయాన్ని ఏ పరిస్థితులలో కూడా పిడనాడరాదని 
వారు తీర్మానించుకొన్నారు. ఈలాటి రాజకీయాభి పాయాలుగల కాంసెర్విటిన్‌ సక్షంవారు అధికా 
రంలోకి వచ్చిన తర్వాతను, ఈ ఆధి పాయాలకు అనుగుణంగా (హపవర్తించుటకు పిక్దపడ్త 
విలింగ్లన్‌ భారతదేశానికి గవర్నరు జనరల్‌ ఆయిన తర్వాతను రెండవ రౌండు హేవిల్‌ సమా 
వేశం లండన్‌లో 1980 "సెష్టంబరు 7న పారంభమైంది. 


గాంధీ ఈ సమావేశంలో పాల్గొని భారతడేశానికి సంపూర్ష 
దించవలపిందిగాను, దానికి సర్వవిధాలా దేశం అర్హత కలదసీ, దానికి విరుద్దంగా పార్ల మెంటు 
ఏలాటి రాజ్యాంగాన్ని రూపొందించినా డానిని భారతీయులు (పతిఘటించడం తధ్యమని ఆనేక 
పర్యాయాలు సభ్యుల సమక్షంలో గంభీరంగా ఉపన్యపించాడు. కాని ఈ ఉపన్యాసాలు ఉదాత్త 
ములుగా ఉండినా కాన్‌ సర్వెటివ్‌ పక్షానికి చెందినవారి పై నగాని, వర్ష వపయోజనాలను మాత్రము 
ఆళించే భారతదేశము నుండి వచ్చిన (ప్రతినిధుల పైనగావి ఏలాటి ప్రభావమును వహించలేదు. 
అయినా ఆయన, *ఇప్పుడు కావలసినది వట్టి రాజ్యాంగ (పకటనడు కాదు. సమాన (ప్రతిపత్తి 
గలిగి, ఈ రండు దేశములు భాగస్వాములుగా ఉండదగిన వ్యవహార 'పణాళికను నిర్మింప 
వలయును.” అని ఉద్దాటించాడు. 


స్వాతంత్ర్యాన్ని (పనా 


కాంగెసు భారతదేశములోని తక్కిన పార్టీల వంటిది కాదని, ఆది భారతదేశములో 
85 శాతం (పజల తరపున (పాతినిధ్యము వహించు చున్నదని, తక్కిన (పతినిధులు చిన్న చిన్న 
(పత్యేక సంఘములకు (ప్రతినిధులనీ, సాంఘిక భేవములకతిత మైన సంస్థ కాంగైసు ఒక్క కే 


అనీ, ఎన్నటిక్రైనా (టిటిష్‌వారు దానితో రాజీకి వచ్చుట తప్పదసీ, దానిని తృ ప్తి పకచక భార 
తీయులను తృ పి పరచడము న్వప్నతుల్యమని స్పష్షపరచాడు. 
అలలో వకవ 


రౌండుజేవిక్‌ సమావేశ కాలంలో హిందూ ముస్తి౦ సమస్యను పరిష్క్లరించుటకు 
మన !: వయత+*0౦ చేళాడు. కాస 


సహా. జయకార్‌ మొదలై నవారి సహాయంతో బృహ త్తరమై ba 
ముస్తింలలో ఆనాటికే అనేకులు బ్రిటిష్‌వారి సహాయంతో పాకిస్తాన్‌ అనే పేరుతో (ప్రత్యేక 
రాజ్యాన్ని నిర్మాణం చేసుకొనడం సాధ్యమనీ, ఆది సాధ్యం కాకపోయినా (బైటిష్‌వారు తమ 
ఇతర వాంఛలనన్నిటినీ నెరవేర్చుటకు సిద్దంగా ఉండడంచేత హిందువులతో 


అవసరం లేదనే నికయానికి వచ్చారు. దీనికి తోడు భారతదేశంలో వ 


q 
1% 


£ 
య 
లగి 
ట్‌ 
0 


గి 


రం 
త... 
9G ౯ 
క్ర 

1 uh 
eh 


అక 
అలాల 
సమ 


(బ్రిటిష్‌వారు ముస్తింల ఆది కాభివృదికి కావలసిన సదుపాయాలనన్నిటినీ కూర్తుటకు జాగా 
= శా రు డద ళం హూ Pon 
నాలు చేసి, తెర వెనుకనుండి వారి వర్ష వె ఖరిని బలపరచారు. ముస్తింలు ఇంతటితో తృ ప్రి 

rr ఏ ళా ధూ 
పడక బిటిష్‌వారి సహాయంతో (ద్రాహ్మణేతరులను, ఆస్పృశ్యులను, భారతదేశంలోని క్రై స్తవు 


లను, వర్గ (ప్రాతినిధ్యాన్ని కోరేవారుగా చేశారు. వీకండరు కలిపి తమకు (పత్యేక (పాతి 
నిధ్యాన్ని కల్పించవలపిందిగా ఒక నివేదికను బ్రిటిష్‌ (ప్రధానికి 

గాంధీ ఉపన్యపిస్తూ, “ఈ సాంఘిక సమస్య ఇచట పరిష్కారముకాజాలదు. రాజ్యాంగ నిర్మాణమె 
ఇచట అవసరము. ఈ (ప్రతినిధుల నెల్హరను ఆరువేల మైళ్ళ దూరమునుండి పిలిపించినది 
సాంఘిక సమస్యను పరిష్కరించుటకా? ఈ ప్రతినిధులు తిరిగీ స్వదేశ మునకు చేరు లోపల 


1£6 భారత స్వాతం(కో ద్యమ చరిత్ర 


భారత స్వాతంత్ర (పతిపాదక మై, సగారవమై, [కియాను గుణమైన ఒక రాజ్యాంగమును 
నిర్మించి, పార్ట మెంటువారి అనుమతికి సమర్పించ గలిగితిమని సంతృ ప్పి జనింప వలెను, 
(అల్పసంఖ్యాక వర్గముల వారందరు కలిసి సమర్పించిన నివేదిక బాధ్యతాయుత (ప్రభుత్వమును 
సాపించునటిది కాదు....కాం్యగెసుకు దానితో ఎటి జోక్యమును ఉండదు. స్వాతంత్య వృక్షము 
3 బె లు 

నెన్నటికిని పెరుగనీయని ఇట్టి (ప్రణాళికను అంగీకరించుటకంచటె కౌం_గెసు మరికొన్ని సంవత్స 
రములు అడవుల బట్టి సంచారము చేయుటకు వెనుదీయదు అని వర్గ (ప్రాతినిధ్యము కోరే 
వారికి, వారిని ఆడించుచున్న ,బిటిష్‌వారికి హెచ్చరిక పూర్వముగ తెలియపరచాడు. 


ఈ (పణాళికలో అస్పృశ్యులను తక్కిన హిందువుల నుండి వేరుపరచుట గాంధికి 
(పత్యేకముగ విచారము కలిగించెను. దీనిని గురించి ఉపన్యసిన్తూ ఆయన, *అస్పృృళ్యులనబడు 
వారిని గురించి ఒక మాట. తక్కిన సంఘముల వారి వాదము నా కవగతమగుచునే యున్నది 
కాని అస్పృశ్యుల తరఫున చేయబడిన వాదము మాత్రము మిక్కిలి (క్రూరాతి |కూరమైన 
ఆఘాతము.... అస్పృళ్యులను (ప్రత్యేక సంఘముగా విడదీయుట నాకిష్టము లేదు. శిక్కులట్లు 
నిత్యముగా ఉండవచ్చును. అశ్తే ముస్తి ములు, కై స్తవులు విడిపోయి ఉండవచ్చును. కాని 
అస్పృశ్యులు ఇట్లు సార్వకాలికముగ విడిపోయి ఉండెదరా? వారెప్పటికిని అస్పృృళ్యులుగా 
ఉండెదరా? నేను హిందూమతము నశించుటకై న అంగీకరింతును గాని, అస్పృశ్యతా దోషము 
విలిచియుండుటకు మాత్రము అంగీకరింప జాలను. అస్పృశ్యుల రాజకీయ హక్కులను 
గురించి వాదించెడువారు భారతదేశము నెరుగరు. భారతదేశములోని సరఘ నిర్మాణము ఎట్లు 
జరిగినడియు, వారికి తెలియదు కావున నేనొక్క_డనే నిరోధింపవలపియున్నను నా(ప్రాణము 
లర్పించిమైనను దీనిని నిరోధించుచున్నానని చెప్పుచున్నాను” ఆని తన అభిపాయమును స్పష్ట 
పరచెను. (1982 లో ఇందుకుగాను ఆయన ఆమరణ ఉపవాస దీక్ష వహించెను. 

ఆయన రెండవ రౌండుకేబిల్‌ సమావేశములో పాల్గొనడమువలన చేశ స్వాతం(త్య 
విషయములో గాని హిందూ ముస్టింల సమస్య పరిష్కార విషయమున గాని ఏలాటి ఫలితము 
లను సాధించలేక పోయినాడు. కాన్‌సర్వెటివ్‌ పక్షము వారికి ఈ సమావేశము అనవసరమని 
తోచినది. ఆందులోని చర్చలకు వారేలాటి ప్రాధాన్యమూ కల్పించలేదు. సైమన్‌ కమీషన్‌ 
నివేదికయే వారికి వేదమయ్యెను. అందుచేత వారు డిసంబరు ఒకటవ తేదీన సమావేశము 
ముగిపింస జేపిరి. తన రాక నిషృలమగుటను గాంధీ గుర్తించి, శాసనోల్లంఘన ఉద్యమమును 
తిరిగి ప్రారంభించుట తప్పదనే నిర్ణయానికి వచ్చాడు. తాను (బ్రిటన్‌లో ఉన్నప్పుడు ఒడం 
బడికకు విరుద్ధముగా విలింగ్లన్‌ (ప్రభుత్వము నిరంకుశముగ (ప్రవర్తించి, కాం(గైసును అణచి 
వేయుటకు అనుగుణమైన కార్యక్రమములను సాగించు చుండుటకూడ ఆయనకు తెలియవచ్చెను, 
సమావేశము ముగిసిన రోజున గాంధీ అధ్యకునకు అభివందనములు సమర్పిస్తూ, “మనము విడి 
పోపుచున్నాము. మన (తోవలు వేరై నవి. ఇక రాబోవు తుపానులకు సహించుటయే మాకు 
గౌరవము. నా భవితవ్యమెట్టి (త్రోవను జట్టునో నాకు తెలియదు. కాని ఆది ఎ"ప్పైనను నేను 
గణింపను. నేను పూర్ణముగ విరుద్ధ మార్గమున బోవలసియున్నను మీకు మాత్రము నా 
హృదయ పూర్వక నభినందనము లొసగుచున్నాను”, ఆపత్సూచకములైన ఈ మాటలతో 


కొననోలి 0ఘన ఉద్యమము (ప్రధమ దళ 187 
ఆయన తన అకాభంగాన్ని వెలిబిడుచు సభను వీడి, డిశంబరు 28 న న్వదేశమనకు వచ్చి 


చేరెను, 
చడువదగిన (గంధమల : 


Bhavan: Vol, xi 

కి C. Mazumdar: History of the Freedom Movement in India 
Vol, iii 

Tarachand, Vol, iv 

M. Venkatarangaiya: History of the Freedom struggle in Andhra 
Pradesh-Andhra : Vel iii 

Pattabhi Seetharamayya : కొంగను బరీ త్ర 


అధ్యాయివంి= 0 


ససనోలంఫ ( ప్ర 
శాసనోల్లంఘన ఉద్యసుపు వై ద్వ్‌ఆయు దశ 
1002-84 


గాంది రొండుపేబిల్‌ సమా వేశంలో పాల్గొంటూ లండన్‌లో ఉండినప్పుడు భారత 
దేశంలోని పరిస్థితులు పూర్తిగా దిగజారి పోయినవి. ఇర్విన్‌తో ఆయన చేసుకొన్న ఒడంబడిక 
లోని షర తులను బుద్ధిపూర్వక ౦గా ఉల్లంఘించి, కౌం(గసు తిరిగీ శాసనోల్ల ంఘనమును ఉస్మక 
మించునట్లు చేసి ఆ సందర్భంలో గాందీని, కాంగసును, దేశంలోని స్వాతంత్ర (ప్రియులను 
తిరిగి తల ఎ త్రనీయక పూర్తిగా అణచివేయుటకు విలింగ్లన్‌ (ప్రభుత్వం నిర్ణయించుకొన్నది. 
ఇందులో (బ్రిటన్‌లోని కాంసర్వటివ్‌ ప్రభుత్వం దానికి పూరి మద్దతును అందజేసింది. భారత 
దేశం (బ్రిటన్‌లో సమాన (ప్రతిప త్తిని వాంఛించడం సాహసమనీ, అది ఎన్నటికీ జరగరాదని, 
ఇర్విన్‌ గాంధీని తనతో సమానునిగా భావించి, (ప్రభుత్వ భవనానికి ఆహ్వానించి, ఆయనతో 
సంప్రతింపులు జరిపి ఒక ఒడంబడికను చేసుకొనడం (బ్రిటిష్‌వారి పేరు (ప్రతిష్టలకు గొడ్డలి 
దెబ్బగా సరిణమించినదని, అలాటి ఒడంబడికను ఉల్ల ంఘించడంలో అధర్మం లేదని, దానిని 
ఉల్ల ౦ఘించి (బిటిష్‌ వారి గౌరవాన్ని పునరుద్ధరించి, వారి సామా జ్యాధికారాన్ని చెక్కు చెదరక 
సుస్టిరం చేసుకొనడం తమ కర్తవ్యమని. దానికి అవసరమైన సైనిక బలం తమకు కలదని, 
గొంకు జంకు లేక ఈ విధానాన్ని అనుసరించుటకు వారు నిర్హయించుకొన్నారు. దేశంలోని 
పరిస్థితులు దిగజారుటకు ఈ నిర్ణయం మూల కారణం, ఇందులో ముస్తింలలో అధిక సంఖ్యా 
కులు, వర్ల ప్రయోజనాలను మాత్రమే వాంఛించు ఇతర వర్గాలవారు తమతో సహకరించడం 
తమ నిర్ణయం ఫల[పదం కాగలదనే విశ్వాసం వారిలో బలపడింది. 

గాంధీ లండన్‌కు వెళ్ళుటకు పూర్వం బార్హోలి రైతుల సమస్యను పరిష్కరించుటకు 
ఒక విచారణకమిటీని నియమించుటకు అధికారులు అంగీకరించారు. కాని ఆయన వెళ్ళి 
పోయిన తర్వాత కమిటీ ఒకటి నియమింపబడినా కాం(గెసు [ప్రతినిధిగా విచారణతో పాల్గొన్న 


వల్ల భాయిప సేల్‌ తో అది సహకరించడం మానుకొన్నది, దీని ఫలితంగా విచారణ ఫలప్రదం 
కాలేదు. 


వాయవ్యరాష్ట్ర్రంలో కాం(గెసువారిలో ఒకడైన _అబ్బల్‌ గఫార్‌ఖానును, అతని 
అనుచరులను ఆధికారులు నిర్భందించారు. ఆయన నిర్మాణం చేసిన “రెడ్‌ షర్దుల” దళాన్ని 
అ(క్రమ సంఘంగా ప్రకటించి, అందులోని వార నేకులకు ఏలాటి విచారణలేకుండా జై లుకిక్ష 
విధించారు, సైనికులను (గ్రామాలకు పంపి (గ్రామీణులను భయ బాంతులచేశారు, రాష్ట్రంలో 
ఒకవిధమైన సైనికపరిపాలన అమలులోకి వచ్చింది. శాంతిభద్రతలను రక్షించుటకు ఇది 
అవసర మైనదని అధికారులు భమ సర ంకుశ త్వాన్ని సమర్థించారు, 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ 169 


ఉత్తరప్రదేశ్‌లో కొమపరిస్టితులు ఏర్పడడంచేత రై తులు భూమి శిస్తులను చెల్లించ 
లేకపొయ్యారు; కాని అధికారులు బల్బప్రయోగంచేపి, క స్తులను వసూలుచేయసాగారు. అప్పుడు 
రాష్ట్ర కాం(గెసుసంఘం వ్యవహారంలో జోక్యం కలిగించుకొని ఆదికారులతో సంప్రతింపులు 
(పార ంభించి సంప్రతింపులు పూర్తి అయ్యేవరకూ శిసువసూళ్ళను తాత్మా_లికంగా ఆపిడే 
వలపిందిగా కోరింది. కాని ఆధికారులు దానికి సమ్మతించకపోవడంచేత క తులు సుల 
నిరాకణ ఉద్యమాన్ని సాగించవలసిందిగా సలహా ఇచ్చింది. రై తులు ఉద్యమాన్ని ప్రారం 
భించారు. వెంటనే (ప్రభుక్వం జవహార్‌ లాల్‌ మొదలై న కాం గెగునాయకులను అరెస్టుచేసి 
వారికి దీర్హ కాలశిక్షలను విధించింది. గాంధీ జొంబాయిరేవులో డిగుటకు నాలుగురోజుల ముందు 
ఈ అరెస్టులు జరిగినవి, కొంగైెసునాయకులు ఆయనను కలుసుకొనడం ఇష్టంలేక పభుత్వం 
ఈ ఆ రెస్టులలోకి దిగింది. 


బెంగాలులోని వ్యవహారాలు మరింత ఖీకరరూపం తాల్వాయి. వి 
అధికారుల కొందరిని హత్యచేయడం మిషగా తీసుకొని (పభుత్వం అనేక ఆర్తి 
జారీచేసి ఆఅఆనుమానాసృదులందరిని విచక్షణారహితంగా సిర్చధించిందె. హిజ్లీ జైలులో సర్పం 
ధించబడిన రాజకీయఖ్టై దీలపై. కాల్పులు జరిపి. పాణనసష్టాన్ని కలిగించింది. చిట్టగాంగు 
నగరాన్ని ఆనధికార యూరోపియనుల యొక్కయు వారికి సహాయపడిన రౌడీమూకల 
యొక్కయు స్వాదీనంలో కొన్ని రోజులపాటు ఉంచి వారిచేత అనేక దోపిడీలను చేయించింది 
శాంతిభదతలను = పాడవలపిన పోలీసువారు (పజలను రక్షించడం మానుకొన్నారు. (ప్రభుత్వ 
ఆధ్వర్యాన దౌర్జన్యం విశ్చాంఖలంగా తాండవమాడసాగింది. గాంధీ ఇర్విన్‌ ఒడంబడికలో 
ఆర్షి నెన్‌ సుల రద్దుచేయవలసిందిగా ఒక షరతు చేర్చబడిండ. కాని వాయవ్య రాష్ట్రంలోను, 
ఉత్తరప్రదేశ్‌ లోను, జెంగాలులోను ఆర్తి నెన్‌ సుల రాజ్యం పునః ప్రతిష్టిత మైంది. 

డిసంబరు 28 న బొంబాయిలో దిగిన గాంధిని అన్ని రాష్ట్రాలలో వి నాయకులు 
కలుసుకొని తమ గోడులను చెప్పుకొని తరుణోపాయాన్ని చూపవలసిందిగా ఆర్జించారు 
ఆయన ఆలవాటు. ప్రకారం ఉభయ పార్హ లవారిని సం(పతించిన తర్వాతగాని ఐ నిరయానికి 
వచ్చుటకు ఇష్టపడక పజాపతినిధులనుండి తాను విన్న విషయాలన్ని టిసి చె సాయికి తెలియ 
పరచి, (పభుత్యపక్షంవారి కథనం తెలుసుకొనుటకు పిద్దంగాఉన్నట్లును, ఆందుకుగాను వై (సాయిని 
కలుసుకొనుటకు అనుజ్ఞ దయచేయపలపిందిగాను తంతివార్తను పంపినాడు, 

కాని వై _సాయి వాయవ్యరాష్ట్రంలోను, ఉ_త్తరపడేళశ్‌లోనుు చెంగాలులోను 
కాంగెసువారూ విప్తవకారులూ శాంతిభద్రతలకు (ప్రమాదకరంగా _ప్రవర్తించినారని, అందు 
చేతనే వారిపై కఠినచర్యలు తీసుకొనడం జరిగిందని ఈ చర్యలనుగురించి. తాను గాందితో 
చర్చించడం అవసరం లేదనీ. ఈ చర్యలన్నిటినీ ఆమోవించినపక్షంలోనే గాండితో తక్కిన 
విషయాలగురించి చర్చలలోకి గే అవకాశం ఉన్నదని నిర్మాగమాటంగా తంతిద్వారా 
జవాబును పంపిసాడు, 

(పభుత్వం తీసుకొన్న చర్యాలగురించి వైస్రాయి గాంధీతో చర్చలుసాగించుటకు 
నిరాకరించడం ఆయనకు దిగ్బాంతిని కలిగించింది. ఆయన ఉదాత్తమైన జవాబును వై (స్తాయికి 
పంపుతూ ఈ [కింది విధంగా తన ఆభిపాయాలను వివరించాడు, 


170 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


“నేను ఎంతో మిత్రభావముతో చేసిన సూచనను వై (స్రాయిగారు ఈవిధముగా 
నిరాకరించినందుకు నాకు చాలా విచారముగా ఉన్నది.... నిజస్టితిని తెలుసుకొనగోరు సత్యాన్వేషిగా 
నేను వె స్రాయిగారికి విన్నవించుకొంటిని. ప్రభుత్వంవారు తీసుకొన్న అఆసాదారణ, తీవ 
చర్యలను గురించి వారు ఏమి చెప్పదలచుకొన్నారో విని తెలుసుకొనుటకై నేను కొంకించితిని. 
నాయొక్క మనవిని హృదయమును (గ్రహించుటకు బదులు వె (స్రాయిగారు ముందుగానే నిరాక 
రించినారు. నేనెంతో గౌరవపూర్వకముగ అభిమానించే నా మితులు తప్పుచేసినారని ముందూనే 
నేననవలెనని వై స్రాయిగారు అనుచున్నారు. ఒకవేళ నేనిట్టి అనుచితచర్యకు పాల్పడి. నా 
మ్మితులను నిందించి, వై (సాయి సన్నిధికి పోవుటకు పిద్దపడినా. జాతికంతా చావు_బతుకులతో 
సమానములగు ఈ ఆర్షినెన్‌సుల విషయము చర్చించుటకుకూడ నాకు అవకాశము లేదు. 

నా దృష్టిలో ఆర్షి నెన్‌ సుల ఎదుట ఈ రాజకీయ సంస్కరణలు వట్టిగాలిగా కనుపించు 
చున్నవి. ఈ నిరంకుశ శాసనములను తీవ్రముగా ఎదిరించనియెడల జాతి నిర్వీర్యమైపోవుట 
తప్ప వేరొండులేదు. ఏదో ఆబద్ధములై న సంస్క_రణములు వచ్చునను సందేహాస్పదమైన 
ఆకకోరకు జాతిని చంపుకొనుటకు ఆత్మగౌరవముగల ఏ భారతీయుడును ఒప్పుకొనడు. జాతి 


చచ్చిన తర్వాత ఈ సంస్కరణలు ఎవరికి కావలెను? ఇచ్చిన సంస్కరణలను ఆచరణలో 
పెబ్టుటకుగాని, అనుభవించుటకుగాని జాతియే ఉండదు. 


ఇక సరిహద్దురాష్ట్రములో జరిగినవని చెప్పబడు సంగతులను మీరు ఏకరువు 
పెట్టితిరి. అవి నిజమనుకొన్నను, (ప్రభుత్వము తీసుకొన్న తీవ చర్యలకు అవి కారణ 
ములుగా చెప్పుటకు వీలులేదు. (పజల్యపేమకు పాత్రులై న నాయకులను అరెస్టుచేయుట న్యాయ 
చట్టమతిక్రమించిన ఆర్షి నెన్‌ సులను చేయుట, మనుష్యుల అర్హ ప్రాణములకు నిలకడ లేకపోవుట, 
నాయకుల అరెస్టుకు అసమ్మతిని తెలుపుటకు (ప్రజలు ఊరేగింపులు చేయసాహపింతురా అను 
అహంకారముతో నిరాయుధులను శొంతిసరులును ఆగు (పజాసమూహములపై తుపాకులను 
పేల్చుట__ఈ చర్యలన్నిటికి ఎంతమా(తము కారణము కనుపడదు. గపూర్‌ ఖాన్‌ సంపూర్ణ 
స్వాతం(త్యమునకు తనకు హక్కు_కలదని గట్టిగా వాదించుటలో త ప్పేమున్నది? అది జన్మ 
హక్కు. అట్టి ప్రకటనను 1929 లో లాహోరుకాంగెసు ఏ జంకూ గొంకూలేక (ప్రకటించి 


యుండలేదా? లండనులో నేను బ్రిటిష్‌గవర్నమెంటు ఎదుటనే అదురుబెదురులేక గట్టిగా 
వాంఛించి యుండలేదా?.... 


సంయు క్తరాష్ట్రములోని (ఉత్తరప్రదేశ్‌లో రై తులు ఆర్షికముగా నలిపివేయబడు 
చున్న సంగతి ఎల్లరుకు తెలిపిన విషయమే. ఈ సమస్య యీనాటిదికాదు. ఇందులో కోట్ల 
కొలది రైతుల సమస్య ఇమిడియున్నది....దుర్మరమగు అర్ధపీడనమునుండి విముక్తి 
నాందుటక్షై నర్వవిధముల (ప్రయత్నముచేపి నిష్పలమైనవారికి పన్నుల నిరాకరించుటకప్ప 
'వేరొండు గత్యంతరము కానరాదు. ఇట్టి సందర్భములో ఈ పన్నులనిరాకరణము (ప్రజలకు 
సహజమునుః సనాతనమును ఆయిన జన్మహక్కు_. దీనిని ఎవరును తీసివేయజాలరు. దేశములో 
వట్టిపుణ్యానికి ఏ రూపమునగాని అఆల్లకల్లోలమును తెచ్చిపెట్టే తలంపు కాం(గెసుకు ఏకోశ 
మందును లేదు. ఇట్టి తలపుకలదని చెప్పు సూచనను నేను నిరాకరించి తీరవలెను. 


ఇక బెంగాలు విషయము....హత్యలను ఖండించు విషయములో కాం(గెను (ప్రభు 
త్వముతో ఏకీభవించుచున్నది. ఇట్టి నేరములను త్ప్తుడిచివేయుటకు ఆవసరములగు చర్యలను 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ 171 


తీసుకొనుటలో (ప్రభుత్వమునకు కాంగెసు మనస్ఫూ ర్రిగ తోడ్పుడగలదు. కాని విప్లవకారుల 
దొర్భన్య కృత్యములను కాంగెసువారు ఎంత నిర్మొగమాటముగ ఖండింతురో ఆంత నిక్మాగ 
మాటముగనే (ప్రభుత్వ దొర్జన్యములను కూడా ఖండింతురు. బెంగాలు ఆర్షినెన్‌స్‌ పేరట జరుప 
బడుచున్న (పభుత్వ దౌక న్య కృత్యములతో కాం్యగిసు వారెజ్డ సానుభూతిని చూపజాలరు. ఆడి 
గాక “లా” (చట్టము) పేరట (ప్రభుత్వము చేయు దురంత కృత్యములను కాంగెసు తన 
అహింసా తత్వమునకు లోబడి శాయళ కుల ఎదిరించి తీరును. సహకారము పకన్పరము 
ఉభయులయందు ఉండవలెనని తాము చెప్పిన మాటతో నేను మనఃపూర్వుకముగ ఏకీభవించు 
చున్నాను. కాని మీ టెల్మిగాము యావత్తూ చదివి చూడగా సహకారమంతయు మా కాంగెసే 
చేయపలెననియు. గవర్మెంటు పక్షము నుండి బదులు సహకారమేమియు రానక్కరలేదసియు 
(ప్రభుత్వమువారి అభప్రాయమైనట్లు నాకు నిష్కర్షగా కనబడుచున్నది. 


కాని ఇప్పటికై నను మించినడేదియులేదు. వై(స్రాయిగారు తమ నిశ్చయమును 
పునర్విమర్శించుకొని, ఎట్టి షరతులులేక మిత్రునిగా నన్ను రప్పించుకొనగోరుతున్నాను. 


[పభుత్వముతో సహకరించవలెననే కోర్కెతోపాటు నాకున్న నియమములను కూడా 
వై(స్రాయిగారికి తెలియపరచవనలసి ఉన్నది. అహింస నాకు సంపూర్ణ ఆదర్శతత్వము. శాసనో 
క్రి ంఘనము (పజలకు___ము ఖ్యముగా శమ (పభుత్యముతో పలుకుబడి లేనప్పుడు _స్యభావ సిద్ద 
మగు హక్కు. అని నా నమ్మకము. అంతేకాదు. దొర్రన్యము మునకు, కత్తులతో తిరుగుబాటు చేయు 
టకు బదులుగా ఇది మంచి [ప్రయత్నమని నా విశ్వాసము... దీనిని నేను తోసివేయజాలను.... 
కాబట్టి నా అహింసా సిద్దాంతము ననుసరించి ఇకమీద నడుపవలసిన శాసనోల్లంఘన కార్యా 
క్రమమును గూర్చి కాం_గెనుకు సలహా ఇచ్చితిని. ఆ సలహాను కాం[గసు క మతే హరు ఆ మె 
దించి శాసనోల్లంఘన తీర్మానమును తాత్మా_చికముగ జేసిరి. ఆ తీర్మానము నకలును ఇందుతో 
పంపుచున్నాను. ఇప్పటికై నను వై(సాయిగారు నన్ను చూచుటవలన ప్రయోజన మున్నదని 
తలచినట్ల యితే ఈ తీర్మానముయొక్క ఆచరణ ఆపుదల చేయబడును. మాఉభయుల సం పతింపుల 
వల్ల ఈ 8 తీర్మానమును ఆచరణ పెట్టవలసిన ఆపసరము ఉండక పోవచ్చును....” 


ఆఖరు నిమిషము వరకు శాంతి సర్మపతింపులు ద్వారా వవాదపరిషా 
కృషిచేశాడు. 
కాం్యగెసు కార్యనిర్వాహక వర్షము అప్పటికి సమావేశమై గాం విలింన్‌ల మధ్య 
జరిగిన ఉ_త్తర[ప్రత్యు త్తరములను, దేశంలో అధికారుల నిరంకుశత్వము మూలమునను ఆర్ట్‌ 
నెన్‌సుల మూలమునను ఏర్పడిన దుర్చరములను ధికరములును ఆగు పరిస్థితులను పరిశీలించి 
జాతీయ గౌరవమును రక్షించుటకు శాసనోల్లంఘన ఉద్యమమును తిరిగి (ప్రారంభించి సాగిం 
చుట తస్ప సాధనాంతర మేదియు లేదని భావించి, తదనుగుణముగ ఒక సుదీర్త వై మైన తీర్మానము 
గావించినది. గాంధీ తన ఉ త్రరముతోకూడ ఈ తీర్మానమును వై (సాయికి సంక వెంటనే 
వె(సప్రాయి కార్యాలయము నుండి గాంధీకి జవాబు వచ్చినది. గాంధీని కలుసుకొని పభుత్వ 
విధానాల గురంచి ఆయనతో చర్చించుటకు విలింగ్లన్‌ నిరాకరించినాడు. నిరాకరించుటకు సైకో 
కారణాలను చూపించినాడు. కాని ఇవి ఎంతమా(త్రమూ నందర్శ్భోచితముగా కనుపించనందున 
తన తీర్మానము (పకాధము కాం(గెసు సిర్వాహకవర్షము జనవరి శీన శాసనోల్లంఘన ఉద్య 


179 కారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


మమును [పారంభించి, (ప్రజలందరు శాంతియుతముగ దానిలో పాల్గొనవలసిండిగా కోరినది. 
ప్రజలు ఈ పిలుపును ఉత్సాహముకోను పట్టుదలతోను అందుకొని పరాయి (ప్రభుత్యముతో 
పోరాటమునకు దిగి సమస్త బాధలను అనుభవించి ఉద్యమాన్ని సాగించినారు. 


1982 లో (ప్రారంభింపబడిన శాసనోల్లంఘన ఉద్యమానికి (ప్రభుత్వంవారు (ప్రధాన 
కారణభూతులు. వారు గాంధీ ఇర్విన్‌ ఒడంబడికను బుద్ధిపూర్వకముగ ఉల్లంఘించి వాయవ్య 
సరిహద్దు రాష్ట్రంలోను, ఉత్తర (పదేళ్‌లోను, బెంగాలులోను దుర్భర పరిస్థితులను కల్పించారు, 
(ప్రజలను పీడించుటకు అనేక అర్షినెన్‌సులను జారీచేసి అములుపరచారు. కాంగైెసువారు జరి 
పించిన దౌర్హన్యచర్యల ఫలితంగా వీటిని జారీచేయవలసి వచ్చిందని తమ విధానాలను వారు 
నమర్థించుకొన (ప్రయత్నించారు. కాని ఈ సమర్థన (ప్రయత్నాన్ని నిష్పక్షపాత దృక్పథంగల 
టైటిష్‌వారు ఖండించారు. వారిలో వెరియర్‌ ఎల్విన్‌ (Verrier Elwin) ఒకడు. ఇతడు వాస్త 
వమును తెలుసుకొనుటకు ఈ రాష్ట్రాలలో పర్యటనను సాగించి ప్రభుత్వమూ కాంగెసు నాయ 
కుల మధ్య జరిగిన వాదోపవాదాలలో ఎవరివాదంలో ఎక్కువ సత్యం ఉండినదీ నిర్ణయించ గలి 
గాడు. ఉత్తర (ప్రదేశ్‌లో రై తులు దుర్భరస్థితిని అనుభవించుచుండిరని, శి స్తులు చెల్లించగల 
శక్తిని వారు పూ ర్తిగా కోల్పొయ్యారని, అందుచేత వారు శిస్తులు చెల్లింపును మానుకొనడం 
తస్పింది కాదని. అందుకుగాను వారిపై కఠినచర్యలను తీసుకొనడంలో ఏలాటి న్యాయంలేదని 
తేల్చాడు. వాయవ్య రాష్ట్రంలో ఆర్డి నెన్సులను (స వేశ పెట్టవలసిన అవసరం ఎలాంటిదీ లేదని; 
గఫూర్‌ ఖాన్‌ శాంతిభద్రతలకు ఏలాటి (ప్రమాదాన్ని కలిగించలేదని, అక్కడ మతకలహాలు గాని 
దౌర్జన్య సంఘటనలు గాని జరగలేదని, కాంగెసును అణచివేసే ఉద్దేశంతోనే (ప్రభుత్వం దాని 
చర్యలను సాగించినదని స్పష్టంచేశాడు. దేశంలో ఏర్పడిన పరిస్థితుల నన్నిటని పింహోవ 
లోకనం చేస్తూ గాంధి ఇర్విన్‌ ఒడంబడికను (ప్రభుత్వమే ఎక్కువగా ఉల్లంఘింఛి, కాం(గైెసు 
శాసనోల్లంఘన ఉద్యమాన్ని పునః,[పారంభించడం అనివార్యంగా చేసిందనే నిర్ణయానికి 
వచ్చాడు. (బటన్‌ నుండి 1882 ఆగస్టులో భారత దేశానికి వచ్చిన ఇండియా లీగు (ప్రతినిధుల 
బృందం కూడా ఈలాటి అభిపాయాన్నే వ్య క్షంచేసింది. 


ఇర్విన్‌ గాంధీతో ఒడంబడిక చేసుకోవడమే క్షంతవ్యంగాని పొరబాటసీ, దానిని 
ఉల్లంఘించి, కాంటగెసు వారిని తిరిగి శాసనోల్లంఘన ఉద్యమాన్ని సాగించునట్లు చేసి, ఆది 
సాగేకాలంలోగాంధీనిి కాం గైసును, తిరిగి తలఎ త్రకుండా అణచివేసి, బ్రిటిష్‌ సామాజ్యాధి 
అయం తొ ఎట్‌ వావ్‌ అలు అర 
కారాన్ని సుస్టిరం చేసే ఉద్దేశంతో (ప్రభుత్వం ఈలాగు (ప్రవర్తి ంచింది. 


జనవరి 4 న (ప్రభుత్యం గాంధీని, ఇతర నాయకు లనేకులను ఏలాటి నేరారోసణను 
గాని విచారణనుగాని చేయక జైళ్ళలో నిర్బంధించింది. నాయకులు లేకపోయినా (ప్రజలు తమం 
తట తాము ఆ రోజుననే శాసనోల్లంఘన ఉద్యమాన్ని తిరిగీ (పారంభించారు. 


ఈలాటి ఉద్యమం వారికి కొ త్తకాదు. 1921.22 తో ఒక పర్యాయం, 1930.31 లో 
ఇంకొక పర్యాయం ఈలాటి పోరాటాన్ని వారు సాగించారు. వీటిలో వారు గడించిన అనుభవం 
ఈ సమయంలో వారికి ఎంతో తోడ్పడింది. మొదటినుండి ఒక(ప్రణాశిక ననుసరించి వారు ఈ 
"ఉద్యమాన్ని సాగించారు, 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ 178 


తమ ఉద్యమం పూర్తిగా ఆహింసాపడ్డతిపెన సాగవలపిందిగా వారు విక యించు 
కొన్నారు. జనవరి 1 న కాంగెకు కార్యనిక్వాహకవః౦, “ఎంత చీకాకు కలిగినను, మనస్సు 
ca 
లోను, వాక్కు_లోను, [కియలోను ఆహింసను ఆనుసరించవలెను ఈ పోరాటం మనలను 
పీడించువారిపై కసి తీర్చుకొనుటకు ఉడ్పెళంపబడలేదు. మనము సమస్త బాధలను ఆనుభవించి, 
మనలను హింపించువారి మనస్సును మార్చి మన ఆత్మ పారిశు ధ్యము చేకూర్చుటయే ఈ 
పోరాటము యొక్క. ఉద్దేశమని ఎల్లరూ _గహించవవెను,అవి తీర్మానించింది. ఉద్యమకాలంలో 
కాం(గెసు వారు ఈ మౌలిక సూతానికి కట్టుబడి (పవ రించారు. నికి అన్యధాగా వారు 
(ప్రవర్తించిన ఘట్టాలు చాలా తక్కు_వ. 
శాసనాలను ఉల్లంఘించి శిక్షలను అనుభవించుటకు లక్షల సంఖ్యలో ప్రజలు సిద్ద 
పడారు. వారిని నిర్బంధించుటకు జై చు చాలలేదు. ఆందుకుగాను కాంపు జె ళ్ళు (Camp Jailsy 
cc య్‌జణ — 
తాత్కాలిక జైళ్ళు సిర్మింపబడినవి. ఇవికూడా జెలు వెళ్ళుటకు పిడదపడినవాకందదిని నిర్నం 
ధించుటకు చాలలేదు. ఈ పరిసితులలో ఎప్పటికైనా 


| 
ఆణచడం సాధ్యంకాదనే భావంతో రాజీకివసార ని కాంగసువారు ఊహించారు. 


ళు 
చదవు ప wn న్న అ ఇ కు ~ 
ae పసభుత్యం విసుగుచెంది. ఉద్యమాన్ని 
శాసనోల౦ఘనాని* వాదుఇంకొక ఉడెశాన్ని సాగించుటకు వినియోగించారు. పజలపె 
యా యం చ లు 
(పత్యక సన్నులను పరోకపన్ను లను కర ంచి పభుత్వ యం(త్రాంగం నడుచుటకు కావలపిన 


క్లే 
ఆదాయాన్ని సంపాదించడం జరుగుతూ చ్చింది. పన్నులకు సంబందించిన శాసనాలను ఉల్లం 
ఘించింవాటిని చెల్లించడం మానుకొన్న పక్షంలో పరిపాలన యంత్రాంగం స్తంభించి పభుత్వం 
అపజయాన్ని ఎదుర్కానడం తప్పుదు. ఇందుకుగాను ఆనేక రాష్ట్రాలలో భూమిశిసూ, చొకిదారీ 
పన్ను, ఆటవీ రుసుంలు చెల్లించడం ప్రజలు మానుకొన్నారు. కల్లు. సారాయి దుకాణాల పికె 
టింగు మాలంగాను. ఆబ్మా-రీ చేలాల బహిష్తూరణ కార్యక్రమం సానంచుట మూలంగాను 


అబ్కారీ ఆదాయం చాలావదకు తగింది. విజళాలనుండి వగుముతి ఆదా వనాలు, ఇతర 


* 
వసువులు, మందులు మొదతై నవాటిని బహిషు_రించవలసిండిగా చేపిన పచారంమూలాన 
ప క నో 
ఏగువుతి పను*లనుండి లభించే పభుత?ః ఆదాయం తగిండి. ఇందునిమి తై అనేక శాసనాలు 
యాం హ్‌ 0 Fa అంతల మొలల 


ఉల్లంఘించబడినాయి. 
అన్ని పోరాటాలలో___అవి శాంతియుకముకై నా ద్యాన్యయుతము లై నా__జాతీ 
జెండా. జాతీయ గీతం మొదరై న చిహ్నాలు గొప్ప (పాధాన్యం వహి 
కాపాడడం పోరాటం సాగించేవారు తమక కావ్యంగా భావిస్తారు, రు 
ఆగౌరవపరచినప్పుడు వారిని తీవ్రంగా (ప్రతిభటిస్తారు. శాసనోల్లంఘః ఉద్యమంలో పొట్లోన్న 
వారికి కాంగైెసు జెండా, గాంధీ టోపి, ఇడ్డరుదు స్తులు. వందేమాతర గీతం 
జాతీయ చిహ్నాలె నవి. జెండాను సభలలోను. సనమావేశాలలోను, ఉత్పావాలలోను, ఊరే 
ముల 
గింపులలోను (ప్రదర్శించడ మే గాక కోర్టులపైన, ఇతర (ప్రభుత్వ భవనాలపై న, మార్కెట్లవంటి 
బహిరంగ సలాలలోను (పతిషించడం వారి కార్యక్రమాలలో ఒక (ప్రధానాంశ మైంది. పోలీసు 
య అ ఇ క sa 
వారు జెండాను లాగివేయుటకూ చింపిపయుటకోూ విశ్వప్రయత్నం చేయడం. కాంతియుతంగా 
కాం(గైసువారు వారిని (పతిఘటించడం పరిపాటి అయింది. తలలపై నుండి గాందీ బోపీలను 
బలాత్కారంగా తొలగించడం, ఖద్దరు దుస్తులను ధరించినవారిని నిష్కారణంగా కొట్టడం, 
ఒక్కొ-క్కమారు వారిని దిగంబరులు చేయడం పోలీసువారి దినచర్యలలో ఒకటిగా పరిణ 


174 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


మించింది. ఇదికూడా వారిని (పతిఘటించవలిసిన అవసరాన్ని కల్పించింది. సభలలోను, సమా 
వేశాలలోను, ఊరేగింపులలోను కాం(గెసువారు వందేమాతరగితాన్ని పాడడం మామూలు: 
దినినికూడా అధికారులు నిషేధించారు. ఈ ఆజ్ఞలను ఉల్లి ౦ఘీంచడం ఉద్యమంలో (పాధాన్యం 
వహించింది. 


ఉద్యమంలో పాల్గొన్నవారు విదేశవ స్తువుల బహిష్కరణ కార్యక్రమాన్ని సికెటింగు 
ద్వారా ఉమ్మరంగా సాగించారు. ఇందుమూలంగా (బ్రిటన్‌లోని మిల్లు యజమానులకు, మిల్లులలో 
పనిచేసే కార్మికులకూ గొప్పనష్టం కలుగుతుందని కాం(గ్రైసుతో రాజీ చేసుకొననవలసినదిగా 
వారు ప్రభుత్వాన్ని వొత్తిడి చేయగలదని కాంగైెసువారు భావించారు. ఇదిగాక ఈ కార్యక్రమం 
మూలంగా ఖద్దరు ఉత్పత్తి దేశంలో పెరుగుతుందని కూడా భావించారు. ఇందులో వారు 
ఈలాటి ఫలితాలను ఆశించి ఎక్కువ శ్రద్దను వహించారు. పికెటింగు జరగరాదని (పభుక్వం 
చట్టాలు చేసినందున ఇదికూడ శాసపోల్ల ంఘన ఉద్యమంలో (పొధాన్యం వహించింది. ఉప్పు 
శాసనాన్ని ఉల్లంఘించి సముద్రతీర (ప్రాంతాలలోనివారు ఉప్పును తయారు చేశారు, 


తా 


పైన సూచించిన కార్య[క్రమాలే గాక కౌంగెసువారు నిషేధాజ్ఞల ఉల్లంఘించి సభ 
లను సమా వేళాలను ఉత్సవాలను, ఊ రేగింపులను జరిపారు. ముుద్రణాలయ చట్ట ంమూలంగా 
ముడ్రణాలయాలపై న వా ర్రాపత్రికలపై న అనేక ఆంక్షలను విధించడంచేత వీటిలో అనేకం 
మూతపడిపోయినవి. కాని కాంగెసువారు రహస్యంగా కరపత్రాలను, పతికలను, పుఃస్తకా 
లను (ప్రకటిస్తూనే వచ్చారు. వీటిలో కొన్నిటిని తెపుచేసియు, పైక్షోష్టయిలు చేసియు విరివిగా 
పంచిపెట్టారు. జాతీయభావంగల కొన్ని ముదణాలయాలు తమపేరు లేకుండా కరపత్రాలను 
అచ్చువేసి ఇచ్చేవి. ఒక్కొక్కప్పుడు ఊరూపేరూ లేని ముదణాలయాలపేర్లు. మనుష్యులపేర్లు 
వాట్సిపెన ముద్రింపబడేవి. దేశంలో ఏ మూల ఏమిటి జరుగుచుండేది__పోలీసు దౌక్షన్యాలతో 
సహా___వీటిద్వారా (ప్రజలు తెలుసుకొనేవారు. పోలీసువాగు ఎంత మెలకువతో ఉన్నా ఈ కర 
పత్రాలు (పచురణ కావడం ఆశ్చర్యం. కాంగ్రెసు కరపత్రాలను మామూలు పోస్తుద్వారా పంప 
డం సాధ్యం కాక పోవడంచేత కాంగెసువారు ఆయా రాష్ట్రారిలలో తమ స్వంత ఏర్పాటులను 
చేసుకొన్నారు. ఈ ఏర్పాటులను చేసి, సాగిస్తున్న కాంగెసు ఆఫీసులు ఎక్కడ ఉండినవో 
(పభుక్విం వారు కనిపెట్టలేక పోయినారు. 

కొన్ని రోజులు (పత్యేక సభలు సమావేశాలు జరుపుటకు కేటాయించబడినవి. జనవర్‌ 
26 న స్వాతం(క్య దినోత్సవానికి (పత్యేకించబడింది. గాంధీ నిర్పంధింపబడిన జనవరి 4 అఖిల 
భారత ఖైదీల దినంగాను, పెషావరులో కాల్పులు జరిగినరోజు పెషావరురోజుగాను, ఏ పిలు 
6 మొదలు 17 వరకు శాతియవారంగాను గు_ర్హింపబిడినాయి. ఎన్ని నిషేధాజ్ఞలు ఉండినా ఈ 
రోజులలో (పజలు సమా వేశ మై ఉత్సవాలను సభలను జరిపేవారు. జాతీయవారంలో ఒక్కొ_క 
రోజు ఒకవిధమైన బహిష్కరణ కార్యక్రమానికి కేటాయించబడింది. ఈ ఉత్సవాలు, సమా 
వేశాలు [పజల ఉత్సాహం తరగకుండా ఉండుటకు ఎంతగానో తోడ్పడినాయి. 


1981 కాం(గెసు సాంవత్సరిక సమావేశం కరాచీలో మార్చినెలలో జరిగినదని మనం 
ఇదివరకే తెలుసుకొన్నాము. కాం(గెసు అ[క్రమసంఘంగా (పకటించబడినా 1932లో జరగవలసిన 
సమావేశాన్ని డిల్లీలో | పభుత్వ రాజధానిలో జరిపి కాంగైెసు యొక్కయు ప్రజలయొక్కయు 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ 175 


శక్తిని (పదర్శించుటకు కాంగైెసువారు. కత నిశ్చయువైనారు. సమావేశం జరగకుండా 
ఉండుటకు కావలసిన సన్నాహాలన్నిటిని ఆధికారులు చేశారు. కావి వారి కండను కప్పు 
ఏప్రిలులో 500 (ప్రతినిధులతో డిల్లీలోని చాందినీ చౌకులో కాం్మగెసు సమావేశమయింది. 
అహమ్మదాబాదుకు చెందిన రంటోడడాస్‌ ఆమృతలాల్‌ ఆధ్యక్ష న్తానాన్ని ఆలంకరించాడు. 
సాంవత్సరిక నివేదిక పంచబడినతర్వాత (1) కాం_గెనులక్ష్యం సంపూ స్వాతి త్య సంపాదన 
మని. (2) శాసనోల్లంఘన ఉద్యమం తిరిగి ప్రారంభం కావడం ఆమోద భచూగ్యమని, (8) గాందీ 
పిలుపును ఆందుకొని ఉద్యమంలో పాల్గొంటున్న లక్షలాది (పజలు (వపశకంసా పొతులని. 
ఆయన నాయకత్వంలో (ప్రజలకు పూర్తి విశ్వాసముమున్నదవి, (4) అధికారులు ఎంత చీకాకు 
కలిగించినా, ఎన్ని దౌర్హన్యాలను సాగించినా ఆహింసా తత్వం ఒక్క కే అనునసరణీయమనవి 
నాలుగు తీర్మానాలు చేయబడినవి. ఈ కార్యక్రమం పూర్తి కాగానే సమావేశం రద్దయి (ప్రతి 
నిధులు వారి వారి బసలకు వెళ్ళుటకు సిద్దంగా ఉన్నప్పుడుగావి పోలీసువారు ఆక్కడికి రాలేదు. 
ఆఖరు నిమిషంలో వారు ఏలాగో సమావేశాన్ని గురించి తెలుసుకొని [పతినిఘలలో కొందరిని 
అరెస్టు చేసి సంతృప్తి పొందినారు. కాని కాంగెసువారు సమావేశాన్ని జరిపి. గొప్ప విజ 
యాన్ని సాధించారు. ఇంతే గాదు. ఆయా రాష్ట్రాలలోని కార్యగెసువారు నిషేదాజ్ఞలను ఉల్లం 
ఘించి, పోలీసువారి కండ్లలో దుమ్ము పోపి, రాష్ట్ర కాంగెసు సమావేశాలను ల్లా కాంగెసు 
సమావేశాలను జరిపి, డిల్లీ కౌంగసు చేసిన తీర్మానాల వంటి తీర్మానాలను చేళారు. 
1933లో కూడా శాసనోల్లంఘన ఉద్యమాన్ని (పజలు ఉత్సాహంతో సాగించారు. 
జనవరి 26న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరిపారు. మార్చి 81న కలక రా నగరంలో 1000 
మంది (పతినిధులతో కాం గసు సమాచేశమయింది. డానికి మాళవ్యా అధ కిడుగా ఎన్నుకో 
బడినాడు గాని ఆయన కలకత్తాకు రైలులో (పయాణం చేస్తూ ఉండగా మార్గమధ్యంలో అధి 
కారులు ఆయనను అరెస్టు చేయడం చేత ఆయన స్టానే శ్రీమతి సెన్‌గుప్తా అధ్యక్షత వహిం 
చింది. సమావేశం [ప్రారంభం కాగానే పోరీసువారు వచ్చి లాటీ చెబ్బలకో దానిని చెదర 
ట్టుటకు (ప్రయత్నించారు. కాని (పతినిధులు ఆ చెబ్బలను తింటూ ఏడు తీర్మానాలను చేసి 
తమ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొన్నారు. అటుపైన పోలీసువారు శ్రీమతి సెన్‌ గుప్తాను 
అరెస్టు చేపి ఆరు నెలల శిక్షను విధించారు. మరికొందరు ప్రతినిధులకు కూడా ఈలాటి శిక్షలు 


విది ంపబడినాయి. 


పై వివరణవలన కాంగెసువారు 1932.33 లో శాసనోల్లంఘన ఉద్యమం ద్వారా 
స్వాతంగత్య పోరాటాన్ని ఏ విధంగా సాగించాదో స్పష్టమౌతున్నది. ఇందులో వారు ఆమోఘ 
మెన నిర్మాణ శకిని, యుద కౌళశలాన్నీ (ప్రదర్శించారు. అన్ని యుద్దులలో ఎవటి వక్షంవారు 
మలా అమ థా థి 
చేసే సన్నాహాలను ఎదుర్కొనుటకు ఉచితములై న ఉపాయాలను పన్ని వాటిని _పయోగిం 
చడ మే ఊఉ త్రమకౌశ ల్యానికి లక్షణం. (ప్రభుత్వం చేపిన రక రకములై న సన్నాహాలను కాం గెసు 
వారు 1932.83 లో ఎదుర్కొన గలిగారు. వారిది ఒక విధమైన (పత్యామ్నాయ (ప్రభుత్యంగా 
(Parallel Government) రూపొందింది. వారి స్వచ్చంద సైనికులు (volunteers), జెండా 
మొదలె న వారి చిహ్నాలు, వారి శిబిరాలు ఈ (ప్రభుత్వానికి అంగాలై నవి. వీటిని సమకూర్చుకొని 
వారు పోరాటాన్ని సాగించారు. ఇందులో వారు దౌర్జన్యాన్ని విసర్జించి, ఆమహాంసాొ విధానాన్ని 
వినియోగించడం (ప్రత్యేకంగా గు_ర్హించవలపిన విషయం, 


176 భారత స్వాతం[తో్యోద్యమ చరిత్ర 


ఈ కార్య(కమం అన్ని రాషాఫలలో ముమ్మరంగా జరిగింది. ఒకొక రాష్ట్రం 
కా యు 
ఇంకోక రాష్ట్రంతో పోటీపడి తన కార్యక్రమాన్ని సాగించినట్లు తోచింది. (పతి రాష్ట్రంలోను 
డు లాం యట 
కొన్ని నగరాలు, పట్టణాలు. పెద్ద (గ్రామాలు ఈ విషయంలో (పఖ్యాతి గాంచాయి. స్థలాభావం 
చేత వాటిని ఇక్కడ వివరించడం సాధ్యం కాలేదు. (ఆం(ధ _చాంతానికి సంబంధించిన వివరా 
అన్నిటినీ ఈ (గంధక ర్త రచించిన “ఆంధ్రలో స్వాత౦(.త్య పోరాటం” నాల్గవ సంపుటంలో 
చదువ వచ్చును. 


3 


(వతి పోరాటానికి రెండు పక్షెలవారు ఉంటారు. శాసనోల్లంఘన రూపాన్ని ధరించిన 
స్వాతం(త్య పోరాటంటో ఒకవైపు ఉద్యమంలో పాల్గొన్న భారతీయులు, ఇంకొకవె పు (బ్రిటిష్‌ 
బలాలకు చెందినవారు ఉండినారు. పోరాటంలో అహింసకు కట్టుబడిన భారతీయులు ఏలాటి 
కార్యకమాలను సాగించారో ఇంతవరకు వివరింపబడినాయి. ఇప్పుడు (బ్రిటిష్‌ వారనుసరించిన 
విధానాలను తెలుసుకొనడం అవసరం. 


ఈ సందర్భంలో (బ్రిటన్‌లోని ప్రభుత్వ ఆమోదంతో విలింగ్లన్‌ (ప్రభుత్వం (ప్రపంచ 
చరిత్రలో కని వినీ ఎరుగనట్టి దౌర్జన్య కార్యక్రమాలను సాగించింది. ఆనాడు (బ్రిటన్‌లో 
ఇండియా లీగు (10612 League) అనే సంస్థ ఒకటి ఉండేది, దానికి (పపంచ _పఖ్యాతి 
గాంచిన తత్వవేత్త బెర్జాండు రసెల్‌ (Bertrand Russell) అధ్యక్షుడు. ఆ సంస్థ నలుగురు 
(ప్రతినిధులతో కూడిన (వారిలో ముగ్గురు బైటిష్‌వారు; ఒకడు_.._కృష్ణ మీనన్‌ భార తీయుడు 
ఒక (ప్రతినిధి వర్షాన్ని భారతదేశంలో శాసనోల్లంఘన ఉద్యమాన్ని గురించి పరిశీలించి ఒక 
నివేదికను సమర్పించుటకు పంపింది. ఆ వర్షం భారతదేశానికి 1882 ఆగస్టు 17న వచ్చి తన 
పనిని ముగించుకొని నవంబరు 7న స్వదేశానికి వెళ్ళిపోయింది. ఈ మధ్య కాలంలో అది 
అధికారులను, ఆనధికారులను, ఉద్యమంలో పాల్గొంటున్న వారిని, జె_ళ్ళకు వెళ్ళి విడుదల 
గాంచినవారిని కలుసుకొని, చర్చలు సాగించింది, జైళ్ళను సందర్శించి వాటిలోని పరిస్థితులను 
తెలుసుకొనగలిగింది. ఉత్సవాలను ఊరెగింపులను ఏ విధంగా చెదరగొక్తైది స్వయంగా 
చూచింది. ఈ విధంగా సమాచార సేకరణ చేసి, నివేదిక నొక దానిని ఇండియా లీగుకు సమ 
ర్చింఛింది. రసెల్‌ (వ్రాసిన పీఠికతో దానిని లీగువారు (బ్రిటన్‌లోని [ప్రజల ఉపయోగార్హం పుస్తక 
రూపంలో (ప్రచురించారు. లీగు (ప్రతినిధి వర్షంలో ముగ్గురు (బెటిష్‌వారు ఉండినందున దాని 
ఆభిపాయాలు (పభుత్వ అభ్మిపాయాల కంజిను కాం గెసువారి అభిపాయాల కంచును నిష్పక్ష 
హెతములని చెప్పవచ్చును, ఆ కారణంచేత ఆది చరిత రచయితలందరి (పశంసకు పాత 
మయింది. ఈ (గంథంలో దానినే ఎక్కువగా ఆధారం చేసుకొని (పభుత్వం ఉద్యమాన్ని 
అణచుటకు ఏలాటి కార్యక్రమాలను సాగించిందో వివరిస్తున్నాము. 


ర "సెల్‌, (గంధానికి కీరెక (వ్రాస్తూ, “జర్మనీలోని నాజీల దురంతాల పట్ల (బైటిష్‌ (ప్రజలు 
ఎంతో ఆసక్సిని (ప్రదర్శిస్తున్నారు. వాటిని గురించి వార్తా పత్రికలు పూర్తిగా వివరిస్తున్నాయి. 
వాటిపైన సంపాదకీయ వ్యాఖ్యానాలు ఎన్నో (పకటింపబడుతున్నాయి. కాని భారతదేశంలో 
1బెటిష్‌వారు వాటికి మించిన దురంతాలను సాగిస్తున్నారని (బిటన్‌లోని (ప్రజలలో కొందరికికూడ 
తెలియదు” అని అన్నాడు. (ప్రతినిధి వర్గం వారుకూడా “భారత దేశానికి వెళ్ళుటకు పూర్వం 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ [77 


పోలీసురాజ్యం ఆంశే మాకు ఆర్షం కాలేదు. ఆక్కడికి వెళ్ళిన తర్వాత ఆది ఏలాటిదో తెలుసు 
కొన్నాము. ఈ రాజ్యంలో పోలీసువారి ఇష్టమే చట్టం. తక్కువ స్థాబాలోని ఆది కారులుకూడ 
ఏలాటి హాద్దులకు లోబడక నిరంకుశంగా ప్రవర్హించి పజలను సర్వవిధాలా హొంసిస్తుశ్నారు.* 
ఈలాటి పోలీసురాజ్యాన్ని సాపించి ్‌టిష్‌ వా ఉవ్యు మాన్ని ఆణచ నంకల్పించారు. నిరా 
యుధులై, అరెస్టులకు జైలు శిక్షలకు పిద్దపడినవారి పట్ల ఈలాటి హింసతో కూడిన కార్య 
క్రమాలను సాగించడం వారికి విస్మయం కలిగించింది. 


ఉద్యమాన్ని అఆణచుటకు (పభుత్వం తీసుకొన్న చక్యలలో మొదటిది (కమ్మకమముగా 
12 ఆరి నెన్‌ సులను జారీచేసి అమలు పరచుట. వీటి ఫలితంగా పజల ప్రాణం, ఆర్థం, మానం 
పూర్తిగా పోలిసువారి వశంలోకి వచ్చాయి. వారు ఏమి చేసినా (పజలు భరించవలపినడే. వారికి 
జరిగిన అన్యాయాన్ని తొలగించవలసినదని న్యాయన్థానాలకు నివేవెంచి, వాటి మూలంగా సరిహో 
రాన్ని సంపాదించే అవకాశాన్ని వారు పూర్తినా కోత్పొయ్యాారు. న్యాయన్తానాలకు పోలీసు 
వారి చర్యలను గురించి విచారణ చేసే అధికాకం తొలగింపబడింది. 


ఈ ఆర్టినెన్‌ నులో ఒకటి ముదజాలయాలపై ఆంక్షల వివంచిండ. ఇంకొకటి 
కాం_గసు మొదవె న సంఘాలను ఆకమ సంఘాలఅని .పకటించి వాటి ఆనులను స్వాధీనం 
లాం న్‌్‌ అబాట్‌ 
ఎలఅసన్నిట్‌ స్వభావం ఒకేవివంగొో 
ఉండినా అవి అంతటి విశాలమయిన అధికారాన్ని ఉద్యోగుల రోం చేసిందో తెలుసుకొనుటకు 

చ్‌ 


చెంగాలా ఆర్షి నెన్‌ సును ఒక మచు*గా తీనుకొనవచు+ను. 


(2 జు 
“(పభుత్వం చేత ఆధి కారాన్ని సొంరవెన ఏ ఉదోక్టిగి కా 
మానించ తగినవాడని తోచిన పక్షంలో చె 
నిజమని రుజువయ్యేవరకు ఆతనిని ఆరెస్టులో ఉంచవచ్చును. అరెక్టు చేయుటలో అతడు ఏ ఉపా 


శీ జ్‌ ధు” Pn ఇ రాజీ a ఖ్‌ శ య ల న్‌ా 
యమునై నా ఆనుసరించవదును. ఏ ఇల్లు అయినా సరే వర్కెంటుకు కావలపినన్న్ని దోజులు ఇచ్చి 


ఇ 


గ 
లె 
లీ 
గ్ర 
య 
గ్ర 


రవలపసినదని గవశర్వాంటు ఆ ఇంటి యజమాను 
అడుగుటకు ఆధికారము కలదు. ఆ ఇంటిలోని సామానుతో సహా గవర్సెంటుక 
దానికి ఆఅడ౭గాని (పతిఫలముగాని గ జ్ర ప 
ఏ వస్తువునైనా కోరుటకు కలెక్టరుకు ఆధి కారమియ 
ఏ స్టలదులోనికి గః ౩ ళ్ళలోనికి గా 
రహదారినికూడ అరికట్టవచ్చు 
లెక్క దాఖలు చేయవలెను. ఇ 
మందుగుండు సామానుల అమ్మకమును నిషేధించవచ్చును. వాటిని కళఠెె 
వచ్చును. శాంతి భద్రతలు నెలకొల్పు విషయములో భూస్వాములు, స్కూలు మాస్తప్ష, మొద 
లై నవారు వచ్చి (పోలీసువారి వలెనె తనకు సహాయము చేయవలసినడిగా కలెక్టరు 
హరిని కోర వచ్చును. ఇంపు సోదాలు చేయించవచ్చును. మిక్‌ పౌంతంలో నివసించు వారం 
దరిషై (సామూహిక జుల్మానాలను విధించవచ్చు, .... ఈ ఆర్షినెన్‌సు [కింద ఆధికారులు ఏమి 
చేసినా సరే సివిల్‌ కోర్టులో దావా చేయుటకు వీలులేదు. ఈ నేరములను విచారించుటకు కొ త్ర 
కోర్టులు, (పత్యేక మాజి స్ట్రేటులు ఏర్పురచబడినారు. ముద్దాయి ఎదురుగా లేకపోయినా సరే 


1g 


178 భారత స్వాతం(తో్యోద్యమ చరిత 


శ 


ఈ కోర్టులు. విచారణ చేసి శిక్షించవచ్చు.” ఇది ఆర్షినెన్‌సులోని కొన్ని ఆంశాలు మాత్రమే, 
అన్ని ఆర్డి చెన్‌ సులు దాదాపు ఈ రూపంలోనే ఉండినవి. డేశాన్ని శతు డేశంగాను (పజలను 
శతువులుగాను అధి? రులు పరిగణించారు. శతు డేశాలలోని (ప్రజలపై ఆక్రమణ కాలంలో 
విధింపబడే నిర్భృంధాలన్నీ భారతీయులపై విధింపబడినాయి. ఇవి ఆర్షి నెన్‌ సుల స్థూల 
స్వరూపం. 


ఉద్యమాన్ని ఆణచుటకుగాను (1) కాం గెసు సంఘ కాలనే గాక జాతీయ పాఠశాలలు 
ంఘాలు ఆకమ సంఘాలుగా (పకటింపబడినవి; (2) ఆలాటి సంఘాల (ద్రవ్య 
శపరచుకోనబడినవి; (3) కౌం|గసుకు ఆర్థిక స సహాయం చేసే కంపెనీలయొ యొక్కయు, 
క్రపారస్థుల యొక్కయు లెక్కలపై అధికారులు అధికారాన్ని వహించారు; 
(ప్రారంభమయిన మొదటి వారంలోనే నాయకులందరిని అరెస్టు చేశారు; 
శాలను చెదరక గొట్టడంలో అనవసర మైనంత బల(పయోగం చేశారు. (6) తాత్కాా 
అఆ కౌలంటో ని రృంధింపబడి డిన వార్‌పై బల(పయోగం చేశారు. (7) (గామాలను 
పోరీనువారు బెడరించారు; (ర) సామూహిక కలను. జరిమానాలను విధించారు. (9) నేరస్థుల 
మే. హితులను బంధువులను బాధించారు; (10) భూములను, పళువులను, పాత్ర సామాను 
వస్తువులను వశపరచుకొన్నారు;. (11) ప్రీలపైన అత్యాచారాలు 

గరు; (1: పిల్లలను కూడా బాధించారు; (18) జెండా (ప్రతిష్టించిన వారిపైన, ఖద్దరు 
స్క గాంధి టోపీలను ధరించిన వారిపై న న చట్టవిరుద్ధంగా బల్మపయో౧ం౦ చేశారు 
క కాలను మూయించి వేశారు. (:5) వారా పత్రికలపై ఆంక్షలు 

చారు; (6) ఉత్తర (ప్రత్యుత్రరాలను ఉటకాయించారి; (17) స్వేచ్చగా (ప్రయాణం 
రొధించారు; (18) విచారణతో నిమిత్తం లేకుండాను, నామకా విచారణతోను 

9) వారంటుతో గాని వారంటు లేకుండా గాని సోదాలు సాగించారు; 
వ మండితో కూడిన సమాకేళాలను నిషేధించి, అన్ని సమా 
ను గూఢచారుల సహాయంతో పర్యవేక్షించారు; (21) పికెటు చేపినవారిని, స్వచ్చంద 
ఏ, ఎలుక పోరాటం మోస్తరుగా ఖై దులో ఉంచడం, విడుదల 

చేయడం, తికిగీ నిర్కంథధించడ౨ జరిపారు; ! ఇషానుసారం నివాస (పడేశాన నుండి బహష్క 


ft 
a 
(గ 
శనీ ఆ 


వం 
fx 
uf 


లన్‌ 

{* 

[| 
శే 


[ 


[ea 

లో. టుర్‌ 
షా 

fe 

కప 

[స్‌ 

ఈ 


రష 
A 

[| 

f ihe 


శె 


ఛా టెం లా 
ఆ 


tp 
( ) 

శే 
[3 
భ్‌ 
(౫ 
a 


pa ల 
oC స! 
1. 

[పైని 

0 

గ్‌ 

భగ 

్ర[ 

fx 


౧౫ rh 
of 
GG 2 
h 
pa fy 
Fs 
౧ 
టు 
0 
[| 
"లో 

fr 


As 

& 

(౧ సాల్‌ 
ls 

f 

లో 

క 

tir 

రి 

గ్ర 


జి 
fe 


రు, ఇషానుసారం డికెన్యూలుగా సి త (42) (పజల భీతావహుల చేసే ఉదే 
మం యు 


రబ 


శంతో (మాలలో సైనిక దళాలను సంచరింప జేశారు; (25) రహస్య పొలీసులు ఏలాటి 


విచక్షణ కేక అందరి చర్యలను గమసిస్తూ వచ్చారు; (26) ఆ పిని నాశనం చేళారు; 
అలనె 
(వ సాంఘిక సేవను చేసే సంసలను ఇతర సంనలను మూసి వేశారు. 
ఆధ) సు 


పె అంశాలకు సంబంధంచిన వివరాలను నివేదిక పూన (గుచ్చినట్లు సమ 
లలు ఛా 


ఆ వివరాలలో కొన్నిటిని ఈ (క్రింద పొందు పరుస్తున్నాము. 
(1) ఉద్యమ మింలో పాల్లొన్న త్రీలపై పోలీసులు జరిపిన ఘూాతుక కృత్యాలెన్నో 
మా దృష్టిలోకి వచ్చినవి. ఇవి ఎక్కువగా (గామాలలో ను జైళ్ళ లోపలను జరిగినవి. అనేక 
సమయాలతో పోలీసులు వారిని వెంటాడి (క్రూరంగా కొట్టినారు. దీనిని అన్ని స్థాయీలలోని 


179 
చెర 


పోలీసు ఉద్యోగులు సాగించినారు. పోలీసులాకీలలో వారివి కుక్‌. దూర ప్రాంతాలలోని నిర్మా 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ 


228.1 
# Anh 
dag Rh డ్‌ 
mm బి ళ్‌ 
qa ప" గ్గే i? 
క! a {3 ౧0 
ప్‌ a or 
hs * 
and § 
భి శిల PI | 
a | 
శే “» ౪ గి (1 
ట్ట క 
a “3 2 (| టే 
శిఖి లట 
ట్ర స 
నే లి eq 1%, 


6a ౧ 
Pe 1 || స . 
ఛీ శీ సథీ 


స క్‌ 
గ గణే ji ( 
న 
గి ళు ల్‌ు 
జి ha 
Ban gq fs 
| క్‌ gf 
my wl nt ip 
ey ళ్‌ 
త్‌ ఈ a tb 
a ఈతి గ 
ప 
fhe . 
ఖీ ఖే 
జనసే వి 
గ (| 


లు ఆతని 


పోలీసులు వారివి 


భు 


ణో 


ఎడు ఒంటరిగా ఉండిన 


హ్‌ 


ఓకా సార 
గుజరాతుటోవి ఒక 
న లాటీలతో 


తీన వారికి. 


a] 


ఇ” 


ఒకరోజు ఉదయం 


ఆయా్యారు. 


Ee 


ఆట” 


దు గ 


దాళక్షాళ్టూ. 


రు కదలక నిలబడి పోయినా, 
(rear 


గ్గ | 
(00 
. 
నే a 
F Ye 
ut || 
గా 
bp 
4 
0 a 
JJ pa] 
9 
2 టీ 
pa] 
[గ 
“fd 
వ to 
ణి 7 
d= 
త 
fy షీ 
ఫా 
9 జె 
9 సే 
ల 
5 
క్‌ 
శ్‌ లీ 
నె 
ర్‌ జే 
1 fa 
an 
UC 
fd 3 
భి 0 
~ ౯8 


మదా నజ 
ఉదంతాలనేకం 


వత లో 
el) de లో 


గుజరాత్‌, 
ఆ 


రః 


x 
ww 
ఫి 


యు 


(en 
కాగిన జనం రాళ 


ము 
ా బో gy జచిగినవి, 


గటి దెబులు కోటా 
జ 


00 $ ౫ 
గ 3 
3b 
pa 
శ Uy 
UE: 
Y A a 
Rg da 
3 Pod ఛి 
నట Wo 
Er 
a #0 
xh) ig © 
bp p 
స్‌ dB 
b bg 
age a 
MEE 
OE: శ్‌? ల 
నలం! 11 
+ టి 1 
(ఏ . a 
hn» లి 4 1 
De wf 2 
egg 
am TS cy 
Hf?’ రి 0 
Sw శ్‌ ఆ 
ht ce 6 
J pp 
sh 
wy ఇ ఖీ 
|! 
age pg 
Wy ౧౮౪ 
J 9 . 
Yr 


ల 
వు ఆశా 
ఇ 


Yi 0} 


180 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


(7) జైళ్ళలొ నిక్ళంధింపేబడిన వారి స్థితీ దుర్భరంగా ఉండేది. వారికి పెట్టిన 
ఆహారం మనిమ్యులూ తిన్రతగినది కాదు. మట్టి పాత్రలు చూచుటకే అసహ్యంగా ఉండేవి. 
తినుటకు వినియోగించిన పాతల విషయం షం లేదు నీళ్ళ స్తై కూడా చాలీచాలక 
ఉండేది. ఈ దుక్భర పరిస్తితుల గురించి ఆధికారులకు విన్నవించుటకు ఖైదీలు సాహసి స్తే వారి 
గతి మరికొన్ని తన్నులు తినడం లేదా ఒంటరి నిర్బంధం (50116277 Confinement) .* 

జై దీలలో 9__16 సంవత్సరాల పిల్లల పట్ల జైలు అధికారుల వైఖరి ఒక విధమైన నేరమే. 
వారిలో నేకులు కొరడా డెబ్బలకు గురి అమ్మేవారు. శ క్తి మించిన పనులను వారిచేత 
న పరిపాటి. 


ణాదాస్‌గుపా, ఆరతిముఖర్తీ అనే చదువుకొన్న ఇద్దరు స్రీ, ఖై దీలను ఒక విటిష్‌ 


ప 


తీసు అధికారి నిరాక్షీణ్యంగా కొట్టాడు. 


(8) డిటిన్యూ శివిరాలలో పరిస్తితులు మరీ దుర్భరంగా ఉండేవి. 19831 'సెస్టంబరులో 
వాట్ల శవికంలొోని వారిని విచక్షణారహి ాత౦గా తుపాకులతో కాల్చారు. 

(9) అనేక ప్రాంతాలలో సామూహికంగా శిస్తుల నిరాకరణ ఉద్యమం సాగింది. 
మేము అనేక గామాలకు వెళ్ళి విచారణ చేసినాము. (గ్రామాలలోని (ప్రజలను పోలీసువారు 
ధయ ధాంతుల జేశారు. భూన్వాములు రైతులను ఇష్టానుసారం బాధించారు. వారి ఇండ్లను 
నాశసం చేశారు. పోరతీసుల సహాయంతో వారి ఆస్తిని వశపరచుకొన్నారు. 


ర ఆదనపు పోలీసుదళాలను పంపి, వాటిఖర్చులను (గ్రామస్థుల 
నుండి వసూలు చేళారు....ఇతర పోలీసులు ఆ (గామాలకు వెళ్ళి, పన్నులను నిరాకరించినవారిలో 
న పళువులను, గడిని. ఆహార పదార్జాలను వళ పరచుకొని, ఇండ్లను పడ 


ee) 

wn) జని 

అన్నీ చట్ల విరుజ్జములై న చర్యలు, 
నాన 


(160) పోకీసుడళాలు (పజలను వశపరచుకొనే నిమి త్తం గ్రామాలను ముట్టడి వు 
వారు. ఈ ముట్టడి రోజులకొది జరిగేది....రై తులు వారి పౌలాలకువె వెళ్ళి సకాలంలో వ్యవసాయ 
ను న 


లే 
నో 
నాగిందడం సనాధ్యమయ్యడి కాదు. 


కార్యకలావాల 

(11) అదనపు పోలీసుదళాల వారు (గ్రామాన్ని దోపిడీ చేయడం మామూలు. పన్ను 
అను వసూలు చేపే సమయంలో గుజరాతు గా గామాలనేకంలో ఈలాటి దోపిడీలు మామూలు 
వోలీసులు చేశారు. జెంగాలులోను ఉత్తర (ప్రడేక్‌లోను పోలీసు దోపిడీలు మితిమీరినాయి. 
యుద్దకాలంలో శతు దేశాన్ని ఆక్రమించిన సైనికుల దోపిడీలతో ఇవి పోల్చవగినవి. 

పై వివరాలన్నీ ఇండియా లీగు (ప్రతినిధివక్షం వారి నివేదికలో పొందుపరచినట్టి వి. 
ఇంతకంకె మి 


న "ఘోరాలు = వారి దృష్టికి రాలేదు. ఉద్యమంలో పాల్గొన్నవారు, 
వాటిని వివరించి ఉన్నారు. మొత్తం మీద ఉద్యమ 


[0 
ళ్‌ 


లే = 


లే 
(్ర 
స్‌ 
న. 
nh ® 
ప 
© గ 
మ. 
్‌ 
{x 
yy 
@ 
a) 


ని ప్రజలు యమయాతనకు గురి అయ్యారు. బ్రిటిష్‌ అధికారులు మాన 
వత్వాన్ని పూర్తిగా కోల్పోయి, కనీ వెనీ ఎరుగని దురంతాల కొంతవరకు న్వయంగాను చాలా 
వరకు వా 


వారి [కింద ఉద్యోగం చేస్తున్న భారతీయుల సాధనానను సాగించారు. పొట్టకూటికిగాను 
భారతీయులనేకులు ఈలాటి సీచకృత్యాలకు పాల్పడి అధికారులతో సహకరించడం సిగ్గు చేటు. 


181 


అశు 
వారు వెనుడీ యచేము* 


న (ఇండియా లీగు (ప్రతినిధుకే 


Ra 
జాలి 


ధిక్మించిన 


అల 
ప 


ఆ సిహా 
అయీ 


లు 


కికె వీడిని ఆనుభవించడం తమ కర్తవ్యంగా భావిం 


పటుదలతో సాగిం 
ర్య సాహసాలతో శాంతి 


గాని. 
అనే గంధంలో ఇలా 


= 
కు 
హనమకవీకులు 


శా 
హు 


| 


జ 


పజలు ఉవస్థమాన్ని 
శంబోని సత్యా 


క్షంనా సందోగిం 


అటి 
వ్‌ 


+ 
a 


త 


అనో 


కారాగారాలబో బఎ౨ఎదింవబకుట 
ఇ 


తుదకు మృత్యువు నెకుర్కొనుటకు కాని 
గాందీ తన “హొం 


దేశ విము 
ఎదటిసక్షం వారిని ఏ విధంగాను హింపించక ఆక్యంక 


యుతంగా వారి నెదుక్కొౌన్నారు. 


పోగొటుకొనడావికి గాని, 
శంసించారు. 


కాని ఈలాటి నరకబాధలకు గుడి ఆయినా 
మించ తగ్గది. 


డు 
183082 లోని సత్యా గహ సమరాన్ని (పత 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దళ 
గాక విచేశీ పత్రికా కచ ముతలణ యావద్చా 


చడం (పళం 
చారు, 


న్‌ లా అ 3 
కై ia బ్‌ hh _ ifgnt ag 7 3 సో yi (1 £9 ల ర h 
nh 6 0 9 nh 55 "55% గ 
4న 0 ౪ త ] ఏ ౨ 2 bE nem వ్‌! 

8 గ్‌ గ hn గం joa 8 gn శ 2 va నీ 
nm 0 శ Ae గక శశి తం gpa 
3} ౧ ౫ 3 fh ( 0 జ్‌ Peas ఇ yy 6 ఖే 
స్త్‌ జై ya ఛి] A క టిం లీ 0 భి f v3 గ్గే 7? 
రె ల్‌ లీ an లవి తకు a శీ ళం తు లీ! ty) న) 
wy 2 స్త Ya fy 2 ౯ లి అ wa ౫ 
ర A య 9 A 0 లి గ్‌ fr dae 4 
[) 0 h త్ర ఇర fg a wa 9 సు గజ Ne AB 
w) 9 ద “3 33 ౧ fa టే గో 62 
(42 శో #2 ల ob wy a dD Ye గీ ళం 
ip a "t 2, [10 శా ల eo ap fa 
స్‌ 8 భంగి త “9 ర రి 8 స్ట ల్లి 
ష్‌ i: h ఇ శే స ] “2 గె సే స్నా ళీ 9 zy f 42 జరీ 
న, 3 శై యఖ on ] ట్స fy ya © ff ON ha క రి 
క 1 WY 9 hn ha ¥ ha, Whom A 
[౯ స mi జ IN] sy pe 5 oS bn 4 
Can క్ర ల న జి | Q 
x3 ల్లో గి స f 1) గ fa శి hc క ro] RR ఛే ? (౧ f3 

ve 9 N19 Sn" ట్ర భశ ౪ 3 9 A 

3 ఇత Eu ' 
గ్‌ లే గీ తే ౧ f- y? ఇ fh a గం #8 po శ్రే ౭ ఫే A o 
1 1 క్లో (౧ [ఎ nm తి 2 చో Raq 
ya | wh ల్‌ “a bh 2 xy A ॥ ఖీ స్ట Wn DY గ pa 
ilo Oo Donets 
gh Tag ting gil, Db 

0 ఇ ఏ (ఓ ww న స 1 9 1 (6౧౦9 
ం f (| x} ja iP ల్‌) oe fy ¥ గ్‌ ళ్‌ € ri: ణి, శి A LC 
6) JC bh ౧|| pp hoe 7 a ha ॥ గ్‌ 
«am f fn A vw aj bmw Hy IE య 

4 గ] wy సం | 1 1) 9 9 
స్‌ bt fe Mama ఏ gn" fA 
శ f అ ఫి f ట్స ఖే ర్స్‌ ౧ ve 3 ne 3 గ్‌ స్‌ ne జ] 
ల Ti f 0౮ శ లు ఇ [] 14 «?£ f fb fa & 
0 1m A 9 fo (0 ఛం | 1 06 1 
hear 2 గ... 

ఛతీ « a2, 3 శే ౪ న a 
n “3 ST ౮ Bt nm ఓసి డో “3 గ్‌ ట్టి 
త లే ae fo లో అ గి లి eC (1 
వళ్ల వ 9 Rah అ శ 0 } ha ® 
g ఫ్‌ న ఏ 2 న్‌ ఏ hbecln Ad a} 1° 0 3 న t స “9 

ft 0 న ఫ్రీ) 
ళ్‌ 6 nt న అలి త Wd nn Um ( fh a0 2 ww స్స 
టిం Ws చ tee En 9 
In కి a ఖు ష్‌ పే IR షస స 

శ్‌ సీ x గ్‌ } అగ్ర] న us) క J 4 స “3 LY 

శ సో non gm 2! Dp శే 

ng 69 ln A శ" ౫ ల rs” oqy? ®Y 
[గ 29 i) 1 0 లౌ f €2 | 

2 21 o కి ఏ 461 9 ae EH [1 ల) Ne 3 
టై ఇ Da ff 9 గ fd hh << జ ఏ D fy a గ్‌ 68 


వాంఛనీయం కొదని 
కంగా గు దించిన 
Fa అబల 


ంతేకపోయినా తన ఆశ 


ఇల 
కం. 
వి 


3౩ ఇ 


అతో 


౪ 


3 


Pr 


పాయసడి ఉండినాడు, సవర్ను 


న చీవికలను కల్పించి దాని బలహీనప 


మూ 


చాలాకొాలాననుఐడి గాందీ అధి 
మంలో అస్బృళశ్యులనుకూడా చేమ్భకొన్నాడు. వారిని 


సంఘంతో రాజకీయములె 


182 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


పక్షంలో తాను నీరవథికంగా ఉపవాస్యవతాన్ని పట్టి మరణించుటకు సిద్ధంగా ఉన్నట్లు రౌండు 
శేఏర్‌ సనూడేశంలో నున్నష్టంగా చెప్పినాడు. బ్రిటిష్‌ ప్రధాని ప్రకటన వె వెలువడగానే హరిజనులకు 
సంబిండించిన నిర్ణయాన్ని 'రద్దుచేయని పక్షంలో 'సెష్టం ంబరు 20 నుండి ఆయన ఉపవాసదీక్షను 
తాను కొనసాగించుటకు సిద్దంగా ఉన్నబట్లును, దీనికి తిరుగులేనట్లును: బ్రిటిష్‌ ప్రధానికి తెలియ 
పరచాడు. ఆస్స కుల భ్‌ రద్దుకు ఆంగీకరి స్తే తన నిర క్షయాన్ని రద్దుచేయుటకు 
అభ్యంతరం బే జడని [బైటి కష్ట ్పపధాస్‌ పహక పంపినాడు, 


ఈ పరిస్థితులలో గాందీ హూనాలోని ఎరవాడజై. లంలో 'సెస్టం బరు 20న ఉపవాస వతాన్ని 


పారంథించాడు*. 'ఇడి ఆయన మరణానికి దారి తీయవచ్చునని నాయకులందరు ఆందోళన 
పడినారు. దాని ఫలితంగా మాలవ్యా హిందూనాయకులతోకూడిన ఒక సభను పూనాలో ఏర్పాటు 


th 


శాడు. దానికీ ఆస్సశ్యుల నాయకులూ వారిలో ఆ(గస్తానానికి చెందిన డాక్టరు అంబేడ్కారు 
జరయ్యారు, పూ ర్రిచర్వలు జరిగిన తర్వాత అంబేడ్కారుతో సభానాయకులందరు ఒక రాజీకి 


వచారు. ఆది పూనా ఒడంబడిక Poona pact అనే పేరుతో (ప్రసిద్ధిగాంచింది, 


i 


ఈ ఒడంబడికలో రెండు 
మొదటిడానివలన రాష్ట్రశాసనసభలో బైటి 
118 కి పెంచబడింది. ఇడ ఆస్పృశ్యుల నాయకులకు తృ ప్రికలిగించింది. తక్కిన ఆ 
నాయకులకుకూడా ఇది ఆమోదయోగ్యమైంది. (2) షరతులలో రెండవది నియోజకవర్గాలకు 
నంబండించినణిది. దీని [ప్రకారం శాసనసభలలోని అస్బ ఫ్రశ్యుల ప్రతినిధులను రెండు స్థాయీ 
లలో ఎన్నుకొనవలెను, మొదటిస్థాయోలో ఆస్ప ాశ్యులు మాత్రమే వారికి కేబూయింపబడిన 
ఒక్కా క్కస్టానానికి నలుగుకును ఎన్నుకొనవలెను. రెండవస్టాయిలో ఈ నలుగురునుండి 
ఒకరిని అస్పృళ్నులు తక్కిన హిందువులు కలిసిన సంయుక్త నియోజక వర్షములు ఎన్నుకొన 
వలెను. రెండు స్లాయీలలోకూడిన ఈ ఎన్నికల విధానం ఒక రాజీరూపంలో (పత్యేక 


ఢానమైన షరత్తులు చేర్చబడిరాయి. (1) వాటిలో 
ష్స్‌ పధాసి అస్పృృ we లకు కేటాయించిన 7! స్థానాలు 


అల్ల 
| 
బెడ 
సౌది 
సల నజ 


* ఉద్యమం ఉమ్మరంగా టం. 2 1 hos విషయమై ఉపవాస 
సి 


తన పాయోవవేశానికి ఈలాటి స్వల్ప | వాధాన్యంగల సమస్యను ఆధారం చేసు 
కొనినందుకు నేను గాందిపట కోపాన్ని వహించాను. మన స్వాతం(త్య ఉద్యమంపై చావని 
ళా లాలీ యో 


(ప్రభావం ఏలాటివ? తాతా_రికంగానె నా మన బృహత్తరమైన ఉధ్యమం వెనుకబడపోదా? 
పన 


- జు 
ఆయన తన తాత్కాలిక ఉర్లళాన్ని సాధించి. సంయుక్త నియోజకవర్గాలను సంపాదించిన పక్షాన 
మనమేదో ఒక గొప్పు కార్యాన్ని సాధించినబ్లు భావించి. కొంతకాలంవరకు మనము చేయ 


వలపినడి ఏదీలేదని [ప్రజలు అనుకొనరా? ఆయన తీసుకొన్న ఈ చర్య (ప్రభుత్యం చేపిన పరి 
మ్కారాన్ని పాకీకంగా గుర్తించి ఆమోదించడమే కదా? ఇది సహాయనిరాకరణ సిద్దాంతానికి 
శాసనోల్లంఘన ఉద్యమానికి అనుగుణమైన చక్యయా? మన త్యాగాలకు (ప్రయత్నాలకు ఈలాటి 
స్వల్న పయోజనమా ఫలితం” ఇతరులనేకులు ఈలాగే వ్యాఖ్యానించారు. శాసనోల్లంఘన 


ఉద్యమం చల్లారి పోవుటకు ఇది దారితీసినడి అనుటలో సందేహం బేదనేడే వారి వ్యాభా కానాల 
సారాంశం. | 


183 


ద్వితీయ దశ 


ఘన ఉద్యమము 


శాసనోల్లుం 


oa 
Ssh 
Li 
శత Ct 
414, 
షష 
౧ f 
9 hp 
౧ 
శ 
0 A 
fy FE 
17 43 
bg 
wf 
Hn 
2 
hep 
శశి ఇ 
3 శ 
fy 
fF రా 
(తే చా 
Mi 
గ 
గ 


నంmయు గ 
ల్‌ 

ప్ర 

భు 


[0 

న 
ర 1 
fh nm 
౪,0 "లి 
౧6 
2 hB 
ల 
nn ఇ 
rp 
Ma 
గ 

౧ 
fn 


ళల 
3 y 
bh 3 

Ya 

౧0 
థై] 
(| a 
nf 
a ప 
తా 0 
అ ea 
“hy 
Ca గ 
నీ 9 
ఖై త 
9 


డానికి ఆనుగుణంగా 


కొన్నాడు. ఒడంబడిక కొంతవరకు ఆప్ప్బృృశ్యులను ఒక 
జనాభాలో వారి దామాషాకంజే ఎక్కువ సంఖ్యలో 


పూనా ఓఒడంబడశికను గురించీ. 


వారికి సొనాయ కేబాయుించడు జాయ 
pw) 


న్ని ప్రకటించారు, 


ద ఒడంబడిక ప 


క్‌ 
whom 


వచడినా మొ తం 
ల్‌! 


వాదులు కొందరు విమర్శి 


హకాందూనాయకులందరు ఆక్కడ ఒక నమా 


పూనా ఒడంబడికకు ఒకరోజు ముండు 


«3 


వేళాన్ని జరిపి, ఇ 


14 0 
గే | 
న 2 
ట్ర «an 
ha 
tb 
h ఫీ 
f 
my 
he ih 
ఖే ఖై 
() 
ల. 
YA 
|] 
a 8 
a ౫) 
[| 
Ya, 
9 r3 
మ! nf 
స్‌ ha 
ఓశ్సు 
len న్‌ 
ఓ) 1) 
v8 తో 
న 
Pp 
he లి 
11 ¥2 
fh ఓ] 
a 
ten గే 
టెకీ na 
సథీ లఏ 
టే 
] 
గ్‌ Ye 
ర్త గ్‌ 
గ్‌ 
కథే 346 


Fh 
i 2 
3 
3 9 
యి గె 
ణి 
dm 
౯4 
@ b 
స 
2 oo 
ఇ 12 
ic) 
bs 
గె 
9 గ్‌ 
ర్‌ 
బె శ 
గ 
i గ్‌ 
॥ 9 
గే fy 
a1 
v2 ff 
mM a 
ia 0 
3 ff 
9 ఎ! 
2. | 
f= «2 
౮1 కృ 
క లగే 
1 ఓం 
వ 
fra wf 
౧ 
౧ 
pp 0 
ar) 
a3 
[0 క 
2 na 
3 ౧ 
౧ ౮౦] 
GG 68 


PSP 
mal]? 
nm 21 
me 
స! 
శ 
హ్‌ 
ఇ 1 
ణే a, 
a) 
శ « 
£2 8 
టి 
41 Fy 
లి రీ 
గె A 
xr x) 
sh 
“oo @ 
త్య 
ఆ} దప్ప 
Cw 
గి 
3 9 
30 
Aes 
| 
జే 
fe 
గం 
1 EE 
తె | 
శీ Fs 
sv న్‌ 
డీ 
ఓల 
గ 
య శ 
కో నే 
[౧04 


క 
౮2 
wh 
eS 
eR ళ్‌] 
౧ aq 
AA 
ee 
fg క్‌ 
w, 3 
ఇ రి 
m #8 fy 
EE: 
hyn 
స్త్ర 9 జే 
“4p 9 
hg 
1. 
f జ 
A in ' 
౧ itn 4 
శ] య? 
ya (| ఫస బై 
11] 0 9 
శ 
స Gen, 
WY; గ hh 
fof 
వర! 
“9 ళ్లు 8 
న నా 
్య్‌ n0 
[1 న ఇవి 
ఎ వ 9 
hp 
{3 లి 
: a0 
goa 
w mn] పం 
చిత గె 


9mm 
౧ ౧ 9 
గా గ శ్థా 
x 
he 
4న 3 
aR 
ఖే ల్‌ గి 
WE 
9, Yi} «© 
f bE ల. 
| ౫ 8 
xi) శ 
a hp 
() A id 
ga “ye 
a క 
g 7 fp 
fa ఓ ft 
(211 
శ్ర |] fy 
y2 స A 
9 wa శ 
గ ర్‌ ల 
i} జ్‌ fn 
f 
స్‌ 9 +] 
అ)! ౧ గ్‌ 
జ | 
v2 1/1 a 
mi 
hf 
| %) 
yi fh Yo 
diya 8 
Ya 
nD? గ్గ |. 
క్ష] fm 
5) గ్‌ f 
గ ¥ 
f- గ 
జ ణే y 
rh {? గి 
A గం 
sna 


భో 


తో ఆయన మేరిన వై! రోజుల ఊఉ; 


న 
ఇ 


అ 
or 


=p 


oO ya / 
fg ఛ] fl 
“nf A 
rt 3 yf 
a 0 60] 
f, గ 
2a a శ 
nar 1 
A ah చళ్ల 
d గ 
స [- శే ల 
ఇ గల శీ 
జ 3 ళా గె 
¢3 ca 1 ¥2 
rp 
శ శ్ర ౧ 
౧ ha th 
3 | సే | 
ol గో స న్నీ 
౧ YA 
SY ట్ట Fay. 
64 ౧ గె / fa 
RGR ౧ 
Ag న్‌ nf గీ 
ఖై ఖే f 
13 Ye న! 
Dah ar 
fh ws 
0 Dip 8 | 
qr MAb 
౧0 ౧ ¥é 
9 ff శే a 0౮ 
శం 9౧౬ 
fy ry | CD fh 
eh [7 it a లన 
౧౮ సగ ¥e 
nn» 8 Ww «n] ధ్‌ 
గ 3 ౧ f. ya 
Jal .. |" గ 
శశ 
రీ nA క్‌ 
శః / సో 
“ eq ౩౬ 
qe స 


దమం ఆయన నాయకత్వ ఎతో 


06 06౪౫౪ 
Wo b 
hE 
2 0] 
DR ep 
wn స 
oe 
7 A 
౧ by 
క nD 
nD 
fn 
న్‌ CH) 
29 Rh 
౧ 
టై 
స్ట 1 
0 టి, 
సన 
9 ah 
శ గో 
నగా 
hE 
hyd # 
గ 
ఏ 
"8 
"sn 8 
hy 7 
ee 
bg 3 
ఎ ఖల 
6h 9 
4 [టి 
hh ¢ 
గ్ర 
ప శ 
0 8 
వ. 
hy’ hb 


184 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


రించాడు. హరిజనోద్దర ణకె_ తాను పూనిన ఉపవాసాన్ని పురస్కరించుకొని _ప్రభుక్వం తన్ను 
విడుదలచేసింది. ఆ విధంగా లభించిన స్వేచ్చను రాజకీయాలకై_ వినియోగించడం సత్యాగ్రహ 
తత్వానికి విరుద్దం. ఆందుచేత తాను ఉద్యమాన్ని నడిపే (ప్రసక్తి ఉపవాస వతం పూరి ఆఅయే్యే 
రకు లేదని తన సలహా కోరినవారికి చెప్పాడు. 

ఇంతేకాక ఉద్యమాన్ని సాగించే విషయాన్ని గురించి తన అభిపాయాలను ఒక 
(పకటనద్వారా వ్య క్రంచేశాడు. ఉద్యమంలో పాల్గొన్న “అసంభ్యాకులు చూపిన ధైర్య 
సాహసములకు, న్వార్ధత్యాగమునకు వారిని నిస్సంకోచంగా అభినందించుచున్నాను. అయితే 
దానితోపాటు. యింకొక విషయమునుకూడా నేను చెప్పవలపియున్నది. ఈ ఉద్యమములో (ప్రవే 
శించిన కహస్యపుపనులే (రహస్యముగ కరపత్రాలను అచ్చుచేయుటవంటివి ఈ ఉద్యమునకు 
నాశనకారణములై నవి. కాబట్టి ఈ ఉద్యమమును కొనసాగించేయెశల రహన్యపుపనులు మాని 
వేయవలసిందని మనవి చేయుచున్నాను. ఇందువల్ల శాననోల్లంఘనము చేయుటకు ఒక్కడు 
కూడా రాకపోయిననూ పరవాలేదు.” ఇదిగాక ఇంకొక అభి్యిపాయమునుకూడా ఆయన వ్యక్తం 
చేశాడు. ఆది ఏమిటంకే, “ప్రజా సామాన్యము బెదరెననుటలో సంశయములేదు. ఆర్షి నెన్‌సులు 
(ప్రజలను అణచిపెట్టినవి. ఈ నిరుత్సాహమునకు మనవారు ఆవలంభించిన రహస్యపద్ధతియే 
కారణమని నా అభ్నిపాయము; ఈ ఉద్యమతత్వ మేమనగా దీనిలోకి ఎంతమంది వచ్చినార నేది 
కాదు (ప్రశ్న. ఎట్టిగుణములుగలవారు వచ్చినారనునది (ప్రధాన విషయము. నేను ఈ ఉద్య 
మమును నడుపుచున్నయెడల మందికంకే గుణమును ఎక్కువగా కోరెవను. ఈ గుణము 
లభించేయెడల ఉద్యమ పభావము తక్షణమే పె కిలేచును. (పజాసమూహముమీద పనిచేయు 
చున్నప్పుడు ఇదితప్ప వేరుమార్షములేదు. ఇక ఉద్యమమును నడిపించువిషయమై నేను ఏమియు 
చెప్పజాలను. ఈ అభ్మిపాయములను ఇన్నాళ్ళనుండి నా మనస్సులో బంధించియుంచితిని, 
వీనిని గురించి సర్ధార్‌ వల్లభాయిగారు సంపూర్ణముగా వీకీభవించుచున్నారు,” ఉద్యమునుగురించి 
తానేమియు చెప్పజాలనని (పకటనలో తెలియపకచినా ఉద్యమాన్ని సాగించడంలో ఆయనకు 
ఉత్నాహములేదసి పకటన స్పష్టంచేసింది. 


ఇంకా ఆయన (ప్రకటనలో “నాకు ఇష్టమున్నను లేకపోయినను శాసనోల్ల ంఘనము 
గురించి ఇంకొకమాట చెప్పెదను. ఈ (ఉపవాస వ్రతము) మూడువారములలో శాసనోల్లంఘ 


నముచేయు వారి మనస్సులు చాలా ఆందోళన చెందియుండును. కాబట్టి కాంగెసు అద్యక్షుడు 
తానే ఉద్యమమును ఒక నెలవరకుగాని, లేక ఆరువారముల వరకుగాని ఉపనంహరిన్తూ ఒక 
1ప్రకటనచే_స్టే బాగుంటుందని నా అభ్నిపాయము. 

ఇక గవర్నృమెంబుకు ఒకమనవి చేసెవను. దేశములో విజమైన శాంతిని వారు 
కో యెడల. ఇప్పుడు దేశములో నిజమైన ళాంతిలేదనివారు తలచేయెడల,  ఆరినెన్‌సు పరి 

కనా అటు or ఆ 

పాలన నిజమైన పరిపాలనకాదని వారికి తోచేయెశల వారీ అవకాశమును (ఉద్యమ తాక్కాలిక 
ఉపసంహకణము) తీసుకొని ఖైదీలందరిని ఎట్టిషరతులు కోరకుండ వదిలి పెట్టవలెను. * 

శ్లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహరించుకొనవలసినడిగా గాంది కాం(గెసు 
అధ్యక్షునికి సలహా ఇయ్యడాన్ని విమర్శిస్తూ ఆరోగ్యార్థం అప్పట్లో యూరపులో వియన్నా నగ 
రంలో ఉండిన విటిల్‌ భాయిప"ెల్‌, సుభాష్‌ చందబోసులు ఈ (కింది ఉ_త్తరాన్ని (వ్రాశారు. 

“శాసనోల్ల ంఘనమును ఆపుదల చేయుటలో గాందిగారు చేసిన సని బాగుండలేదు. 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దశ 185 


(పకటన మేరకు కాం!గెసు అధ్యక్షుడు శాసనోల్లంఘన ఉద్యమాన్ని (వధమంలో 
ఆరు వారాలవరకు తర్వాత మూడు నెలలవరకు ఉపససం౦ంహరించినాడు. (వభుక్వం గాందీకోరికను 
నిరాకరిస్తూ ఒక మర్యాద రహితమైన (ప్రకటనను గావించింది. ఉద్యమ _పధమ దశలో ఇర్విన్‌ 
గాంధీపట్ల చూపిన గౌరవానికి విలింగన్‌ (ప్రభుత్వకాలంతో ఏలాటి స్తానము లేకపోయింది. 
ఉద్యమం చల్లారిపోయిందని, అఆక్టైనెన్‌సులపరిపాలన, దాని మూలంగా స్థాపితమైన పోలీసు 
రాజ్యము ఫలపదమైనదనీ, జాతీయవాదులను చూచి భయపడవలసిందిలేదనీ _పభుక్వం సంతో 
షించింది. 

ఉపవాస (వ్రతం ముగిసి, గాందీకి కొంత విశ్రాంతి కలిగిన తర్వాత 1833. జూలై 
12న పూనాలో గాంధీ సమక్షొన కౌంగెసు నాయకులు సమావేశమై భవిష్యత్తున జకగవలపిన 
కార్యక్రమాన్ని గురించి ఆలోచించి (1) శాసనోల్లంఘన ఉద్యమాన్ని పూర్తిగా ఉపసంహరించు 

నరాదని; (2) సమిష్టి శాసనోల్లంఘనదునకు (34255 01711 Disobedience) బదులుగా 


వ్యక్తి శాసనోల్ల ంఘనమును సాగించవలెనని; (తి దీనివి పొకంభించుటకు పూర్వం గాందీ 
సాయిని కలుగకొని ఆయనతో చర్చలు సాగించవలెనని తీర్మానించారు. ఈ తీర్మానం 


ew 
వె సామిని కలునుకొనుటకు ఆనుజ ఇయూవలపినడిగా గాందీ వె;సాయికి ఉ తరం 
దు.  ఆలాతి ఆనుజ్జను ఇచు-టకు వె సొయు నిరాకకిండాడు,. ఈ నిరాకదణ జాతీయ 


గ్గ (ల 
(ఓ 
ల 


క్ష 


పూ ఫీ 
గౌరవానికి భంగకరమనసి, వానిని క క్షించుకొనుట అననపమని, చ వయకు నాను వ్యకి 
అజ 


Can 
ne 
సాగించడయు తగిన సాధనమని, అందులో విశా?సం కలవారు వీనికి పూను 


క లునుండి హరిజన ఉద్యమాన్ని (పచారం చేయుటకు ఏలాటి వసతులు | పభు౩క 
న 


వానా చస 
కలించని కావంణంగా ఆగసు 16న గాందీ ఉపవాస దీక్షకు పూనుకొన్నాడు, ఆయన ఆకోగ్యం 
er) (=n) 
ఆది ఓటమిని ఒప్పుకొన్నట్ల గును; రాజకీయ నాయకులుగా గాందిాారు అపజయము పొందినారు. 
నం. 
కాంగెసు కొత్త సిద్దాంతముల మీద కొత్తి పడతి ననుసరించి పునక్నిర్మాణసు కావింపవలసిన 
అవసరము వచ్చినది. డీక్షికి కొ నాయకుడు కావలెను ణజీవితమందంతా దంత పద్దతులతో 


వారికిని నచ్చలేదు. బీకఠండరిడి శుద్దమైన తొకిక దృష రాజకీయాలు ఐహికములకు సంబం 


ధించినవి. ఆధ్యాత్మిక దృష్టితో వాటిని నడిపించుట ఆనుచితమనేది వీరి ఆధి ప్రాయము, 


188 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 
చాలా వకకు మీబించింపి. దీనిని గమనించి (ప్రభుక్వం ఆయనపై ఏలాటి షరతులను విధించక 
ఆగు 28 న ఆయనను విడుదల చేసింది. అమునా ఆయన జైలులో ఉన్నశ్షై భావించి సంవ 
త్పరం పూరి ఆడు వరకు రాజకీయాల నుండి వికమించి హరిజనోద్ధరణ కార్య(కమంలో 
నిమగ్నుడయ్యాడు. దీని ఫలితంగా వ్య క్తి సత్యాగహ ఉద్యమం కూడా ఆగిపోయింది. 1934 
రంభంలోని డేశ పరిన్టితులను సమీక్షిస్తూ పట్టాభి సీతారామయ్యగారు కాంగైసు చరిత్రలో, 
“శాసనోల్లంఘన విషయంలో అభివృద్ది సంతృ ప్పికరముగా లేకపోయెను. విడుదలై న జై దీలు 
కమిష్టి శాసనోల్లంఘనమును విరమించిన మెడల తాము వ్యక్తి శానకోల్లి ంఘన 

సాగింతుమని పూనాలో వ వాగ్దానము చేసిన రాష్ట్ర నాయకులు ఎవరో కొద్దిమంది తప్ప తమ మాటను 
క పోయినారు. జైలునుండి విడుదలై నవారు మరల జై లుకు పోవుటకు అశ కలో, 

ముషమలో ఆయియుండిరి. అందుకు సిద్ద పడినవారికి జైలు "దొరకలేదు. (ప్రభుక్యం వారు 
లులో పెక్టాటకు బదులుగా రాజీరార్‌ చీవియా యో, సబ్‌ జెళ్ళలో హాంసించియో 
అర్నెచేయట. వకలిపెప్పుట. మరల అరె్టు చేయుట వదలి పెట్టుట ఈ 
గొంచిరి. ఇది వాలంటీర్లకు విసుకు కలిగించెను.” ఈ విధంగా 1932. జనవరి 4 
నోల్లంఘన ఉద్గమం ఆగిపోయింది. 1984. మే 18. 19 లలో 


మము. 


పాట్నాలో సమావేశమైన అభిలభాకత కాంగెసు కమిటీ శాసనోల్టుంఘనము నిలిపివేయబడిన “బై 


. 


లాంఛన్నపాయంగా తీర్మానము చేసినది. 


5 


1932.84 ఉద్యమంలో లక్షలాది (ప్రజలు పాల్గొన్నారు. (పభుక్ణ లెక్క_ల(పకారం 
1933 ఫి బవర్‌ ఆఖరుకు 6799! పుకుమ, 8.162 స్త్రీలు జెళ్ళలో శిక్షను అనుభ 
చారు. కొని కాంటైసు అంచనా పకారం జై లశి్షషకను ఒక లక్షకుపైగా అనుభవించారు. 
తో సుమారు 12166 ముసి ంలు ఉండినారు, జ ఎక్కవగా వాయవ్య సరిహద్దు రాష్ట్రానికి 
శ్ళలో నిర్పందించబడక ఇతరశళిక్షకు పా, తు నవారి సంఖ్యను అంచనా 
౨కాదు. జైళ్ళు నిండిపోవడం చేతను, తాత్కాలికంగా పర్పాకైన జైళ్ళు చాలక 
అనేకులకు జరిమానాశిక్షను విధించి, లక్షలాపిసామ్మును వసూలుచేశారు. ఈ 
నేక అ .కమచర్యలను నాగించారు. నేరస్థులనుండి వనూలుచేయడం 
ంధువులనుండి వసూలు చేశారు. ఉద్యమంలో పాల్లొన్నవా రనేకులు 
ా వశాలకు _పేక్షకులుగా వెళ్ళి నవారు విచక్షణారహితంగా లాటి వెబ్బలకు తువాకి 

కులు ఎముకలు విరిగి యావజ్జీవం రోగపీడితు లై నారు. 


[| 


రా 
wl 


t 


dy Ph ౬ fh tt) ftP 
న న్‌ gk f న (Do oO 
రి గ్ర వి మి a 
( 0 0 fl 
“J fh fib 
eA Gi ey i 
| స fr Py 
ల్‌ టల ష్‌ 
to Ee 
ల ర్న 
ఓ (1 
గ్ర 


భో 

ఓ 

౮ 
క 
ఓ 
స్‌ 


ల్త 
(1 
(కి 
| 
(3 
| 
( 
EN 
¢ 
zh 


జ్ర 
మాన్ని అణచడంలో (పపంచ చరిత్రలో కనివిని ఎరుగని శిక్షలను ఆధికారులు 
ఆచరణలోకి తెచ్చినారు. పోలీసులు, జె జైళ్ళ అధి కారులు యమకింకరుల కంె 
భయంకరంగా (౩ పవ రించి ఉద్యమంలో పాస్లొన్నవారిని నరకబాధలకంకె ఘోరమెన బాధలను 


అనుభవించేటట్టు చేశారు. 

ఉద్యమంలో పాల్గొన్నవారు ఆశించిన సంపూర్ణ స్వాతంత్ర్యం అభించక పోయినా 
వారు చేసిన త్యాగాలు, అనుభవించిన బాధలు ఫలరహితమురై నట్లు భావించరాదు స్వరాజ్య 
మనేది హిమాలయ పర్వతంలో ఎవరెస్టు శిఖరంవంటిడి; ఇనేకులు దానిని ఆరోపాంచుటకు 


[87 


శాసనోల్లంఘన ఉద్యమము ద్వితీయ దక 


[(పయత్నంచేసి కొన్ని మెట్లు ఎక్కినతర్వాక జారి కిందికి పడిపోఎఎనాకు. కాని తవ్వాకకాలంలో 


ఆశాభంగాన్ని పొందక ఇతరులు ఆలాటి _పయత్నాన్నే చేపి కిందికీ మీడకూ పడి, తుదకు 


చ ఖ్‌ 
0 
mA 
శో 
శి 
29 
|. 
A 
nf 
థో. 
bh ౧ 
జ 
en UW 
న 
sa 
wy సి 
చీ 
ra 
a 
« ₹3 
2 0 
శ్‌ గ 
per: 
ర 
a 1 
oe 
Ges 
ని 
గ్‌ ఇ్భ్‌ 
ఇ ఏ 
లవి ట్రం 
ki 
స్‌ a 
«a ౫ 


రౌలెటు 


అల్ల 
ర 


రాకరణ ఉద్యమం, 4 


జొ 
చ 


సత్యాాగహం, సహాయ 


యి 


kan 
ఖ్‌ 41} 
త్‌ 
నే 
గ్‌ 
z 
Wy, 
q 
వనే 
గ ఇవే 
హ్‌ ల్ల 
ల్‌ స 
ఖే 
అ) క 
g™ 
1. 
fa 
wm 
[ 
wm | 
a 1% 
గి ౧ 
fig 
ag 
క న 
9 
a7 
| అ) 
ం శీ 
ఛే “a 
న 
గ 
శ శ్‌ 


దష్టమొాలు 


వట దీక్ష బబపడినాము. ఈ ఉ 


తిం 


0౦, సాంతం. 


మానం, పరాయి పభుత్వం 


9 
ప 
స 
గ 
a 
9 
|] 
x} 
hoa 
౮ 
గీ త 
sd 4 
1 At 
ళ్‌ యు 
3 ¥ 
wm గతే 
ళ్‌ ల్‌ 
Af 
జే 
md & 
yi <c 
wy 
fh <c 
RY 
9 ల 
3 ca 


గ, 
లీ 
కి న 
f- 
౮% ౧ 
1 9 
hb aq 
ar హో 
a జి 
వ్‌ 
£1 కనే 
wm 
లి 
rel § 
ఓల 
[| a 
3 3 
et} 
య = 
i} a} 
. Ya" 
ర 
1 4, 
య, ౫ 
గ్‌ సు 
శ ఖీ 
|” 
3 fe 
a! 
0 "౪ 
లీ ఓ శ్రే 
J 
3 9 
శ 
. 
మ 
a} 


54 9 లి ౪ 
శ op 
త ఈ Y ఓమ] 
fs # hoa 
శిత ళ్‌] ళ్‌ i} 
hea nm 9 
ఫీ, A న 
స్‌ లై గ [1 
ty రీ శై గీ 3 
1] Wy ఓ 
( . 8 i Ya 
x es é2 న్‌ ౧ 
ఫీశ్రీ ps జ్‌] న ల 
త 
a 
శ న ౧ 
i, y? Y's pa] Mw 
2] 9 0 yf} 
శ్ర 
ci Wot 4 
౧ $2] A) గ 
త్త |g ¢ జ 
pi Cy Oe 
#3 
fp a fh re = శ్రే 
జ 3 థీ 
Coy TI 
ఓటి 
f ఇగ ఈ€] 
11 ty 
ఇ (1 War 
[) pd a [| 
౧84 ౧ 
rm a; 
టే (అ 
416 [| F 
ఎ x 
caf 
౧ 94 స ఈ 
[గ 9 | SE స 
ty గ క bn 
స ల స్స్‌ జే టి 
తం లో 
Gy ల 1) fa (] 
pa cam ౪ ర 
=~ కి స[స 9 ౫ 


య. 


xi 


Jarachand Vol. 1 


Vol. 
వటాభిసీతారామ 


Bhavan 


య్య. కాంగసు చరిత 
R. C. Majumdar: History of the Freedom Movement in india 


డ్‌ 


iii 
Tendulkar ఏ Mahatma, Vol. 111 


కే 


Vo 


M. venkatarangaiya: History of the Freedom struggle in Andhra 


Pradesh - Andhra వ Vol iv 


ఆభ్యాయుసాు.] 1 


సవ ల పంటే 
బపు ఉద్యవు పుసరుద్దరణము 


స్వాతంత్యం పజల జన్మ హక్కు అనే భావం 1905 నాటికి (పధమంలో విద్యా 
దికలలోను తర్వాత (క్రమ, క్రమంగా సామాన్య (పజలలోను ఏర్పడింది. దీనిని సాదించడంలో 
సాయుధ పోరాటాన్ని సాగించడం నీతి విరుద్దం కాకపోయినా బ్రిటిష్‌ పరిపాలన మూలంగా 
(ప్రజలు నిరాయుయులు కావడంచేత ఆది ఆచ టు కాదనే కొరణంగా తిలక్‌ మొదలై న 
జాతీయవాదులు సాత్విక నిరోధ విధానాన దానిని సాధించవలపిందిగా (ప్రచారం చేశారు, వండే 
మాతర ఉద్యమ కాలంలో కొంతవరకూ దీనిని వినియోగించారు. కాని అది ఫల్యపవం కాజాల 
, సాయుధ పోరాటం ఎంతవరకు సాధ్యమో అంతవరశై నా దానిని వినియోగించి పరాయి 


ప 
(వ 
J 
ల 
t 
tx 

క్‌ 
ZA 
bX 
0 
(ఢి 
పనీ 
ప 
04 
{A 
లొ 
[మీ 
0౮ 
-] 
శ్‌ 
జ్ష 
ల 
MB 
Ga 
ర్‌ 

- 
క! 
©) 
గ 
౮ 
ల్‌ 
ల 
ox 
Gr 
q 
9 
టం 


వించి అందుకుగాను విస్తవ ఉద్యమాన్ని [1818 వరకూ సాగించినారు. (పధమ 
యుద్దకాలంలో జర్మనుల సహాయంతో ఆయుధాలను సేకరించిన్నీ. భారత సె సైన్యం 
ల సహాయాన్ని సంపాదించిన్ని భారీఈె తున సాయుధపోరాటాన్ని సాగించ 
ంచారు. కాని వారి ప్రయత్నం విపలమైంది. దీనికి సంబందించిన వివరాలన్నిం 
పవర కే తెలు] సుకొన్నాము. (పభుత్వం కఠినమైన దమన విధానాన్ని అమలుపరచి 
చేలస సంఖ్యలో నిర్బంధంలో ఉంచడంచేత ఉద్యమం బలాన్ని కోల్పోయింది. 


ళ్‌ th గ 

ఇ... 

© a 

ty ఓ 
ళ్‌ 1 
ట్ర 


ణే 


సు. 

ల 

పే 
) 


| 


౨క లి 


రి 
ల్రో 
tA ఆ pe 


౮ ౪ 
3% ల 
గ 
( 
వీ 
గ్‌ 
గ్రా BB ₹ 
కం 
Ph 


rs 
a 


క్వం దీనిని గుర్తించి, మాంజేగు చెమ్నుఫపు సంస్కరణలను (ప్రవేశ పెళ్తు 
సంకళ్ళంలో 19 న రాజకీయ ఖె ఖై దీలను విడుదల చేపింది ఉద్యమకాలంలో విస సవసాధ 
నంలో వారికి ఏర్పడిన విశ్వాసాన్ని వదలుకొనక పోయినా రపు తిరిగి కొనసాగించుటకు 
_ డీ సరి గా ప్‌ 
దశకంలో పరిస్థితులు అనుకూలించలేదని గ్రహించారు. 1818 నాటికి గాంధీ రాజకీయరంగంలో 
పవేళించి కట సంపాదించుటకు సత్యాహింసలతో కూడిన సత్యాగహ విధానమునే 


ల్సి 


వివీయోగ్‌లచవతప్‌నథన్‌ ఏ పరిస్థితులలో కూడా జీవితంలో మానవులు హింసావిధానాన్ని విని 
యోగించరావని, ఈ న తిక విధానం దౌర్దన్యవిధానానికం కె పటిష్ట మెనదని (ప్రచార కఠచెపి 
1920.22 లో డొ దౌ న్యరహిత సహాయ నిరాకి జోద్యమాన్ని సత్యా గహ సిద్దాంతానుసారం 
సాగించాడు, ఈ విధానం ఎంతవరకు ఫలప్రదం కాగలదో తెలియునంతవరకూ దౌః క్షన్యవాదులలో 

నేకులు హృదయపూర్వకంగా ఇందులో వాల్గొన్నారు. కాని ఆయన ఉన్నట్లుండి, ఉద్యమం 
న 1 వచ్చిన తరుణంలో చారిచా క ఈ కారణంగా దానిని ఉపసంహరించుకొనడం 
వారికి చాలా ఆశాభంగాన్ని కలిగించింది. ఈ ఉపసంహరణ (పజల ఉత్సాహాన్ని తగ్గించి 
స్వాతం్యత్య సమరం పూర్తిగా వెనుకబడిపోయే a ఉన్నట్టు వారు భావించి, విప్లవ 
ఉద్యమాన్ని తిరిగీ ప్రారంభించి కొనసాగించడం తమ విధ్య కృధర్మమనే నిస శ యానికివచ్చారు. 


విప్లవ ఉద్యమ పునరుద్దరణము 188 


1922 ప్మపిలులో బెంగాలు కాంగెసు సాంవత్సరిక నమాచేశం జరిగినవ్వుడు విప్తవ 
వాదులు కూడా సమావేశమై వారి కార్యక్రమ ప్రణాళికను తయారుచేశారు. చి త్తకంజనవాస్‌ వంటి 
కాం గసునాయకులు వారితో సన్నిహిత సంబంధం కలవారై వారిపట్ల సానుమూతివి (పద 
ర్చించారు. 1823 లో చెంగాలుకోవి వారార తిక 19J)6.18 లో ఉద్యమంలో పాళబ్లొ న్న్న 
జితే_దలాల్‌ Mit వంటివారిని పశ సిమ్లా అనేక వ్యాసాలు (వాళాయు, ఉద్యమావికి ఒక 

విధమై ఎన అనుకూల త ఏర్పడింది. పోసీను ఆవకారుల హత్యలు దోపికీలు యధా 
పూర్వుంగా కార్యక్రమంలో [పాభాన్యం వహించాయి. అనుశీలన, యుగాంతర సమితులు పునరుద్ధ 
రింపబడినాయి. చిట్టగాంగులో నూక మా షస న. ఇంకొక మి విస్తవి వేద కమం విర్మాణమైంది. 
దీసిశాఖలు అనేక "ప్రాంతాలలో 


చట్టగాంగు సంఘ 
అపహరించగలిగింది. ఆనాడు సర్‌ చ pean గార్లు ఆనే పోలీసు కమీషనరు విస్తవకారులపట్ల 
అతి దారుణంగా (పవ ర్తిన్తూ ఉండేవాడు. యుూగాంతక సమితివారు ఆతనిని హెాత్య చేయుటకు 
గోపీనాధసాహ ఆనే యువకుని నియోగించినారు. అతడు "టెగార్డును హత్యచేయుటకు బదులు 
రపాటున డీ అనే ఇంకొక ఆధికారిని హత్యడేసి ఉరిశిక్షను ఎకో డు. ఆతని సాహ 
సాన్ని డేశాభిమానాన్ని ae నిస్తూ రాష్ట్ర? కాంటగెసు సమావేశంలో వాసు ఒక తీర్మానాన్ని 
(పతిపాడించగా సభవాకండరూ దానిని ఆయోడంచారు. అబుకర్పాత అహామ్మదాదాదులో జరిగిన 
అఖిల భారత కాంగైసు కమిటీ సమావేశంలో సాహేను (ప్రశంసిస్తూ దాసు (ప్రవేశపెట్టిన తీర్మా 
నాన్ని గాంధీ (౩ టించిన విషయం ఇడివక కే తెలుసుకొన్నాము. కాం గ 
ఆనేకులు విప్ప లప సమర్థించడం గుర్తించదగిన విషయం. స్వాతంత్ర్య సంపాదనకు 
సాయుధ విప్తవంక కూడా ఒక పాపి వీరు పరిగణించారు. 


చారు. వారణాసి వీరికి (ప్రధానకేంద మెంది. 1834 అక్షోబరులో పీరు కాన్‌పూరులో ఒక అఖిల 
| 
భారత విష్టవవాదుల సమావేళాన్ని ఏర్పాటు చేశారు. అనేక రాష్తాాలనుండి డానికి (పతినిధులు 


వచ్చారు. ఈ సమా వేళల “క హిందూన్టాన్‌ రిపన్ది కన్‌ సంఘం” (Hindustan Republican 


Association) ఆనే పేరుతో ఒక కొత సంఘాన్ని నిర్మాణం చేపింది. (క్రమ్మక్రమంగా 


190 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


వీహారు, ఉత్తర పడే కొ ర్‌ పంజాబులలో దానిశాఖలు ఏర్పుడినాయి. ఈ సంఘంపై నాయ 
వై సన్వాల్‌ కమూ;సిసు నాయకుడుగా పవ్యాతిగాంచి, భారత దేశంలో 
కషమ్మ్యూనిను తత్వాన్ని పచాకం చేయుటకు సోవియట్‌ అధి కాసులదే నియోగింసబడిన యం. 
యన్‌. రాముతో సవా హక సంబంధం కలవాడ య్యాడు. 

ఈ సంఘంవారు (పభుత్యవశంలో ఉన్న ధనాన్ని మ్మాతమేె దోపిడి చేయవలసిందిగా 

క్త పిడీలు ఆనేకం జరిగినా వాటిలో రామ్మపశఫాద్‌ నాయకత్వంలో 
జరిగన కకోరి హా: ర్క లుదోపిడి వవ్యాతి గాంచింది. ఇతడు 9 మంది అనుచరులతో 
హారన్‌ పూరు లక్నో మాక్షంలో ఒక రైలు ఎక్కి. కకోరిస్రేషన్‌ సమిపంలో గొలుసు 


డో 


పప 
లాగి, ౩లుబండి ఆగిపోగానే గార్డుపెమైలో (ప్రవేశించి కొ న్ని లక్షల నొమ్మును అపవహాదించాడు. 
సూ 
బం పీక ఆచూకీ తెలుసుకొని 4l పై కకోరికు.ట కేసును పెట్టారు. ఒక సంవత్సర 
చాకజ జరిగిండి. దీనిఫరితంగా నలుగురికి ఉరిశిక్ష. కతు. ద్వీపాంకరనాస శిక్ష 


విదింపబడీ౨ఎది. కొంచరికి 5 మొదలు li సంవత్సరాలు జైలుశిక్ష విదీంపబడిండి, శిక్షలు అతి 


దారుణమని (ప్రజలు భావించి వాటిని తగ్గించవలసనదిగా ఆందోళన జరిపారు. ఉత్తరప్రదేశ్‌ 
శాసనసభలో ఇందునిమి త్తం అనధికార సభ్యులు ఒక తీర్మానాన్ని (ప్రవేకపెస్హారు. కాని 
pan. 


స్‌ కపోయిండి. 1926 డిసంబరులో రామ.పసాద్‌ ఉరితీ యబడినాడు. * బి బిష్‌సా మాజ్యం 
పతనం కావడమే నా లక్ష్యం” అనే మాటలతో అతడు (ప్రాణాలను కోల్పోయాడు. రోషన్‌ 
లాల్‌ అనే అతని సహచరుడు భగవద్లీకను చేతులో పెట్టుకొని, వందేమాకర మంత్రాన్ని ఉచ్చ 
రిసూ పాణార్పణం చేశాడు. ఆషీఫ్‌కుల్లా తనమెడలో కొరాన్‌ను ధరించి, “నేను భారతదేశ 
వము కేకే (ప్రయత్నించాను. నా మరణంతో ఈ [ప్రయత్నం ఆంతరించచమి అని చెప్తూ 


1927.30 కో ఉద్యమం చ చాలావరకు చల్లారింది. విప్ప వకారులలో హృదయ పరివర్తన 
కరిగిందనే భావంతో చభుత్వం నిర్వంధి ంపబడిన వారిలో. అనేవలను వికుదలరేసి. ఆర్తి 


నెన్‌సులను కొని+టిని రద్దువేసింది. కాని వారివై ఖదిలో ఏలాటి మార్పూ రాలేదు. పరాయి 


య 
వభుత్వాస్న్ని నిర్యూలించడంలో వారి పట్టు ందల తగ్గలేదు దానిని సాగించడంలో అనుసరించ 
దగిన కార్యక్రమాన్ని గురించి వారు అలోచించసాగారు. ఉక వారు కాంగ్రెసులో వామ 
వనానికి. తదు త కవర్షం పై పథావం వహించిన జవహార్‌ లాల్‌, సుభాష్‌ చంద బోస్‌ లతో 
సందర పెట్టుకొన్నారు. ఈ సంబఐథం మూలంగా 1928 కలక త్రా కాం గెసు సమావేశంలో 
మోత్‌లాట్‌ కమిటీ నసివేడకలో సమకిం౨ఛబడిన డుమినియన్‌ ప్రతిపత్తిని _పతిఘటించి, 
ఉటన్‌తో ఏలాటి సంబంధం వేని సంపూక్ష స్వాతంత్ర్యమే భారత దేశలక్ష్యంగా ఉండవతెననే 
తర్మానాన్ని [(వతివాదచెంచారు. (ఇదె 1929 లాహోరు కౌం|గసు సమా వేశంవరకూ వాయిధా 
వేయబడినట్లు ఇదివరకే మనం తెలుసుకొన్నాము) ఇంతే గాక సమావేళకాలంలో అన్ని 


ద 

చేయుటకు నియమించబడిన వాలంటీక్ష దళంలో విప్పవకారులు సుమారు రెండువేల 
చేరారు. పీ రందరు సె థు నికదుస్తులను ధరించి, వాలంటీరు దళానికి సేనానాయకుడై. న 
సుభాష్‌ చం; దజోసు నాయకత్వంలో కృషి చేశారు. గాందీ విధానాలకు, వీరివిధానాలకు గొప్ప 
బేవాలుండినా ఈ 'రెండువర్షాలవారి లక్ష్యం ఒకే కావడంచేతను, విప్పవకారులు (పదర్శించిన 


ర” 
స్‌ 
గ్‌ 
fi 
| 


€ 


{A 
౮ 
fo 


191 


విపవ ఉద 


సము పునరుడ్డర ణము 


se; 


శే 
ళ్తి 
fo 
1 క 
| | 
nn 9 
కలీ 4} 
౧ gy 
గ 
vt, గ 
కళ్యా 
గ్‌ 
కస్ట 111 
నై 
fh 
wy 7 
i 
ie 
స్టే న 
గ ల? 
i “yA 
౧ 
గ 
Hh} “స్థ 
గే ఇ 
‘i 
ff 
కో fn 
Sr 
శ 
i [2] 
ట్‌ 
tip 
hd 
hy 
on 
1 be 
Ml 2] 


ra % 6 ౦6 ము 
¥ te గా 
స స ర 1 
ణ్‌ గ్‌. 
టే ¥ ja 
h గ్‌ a ఇ 
i$ క ఇ J స్‌ 
ఖ్‌ శే జా గం 
hy ల ఖే 
M2 జం AA క్‌ 
| J 1b 
న ఈ గ 
చ్‌ # ర న. 
ర్స్‌ ౧ (౪ id 
శ బే లె bb ¥frd 
0 43 గె 
9 9 3 A 
hh ౧ ౧ ట్రే ఇం 
os | వ్‌ 
y 
gm గ క. 
క న 
ల గ గ్‌ 1 ష్‌ 1 
(1 # $e శ 
0 తీ 
బే a hf 
YH nt 
SNE bh 
4 alo gs 
శ్రి లు Tf — Yt 
y2 Ya = అరే 
Man ల 
౪ 2 న wf ణే 
nth గోట్‌ 4 
fh గి 2 తతి? 
ఇ 2 ఖత 
సై స ౮ ఛి లాగే 
bn 3g ఈతి ల్‌ 
3 CT: 
ఫీ ఆశీ జ స 
oe 1% to f న్న 
అపా ౦ ౦ జే 
2? fina 
2 wm 8 
44 , ba o 
శ గస w 


శా ఖై గ్‌ 
fen 
క్‌ A 
a 9 గ 
క్‌ v2 కోతీ 
i gb 3 
కే «3 10 
f Jp స్‌ 
త్తే థ్‌ 
గ్‌ $e శి 
f క క్‌ . 
గి జ భై షే 
భె 34 mals 
ఓ ళ్‌ Cy శక 
J ) 
౧ భి ల 
H fy ఇ త్రీ fc 
€ఇ చె 
గ్‌ 1. [స్టే 
add ని 
wi ణి | 
బేల క 
ఖు |? 
మ క్‌ 
3 fh J శ} 
“గే ¥3 ce, 
fa (7 | 
fia x f) ఖ్‌ 
1 hb a : 
స టే 
nA 
1 fy 
a 9 గ్‌ 
be గీ ీ 
D fy 
శ J 
a aq | y3 
SIE) 
స 9 3 
«hy § 
"న 
గి ళల జ 
f= 
A 
క చీ 5 
కే ౯ ౦ 
y3 nm 9 wf 
wh hy 


ln 0 
at 9 స్ట్‌ 
ఉత 0౧ 
తభ 
2: భం 
sJ3.3 ఇ శక 
Ree 
౧ YY రం 
శీ 6] 
య బలీ toy 
$y & “, 
x3 గో n 
in 9 ఆం 
Ya f రా 
9 తా 
sf కా 
న్‌ 
7 At 
స్‌ 17 ట్ట 
షః] న; జ్‌ 
ga dg 
J 
fa ha షణ 
ba లి 
1 ల్‌ 
అకు జ 
nm ho 
pg 
$ 
3 
hf 
3 br ౧ 
శి త్త) స 
8) ట్స కళ] ౧) 
ఛి ఖే 
f 
BLE 1 
4 11 0 
కళ 
of 
న్‌ ea 
rr] gi 
bh bp 
ity fh 


“a 
గ A 
wt = 
la fn 
Hd 
శ 3 
ho 
స్‌ ఛే 
10 
gE 
[124 || 
ర 9 
వ 
x 
Ep 
గై ఇ 
ప a9 
౪ hh 
కు 
og 
bu | 
లౌ “3 
bu (త 
తే “తీ 
న్‌ లో 
3 (౧8 
oil 
ఇజ్‌ la 
2 fy 
(04 1 
9 
(3) [ 
: VY 
ga 
é) 
లవి (8 
Wm 
64 70 
(2d [26 


a [2] గ 5 
[సిటి 
శ్రే (0) తత్తే ర్ట | 
x) | గి క 
న్‌ శి 
va \ 3 1 
A Dd hb 16 
న్స్‌ క LE వ 
న చ 
శ] షా | 
g స 
get 
టే a 91] 
ge" స! 
క i [తే . i} 
గ య. 
లీ wf Ph, 
వ) న ర 
య A, 
స తె స 
క | } 
of JE 
3 3 , 
న్‌ స న 
Hg [21] fn fh 
౪ ఖై] 
bh yA 9 
Mgr 
a hr స 
శి టి స 
గో గ్రే జ ౯! 
2} Ye a; 1. త్తి 
cn శి య 1 
సా t తే 
“3. 
he fa 
4 fp క్‌ th 
Vale ఖై ణీ ఖే 
‘ of 3 «ad 
i 99 
0 * | 
yo 1] b, (- 
fm fm HH 


ta) 
| గ్ల 
3 hf 
ha ళ్‌) 
స 6 
శే ళ్‌ 
3] 
tn i 
1) 
/ జ 
fn 
tn 
ED 
గ 
2 
వం 
||] a 
Cr న 
tw ళ్‌ 
(3 
5 
ఫె 3 
3 న్‌ 
bh 
wn |) 
# 1 
A 
ay 
wd © 
x3 
ln 
f 
ష్‌ 
న rat 
“3 63 
కలీ 
ln to 
i} 
0 
x3 
v3 
yn) 
ta 


A 9 
ర్‌ జే 
గ్‌ 9 
ఏ wo 
nf 
fa 

(0 
జె న్‌ 
p23] (|) 
np 
0 శే 
ln న 
గ. 
by 
5 ; 
f 
SI 
A A, 
wer 
cr 
శే a 
ఈ ఓడీ 
my 9 
CO 
wm 

/ 
గ స్ట 
3 hf 
|] pe] 
hr, 

A 
స్తే 
ఏప్ర 

క, 
స! 
శ [) 
సె ౮ 

40 
#0 
0 «4 
0 2 


ఛి షే 
ఖ్‌ 
ల్‌ { 
ఛ్‌ po 
f} 
ry fo 
3 o 
ఇ ar ఖీ 
i 
i} 
జ స ) 
a 
a) a} 
వ్‌ 
f. 43 
౧ O 
| a 
sy 
nn 
3 ye 
ఇ ళ్‌ 
_ be) “3 
ళి ౧ 
Wf 
eh 
లే 
ie 
[7 
ఛ్‌ [1 
గ్‌ . 
3 ౧ 
hh 3 
A తా 
qf 38 
fa hb 
ఫే 
4; 
[1] 
ఖ్టి 
9 
«| స. ౮ 
[0 wf 
ral గ 


ఫ్‌ 8 
2 9 
fre 
5 
గ 
శ Ww 

fn 
ఏ9 తీ 
ఖ్‌ రె 
న 
[] by 
» ౮౦ 
A 1 
12 సీక్‌ 
9 9 
ap 
న tn 
గ్‌ i 
a 9 
| శ 
{3 9 
M8 lg 
ib శ్ర 
' 1 
2 
న x 
ఖే a 

శ్రే 
౧ 
[24 gs 
షో యం 
Drag. 
Wr Qa 
A a Ya 
gh 21 
ప్రభ 
hh 


189 భారత స్వాతం (త్రో క్రద్యమ చరి 


చిట్రగాంగు దాడిచే యుగాంతర బృందంవారు (ప్రభావితులై (ప్రభుత్వాన్ని కలకత్తా 
లోను పరిసక _పహైాంతాలలోను ఎదుర్కొనుటకు ఒక బృహత్చధకాన్ని తయారుచేశారు. బాంబు 
లను [ప్రయోగించి కి లక త్తా క్షబ్బులలోను, సిసీమాలలోను, హోటళ్ళలోను కనుపించిన 
మూరోపియనులను హత్యచేయుట. విమానాశ్రయాన్ని దగ్దం చేయుట, ప్నెటోలు బంకులను 
నాశనం చేయుట. కలక త్రాలోని (టాం బండ్ల రాక పోక అను ెలిగ్రాపు సౌకర్యాలను నిరోధిం 
చుట, రెలు కంశనతు. పట్టాలను కన న. ఈ పథకంలోని (పధాన అంశాలు. 
కాని వల్‌ అన్నీ ఆచరణ సాధ్యంకాలేదు. ఆయినా మొత్తంమీద 1880- 1881-1882 లలో విప్లవ 


చర్యలు _సకానంగా బెంగాలల్‌ వో భారీఎ తున పష. 1933లో ఇవి కొంత తగ్గుముఖం 
పటినా పూ రిగా తగ్గలేదు. 


అలో కాన్ని (పజలదృష్డిని ఆకర్షించాయి. ఇద్దరు యువతులు బెంగాలు 
ఎ ఆండెర్నునులను హత్యచేయుటకు (ప్రయత్నించారు. పోలీసు ఇన్‌ స్పెక్టర్‌ 
త్‌ తామూననును. న నూపరిండెంట్‌ హోడ్చన్‌ను తుపాకులతో కాల్చి చంపారు. 
ముగ్గురు విప్లవకారులు కలకత్తాలోని (ప్రభుత్వకార్యాలయంలో [పవేశించి పోలీసు ఇన్స్‌ పెక్టర్‌ 
జనరల్‌ సింప్పనును హత్యచేశారు; మరి ఇద్దరు ఆధికారులు గాయపడినారు. ముగ్గురు జిల్లా 


కలెక్టర్లు, ఒక జిల్లాజద్ది, ఒక హోరిను సూప౭ెంటెండెంటు( వీరందరు యూరోపియన్లు) ఒక పోలీను 
ఇన్‌ స్పెక్రరు హత్యచేయబడినారు. పోలీసు కమీషనరు గార్డు, డక్కా కమీషనరు కాసెల్సు, 


డక్కా_ పోలీసు సూపరెంటెండెంటు, డక్కా కలెక్లరు రాజషాహి జైలు సూపరెంకెండెంటు 
ల్యూక్‌ , యూరోపియన్‌ సం భఘాధ్యతుడు విలియర్వు- సేట్సుమాన్‌ ప్యతిక సంపాదకుడు 
వాట్సన్‌ _ వీరిని హత్యచేయుటకు జరిగిన | ప్రయత్నాలు విఫలములై. నాయి. 


చిట్టగాంగు దాడి జరిగిన తర్వాత సూర్య సేన్‌" నాయకత్వంలో మూడు సంవత్సరాల 
కొల టన న కొనసాగుతూనే వచ్చాయి. దాడిసఎదర్భుంలో అ రెస్టయినవారిలో 14 గురు 
కు పా చల నారు, సూర్య సేన్‌ నలుగురు న క ఒక (గ్రామంలో దాగి 
నా ౨లో పోలీసులు దాని ప్రై దాడిచేశారు. ఆప్పుడు గొప్ప సంఘర్షణ 


జరుగగా ఇదరు SP కామిరానూ [వ పాలక కోల్పోయారు. సూర్య సేన్‌, ఇదరు 
= య 
యువతులు తప్పించుకొని పారిపోగలిగారు 


పారిపోయిన యువతి (పతిలత కొందరి అనుచరులతో చిట్ట కాంగులోని అయూాదో 
పియన్‌ క్ల బ్చులో 1932 సెష్టంబకు 22న ,పచేశించి. బాంబులను పే అలి అహా కాల్చగా 
ఒక యూరోపి యన్‌ స్రీ మకణించింది. పదముగ్గురు గాయపడినారు. (ప్రతిలత పై కాల్పులు 
జరిగాయి. అప్పుడు ఆమె విషాన్ని(మింగి చనిపో జాపి, తక్కి_నవారు తప్పించుకోగలిగారు. 


1983 పిబవరిలో సూర్యసేన్‌ ఒక ,గామంలో దాగిఉండగా పోలీసులు అతనిని 
పట్టుకొనుటకు (ప్రయత్నించారు. అతడు వారితో పోరాడి, తప్పించుకొనిపోయి ఒక మడుగులో 
ఉండగా యూర్య్మా_సిపాయి ఆతనిని పట్టుకొన్నాడు. అతనికి ఉరిశిక్షను విధించారు. కాని ఆతని 
నివాసాన్ని పోలీసులకు తెలియపరచిన వానిని విపష్తపకారులు హత్యచేశారు. సూర్యసేన్‌ మరణా 
నంతరం బెంగాలులోని విస్తవ ఉద్యమం తీవ్రతను కోల్పోయింది. 


విప్లవ ఉద్యమ పునరుద్దరణము 198 


ఉద్యమాన్ని ఆణచుటకు కొత్త ఆక్షినెన్‌సులవేకం అమలులోకి వచ్చాయి. వీటిని 
సంఘటితపరచి 1880 లో ఒక చబ్దాన్ని చేశారు. దావిఫలికంగా 1933 ఆఖరుకు 1639 మంది 
జై లుశిక్షలకు ఇతర నిరంధాలకు గురి అయ్యారు. ఇవిగాక 1818 చట్టం కింద 19 మంది 
ర్వంధింపబడినారు. 188284 లో మరికొన్ని ఆర్హి నెగ్‌సులు జారీచే మబడినవి. 1934 లో 
వీటన్ని టిని కలిపి కికెస్య తి సవరణ చ చెట్టం అనే శ పేరట ఒక చ చట్టాన్ని జేశారు. దారుణము౭ై_న 
ఈ చట్టాలు ఫలితంగా కలెక్షరు మొద?ై న ఆధి కారులకు క ఆరెస్తుచేసి, 
చు 


నిర్పందధించుటకు. ఆస్తు అను వశ పకచడుకొనుటకు. ప్రజలపై నామూహొక  జరకూనాలను 
విధించుటకు నిర్వాంధితులను వెంటనే విజాకజచేపి. శకించుటక క్‌ లుగా య తేక న్యాయ 
స్థానాలను ఏర్పాటుచేయుటకు. ఆవసరమని తోచిన ఇతరవర్యలను తీసుకొనుటకు నంపూర్తా 


ధికారం లభించింది. వీటిఫలితంగా విప్పవచర్యలు కొంతవరకు తగ్గినవి. 


పరిస్తితులను సమీక్షిస్తూ. “ఇకీవల ఆరె అవల 


6 స 
అ భో 
హత్యలసంఖ్య కొంత తగ్నినా మొత్తంమీద దేశమంతటా మప వ వాతావరణం హ్యాపించిఐడ్‌. 


ఆక్షరాసూ వక్షాలందరిలోకి విప్పి వభావాలు చొచ్చుకొవిపోయాయి. వొంత వదక నిరుద్యోగ 
సమస్య ఉనికి కాకణమెనా వారాప తికల పడదాం, సనసనహాయనిరారక దమం శాసనో 
మ అని జు స్స ఖీ 
ల్హంఘన ఉచిగామం ఎక్కు_వ (పభావాన్ని వహాొండాయి,. గొంద ఆనుచిదులకు ఆహొంసన యందు 
విశాసం ఉనా పభుతం శాసనాలను ఉలంఘించడంరో ఆ ఆధర్య్మంగానీ, సీతికి ఏరుద్దఎగాని ఏడీ 
యు చం న్‌ా టా. 
లేడనే వాదికత?౦ 'వభుకం౦ంప పజలకు 


భయంగాని కవంగావి వేనబ్దు వారిని మార్చింది. 
కా 


—- జత ల శ శ థీ చో 
న్నాయి. ఆన్ని పక ఇాలయాల విప్ప వబ్బందాలు 


- పోలీసువారు వీరి ఆచూకీని తెలుసుకొనడం సం టో |! యువకుల నేకులు 


యి 
ఉద్యమంతో పార్గొనడం ఇంకొక విచారకర మైన పరిణామం” ఆని ఒక నిడేడకను ప్రకటిం 
ళా 


ఏ, ఒకవె పు శాసనోఃంఘన మ ఆక్‌ కొకివెసు కరు ఉట వ ఉద్యమాన్ని పభు3క్చ్షం 
ర 


9 
0 


fh ఓ 

tix 0 
uy f 

1 | | 

ణి 

ih 


చంద ——— పై. యువకుడు కంగంబోకి ర ఫర ఉద 

ఆనుచరుల నేకులను ఆకర్షించాడు. విప్లవ సంఘం పేరు హిందూస్తాన్‌ సోషలిస్టు రిపబ్లికన్‌ 

సంఘం ఆని మార్చాడు. ఎవిటిష్‌ అధికారం సిర్మూలమై స్వరాజ్యం పక్పడిన తర్వాత సోషలిస్టు 

సిద్ధాంతాలకు అనుగుణంగా భారతరాజ్యం నిర్మాణం 'కావలెననేది దీనీ అలక్ష్యం. సంఘాన్ని 
13 


రథ భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


పునర్నిర్మాణం చేపి అనేక విష్తవ చర్యలను సొగించినాడు. 1928 [పొంతాన దేశంలో ఆర్దిక 
పరిసితులు డిగజార సాగాయి. బొంబాయి, కాన్‌పూరు, కలకత్తా నగరాలలో కార్మికులు సమ్మెల 
లోకి దిగారు. ఇదికూడా విష్తవభావాన్ని బలపరచింది, 


ఆజాద్‌ నాయకత్వంలో జరిగిన హత్యలన్నిటిలో లాహోరు నగరంలోని పోలీసు 
అధికారి హత్య ప్రనిద్ది గాంచింది. ఈ హత్యను చేసినవాడు భగత్‌సింగు. సైమన్‌ కమిషన్‌ 
978లో లాహోరు వెళ్ళిన సందర్భంలో ఎర్నా కున బహిష్కరణ ఊరేగింపులో లజపతిరాయికి 
డబ్బులు తగిలి, తర్వాత కొంత కాలానికి 1928, నవంబరు 17న ఆయన మరణించాడు, 
బ్బ అకు సాండర్వ్పు కారకుడనే భావం వ్యాపించింది. అందుచేత విపష్తవకారులు అతనిని 
యడం అవసరమని భావించి అందుకుగాను యువకడై న భగత్‌పంగును నియమించారు. 
అతడు పట్ట పగలు నిర్భయంగా సాండర్ప్చును కౌల్చి, చంపి, తప్పించుకొని వెళ్ళిపొాయ్యాడు. 


mG 
4 

dh (రె 
re 


ఈ హత్య ఫలితంగా లాహోరు (ప్రజలపై పోలీసువారు ఆనేక కఠిన చర్యలను 
తీసుకొన్నారు. వాటిని భరించబేక వాదిలో కొందరు, హత్యలను గావించి తప్పించుకొన్న విప్లవ 
కారులు పారిపోవడము. (ప్రతిఫలాన్ని (ప్రజల అనుభవించడమూ జరుగుచున్న దని గొణగ నయ 
ఈలాటి మాటలు భగతీ సింగు మొదలై నవారి చెవులలో పడగా వారు ఈ పర్యాయం బాంబును 
పేల్చి తామే ఉరి శిక్షకు వొాతులు కావడం ఉచికమని నిర్హయించుకొన్నారు. ఇంతేగాక 
లో సహాయ నిరాకరణోద్యమం ఉపసంహరింపబడిన తర్వాత దేశంలో రాజకీయ 
౦ చాలావరకు నశించింది. పరాయి పరిపాలనపై తిరుగుబాటు చేసే ధోరణి (ప్రజలలో 
తెగింది, విషవకారులకు ఈ ధోరణి చాలా అసంతృ ప్ర్తిని కలిగించింది. (ప్రజలలో స్వాతంత్య 

తమ ధర్మంగాను. దానికి దేశాన్నంతా ఆకర ంచగల ఒక విప్లవ 


రు 
దీనిని ఆచర తక bea భగత్‌ సింగు. ఆతని సహచరుడు బతుకేశ్వరదతా 
పిలు 8 న ఢిల్లీలో కేండ శాసనసభ సమావేశమై కార్మికులు 


నమ్మెచేసే హక్కును తగ్గించుటకు నా 4 ంపబడిన బిల్లు నొకదానిని గురించి వోబుచేయవలసి 
ఉండినది. ఇదిగాక కమభ్యూనిసులను ఆణచిచేయదలచి ఇంకొక బిల్లును కూడా (పభుత్వం ఆనాడే 
ప వేశ పెట్టదల రడి. దీనిని (ప్ర వశ పెట్టడం అనుచితమనే అభి పొయాన్ని సభాద్యక్షుడై న విట 


చ 
యిపకెక్‌ వ్య కంచేసి. దాస్‌ వవేశాన్ని (పతిఘటి కిస్తాడనే ఆభిపాయం దేశంలో వ్యాపించి 
ఏ 8 సమావేశం దేశంలోని (పజలందరి దృష్టిని 


ఆలాట్‌ రోజున శాసన సభలో (వవేశించి బాంబును (పయోగించవలసిందిగా భగత్‌ 
పింగు బతుకేశ్వర్లు తీర్మానించుకొన్నారు. వారి ఉద్దేశం ఎవరిసీ హత్యచేయడంకాదు, బాంబు 
అను ప్రయోగించి. తాము [_పాణత్యాగాన్ని చేయ సఎపిద్దులుగా ఉన్నట్లు (ప్రజలకు విశదపరచి, 
దేశంతో రాజకీయ మ కలిగించడం అవస రమని భావించి వారీ కార్యానికి పూను 
కొన్నారు. వారు కాసన సభను (: వేశించి కార్మిక సమ్మెల చట్టంపై వోటింగు జరిగినవెంటనే 
శాసనసభ మధ్య భాగంపై స భగత్‌ పింగు, తర్వాత "బతు వేశ్వరు ఒకొక బాంబును 
(పేల్చారు. ఎవరికో కొందరికి స్వల్పగాయాలు తగిలాయి. బాంబులు (పేల్చినవారు వెంటనే 


నో? 
శు 


శ్‌ సోషలికు 


195 


hy 


వదత సా 


rn 


a 


పోవుాక' ఆనే నినాదాలతో 1 


తనమ 


ప 


a 
ఇ 


డరణము 
త్‌ 


ళ్‌ 


శ్రమ పునరు 


వ్‌ 


an గ ఖే ౧ ౩౦ 
సల్ల HAR శక 21కి అస శవ వగ 
గ్‌ ఈ స శ LA yi} Ya * 9 గ్‌ య గే wd శ 9 
nas: dH? గి 9 ha న్‌ా is Phe ల nu 
3 1 Bae ng a» i fp 40 శ్‌ ee (] లి 22 స 
ఇ ౧) ఫి 1 f ఇ = sd ur (0) 
Rh age <4 GP ew లి haw rom! 
“3 fy 9 ఛే త్‌ జే | y3 శ శే సో ఆ ' 1 జ్‌ ఖే 3 శ్వ f n ౮ శీ) 
#3 mn శే ఉక f, |] ? 2 hb A fీ | bf |] A 0 4} fe 
శ fa 2m Ao 3 9 hk [1 a ఇ] 9) శ 40. 
a 8 gry భల “ta hf ఖీ 
nm) Sn mney fh fb ష్‌ ఫి ఇ తే తికి a 
brn Wn |. » 4 caf (2 wi Ye pp | 
ఇ ba CR) Ya జ ల | A జ స్మ 9 <9 ఫీ 4 ఖ్‌ 
wm 0 ft fn lf 9 adr oe Hina sp 
౧ ft a రీ fa i ry / ఫీ త శే a 8 f f 
ళ్‌ ar ain drsaphan Gust 
గ్ల స్ట J * శ CE శ శ జే a 
శ సే rd J 3 LE నం 3 కం WE A లి స్‌ గని శ న fy by 3 a శ్ర డీ 
గీ f- శ గ్‌ “ గ్‌ ih fa జ ఖా 3) a శీ x3 జక Ww wn fa. 
$2 క a} ఆ గ న శే i we ఓ శ 
ళ్‌శే 7) ™ a | శే ¥ cd + శ 3 ప్ర b Ig శే J నే fa J ళీ |) ॥ 1 3 ల్‌ ౮ 
య hy tia f- శే hu mn p bt ఫీ లగ్న జ్ర 
hw hh a Mf yj aR Roa 
ఎ ya fa శశీ కే ఫు ఇగ [1 జ అశ లేకే / 
71 hb 9 లి ; ఎ శళీ స ఆ no hea MA: 1+] «a 9, 
గాని hq 9 i a on 4 1) 1 ఖై 
gp a dg పచ yeh hdd 
ant fain R pa “Om 3 # yo తలి 
Wee i NH 9 wm fag p AT 1 | |] iH (| + 
అ చే + ఎ జీ శ | ళ్‌ 
0 క్రి రో ల 4 dn ahaa గ ad క 
త్త 14 చా ల్లు 1ఆ థ్‌ i 0 S3౪ గ స య ) క 0 J 
బ్‌ లి గ స ba ఆ 7 %; 23 ఫ్‌ wr pl a a ్తి 
BG: 3 gab స్త స (సతి ఆట... ly | | bn a 
సి 4) న్ని , 9 (1 క ya wf 3 త లీ 3 #0 v3 if, నై జ) స్‌. 
నే క te శ్‌ ఉసి | x * x3 ( } Wu 
అ ఆ 3 ని bess FS DIE 
} «3 «2 | టి 0 ay గ్‌ చే qs టి 
న న... 
3 గ్త్‌ జె ph వం కిన + we a?) సల i} 2 త్య 
at Baar mn శి కి గం 1 వీసం ఆ hb 
a గీ wig ఎ Fe అ ని | x3 a ౮) ఈ vv గే * సి ఈ 0 
ao. అం వంచి క తి స" ఫి + నవి తి Hd hom 
స 3 అ) a 3 la “2 సీ క «3 ఛి ఖై ్‌ శ పే శ ) ( ౯ 1 1 |] గ్‌ f శె “ a 
ye అలి wu 1b k గ్ర స త. &3 1 ర 4 గీ ఖ్‌ స్‌ 0 a3 " b 
«2 శ ఈ ర్‌ A వ hh శక్ర f @ ఖు 4 %) 13 న ఖే ళం) 
ng Fos ph షస త bey | 
apa సేత క్త శక శ 9 సొన Chg 3 
Ye ఆ 133 0 | «9 ౧ 
టి 9 ౧న 26 [0 ౨/12 bh 9A 98 ఏ శ లే సీ 


తప్పించుకొవిపోగల ఆవకాశం ఉండినా వారు ఆక్కడే నిలబడి “విప్తవం శాశ్వకంగా వర్షిల్లు 


విషవ ఉద 
గాక”, 


జలకు ఎంతటి 
ధ్యంకాలేదు. 


ణో 
చ 


(~~ 


౧ సక్‌ 


ద 
టు 


నో 
పబ hey 


హోాజరుపెబడం సొ 


PE: 


రి (పవ కనకు నికసనగా విచారణ కొలంలో 


లో షపా 


భిమానాలు ఉండిన 
భగత్‌ సింగు మొ 
కోరుకు హాజరుకావడం నిరాకరించారు. బలవంతంగా వారిని 


యు 


వెళ్ళి దహాన,కి 


గి 


స్‌ 


జోహారు అలరించారు. 


196 భారత స్వాతంత్రోద్యమ చరిత 


నేకగులు కోర్తుకు రాకపోయినా వారిని విచారణ చేయుటకు అనుకూలంగా (పభుత్వం ఒక 
ఆర్షినెన్‌ సును జారీచేసి, నామకార్హం విచారణ జరిపించింది. 1980 అక్టోబరు 7న కోరువారు 
తీర్పు చెప్పారు. దీనిఫలితంగా భగత్‌పింగు సుఖదేవ్‌, రాజగురులకు ఉరిశిక్ష, మహావీర్‌ తివారి 
విజయకుమార్‌ సిన్‌ హో (ప స్తుతం హైదరాబాదు నివాసిలకు ద్వీపాంతరవాస శిక్ష, అనేకులకు 
దీక కాల జై లుళక్షలు విధించారు. భగత్‌సింగు జైలునుండి తప్పించుకొని పోవుటకు తోడిఖై దీలు 
కొందరు ఉపాయాన్ని పన్నినారు. కాని ఆతడు తప్పించుకొనిపోయి ఉద్యమాన్ని అ(పతిష్టపాలు 
చేయడం ఇష్టపడ లేదు. ఉరిశిక్షను రము చేయించుటకు ఒడంబడిక సంప్రతింపులు కాలంలో 


ఆల యి వయ 
స 


గాంధీ కొంత (ప్రయత్నం చేశాడు. కాని ఇర్విన్‌ దానికి అంగీకరించలేదు. తుదకు 1931. మార్చి 
28 న ఉరితీయబడినాడు. 


ప్రజలు ఆతని మృతదేహాన్ని తమకు ఒప్పించవలసిందిగా కోరారు. కాని దీన్ని 
నిరాకరించడ మేగాక దానిని ముక్కలు ముక్క_లుగావేపి. ఒక గోనెసంచిలోపెట్టి రహస్యంగా 


ఫిన్‌ జ్‌ పూరుకుతసుకొనివెళ్ళి సట్లీజ్‌ నదీతీరంలో దహనంచేసి,డేహం పూర్తిగాకాలకముందే నదిలో 
పార వేశారు. (గామనస్సులు కొందరు ఆ సమయంలో అక్కడ ఉండినారు. ఈ దృశ్యాన్ని చూచి 
భరించలేక పోరీనువారు వెళ్ళిపోయిన వెంటనే కాలీకాలని శరీరాన్ని వెలుపలికి తెచ్చి మంత 
పూర్ణంగా చహనండేసి, _స్రికలను చితాభన్మాన్ని నదిలో కలిపారు. 


అ 
రోజులకో భగత్‌సింగు నామము భారతదేశము నలుమూలల గాంరిజి పేరువలె 


మ 
విధ్యాతదమైబోయెననుట ఆతిశయో క్తి కాదు,” అని పట్టాభి సీతారామయ్యగారు వారి కాంగైసు 
చరిత్రలో వాశారు ఈ వాక్యంతో ఎంతైనా సత్యం ఉన్నది. శాసనో౨౦ఘన 
వ్‌ సు. 
ఉద్యమం పజల ప్రశంసకు ప్యాతమెనపే విప్తవ ఉద్యమం కూడా వారి (ప్రశంసకు 
మజ లి రా 
పాతిమెండి, శాసనోలంహన ఉదఃమంలో పాచొని లాటీ దెబ్బలకు, తుపాకి కాల్చు 
amr చా లి "టై. 
కుక జైలు బాడలకు పరిళైన వారిపట్ల [ప్రజలు ఏలాటి గొరవాభిమానాలను (పదర్శించారో 
విప్లవ ఉద్యమంలో పొల్లొని డేశవిము క్రికై అనువులు కోల్పోయిన భగత్‌పింగు సూర్య సెన్‌, 
తీ a తే అజ్‌. లాలు 
చదడ శఖర ఆణాద్‌ మొదలైన వారిపట్ల [ప్రజలు ఆలాటి గౌరవాభిమానాలనే (ప్రదర్శించారు, 
ఇజ్‌ న! ఇక ఖు న జీ మ్‌ జ అయి 
ఇళ పిము కికి దౌరనఃకహిత మన పోరాటం సాధనమెనకే డౌర్తన్య సహితమెన విప్లవ ఉద్యమం 
అట్‌ జ క షం యజ గా జి యా లాం 
కూడా నాభధభనమని వాదు భావించారు. తాత్కాలికంగా ఈ రెండు సాధనాలు ఫల(పదం కాలేదు 
షా 


hh 
భో 
t3 
{A 


థ్‌ 4 


(బైజిష్‌వారు దేశాన నుండి వెళ్ళిపోయి న్వరాజ్యం లభించడంలో రెండు 


లొ డు కుట “కేసు ఫలితంగా ఉద్యమం కార్యకలాపాలకు కేంద్రంగా ఉండిన 
హిందూస్తాన్‌ సోషలిసను రిపవీ కన్‌ సంఘానికి చావు దెబ్బ తగిలింది. 


డారు తపా తకి*-నవావంతా ఉఊ 
m Oo dt ge 


2 


దాని నాయకులలో ఆయి 
శిక్షకో జె లుశికషలకో పా_తులయ్యాారు.. వీవుుకూడా ఆజ్ఞా 
౧ఘానికి చాలాకాలాన నుండి నాయకుడుగా ఉండిన చంద 
శేఖర అజాద్‌ రహస్యంగా ఉద్యమ కార్యకలాపాలను సాగిస్తూనే వచ్చాడు. లాహోరు కట 
శకేసకు జవాబుగా 1929 డిసంజరులో వె (నాయి (ప్రయాణం చేస్తున్న రై లుబండి పట్టాలపై 
బాంబు (పేలే ఏర్పాటులు చేశాడు. అది _పేలడం మూలంగా బండికి కొంత నష్టం కలిగిందిగాని 
వై (సాయికి ఏలాటి ప్రమాదం నంభవించలేదు. 


Ct» 


న్నీ 


తంగా సంచదించవలవీ వచ్చింది. న 


197 


ద్దరణము 


శమ పునరు 


ప్రవ ఉద 


ban 
(cen 


కే ఫ్రై 
GA పై (వ షే స్స ald Rep గ 
కై... గ A Med BED ౧౪ a 
a ల్‌ ర “ న్నీ న శ శై శ at re Ww గ్‌ fh జ [2] ౧ 4» gy ల్‌ ళు 
క జ 1 శ 7 గ ఖో శె 00 rf «RA A A f 
సడి లంలో ర సి స Sng J} ha యశో స న్‌ 
f 3 స [) ఖే రి. శ క షి 9 54 a f} క [1 క్‌ ళం! al d శే స్‌ జ! tf న! 
చప స్ట శకం టంత brn A కసి Be 
f క ట్‌ ఛే A ఫే y3 1 * fb శ స | 3 1) ma క oy hh fa లే ఓ ౧ ఫ్‌ ౧ 
విత గ్ర 9 HER ళల శ టీ pom Hib GY Em 
he? 5 ఈలి 1 గ aad క : Lo} 
rn Rg pur igang nm Hab wT Ek ou 
i లి గ క్ల జ్‌ శె జీ / హ్‌ ఖం ఇ 
న్‌ HA ఏ ఆ న wh b చ dag bE h సె a శ 7 1)! ఖ్‌ స i} (1 
జల ‘lt, షీ y2 స Ya క wy 1 లకే it 5 3g 9 6 1 "i [|] గ్‌ 3 బే J ఇగ ఫ్ర v3 
జై గ J ‘3 గ్‌ గ్‌ శ f Cy శ్ర 5 ps చ శ { yi కే ఇల ఇల్లీ య 
స BER వ. 
nm 1) క్స్‌ 42 స్‌ ఏ 2 ఖు Md ర “ ది కి శ (౮ [1 5» లి, id ym 
than . a ha [ 3 0 pe ( ; ie a 
ON ES yap Wir లే స mf [స స 
గ్‌ 3 + జ్యా fa బ్‌ ల్ల | ‘ లఖ ” క స్థ గ (1 య ళ్ళ సి o పే 
శ ln న్‌ |] [౧ hh శ 4 rd 3 జ గ శ గ ఖే క a} ఛే x fa టి గా 
జస బ్‌ ఖే g ఇట్టి 9 ౧) 3 ౮ “ర్చ xf స్ట tn 3 గ Se st 0 bh గ a 1 
1 టీ TD 2 యి 1 nm 9 ౪] 1 (3 0 శి [గా “95 
" Wn, (24 12 మయ 3 hb 1] sa hb by 4 cs 4 ఓ చ 
స్ట క || న టే 9 అ Ta ఫ్‌ ర 1 గై స్‌ ఖే v3 గ 9 PO i శై శే 0 hh గ్‌ ‘3 fp 
a: wt 3 చళ్ల & న గ ఖే @ శ Ta fh as క” ఛ్‌ య న ళ్‌ fa «i గలు ర్స్‌ a3 a} £2 x4 
శశీ ఇడ es ర వే ణ్‌ ళో శ్రి fs § ఎ | రే గ్‌ గ) ౧ wig (నే స్త (స fa ళ్‌ 1] h [2 n, sd, 
Es 0 జీ న taE aA 1 ౧, 11202 a 0 
[1 బ్‌ సే షక ఈ * ర ఖే wt it శి “4 2B | [1 సీ న f ఓ] గిం yf} శ 
b స “a hu 3 రమని ం Wa a VI శ ర్త 9 గి 
i a b a Ye గ జేసి (3 a 0, te te 62 Mm or "9 “0 ల «7 
bh TIF అ చికి టిజి నిగ Sh pad gut de 2 ry. 
Sh అ టోల్‌ ni nso JHE jie of 7 థి న. 
౪] ధం క] ళ్‌ గ్‌ గ్గ శ్‌ గ్‌ eH 4 : గ్‌ (జీ సే wy ॥ేో ళా Ye గ్‌ ౧0 ఖం జీ fb (2 # డే 3) WY 
bh వ U1 1 శత ఇల శ్జే by a న్య స్‌ fh శ] fa జ వ ్న) ee 9 f 
మ. స... |. 
క్షే ఈ é or 
సడ లొట్ట శి ధి 2 ఫలి టల న pa: స టం 
స “nag లి gm నా 6 nw tm mW | ws ire 
క ర ళ్‌ 40 3 2 ౦౫ ఢాం శి ర 2 ర్తి ఖై ట్ట d fh || ని 1) i? { # 8 | 
ళ్‌ నై శ శ Ag 1 ట్ర్‌ గ్‌ (౧4౦ vi గ 00 ఇం క ఖి శ f} 4) 148 x3} 
3 a bh ట్ర ఛే జ! |] ళల శ్రీ ¥ శి [౨ an ya ౬% ఛే 62 గి ఛే "గో (| స్తీ eh ౮ "aa ళ్‌ + £ d fh) 
FERRITES AG లబ Pa 
¥ 73 aq టా .. | ల భం ఖీ వ్‌ 
గ్ల జ్‌ గ్ర లె sl a pa Eg i క. hb / స 1 wr శ గ్‌ ఓ గ్‌ . శ్‌ ౧ a శ 
nn ఏ శి డిం ల్‌ సిత పి స ప వాన నీల Pp" ల Vf 3 ల 
f అ బ్ర ఈ fh ఇ Y ) |) ల b a 
YY hb hb a fh స్‌ రీ | ba pp ౫) క f 
3 Ye గ్‌ # క్‌! ళీ ం 


టికీ జరగ 


దని వారు విశ౭వి 
వి నైైపెంచారు. (పజలకుకూడా ఆది J 
ఆచరణ నా వధరైంకొదని,దాన్‌ని ఆధారం చేసుకొని 


a 


198 భారత స్వాతం త్రో కిద్యమ చరిత్ర 


సాఃతంక్రర్ణ సమరాన్ని సాగించడం ఆకాశంలో భవననిర్మాణ (పయత్నం వంటిదని, ఉన్నత 

ఆశయాన్ని సాధించుటకు బల పయోగం చేయటం నీతివిరుద్ధంకాదని, గీత మొదలై న మత(గం 

ధాలు ఈలాటి బల్బపయోగాన్ని సమర్డి స్తున్నవని భావించి వారు విస్తవ ఉద్యమాన్ని సాగించారు, 

కాలక్రమాన వారి ఆశయం విశాలతర మైంది. తమ లక్ష్యం పరాయిపరిపొలనని తొలగిం 

చడం మా(త్రమేకాదని. దాని సానేడేశంలో సర్వమానవ సనుత్వాన్ని సౌ భాతృత్వాన్ని ఆధా 

రంగా నవసమాజాన్ని నిర్మించడమవిన్నివారు (ప్రచారంచేశారు. వారి సంఘనామధేయంలో 

“సోషలిస్టు” అనే మాటను చేర్చడం దీనికి తార్కాణం. భగత్‌ సింగు బతుకశ్వస్లు వారి వాజ్మూ 

లంలో దీనిని స్పష్టం చేశారు. బాంబులు తయారుచేయడంలోను పోరాటాన్ని సాగించడంలోను 

వారు కాలకమంగా ఎక్కువ సాంకేతిక నై పుణ్యాన్ని (పదర్శించారు. చిట్టగాంగు ఆయుధా 

గారాలపై దాడి దీనికొక నిదర్శనం. ,బ్రిటిష్‌వారిపై గొరిల్లా యుద్ధాన్ని సాగించుటకు వారు సంక 

ల్రించారు. మొగలు స్నామాజ్యాన్ని విచ్చిన్నం చేయడంలో శివాజీ ఈలాటి యుద్దాన్ని సాగిం 
త షు ఇ 0% వ 

చాడు. వీరికి శివాజి మాగదర్శకుడయ్యాడు. 
"స 

వ ఉద్యమం ప్రజల ఆమోదాన్ని గౌరవాభిమానాలను సంసాదించగలిగింది, 

శిక్షలకు గురిెన విప్తవకారులను పశంపిసూ దేశమంతటా (ప్రజలు నిషేవాజ 

aa) అ వావి ఖో 

జరపడం దీనికి ప్రబల తార్కాణం. ఉద్యమం మూలంగా 


సంపాదనపట్ల దీక్ష, పరాయిపరిపాలనపట్ల 


అల ళో 

డషం బలపడినాయి విప్ప కారులు (ప్రధానంగా ఆశించిన ఫలితాలు ఇవే. ఇవి కాలక్రమాన 
జ 

సరాయిషరిపాలన ఆంతకించుటకపు స్వరాజ్యం లభించుటకు దారితీళాయి. 


విస్తవ ఉద్యమ ,పభావం 1942.41 “క్విట్‌ ఇండియా” ఉద్యమంలో స్పష్టంగా 
గా టా అ పి ల 
తలు పోరాటంలో ఇది తుదిఘటం. ఇందులో ఆహింసావాదులతోపాటు 


గ్‌ 
+ ఇటో స ణు నో AT గ ర . 
ఈ విధంగా విప్ప న ఉద్యమం సా తం తోకిద్యమ చర్మిత్రలి ఓక (ప్రధానస్టానాన్ని 


Bhavan: Vol. xi 

Tarachand, Vol. 1౪ 

పట్టాభి సీతారామయ్య; కాంగైను చరిత్ర 

R. C. Mazumdar: History of the Freedom Movement in India 
Vol, iii 

Manmathanath Gupta: History of the Indian Revelutionary 
Movement 


అధ్యాయం 12 


1929-39 లోని పుణావూలు 


శాసనోల్ల ంఘన ఉద్యమం సాగుకున్న కాలంలోను, అటుకర్వాత ఆముడారు సంవ 
తరముల వరకు దేశంలో జరిగిన ఇతర రాజకీయ పరిణామాలు సాతం(త్రో కిదకమ చర్విత పై 
ఆధిక (ప్రభావాన్ని వహించినాయి, వాటిని గు50చి ఇపుడు తేలుసుకొనవలసి వుంది. 


1 


జాతీయఉద్యమం ప్రారంభమైనప్పటినుండి (విటిష్‌ పరిపాలకులు దానిని (పతిఘటిం 
చుటకు రెండువిధానాలను అనుసరించారు. ఆందులో మొదటిది దచమనవిధానం. దీనిమూలంగా 
వారు ఉద్యమాన్ని అఆజణచివేయుటకు సంకల్పించారు. దీనితోపాటు వారు కొన్ని రాజకీయ 
సంస్కరణలను | (ప్రవేశ పెట్టి (ప్రజలలో కొన్ని పక్షొలకు నెండినవారిని కొన్నివర్గాలవారిని తమ 
అనుకూలంగా పతక (ప్రయత్నించారు. Pa హారైంజి ఈ విధానాలను వినియోగించి 
వందేమాతర ఉద్యమాన్ని విప్లవ ఉద్యమాన్ని అజచుటకు (ప్రయత్నించినదీ, మింటోమాశ్లె 
సంస్కరణలు ఈ (ప్రయత్నంలో ఒక భాగమై మెనదీ మనం ఇదివరకే తెలు ఐసుకొన్నాము. హోమ్‌ 
రూల్‌ ఉద్యమాన్ని ఆణచుటకు చెమ్చుఫర్తు మాంఫేగుబ ఈ విధానాన్ని అనుసరించారు. ఆ 
కాలంలో వారు అనేకులను నిర్బంధించుటతో సహా మాంజేగు చెమ్బఫక్ష సంస్కరణలను 
వేశ పెట్టారు. 


యజ్న 


అడ 
| 
వై 


శాసనోల్లంఘన ఉద్యమం సాగుతున్న కాలంలో కూడా ఆధికారులు ఈ విధానాలనే 


అనుసరించారు. దారుణ మైన ఆవినెన్సులను, వాటికి ఆధారముకె న సాయుధ పోలీసులను, సె ఏ 
fe a 
జ 


కలను వినియోగించి వందలాది జనానికి ర వేలాది జనానికి నరకబాధలతో కూడిన 
క్నంధము కలిగించారు. దీనితోపాటు లిబరల్‌ పక్షారికి చెండినవారిని, ముస్తింలవంటి అల్ప 


సంభ్యాక వర్గాలను తృ పరచ ఉద్దేశంతో _ య సంస్కరణలను కొన్నిటిని వవేశ పెట్ల 
నొ 
3? 


వ 
ఎ 
an 

జల 

స 


సంకిల్సించి “భారతదేశ ప్రభుత్వ చబ్లము మును 1885 తో (Government of ludia Act 1935) 


వేశారు, 
ఈ చట్టాన్ని రూపొందించే విషయంలో జాతీయవాదులకు (బ్రిటిష్‌ పరిపాలకులకు 
మధ్య విసరీతములై న ఆభి ప్రాయబేదాలు ఉక్పన్నము లై నాయి. జాతీయవాదులు చట్టంయొక 
శ యమునా 


A 
ఐక్ష్యం డుమినియన్‌ (పతిప తిం వెంటనే ప్రవేశ పెట్టడంగా ఉండవలసినదన్ని డానిని రూపొందిం 
చడంలో భారత (ప్రతినిధుల సూచనలను ఆధారం చేసుకొనవలెనని పట్టుపట్టారు. కాని (ప్రధమ 
దశలో అధికారులు ఈ ఆధి పాయాలను నిరాకరించి, భారతీయులకు ఏలాటి _పాతినిధ్యంలేని 
పై మన్‌ కమిషన్‌ను నియమించి, దాని నివేదికను ఆధారంచేసుకౌని చట్టాన్ని రూపొంనించుటకు 


సిద్ధపడ్డారు. కాని ఈ కమీషన్‌ ను దేశంలోని (3 పముఖప్వా లన్నీ బహిష్టారించడంచేతను, అది 


200 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


దేశంలో చర్చలు జరుపుతున్న కాలంలో కాం[గెసు శాసనోల్లంఘన ఉద్యమాన్ని సాగించి (పజాభి 
ఉపపొాయాస్‌కి గల శక్తిని నీరూపించడంచేకను. 1929 నాటికి (బిటన్‌లో లేబరుపక్షం అధికారం 
లోకి రావడంచేతను ,అధికారులు తమవై ఖరిని కొంతవరకు మార్చుకొని భారత (ప్రతినిధులతో 
కూడిన రౌండ్వుకేబిల్‌ సమావేశ చర్చలను ఆధారం చేసుకొని చట్టాన్ని రూపొందించుట 
కుడేశించారు. కాని అప్పుడుకూడా డుమినియన్‌ ప్రతిపత్తి చర్చలకు (పాతిపదిగా ఉండవలెననే 
వాదాన్ని వారు నిరాకరించడంచేత సమావేశంలో కాంగైసు పాల్తొనలేదు. మొదటి రౌండు కేబిల్‌ 
సమావేశం జరిగినా అందులో కాం[(గెసు పాళ్లొనకపోవడంచేత దానిలో జరిగిన చర్చలుగాని, 
ఆది చేపిన సర్ట్వయాలుగాని దేశంలో ఆక్యంత [పాధాన్వాన్ని వహించి సంపూర్ణ స్వాకం(త్య 
సంపాదనార్టం శాసనోల్లంఘన ఉద్యమాన్ని సాగిస్తున్న కాంగెసుపార్టీకి ఆమోదయోగ్యం 
కాలేదు, కాంగసుకు ఆమోదయోగ్యంకాని రాజకీయ సంస్కరణలు నిష్ప్రయోజనములనే 
భావం (బ్రిటన్‌లో ఆధికారంళో ఉండిన బేబద్‌పక్షంవారికి ఏక్పడింది. అంతేగాక శాసనోల్లంఘన 
ఉద్యమాన్ని అజచుటకు _ప్రభుక్వం చేసిన ప్రయత్నాలు ఫలప్రదం కాలేదు. ఈ పరిస్థితులలో 
1931 లో గాందీ ఇర్విన్‌ ఒడంబడిక జరిగి, రౌండుకేబిల్‌ రెండవ సమావేశంలో కాంగెసు 
1పతినిధిగా గాండి పాల్గొన్నాడు. కాని ఇందుమూలంగా ఏమీ లాభం లేకపోయింది. మొదటి 
సమావేశంలోనే (పధానములైన చర్చలు జరిగి టైటిష్‌ ప్రభుత్వం కోన్ని నిర్హయాలను తీసు 
కొన్నది, గాంధీ వాటిలో ఏలాటి మార్పూ చేయలేకపోయినాడు. ఇంతేగాక మొదటి సమావేశ 
కాలంలోనే (బ్రిటన్‌లోని సముఖవర్షాలవారు ముస్తి ౦ (ప్రతినిధులను హిందూ (పతినిధులనుండి 
పూర్తిగా చీలదీయగలిగారు. రెండవ సమావేశ కాలంలో ఈ చీలికలు మరింత బలపడినవి. 
రెండు మతవర్గాల మధ్య సమైక్యతను కుదుర్చుటకు గాంధీచేసిన ప్రయత్నాలన్నీ నిషృలముజై. 
నాయి. దీనికితోడు అప్పటికి (బ్రిటన్‌లో లేబరుపక్షం అధికారంలో నుండి తొలగి స్నామాజ్య 
న కాన్‌సర్వెటివ్‌ సక్షంవారు అధికారంలోకి వచ్చారు. ఈ కారణా లన్నిటి 
ండవ సమావేశంలోని చర్చలలో కాం్మగెసు (ప్రతినిధిగా గాంధీ పాల్గొనినా 
ఇడి రాజ్యాంగచట్లం రూపొందడంతో ఏలాటి (సభావాన్ని వహించలేదు. 

కాన్‌ సర్వేటివ్‌ పక్షం ఆధికారంతోక్‌ వచ్చినతర్వాత రాజ్యాంగ సంస్కరణల విష 
యంలో బిటిష్‌ అధికారులవై ఖరి పూర్తిగా మారింది. భారతీయుల అభి పాయంతో నిమి త్తం 
లేకుండా సైమన్‌ కమీషన్‌ నివేదికను ఆధారంచేనుకొని రాజ్యాంగచట్టాన్ని రూపొందించుటకు 
యించుకొన్నారు. ఈలాటి నికయాన్ని కాంగెసువారూ స్వాతంత్ర్యాన్ని కోరే ఇతర 
రూ _పతిఘటించినా ఆల్బసంఖ్యాకవర్షాల సహాయంతో ___వాటిలో [ప్రధానంగా ముస్లింల 
యంతో___ఆలాటి _పతిఘటనను ఎదుర్కానడ ౨ సులభసాధ్యమని కామంచి, తమరాజ్యాంగ 
అలో వక పయోజనాలకు (ప్రాధాన్యం కల్చించారు. ఇదికూడా సైమన్‌కమీషన్‌ నివే 
కకు అనుగుణమైన నిక్షయమె. దీనికితోడు రెండవసమావేశం జగిగిన త్వర్వాక కాంగెసు 
సాగించిన. శాసనోల్ల ంఘన ఉద్యమాన్ని బల(పయోగంద్వారా పూర్తిగా అణ చివేయగలిగారు, 
ఆ నాడు వె[స్తాయిగా ఉండిన విలింగ్లన్‌ దారుణమైన ఈ దమనవిభానాన్ని విజయవంతంగా 
కొననాగించాడు. వీటి అన్నిటి ఫలితంగా రాజ్యాంగ సంస్క_రణలనే చక్రం చుట్టి చుట్టి తుదకు 


యధాస్థానానికి వచ్చింది. సైమన్‌ కమీషన్‌తో (ప్రారంభమై రెండు రౌండుటేబుల్‌ సమా వేశా 
అతో కూడిన మార్గంలో నడిచి తిరిగి వై మన్‌కమీషన్‌ నివేదకను చేరింది. 


భల లి 8 
లే ల iy [ల 
q గ ల 
(x {yx 
లి 


{tw 


1929.39 లోవి పరిణామాలు 201 


జాతీయఉద్యమం (ప్రారంభ మున నాటిను౨డి బిఐిన్‌ వముఖవర్షాలకు చెందినవా రనే 
కులు, భారత డేశంలోని ఉన్నత ఉదో్యోగివక్ష ం, చెసాయిలలో ఆధిక నంభ్యాాకులు, అనడి కార 
యూరోపియన్లు, ఆంగ్లో ఇండియన్‌ పృత్రికలవారు బ్రిజిష్‌వారు వారి సైనికబలం తోనే భారత 
డేశాన్ని జయించినట్లును. 'సెనికబలంచేక నే దానిని తమవశంలో ఉందయకొనవలపినట్లు ను, 
ఇందులో పజల సమ్మతిని సంపాదించుటకు [సయత్నించడం అనవసర మనీ, వ్యర్షమనీ పిళ్ళ 
సించారు. ఇందులో భేవోపాయాన్ని వివిమయోగిఎచి మున్తిములను హిఎదుపులనుండీ చీలదీపి, 
తమపక్షంలో చేర్చుకొనడం సులభనునే అభిప్రాయం వారి విశ్వాసాన్ని బలపకచింది. సయ్యద్‌ 
ఆహమ్మడ్‌ఖాన్‌ కాలాననుండి వా రీ భేవోఫాయాన్ని వినియోగించారు. రెండవ రౌండుకేబిల్‌ 
సమావేశంలో ఇది పూర్తిగా ఫలప మైంది, 
ఈ విశ్వాసంతో వారు రాజ్యాంగ చటాన్ని రూపొఎడించారు. ఈ రూపొందించ 
ంలో 1892 ఆగస్టు 10న బ్రిటిష్‌ పథాని రాంసే మాక్త వాల్లు (పకజించిన సాంఘిక సమస్య 


ఫ్‌ 


పరిష్కారము (Communal Awsrd) మొదటిమెట్టు. భారత చేశ పజలు ఒక జాతికి వెండిన 
వారు కారని, వారు ఆనేక అల్పసంఖ్యాక వర్హాలతోకూడిన ఒక సముదాయమనేవ ఈ పకిష్కా 
రానికి ఆధారమైన సూతం, ఇందులో (1) ముస్టింలు (2) ఆస్పృశ్యులు. (3) బలహీన 
వర్షాలు, (4) శకులు. (గ) ఆంగ్లో ఇండియన్లు, (6) భాకతీయ కై స్తవులు (7) వ ప 
యను, (8) వర్తక వ్యాపారాలను చేసేవారు. (3) భూహ్యాములు. (1) కాక్మ కులు పత్యేక 
వర్గాలుగా గుర్తెంచబడినారు. వీకిలో ఒక్కాక్కవర్ణానికి శాననసభలతో ఎన్నిస్తారాణు ఉండవల 


సినది, నిరయింసబడదిఐది. ఒకొ-కవర్షంవారు ఇతరవర్గాలవారికో ఏలాటి సంబ౨ఎధంబేవ. వారి వాడి 
౬ 

అ దారా (Communal Electorate) వారి (పతినిధులను ఎన్నుకొనవల 

టబడింది. ఈ వర్ణాలు మినహాగా తక్కినవారినందరిని కలిపి వారి నియో 


poy 


by ము 
ఆక వర్షాలకు సాధానణ సియోజక వర్గాలని {General Constituencies} "పేరు పెటి, వా 
క 
ఎన్నుకొనవలపిన పతినిఘల సంఖ పతే్యేకంగా నిక్షయించబడిండ. ఇవి హొంనూ 
నియోజకవర్తాలు. ఈ పరిష్కారానికి అంకరార్షం హిందువులు వేరే, తక్కి_నవర్షాలు వేకే ఆనేడి! 
అ 
రాజకీయంగా హిందువులకు వీరికి ఏలాణజి సంబంధం ఉండడాదనేడి. పరిష్కారానికి ఇడి 
మొదటి అక్షణఐ 
ఇదిగాక దేశం మొ_్తపు జనాభాలో హిందువులు అత్యధిక సంఖ్యలో (Majority) 


ఉండినా కేం:ద శానననభతో వారికి కేటాయించిన సానాలు అల్పసంఖలో (Minority) ను 


జో సానాలను కేధూయుంచడకం 


గుణపాఠాన్ని నేర్పడం ఆవసవమనీ అభి పాయపడి వారీ విధానాన్ని ఆనునరించారు. ముస్తింల 

పట్ల పక్షపొత వైఖరి తపు పరిపాలనను శాశ్వతపరచుకొనుటకు పటిష్ట సాధనమనే భావంతో 

వారు (పవ రించారు. కొంగెసు సాగించిన స్వాతంత్రోో్యద్యమంలొ హిందువులేగాక ముసి ౦లా, 
అణ గ 


202 భారత స్వాతం(త్యోద్యమ చర్విత 


౨డుప్తులుకొని ఇతర భారతీయులు కూడా పాల్గొ ౦టున్నారనే విషయాన్ని వారు పూర్తిగా 


ఫైకి 


స్మరించారు. 
కేంద్రంలోని దిగువ సభలో మొత్తం సఘ్యుల సంఖ్య 250. ఇందులో 8) శాతం. 
అనగా 82 స్టానాలను_.._ముస్లి ంలకు కేటాయించారు. మొత్తం జనాభాలో వారి శాతం 24 
మాతే డు, హిందువులకు 105 స్తానాలను_...అంె 250లో సగం కూడా లేదు... కేటా 
యించారు. 
రాష్ట్ర శాసననభలలో వివిధ వర్షాలవారికి కేటాయించిన స్థానాలు కూడా ఈ పక్షపాత 
ర్యిస్తున్నది. ముస్తింలు అల్ప సంభ్యాకులుగా ఉన్న రాష్ట్రాలలో జనాభాలో వారి 
ప స్తానాలను వారికి కేటాయించారు. కొని హిందువులు అల్బస6ఖ్యాకులుగా 
ఉన్న రాష్ట్రాలలో ఈ పద్దతిని ని అనుసరించలేదు. ఉదాహరణకు: మ;దాసులో జనాభా శాతాన్ని బట్టి 
ముని ంలకు అధించవలసిన 17 స్థానాలకు బదులు 29, ఉత్తర (ప్రదేశ్‌లో తేర్‌ కు బదులు 66, 
వీహోరుతో 20కి బదులు 40, మధూ$5 (వడేశ్‌ లో 5కు బదులు 14 కేటాయించారు. కాని 
ఫీ \e 
అ 


ళో 
Gj) 
ర 
to 
oO 
ఢీ 
t 
లే 
చ 


జెంగాలులో =ల్బ సంఖ్యాకులై న హిందువుల జనాభా శాతం శీ8ి అయినా శాసనసభలో వారికి 
ఏ2 ఖాతం నానాలు మ్యాతిమే లభించాయి. 


సాంఘిక పరిష్కారం జరిగినతర్వాత రౌండుకేవివ్‌ మూడవ సమావేశం 1982 
నవంబరు 1? నుండి డిసంబరు 24 వరకు సాగింది. ఆప్పటికే కౌన్స ర్వెటివ్‌ (పభుక్వం 


రాజ్యాంగ సంస్క్తుర అల గురించి నిర్షయాలన్నిటినీ వ. నడంచేత సమావేశంళతోని చర్చలకు 
ఏలాటి (పారాన్యం చేక పోయింది. an పక్షంవా ఈః నిర్ణయాలు రుచించని కారణంగా 
హారం te పాళ్లోనలేదు. య. కూడా సమాఖ్య విధానంతో ఉత్సాహం 


Ged 


శంలో సం పాల్గొనక వారి డివానులను పంపినారు. దీనికో సమా 


కాన్నర్వెటివ్‌ మంత్రివక్ష నిర్తయాలన్నిటినీ 1838 మార్చిలో ఒక శ్వేతపత్రం 


(White Paper)తో ప ee FE రాజ్యాంగ నిర్మాణంలో ఇది రెండవ మెటు. 
య్‌ 
ఇండుజో సంవూక సాగతం; ,త్యాన్ని గురించి గానీ డుహినియన్‌ ,పతిప తిఏ గురించి గాని 


ఏలాటి (పస్తావన లేడు. ఆఖిలభారత సమాఖ్య ఎర్పడిన తర్వాత కేంద పరిపాలన శాఖలలో 
వరక వహీంచిన మంత్రుల వశంలోకి రావఠతెనని శే? నతపష్మతం (పతిపా 


ల 
& 
ట్ర్‌ 
(| 


౨ ఉప్పైశం తకు పూర్వం రాష్ట్రాలలో ఉండినట్టి చ్వండ్య పరిపాలన విధానాన్ని 
(Dyarchy} కేండంలో ప్రవేశ పెట్టడమే, ఇదిగాక రాష్ట్ర. పరిపాలనలో ద్వంద్య విధానం 
పూర్తిగా తొలగ వలెనని, పరిపాలన శాఖలన్నీ గవర్నరులకు కేటాయించబడిన (పత్యేక 
రక్షణాదికారాలక (Safeguard) లోబడి శాసనసభకు బాధ్యత వహించిన మంతుల ఆదినం 
లోకి రావలెనని (పతిపాడించింది. ఈ ఏవిధంగా అఖిలభారత సమాఖ్య, "కేందంలో పాక్షిక 
బాధ్యతాయుత పరిపాలన విధానము, రాష్ట్రాలలో పూర్తి బాధ్యతాయుశ పరిపొలనము నూతన 
రాజ్యాంగానికి లక్షణాలుగా ఉండవలెనని శ్వేతపతం (పతివాదించింది. 

కాని ఈ పత్రంలోని (ప్రతిపాదనలు దేశంలోని ఏ పక్షంవారికీ తృ ప్తివి కలిగించ 
భేదు. నిరంకుశ పరిపాలకులకు లోబడిన సంస్థానాలు, (ప్రజాస్వామిక విధానానికి అలవాటుపడిన 


1929.39 లోవి పరిణామాలు 208 


రాష్టారిలు కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడడం ఎవరికీ అంగీకారం కాలేదు. సంసానాలలో ఆధిక 
సంక్యాకం హిందూ రాజులు పరిపాలించేవి. సమాఖ్యలో హిందువుల ప్రాతినిధ్యం దీవి మూలంగా 
ఎక్కువ కాగలదని మున్నింలీగు వంటి ముస్తిం సంస్తలు సమాఖ్య వఏవానాన్ని తికస్కరించాము. 
దీనికితోడు కేంద్రంలో డుమినియన్‌ (ప్రతిప త్తివి గురించి తుది లక్ష్యంగా కూడా ఇలాటి (ప్రసక్తి 
లేకపోవడం అందరికీ ఆశాభంగాన్ని కళిగించిండి. రాషాలలో వృఎద్వ పరిపాలన ఆంతరించినా 


గవర్నరులకు (ప త్యేకాధికారాలు లభించడం కూడా ఎవరికీ ఆమోదయోగ్యం కాలేదు. సాంఘిక 


సమస్య పరిష్కారం మాత్రం మున్ని లకు ఇతర ఆల్బనంఖ్యాక వర్షాలకు త్యె్ప్తిన్‌ కలిగించింది, 
ఇది తప్ప శ్వేతస తంలో (ప్రశంసారమెన లక్షణాలు లేవనే అభిపాయం సకాత్రా వ్యాపిం 
బగ మ de జు (a 


చింది. ఇదే సహేతుకమైన అభి ప్రాయం. 


సంస్థానాఢేశులను సమాఖ్యలోకి ఆకర్షించి కాం గెసు వంటి _ప్రజాన్వామిక శక్తులను 
నిరోధించే ఉడేశంతోనే బ్రిటిష్‌వారు ఈ విధానానికి ఆంగీకరిందాకు. వాస్తవాధరారాన్ని భార 


(శ) అలాటి వం 


తీయులకు పరివర్తన చేసే ఉద్దేశం వారికి కేశమాాత్రం కూడా లేదు. 

బ్రిటన్‌లోని పార్ల మెంటు సంప్రదాయాన్ని అనుసరించి కేతపత్రింలోవీ _పతిపాడ 
నలను కుజ్ణంగా పరిశీలించి ఒక నివేదికను సమర్చెించుటకు ఉభయ సభల నభ్యులతో కూడిన 
ఒక సంయుక్త కమిటీ (Joint committee) 1538 వదిలులో 
సహాయం చేయుటకు 28 భారతీయ ప్రతినిధుల కమిజ ఒకిటి కూడా నియమించబడెందె, 
సంయుక్త కంట ఎదట సాక్ష్యం 


బ్రిటిష్‌ ప్రముఖులు భాదరతియులనేకులు 
చెప్పుటకు వెళ్ళిన భారతీయ (పతినిభులు శతపత్ర కత్రీహాదనలలో జదగవనవలవిన మారు లను 


షా గ్‌ా 
ట్‌ న a కప ం 
సూచిస్తూ రెండు నివేదికలను కూడా సమర్శించారు. కామి ఆది నాక్ష్యము, ప్‌ 8 నిడేడకలు 
| నౌ కాజ కా 
కమిటీపె ఏలాటి పభావము వహించబేదు. శే+తకపతంతోని పతిపొదనలను సమరినూ 
సంయు క కమెటీ తన నిడేెడికను సమర్చించిందైె. రాజ్యాంగ పకిణామంటో సంయుక్త కవిత 
వాయ 
ఎడట జరిగిన చర్యలు, డాని నీవేవషక మూడవ మెము.  టిటిషి పూసి 1932 ఆగు 19న 
న w _ శాక అరే, కీ , ము నా! ames 

ప్రకటించిన సాంహెక వదిషా-కము మొదటి మెటు అసి. శతపఆ (పకటన రండవ మటు 

i ge జు 
అని ఇడెవర కే తెలసుకొన్నాము. 


సంయుక్త కమిటీ నివేదికను ఆధారం చేసుకొని. బ్రిటిష్‌ ప్రభుక్వం ఒక సమ్మగమైన 
బిల్లును తయారు చేసిందె. అందులో ఒక భాగం కే పరిపాలన విరానానికి..._అనగా అభిల 
భారత సమాఖ్య, ద్వంద్వపరిపాలన వగె రాలకు._సంబంధి ంచినజ్రిడి, రెండవ భాగం రాజా" ల 
పరిపాలనకు సంబంధించి నటిది. ఈ విల్లును పాక మెంటు ఉభయసభలు 19835 ఆగు 2 వరకు 
చర్చించి ఆమోదించాయి... ఆగస్టు శన చక్రవర్తి ఆమోదించడంతో బిల్లు 1885 భారతదేశ 
(పభుతష్జి చట్టంగా (Government of India A 


పార్ల మెంటులో జరిగిన చర్చలు రాజ్యాంగ పరిణామంలో ఆఖరు మెము, 


గా 


1358 తర్వాత భారతడేశ పరిపాలన విధానంలో మార్పులు చేస్తూ పార్ట మెంటు 
1861, 1892, 1969. 1919 లో చట్టాలను రూపొండెంచిండి. కాని ఏ చట్టాన్ని రూపొందించ 
డంలో కూడా 1935 చట్టాన్ని రూపొందించడంలో జరిగినన్ని చక్చలు కాలయాపన జరగరేమ్క 
ఈ చట్టస్వరూపాన్ని గురించి 1927లో సెమన్‌ కమీషన్‌ నియామకంతో చర్చలు (ప్రారంభ 


204 భారత స్వాతం తో కిద్యమ చరిత్ర 


మెనాయి. ఇవ మూడు రౌండుడేదిక్‌ నకూవేశాలరో సాగినఏ. తగ్వాక బ్రిటిష్‌ (ప్రధాని సాంఘిక 
మస ee సుతహత (పకటన పాక మెంటు సుక కమిటీ చర్చలు పార మెంటు 
ఉభయ సభలలో చర్చలు మొదలైన మెను దాటి తువకు పాస మెంటులో చర్చలు జరిగి తుది 
స్వరూపాన్ని ధరించింది. ఈ కముమంతా. జరుగుటకు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. కాని 
ఇంకటి దీక్ష కాలం జరిగిన చర్చల ఫలితం, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా పరిణమిం 
చింది. భారతీయుల ఆశయాలలో ఏదీకూడా దీని మూలంగా లభించలేదు. డేశపరిపాలన 
విధానంలోని మౌలిక లక్షణాలు 1827పూర్వం ఏ విధంగా ఉండినవో 1935 తర్వాత కూడా ఆ 
విధంగానే ఉండినవి. 
ఆఖీలవారత సమాఖ్య, కేంద్రంలో ద్వంద్వ (ప్రభుక్యం ఏర్పడవలసినడిగా ఈ చట్టం 
నిర్ణయించినా ఈ నిర్ణయం ఆచరణలోకి రాలేదు. కొంత సంఖ్యలో సంస్థానాధీకలు సమాఖ్యలో 
చేరుటకు ఆంగీకరించిన తరా ఇతనే కేంద పరిపాలన విధానంలో జాము జరగవలసినట్లుగా 
చటం విధించింది. తాము కోరిన రక్షణలన్నీ సమాఖ్యలో తమకు లభించబేదనే కారణంగాను; 
కేంద శాననసభలో  [పజాస్వామ్యంలో విశ్వాసంగల కొం గైనుపార్డీ వంటి పో అకు అధిక 
కిలో స్టానాలు లధించే అవకాశం ఉండడంచేకను; తమ హోదాకు తగిన పలుకుబడి లభించే 
ఆవకాశం లేదనే కాడిణంగాను నమాఖ్యలో చేరిన పక్షంలో రాష్ట్రాలలోని (ప్రజాస్వామికం 
రుగా సంస్తానాలలో కూడా సంస్కరణలు జరగవలెనని సంస్థాన (ప్రజలు ఆందోళనలను 
సే ప్రమాదం ఉన్నదనే కారణంగాను సంస్పానాధీశులు తగిన సంఖ్యలో సమాఖ్యలో 
చేదుటకు వెనుడీశాను. భారత(ప్రభుత్యం వారితో బేరసారాలు చేసి, వారి అనుమతిని సంపా 
దించుటకు ప్రయత్నించింది. కాని ఇవి పూర్తి కాకముందే 1889 లో రెండవ (ప్రపంచయుద్ధం 


డై రంభిమంది, యుద్దకాలంలో కేంద్రంతో ఏలాటి మార్చు లు జకగరాదని భావించి, యుస్టం 

ముగిసేవపకు వాటిని [ప “మేళ పెట్టరాదని వంచింది. అందుచేత కేంద పరిపాలన 1935 

చట్లానుసారంగా గాక, 1919 'చట్టానుసాక జరుగుతూ వచ్చింది. 1935 చటానుసారం 
యు 


మూడు మార్పులు మాత్రమే జరిగాయి. ననా మొదటిది ఫెడరర్‌ కోర్టు స్తాపన; రెండవది 
ఏడరల్‌ పబ్లికు సీను కమీషన్‌ (Federal Public Service కత 8 నియామకం, 
మూడవది పెడరల్‌ శైలే 3 బోర్డు స్థాపన (Federal Railway Authority). కాని ఇవి 
కేంద పరిపాలన విధానంలో చెప్పుకోతగ్గ మార్పులు చేయలేదు. చట్టం నిర్ణయించిన మార్పులు 
కేంద్రంలో జరగని కారణంగా వాటిని గురించి విపులంగా ఇక్కడ వివరించలేదు. 


1935 చట్టఫలితంగా రాష్ట్ర షా స్తాయిలో ఈ (కంది మార్పులు జరిగినాయి. బర్మా 
కతచేశాన నుండి 'వేరుచేయబడింది. “ముస్తి ౦లు అధిక సంఖ్యలో ఉండే రాష్ట్రాల సంఖ్యను 


ఎంటి 
వలసిండిగా కోంతకాలాన నుండి ముస్తిం నాయకులు కోరుతూ వచ్చారు, వారిని తృ పి 


శ్‌ 
a 


y 9 


య్‌ 


శక 


th 


ఉద్దేశంతో పుండు (పాంతం బొంబాయి రాష్టాన నుండి వేరై. పత్యేక రాష్ట్రంగా 

ర్మాణం చేయబడింది. 1885 కు పూర్వం ఉరియా భాషను మాజ్లాడేవారిలో కొందరు బీహారు 

రాషింలోను, కొందరు జెంగాలులోను, మరికొందరు మృద్రాసు రాష్ట్రంలోను ఉండినారు, 
చు ళా 

ఈలాగు కాక, వారినందరిని కలిపి ఒరే రాష్ట్ర నిర్మాణం చేయవలసిందిగా చాలా కాౌలాననుండి 


వారి నాయకులు కోరుతూ వచ్చారు, దీనికి అనుగుణంగా 19353 చట్టం (పత్యేక ఒరిస్సా 
రాష్ట్రాన్ని నిర్మాణం చేసింది, 


Dn 8 


285 


1929.39 లోని వరిణామాలు 


{ec} 


ఏఏ? పరిపాలన ఆఅంతరదిండి. 
న 


క్‌ 
ల 


\ fr 
సి! 
లీ 2 


ఇ ఇ 
హ్‌ ట్ల 
a2 3 
ఏ ™ 
గే 3 
శ 
Ya 
జ శ్రే 
37 


వాదికి ఉండవలసిన 


ఎకె 183 


చౌ నా 


నుటకు ఆదు ౩ 
బలో 
వాట్రన 
న. 


J 


వా 


నరం పరా ని 
కల్పించబడినాయి. 


శ 


న 


శే 
కొన్ని (పతే క్ఞికౌధి కౌరాలు 


సాగించవళపి 
రెండు శాఖలతో కూడిన 


వరాల రక్షణ నిమి తమ 


నో 


చటం 
అ 


తే 


ంఖర్జ= 


# 
నీ 
Far 


క్‌ జ 
అజ ha wl 
షు 


జ 
“ము? 


319 
సంచ ఆ న 


న ల 
aa) 


లుగు 
tote 


[కో 


వవిదితిని తగ్గించిన కాజ*ణం గె 
య కాక్క *ం 
తు తా టర గుంఖ్య గూ 


ఆ మి 
అలీ 
2 


ద ఆల 
ష అవ్య 


ae] 
ఉండినవి కాపు 


by 


రాజై 


1035 చ 


సదరిపాలనాది కొరా 
వాటికి లభించిన ఆవికొరాలు శాసన 


విభజింవబడినాయి. 


జ్‌ 


చటం 
లు 


19353 
కు నాకం తంగా 


fh 


రాలు చాలావ*' 


fh 


బుడి చెలాయుందడ తి “పి. 


షయంలో 


Ca 
ధ్‌ 


1528 లో 


ము 


తలంలో 


# 


ఇది కారణంగా అతడు 


వాటికి కావలసి 


ళు 


నన. 
అడవ శాననళశాఖ ఏక డడ 


శ్‌ 
Aah 


ల 


భి 
he క 


తానికి అనునపణం 
చ 


Cal 


నై కం అఖిం చి 


డా వాటికి సకం 
ఆఅంళాలతో కూశిన ఒక 


శ 
yy ఈ షీ 
ag 
a సే 

a5 
gh 
శ 

0 9 
ea ఈ 
a2 అతి 0 
oh 2 
rt 
} ry 
a Maw 
ahh 
10910 0 31] 
త శ్రే (8 
న న 
ET: 
m 0 a 
IR: 
స ఇ ని శీ 
1} (0 . 
1 - Bo 
be, శ్రీ ఆలీ 
శ 
a శో a a 
౧ nm క్రి 
0g oh 
hhh y 
min Gm 
% bck ప్లే 
v2 6 ఖి 
a క 
nyu g 
be: 
wf చీ 0 
క స ఆ శే 


206 భారత స్వాతంతోోద్యమ చరిత్ర 


(hy భావి రాజ్యాంగ వ్యవస్ధ సమాఖ్య రూపంలో (Federation) ఉండవలెను, 
ఆందులో. కేంద్ర (ప్రభుత్య అధికారాలు మినహోగా శేషించిన తక్కిన అఆధికారాలన్నీ 
{Resicuary Powers) రాష్ట్ర పభుత్వాలకు సం,క్రమించవలెను. 

(3) అన్ని రాసారలకు ఒకేవిధమైన అంతరంగిక న్వాతం(త్యం (Autonomy) 
ఉండవలెను, 

(క్ర) ఆన్ని శాసనసభలలోను, ఇతర ఎన్నికల సంస్టలలోను అల్ప్బసంఖ్యాకులకు 
తగిన _ప్రాతినిథిం ఉండవలెను. ఏ రాష్ట్రంలోకూడా అధికసంఖ్యలో ఉండే వర్షాలకు 
(కడ. 10) శాసనసభలో అంతకంటే తక్కువ ,పొతినిధ్యంగాని, ఇతర వర్గాలతో సమాన 
1పాతినిధ్యంగాని ఉండరాదు, 

(4) కెంద్రశాసనసభలో ముస్తింసభ్యుల దామాషా శ్ఞే కు తగ్గి ఉండరాదు. 

(5) ఆన్ని వర్గాలు పత్యేక నియోజక వ వర్షాలద్వారా వారి (ప్రతినిధులను ఎన్నుకొన 


వవెను. ఏ వర మైనా ఐచ్చికంగా అలాటి వర్షాలను రడ్డుచేయవలపిందిగా కోరిన పక్షంలో దాసిని 
కచ చేయవచ*. 
మా క్‌! 
(క రాష్ట్ర పునర్వి న జరగడం య స వాయవ్య సరిహద్దు రాష్ట్రం 
శాప్‌ ఇట ఆపు 


) అన్ని వర్షాలకు పూర్తి మఠ స్వాతం(త్యం ఉండపలెను, 
8) ఏ శాసనసభలోకూడా ఒక వర్షానికిచెందిన సభ్యులలో శై మండి ఆక్షేపించిన 
వలు గాని. తీరానంగాని ప్యాసుకాకూడదు. 

(9) పింధు.వై వాంతాన్ని దటొంబాయినుండి విడదీయవలె 

(10) ఇకక రాష్ట్రా ఇలలో ఉండునశ్తై లు బెలూచిస్తాన్‌ 
తోను పరిపాలన సపంస్కర నే (ప్రవేశ పెట్టవలెను. 

(11) ఇతర వర్గాల ss ముస్తి ంలకి ఉదోోగాలలోను, స్టానికస్వపరిపాలన 
సంసలతోను ఆగిన భాగస్వామ్యం ఉండవలెను. 

క్ట (iz) రాజ్యాంగంలో ముస్పింల సంస్క పతి, బారి వివ్య, భాష, మతము, వ్య కులకు 

సంబంధించిన స్యృృతివిధానము (Persual Lawy జారి భర్య నంస్హలు మొవలై నవాటిని రతం 
స తగిన హామిలు ఉండవలెను. (పభుక్వం ఇచ్చే విరొళాలలో (Grants -in-aidy వారికి 
ఊచిత మైన వంతు ఉండవలెను, 

(18) కేంంచంలోగాని, రాష్టాలలోగాని ఏర్పాడే మంత్రివర్గాలలో ముస్టింలకు శ్టే కు 
తక్కు_వగాకె ప్రాతినిధ్యం ఉండవలెను, 

(14) రాష్ట్రాల ఆమోదంలేక కేర్యద్రళాసననసభ రాజ్యాంగంలో ఏలాంటి మార్పులూ 
చేయరాదు, 


f 
గ్రా 
(17 


ఈ 14 ఆంశాలలో (పత్యేక నియోజకవర్గాలు (శీ వ ఆంశం) మాత్రమే హిందువుల 
ఆకేపజకు ఎక్కువగా గురిఆయింది, తక్కిన అఆంశాలగురించి ఏదో ఒకవివమెన రాజీ చేను 
కొనే ఆవకాశం ఉండినది. ఈ జాబితాను తయారుచేసిన తర్వాత కొద్దికాలానికి జిన్నా దేశాన్ని 


207 


ఉభయ 


న్నాడు. ఆతని ఆంశాలగుకించి 


~~ 


ఇ 


ఏక్పుకచు 


వదిలి 1881 వరకు [బిబన్‌లో నివాసం 


1929.3] టోవి పరిణామాలు 


న శ ౧ “~y ఇ 0 ఖై వ Ga కు 
As కిల టి ప స ఎ Shanes BSG hh Eg 
path 8 ళీ fd ea eR (1 స్‌ fr ad} / wy 
ey 3 ॥ శక |r J = ణే (), శీ కె ౧ qm శ్‌ fy th y3 f Wh 
/ ! క mu Sg Baa, dl hp ad Wom స్‌ 
Ye UCT, 9 21, గి సి “Rl ip Ta కి శ 2, 
Hoang జ యం నిం సీ తీ ఈం ap herd 
ర ale Ina 2 f Aen saan h ig Va hp 
ఖ్‌ క్ష Per 3 a : sy ఖే (| స శ జ j 
wr hr ర స్ట శే hb J వ ౧ జ ఇ యు 3 ట్ర జ ‘i 1 . న 4 3a 79 
¥ a} 0 షీ 7 ళా ౪} «af ఖ్‌ ] ఓ 9 er ౧ | . ౧ g ళ్‌ శీ | 0 
ఫి ఖ్‌ ట్ర ర స స గ బ్‌ ఖ్‌ | గ గ 3 at తక భ్‌ క u ౧ జ |! 
/ im శ ్రె sy 10 1) | 
(2 సి ఒం kX: at v3 Ff fo aS ల 14 ష్‌ 3 41 A 4 | లి fhe ఖ్‌ [a 
గ్‌ 4 1 ౨ ఫై క నె ca a nt ya న 
ళల ర సిం ay ల లిం వది శీ బస శి వళ i mw లచ ఖల 
శ్‌ రి శి ం ల్‌ ర చ సి పి బి రాగ ర rn తతి నీతి పై [1 
{ 7 f 4 స్ట్‌ 
పన 3 h tn ¥ > స wy మ్‌ yn | శ్‌ Mb hes 
ry glad Gl న... 
శ స స్త ఇ ళ్‌ గా ర్జు tt వ. Ve త్ర 
ul జే f ఫీ నస Ay) x} స్‌ వ 1 SR ఇ ఫే. ఇల్లి ఫీ. ng 8 ( . { లి 41 ELE 3 ఛీ 
శ సె న. త రె fh eh) బే ల గీ ల / ల |] L గ్రే y3 = ల్లి గి [] 1 ఫ్ర mm | శీ ౧ ~d 
R గె | ల్‌ శ] Ag (1 ఇటీ జ rt త * wD) iy క ళీ ea i ణీ ల Ra i 9 | 4 టి f) గ 
f గ మళ (] “టైం కి సల! a జ f he YB" అరి టే fa అ 
ఛ్‌] నాటీ 2 క్‌ Wi గ్‌ ల a [2 fe |) ఛీ న్‌ pe fi ¥ HE i} yf: 1 3 4 
"nga క ల గ. nie nd hg a 
౧ Wi స "| న న్‌ h గ్గి 1 ern శ ఐ) చి [1] Wot at (( Te Bd hp 
by * a | i } a [ ఇ bs , a 
fa గ ర్‌ . హక nh bas /| 1 a bh ae క! క ॥ 1 SR 
ya 2 ణే స 3 |] శి | ర్త na - | ఒక 2" as pa Yn "టై స తి “39 ణి 0 న ౧ స్స్‌ 
గ న స స We aa 
కన nt Sia CAR 
2 ఇ [0 - తీ ఖో 2 118 | be Cy) DE WN 9d ug ళో / i | 4 ణః 
(1 Rau 9 రిం భితీి శి పష శి పశ [0 ౧ A క క dpdm 
య f 6 ౧ «9 9 స ఇ va న. /, ట్ట tb hago ఓ 
fa 9 ఇం నా 6 లే ష్‌ 0, క ase ras శ ఫి 
ం 2 స స యంత ల స స స Roane gum ఏసీ జీ o Why 
1 hh f a2 b Moat గ ర్‌ స. స 7 2 7a 
| ea WA 9 y f= ఛీ yy శ్రీశ్రీ by స శీ a . (౮ ఆ fa ya శో టీ 4 0 b pd 
నోవా స్థ త లి tog rg“ వి ష్లల్త ౧ఖీివ పళ జెర లం 2కి స uta 
3 9g 0 ౨) సీ స | 4 ‘wm ౧ ప్‌ ww Na. స a + 11 * క్‌ 
న. 
అప | ౧ శే సే లి ట్‌ + ప | * hf ఈతి 64 
శక ౨. రీ గే 20064 గో ణి Cg 2 oo 
‘ హహ Dr / టీ త ve “Ha wh 
గ 6 సీ ep # "లి 
' gE bh ( ళీ 9 స్రీ (1 f3 a oN నే శ గో i సా 04 f ఉగ hy Wh 9 రీ సీ i 
be = G4 0 ౧6వ గ్‌ పల bb hb pews MOTT bh hd, a“ 
Ww ఫే ఏ0 ౧౬6 1 0 శ 2 6 ఈ 29+ et su Dm ౪ ౧ 


సా 
న్‌ 


ముని లు భొవించావ. లకో+* రాజీ 
స్ట్‌! 


ఒహ 
రు 


అను 
ప్న 


న! 


f 


il 


మ్‌ 


హ్‌ 


న. 


టో. 


షా 
థః 


యః టి అవు రా 
(పభుత్వం 


క్రల్రి* 
భుత్వం 


ae) 


ఈ కారణంచేత ఆచరణలోకి రాలేదు. హిందువులతో బేరసారాలు జరుపుటకంటి 


దెంచదలచిన సదుపాయాలు ఎక్కువ లాభకరంగా ఉన్నట్లు 


208 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ఆధారవడడ మే ముస్టి ౦లకు లాభకరమనే భావం స్థిరపడిపోయింది. దీనితో సమైక్య [పయత్నాలు 
చాలావరకు. ముగిసినవి. జిన్నా చెప్పినట్లు రంజు వర్ణాలవారు విభిన్నమార్గాలలో నడిచే 
వాడయ్యారు. బిటిష్‌వారి కుటిలనీతిని (ప్రతిఘటించడం హిందువులకు సాధ్యంకాలేదు. 
పరిస్థితులు ఈలాగు విషమి స్తున్నకాలంలో ఇక్చల్‌ అనే (ప్రఖ్యాత ఉర్దూకవి. తత్వ 
వేత్త ఒక నూతన సిద్దాంతాన్ని ప్రతిపాదించి ముస్సి౦లోని వేర్పాటు క్రులను బలపరచాడు. 
ఇస్త్లా+దుతం ఒక భారత దేశానికి పరిమిత మైనట్టిది కాదని, అది అనేక డేశాలలో వ్యా ప్పిగాంచి 
నటివని. ఆ మతాన్ని స్వీకరించినవారందరు ఏ దేశంలో నివళించేవారై నా విశ్వవ్యా ప్తమెన 
మాజానికి చెందినవారనీ. జాతి అనేది ఒక దేశానికి మాత్రమే పరిమితమైన 
మ్‌ న్నీ. ఆది మూస్టీంలకు వర్తించదనిన్నీ, జాతి అనే సంకుచిత భావానికి వారు 
ఆతతులనిస్వీ, హిందువులు ముస్తింలు కలిసి ఒక జాతివారనేది ఇస్తాంమతానికి పరమ 
విరుద్దమైన భావమనిన్నీ. ఈ తః ముస్టీంలు ఆధికసంఖ్యాకులుగా ఉండే రాష్ట్రా” లన్నీ 
కలసి ఒక (పత్యేక రాజ్యంగా ఏర్పడడ మే బాంబూ ముస్తిం సమస్యకు పరిష్కార 
మనిన్ని, 1980 లో అలహాబాదులో సమావేశమైన ముస్లి ంఏగు అధ్యక్షస్తానాన 
నుండి ఉడాణించాడు. జప ముస్తింలపై ఆత్యంత (పభావాన్ని వహించింది. ఇక్సల్‌ 
నంటి తత్వవేత్త ఈః పిద్దాంతాన్ని ప్రతిపాదించడం వేర్పాటుధోరణిగల ముస్తింలందరిని 
న ప్రధావితులుగ చేపింది. (ప్రత్యేక నియోజకవర్తాలకంతె ఇది ఉన్నతఆశయంగాను, 
'పతేకికరాజ్యం సంపాదించడమే తమ లక్ష్షరంగాను వారు భావించారు. ఇది దేశ విభజనకు, 
_ సంస్థాపనకు దా దారితీసింది. హిందువులమార్ష్మం వేరు తమ మార్గం వేరుఅని భావించిన 
ముస్లింలకు ఒక లక్ష్యం య. 1940 నాటికి ఇది బలపడి 1910 లో లాహూరులో సమా 


వేశ మైన ముస్తింలీగు నికి అనుకూలంగా తీర్మానంచేసిండి. నాగపూరులో సమా చేశ మైన 
కాంగసు తన లక్ష్యం న్వరాజ్యమని oes డేళచరితలో ఎంతటి ప్రాధాన్యాన్ని 
చవహించిందో ఇక్పతల్‌ పిద్దాంతం డారంణా 1940 తోవ ముసి ంలీగు పాకిన్టాన్‌ సంస్థాపన తన 


లక్ష్యమని నిర్ణయించడం అంతటి న. వహించింది. “సయ్యద్‌ అహమ్మద్‌ ఖాన్‌ నాటిన 
వైజాతి సిద్ధా రక అనే వి త్తనాననుండి కమ క్రమంగా పాకిస్థాన్‌ ఆనే వృక్షం పెరిగింది. 

ఈ విధంగా [820889 మధ్య ముస్తింల రాజకీయ _ భావాలలోను కార్యక్రమాల 
లోను కలిగిన పరిణామాలు స్వాతం త్రోకిద్యమంచపై (పభావాన్ని వహించాయి. 1947 లో (్రిటిష్‌ 
వావి ఆదీకారం తోలగినా దానిస్థానే ఒకరాజ్యం దేశమంకటిపైన అధికారాన్ని వహించుటకు 
బదులు రేండు రాజ్యాలు ఏర్పడి ఒకొక రాజ్యం ఒక్కొక ప్రాంతంపై అధికారం వహొం 
చడం జరిగింది. 

1935 చట్టం ఆమలుకు వచ్చిన తర్వాత ఉభయవర్షాలమధ్య అంతకుపూర్వుం ఏర్పడిన 
విభేదాలు ఏవిధంగా = కర బలపడినవో కమ్మకమంగా మనం తెలుసుకొనగలము. 


3 


ఈ కాలంలో కౌంథగెసువై ఖరిలో ఆనేక మార్పులు వచ్చాయి. 1084 (పారంభం 
నాటికి శాసనోల్ల ఘన ఉద్యమం పట్ల ఉత్సాహం తగ్గినందున స్వరాజ్యపార్థి ని పునరుద్దరించి, 
శాసన సభలలో ' ప్రవేశించి. వాటి సాధనాన ప్రభుత్వాన్ని ప్రతిఘటించడం వాంచనీయమనే 


209 


1929.39 లోని పరిణామాలు 


ఈ నిర్ణయం 
పాళలౌనుటకు 


కపరచాడు, 


అలలో 


సుముఖక్యాన్ని వ్య 
కేంద శానననభలకు జరిగిన ఎన్నికలలో 


మ్‌. 


1934 ఆఖరు భాగంలో 


అవి పాయం బలపడింది. గాందీహాడ డీసి వబ 
కాం గసువారు నిశయించారు, 


fh 
కాంగొ 


ష్‌ (పధాని (ప్రకటించిన సాంఘిక పరిష్కారాన్ని గురించి 


క 
(పకారం 


గ్గ లో 
Da 
5 సని 
gh 
pr 
a 9 
గై గ్‌ ౬ 
ల 
స్‌ గట్ల 
16 లి 
na 
Je 
Ye ng ౧ 
ml సోన్‌ 
yA: 
BOE: 
శ గణ రి 
గలి నీ 
hp 
"yr" 
B98 
hs dD 
J 2 ఈ 
9 Kk 
a wo 
mya q 
gn 
Yd wm 7) 
కః 
fm 9 
గ్‌ 8 
చిలి (. 
ప. 
జరీ 1 


యోగ్యంగా ఉంచడం 
(పాజత కాడని తకి_ నవారు 


అ 


అజ 
శా 


శే 


రాలవాదికీ ఆమో 
ఆమోదించడం గాసి 


ష్కారం కొన్ని న 


చేత దానిని పూ 6గా ఖండించడం గాని, 


ప 
ఈ 


శ 


pr. | 


వహించిన జాతీయ సంన ఆనీ, వ 


Bb’ 
20 
శశ 
da 
2 he 
«a bd 
Mn yt 
ha an 
వ [5 
ve a 
a hf 
Ur: 
లి yl 
స్‌ ల్‌ 
జ hb 
hE 
id rt 
ge i 
wm 
hs 
eh ge 
జ్జ Ya 
ne Wb 
Ha 9 
f gp 9 
a 1 8 
8G 
(1 
అము 
“hE 
3 § 
“|| శ 
. 8 
3 3 
hp చై fe 
Ate 
a o0 
hb 41 


కణంగా కాం గెసునుండి విడిపోక. దానీ 


శ శే ఇంశూశ్న 
గ్ల 0 ఆ 
by 
ba 7 
ట్‌ a 
లి ర్మ జై 
నీ 
bd ల 
లి 
= fe గ్‌ 
న p2] fo 
na i 
ha 8 
[| [2 
11 
gi 
జి 
గ్‌ బై 
«3 had 
ఓ] 
wes 
ge 
fa ౯ 8 
44 hh 
fi 
న 
నష 9 
oh 
శ స 
జీ ళ్‌ 
ఫ్‌ క 
a} 
2h 
a 
ey 19 
4 
3 n 


హొందువులు, 


పరిణామాలలో 
ఆలాటి కలియకకు గొప్ప (ప్రయత్నం చేపిన 


కార్యగెసువలెనే 


శం చేసినవారు 18 రు 
ఆనాటి 


ఇది కూడా 


ఈక లక్ష్యాన్ని సాదిందుటకు 


స్వాతంత్ర్యాన్ని వాంఛించిన వాడు. 
సి కృషి చేయడం అవసరమని. 


14 


ఖత 


సభ్యులుగా ఉండినారు, 
ముసి ంలు కలి 


సంహూ5 


210 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 
వాడు, ఎబ్రికిమ (పకాని సాంఘిక పరిష్కారాన్ని (పకటించిన తర్వాతకూడా రెండు వర్గాలు 


దానిని గుకించి చర్చలు జరిపి ఒక రాజీకి రావడం అవసరమని భావించిన వాడు. అందువేతనే 


కేంద శాసననభలో కొం గెనువారితో కలిసి (పభుత్వ (వతిపాదనలను తిరస్కరించాడు. ఇవె 


కూడా _పభుక్వానికి ఒక కనువిప్పు” పని చేసింది. శాననసభలో (ప్రభుత్వ పక్షానికి చెందినవారు 
52 రు మాతమే. కాం,గెను పజ్షెనికి జిన్నా పక్షెనికి చెందినవారి సంఖ్య 77. ఈ కారణంచేత 
1931 తర్వాత సవతో పభుత్వం (ప్రవేశ పెట్టిన బడ్జెట్లు పద్దులు, బిల్లులు తీర్మానాలు అఫిక 
నంఖ్యరో వీగిపోయినాయి. పదే పడే గవర్నరు జనరల్‌ అతని సర్టిఫికేషన్‌ అధికారాన్ని 


వినియోగించవలసి వచ్చిండి. (పజాధిపాయాని కంటె ఆతని నిర ంకుశత్యమే పరిపాలనకు 
ఆరాకంగా పరిణమించింది. 


ఈ వాతావరణంలో టెటిష్‌ పభుత్వం 19835 చట్టాన్ని నిర్మాణం చేసింది. ఇది 


భారతీయులకు ఎంతమాతము (పయోజనకారి కెచనీ, వారు వాంఛిఎచే స్వాతం (త్వాన్ని సాదించు 


టక ఇందులో ఏలాటి అవకాశం లేదనీ, ఇడ 1919 చట్టానికం టె మరింత అభ్వాన్నమెనట్టివని 
సు. జిన్నా నాయకత్వంలోని ముస్తింలీగుు లిబరల్‌ పక్షం, హిందూ మహాసభ మొద 
నవి వాటి సమావేళాలలో తీర్మానాలు గావించాయి, 


డేశంలో |బిటిష్‌ పభుక్వం ఒక పక్షం 
తములై న పార్టీలన్నీ దానిని (ప్రతిఘటించే (ప్రతి పడాలుగాను ఏర్పడి 
హిత ములయ్యే ఆవకాశం పూర్తిగా లోపించింది. 


స జ యి సరి 
9 Cd 4 అ జ నసినవన 


తో 


9లో కాంగెగులో కమ్యూనిస్టు సోషలిస్టు సిద్దాంతాలచే (పభావికమెన వామ 
. 1929 తర్వాత (ప్రపంచంలో ఏర్పడిన ఆర్జికమాంద్యం కారణంగా 
యొక్కయు పరిస్థితులు దిగజారి పోయినవి. వారు అనుభవించే 
రక్షణకు (ప్రభుక్వం ఏలాటి (ప్రయత్నాలు చేయలేదు. 
చైతన్యం నాటుకొన్నది. ఒక అఖిలభారత కిసాన్‌ సభ, 
సమాఖ్య, ఒక అఖిలభారత కార్మిక కౌంగసు (All-India Trade 
అభ్యుదయ రచయితుల మహాసభ ఏర్పడినవి. 


. విద్యాపలలోను నూతన 
డు 


క 


ఈలాటి మహాసభల 
లోని యువకతరం వారు సాధించదలచారు. వీరికి జవహర్‌లాల్‌ నెహూ 


© 


ుభాష్‌చండటోసు నాయకులయ్యారు. ఆ రోజులలో (ప్రభుత్వం కమ్యూనిన్లు పార్టీని నిషేధించి 
సందున దానికి చె 


కౌాంగెసులో సభ్యులై వామపక్షొన్ని బలపరచారు. వీటన్నిటి 


నను నిర్మూలించినగాని (ప్రజల ఆర్షిక పరిసితులు చక్క_బడజాలవనే 
కక కన రా 


వరూవాని* భరించింది. స్వాతంత్ర్య సంపావనపట కాం|గోనువారి దీక్ష బల 
నే లం న Pe) స 
పడింది రాజకీయ పరిసి 


స్థితులు ఆర్టిక పరిస్తితులు పవస్పరాశ్రయాలని ఈ పరిణామం స్పష్షం 
చె చ భు యు 


1583 లో కాంగెను సమావేశం జరగలేదు. 1936 ఏపిలులో లక్నోలో జరిగిన 
సమావేశానికి జవహర్‌లాల్‌ అధ్యక్షుడుగా ఎన్నుకొనబడినాడు. కమ్యూనిస్టు సిద్ధాంతాలను 


అఆధ్యకపీఠాన నుండి గంఖిరోపన్యాసం చేశాడు. కొని అప్పట్లో కమ్యూనిస్టు సిద్దాం 
ఆవి (ప్రతిపాదించిన వక్షపోరాటానికి విముఖుడె న గాందీ (ప్రభావమే కాం ,గెసులో 
ఎక్కువగా ఉండినది, స్వాతం(త్యాన్ని సంపాదించడంలోనే కాం్టగెసు తన దృష్టిని కేం ద్రీక 


శో 
శ 


అవ 
(ప్రశంసిస్తూ 


తాలకు, 


211 
శి 
74 
65 
62.5 
59 
60 
49 
88 
30.5 
24 


జవహార్‌ 
షరెంతోని 

ed 
జవహార్‌ లాల్‌ 

చక్షు 

కొం జజగవలసిన 
ఎన్నికలు 
శాతం 


bail 


w 


వ్‌ 


ల్‌ు 


టం 


న 


దః 
౨ వి ్మ్యంచిందిు 


3 

స 
జల్సా 
అ 
ae 


పభుత 
సంస్థానాధీశులు స 
అట 
బళా 
ఇ శానన సభ లకు మాత 


i 


1936 చో మహారా 
దానికి కూడా 


గను ఏకీభ వి 


డీనవి. 


రాలకు దగిన కాకణంగా కేం వంతో 1835వ చట 


- 


Nag 


ల్‌ 
“ 


స 
జ 


సం! 


స్నా 


జించుదేత రా 


ముకు 


(పిలులో ఆ 
వాన ఎసి కల జక్గవలసి ఉ 


కపరచిన ఆలి పాయంతోనే కాం 
భ్యులు 


€0 
175 


ఫ్‌ 


215 
152 
112 
పలికి 
£0 
ఎన గి 


మ్‌ 


భ్‌ 
అలీ 


హూ 
(కొండి కుడంగా ఉండినవి. 
యు 


వ్‌ 
అలో 


మొతం సన 


జా 


అందుకుగాను 1587 పాకం 


కొని ఆధ్యహోప న్యానంలో క్‌ జమా 
పూయ 


1935 చటం 1937 ఏ 


కూడా 
వాయిదా చేయబడినవి. 


ఈ ఎన్నికలళో కాం 


గెలిచిన స్రానాలు ఈ 


వ క 
పూరులో కాంగెగు రెండవ పర్యాయ 


a] 
ఆనాం 
జంగాలు 


Ts వాయవ్య నది 


8. 


రించివలపిండిగా ఆయన వ్య 
గ్‌, 


లాల్‌ 


1929.39 లోని పరిణామాలు 
సుజ 


అధ్యక్షుడు, 
చేరే విషయంతో జే 
మార్పులు 
జరిగాయి, 


0 "nn జ 8 nn ఓ % wm 0 
09 3 శే సే fm 9 43 09 am ant 
x శీ [ర్‌ 9 ౧ ళ్‌ టీ é 3 f 
౧ క్ష. 
ఫతే 0 nn» CG + b 
9 ౧ ౧ [) గ్‌ (7 
భి గ్‌ స 1 ha గి గ్గ న్‌ స్ట 1 f 
(1 fh క i Mf ya శి గ ర్యా 
న న ౧ 
స | 
౧ 73 + శో Fs అ 
న haa hp a 
hh 9 0 lg శ గ్‌ 62 / శ్రీ గే he స్రీ 
శ 0 A 8 i (] lo a2 ww 
స. 4 sa టీ be ఖీ గ a} f జ - 
fb (0 
fs st} ఇ. య [3 ua (3 |] ఉత్త fA Cp of 
4) by ~*~ 3 4 A eA) y2 
Mri a Trt «1 bf bb 
ల «al యె [1 ౧ ౧) 3 «¢ 
సగం తి pg" గి 0 9 
9 43 0 [- he | |] [2 ఛే ff రె 
] * క న 
ues es 
] స [ఫే Ya 
an + ఖు | 3 bh ఉట x 
1 గ త్రీ [ఏ . J J 1 స ; క్‌ | ¥ క్‌ 
“4 9 ' Y 9 ఇ 
ల 0 0 ల 3 లీ f FE 9 b ;; 
ఇ [20 yy ve «2 ya’ స లో 
we ; If ih o # | రీ 79 
ba hoe శ old 5 3 
జ స 70 f fy yl 62 ణో భో |] 
13 వ నే ho J om 1 at 
జ క్‌ న క జ్ద ప + శ్‌ 
క ప మ hg 
be or} గి f (1 b f క న భే శ్‌ ya qj 
#9 bh hh | శ 47 i} J oOo = +. 
ఎం చి Me లకే బశ 
ట్స J wl: 3 టే 62 ఖే "భా సీ a: 3 స 
a] 0 శ. ౫ ఆ 7 Q 26 శ్ర 
[6401 ff క ల ల 40,10 
శే al ళ్ళ] శే 9 ట్ర [౧ నే శి id (0 
9 dy fea Pa we 
Mm ns గ 6 os 
iGEM Gy 
3 శో nd ah Fy Ya 
౧ | 
తా (మ a & 


219 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 
పార్టీలు ఏర్పడి వోటక్లపై ఎక్కువ (ప్రభావాన్ని వహించాయి. అక్కడి ముస్తింలకు శాసన 
సభలలో మెజారటి స్తానాలు తప్పక లభించే అవకాశం ఉండినది. తక్కిన రాష్ట్రాలలోని 
ముస్లింల పరిస్థితులు సమస్యలు వీరి సమస్యకం"టె భిన్నముబై_ నవి. హిందువులు అధికారం 
లోకి రాగలరనే భయం గాని, అధికారాన్ని వారితో పంచుకొనవలసిన అవసరం గాని వీరికి 
లేదు. అందుచేత వీరు అఖిలభారత ముస్తింలీగుతో గాని, దాని నాయకుడై న జిన్నాతో గాని 

ఎకువ నంబంధాలు పెట్టుకొనలేదు. ఇదిగాక వ ముస్తింలు అల్ప సంఖ్యాకులుగా ఉండిన ఉత్తర 
ప్రదేశ్‌ వంటి రాష్ట్రాలలో కూడా ముస్తింలు లీగు నాయకత్వాన్ని ఆంగికరించలేదు. జిన్నా 
సామాన్య fae ఎక్కువ (శద్ధ వహించినవాడు. జమీందార్లు. ఇతర భూస్వాములు, ధనిక 

కి చెందినవా ఆతని (పజాన్వామిక దృక్పధాన్ని నిరసించారు. అలాటివారు కొందరు 
ప్రత్యేక పార్చలు మ చేసుకొని వాటి తరపున ఎన్నికలలో పాల్గొన్నారు; మరికొందరు 
స్వతంతులుగా పాల్గొన్నారు. ఈ కారణాల ఫలితంగా జిన్నా సమర్థించిన లీగుకు ఎన్నికలలో 
వ స్థానాలు లభించ గలేదు. పంజాబులో ముస్తింలకు కేబాయించిన స్థానాలలో "రెండు 
మాతమేదా దానికి లభించింది; సింధు. వాయవ్య సరిహద్దు రాష్టా)లలో ఒక స్తానం కాడా 
అధించలేదు. బెంగాలులో 119 స్థానాలలో 40 స్థానాలను గబుదుకౌన్నది. ముసి ౦లు అల్ప 
సంఖ్యాకులుగా ఉండిన రాష్ట్రాలలో ఆది కొంత చెప్పుకొనదగిన విజయాన్ని క క 
ఉ త్తర్వపడేళలో 64 న స్థానాలలో 27. బొంబాయిలో 29 సానాలలో 20, మద్రాసులో 28 సానా 
లలో 11 డానికి లభించాయి. అఖిలభారత దృష్ట్యా బుస్టింలకు కేటాయించిన మొ త్రం స్థానాలలో 

నాల్లవ వంతుకంయె తక్కువ స్థానాలు ఆది సంపాదించుకో కలిగింది. దేశంలోని ముస్తింలు 
అందరకి ఆది (పాతినిధ్యం వహించే సంస్థ అని ఆది చెప్పుకొనలేక పోయింది. ఇది జిన్నాకు 


గ్గ 


చాలా ఆశాభంగాన్ని కలిగించింది, ఆలాగు చెప్పుకొనగల హక్కును సంపాదించడం అతని 
(పథాన లక్యమైంది. దానిని 1910 నాటికి సాధించగలిగాడు. ఇదే అతనిలోని విశిస్టత. 


4 

1935 చట్టం రాష్ట్రాల పరిపాలనను శాసనసభలకు బాధ్యత వహించిన మంత్రుల 
వశంలోకి తెచ్చింది, చేశ పరిపాలనలో భారతీయులకు భాగస్వామ్యం ఉండవలెనని 1858 
తర్వాత జోతీయవాదులు వ్యక్త క్తంచేస్తూ వచ్చిన ఆఫ పాయం కొంతవరకు ఆచరణ సాధ్యమెంది. 
1337లో ఎన్నికల జరిగినతర్వాత కాం గెసు మంత్రి పవవులను స్వీకరించి అధికారంలోకవచ్చి 
రాష్ట పరిపాలనను సాగించే విషయంలో నాయపలమవ్య పకన కుదరలేమ. జవహర్‌లాల్‌ 
నెహూ 1938 పెజపూకులో జరిగిన కాంగెను సమావేళొనికి అధ్యక్షత వహించి, తన ఉప 
న్యాసంలో మంతి పదవులను స్వీకరించరాదని ఉద్దాటించాడు. 1935 చట్టాన్ని పూర్తిగా 
ఖండించిన కొం గెనువారు ఆవే చపాను ఫారం ఆధథికొరఎవోకి రావడం ప. కొవని, 
ఆ చట్టం మూలంగా మంతులకు లభించిన అధికారం చాలా స్వల్పమనీ, వా న్తవాధికారమంతా 
గవర్నరులడే ఆని ఆలాటి అధికారాన్ని చెలాయించడం మూరాన (పజల స్పితిగతులను చక్క 
పరచడం సాధ్యం కాదని, ఇంతేగాక అప్పటివరకు పరాయి (ప్రభుత్వం రూపొందించిన శాసననాౌ 
అను ఆమలుపరచి స్వాతం త్య(పియులను నిర్పంధి ంచడంలో మంతులు పాల్గొనడం తప పడని 
ఇది కాంగను ఆశయాలకు పరమ విరుద్దమని ఆయన ఆభిపాయ పడినాడు. కాని కొం గెసు 
లోవి ఆధిక సంఖ్యాకులు ఆయనతో ఏకీభవించలేదు. 1085 చబ్ద ప్రకారం ఎన్నికలలో పాల్గొని 


1929.39 తోని పరిణామాలు 218 


శాసనరభలలో ప్రవేశించడం సమువికమైనప్పుడు ఆచబట ప్రకారం మంత్రి పదవులను స్వీక 
రించడం కూడా సమువికమే అని, దీని మూం౨3గా కొంకవకకెరా వ్రజల స్టికిగకుంకు చక్క 
బరచే ఆవకాశం ఉన్నదని, పరిస్టికులు ఆనుకూరించిన తర్వాక పదవులను వినింది స్వాకంత్య్య 
సమరాన్ని ఇంకోక పర్యాయం సొషంచుబకు ఈ విధానం _ఎఏకిఐంధకం కొనని, ఆఎదుకేక 
ప్రస్తుత పరిస్తితులలో మంత్రి పవవులను స్వీకరించి పరిపాలనావవావఎ హ స్తగకం చేసుకో 
వడమే (ప్రాజ్ఞత అని వీకు వాదించారు. కొనవ వీక వాదమే నెగ్గింది, 


దీనిని గురించి తుది నికయం తీసుకొనుటకు అఖిలభారత కాం గెగు కమిజీ మార్చి 
17, 18 లభో సమావేశమై 1935 చట్టం ద్వారా మంతులప లఫిఎచిన ఆధి కారాలను చెలా మింద 
డంలో గవర్నరులు జోక్యం కలిగించుకొనక ఉండునట్లు హాస్‌ ఇవ్చిన పక్షంలో కాం గెసువు 
మెజారటి లభించిన రాష్ట్రా” లలో మంతివర్లాలు ఆధి కారం వహించవచ్చువని తీర్మానించింతి. 
కాని ఈలాటి హామీ ఇచ్చుటకు గవక్నకులు ఆండీ కరించలేను. దీని మూలంగా శాసనసభకు 
బాధ్యత వహించిన మంతివర్గాలు నిర్యాణం కొక, పరిపాలనలో ప్రతిషంభధన ఏర్పడి, ఎనిమిది 
సంవత్సరాల కాలం ఎంతో క్త పడి రూపౌందించిక 1935 చట్టం నిక3కమ మ్మే పరిపతి నొ 
సూపిండి. ఈ కాక్ణణంచేక వె(నామి విషయాన్ని గురించి సముగ్రంగా ఆలోచించి చట్టాను 
సాకం మంత్రులకు లభించిన ఆధి కెరాలలో గవక్నరులు జోక్యం కలిగించుకౌనశం జకగవనే 
హామి ఇచ్చాడు. అటుపిమ్మట కాం గైసు కార్యనిర్వాహక వక్షం సమావేశమై మంత్రి వర్ణాలను 
నిర్మాణం చేసి పదవులను స్వీక రించవచ్చునని తీర్మానించింది. దీనిమేకకు కాం, గెగువారు 
మం;త్రి పదవుల నదిష్టించి జూలై 7న ఆధికారంలోకి వచ్చారు. 


కాని దుం త్రివర్గాల నిర్యాణంలో ఇంతకంటె గడ్డు సమస్య నింకొక దానిని కాంరగెసు 
ఎదుర్కొనవలపి వచ్చిండి, దానికి వదిషా-కం కువకక్‌ భవిష్యకువ విషాదకద'సువై న వరి 
న్‌ వల్‌ వానా 


13వ చటానుసారం వహష*చడే మం తీసా లని" టిలో ఆల సంఖ్యాకవరాల వారికి 
అ అ Pa a Ca 

we జో జో త్‌. అమో 

నముశిత మన పాతిన కంల ఉండవలెనని విష్‌ పభుక+శం గవహురులకు ఆదశాలను జారీ 
ర్‌ ఇ. వ భి జు గ, క తం 
చేసింద. కాం గను మఐతివరాలు దిపొొడతిన రాషాొలతోని అల సంభ్యాకులలో సున్‌ రలు 
pm LN ధూ అ శీ (oa చ 
ఇ తో నే 

షా రుని లని" టిలో శానా నాయకత్వం 

మో కా! 


ండవలెనని, కాం గెసు పక్షంలోని ముస్టింలే ఆలాటివారని 


చు గ 
అభిప్రాయ పడింది. ఇంతేగాక, బాధ్యతాయుక విధానంలో మంతివళ్గం సమిష్టి 
tet 


ఒకే కార్యకమం పబ్లనూ విశ్వాసం కలవారై నప్పుడే సమిష్టి బాధ్యక ఆచరణ సాధ్యం ఆవు 
ధా (sien య అ 

తుంది, కాం[గెకు సకావికి చెందసివారి ఆశయాలు కార్యకమాలు భిన్నంగా ఉండడంచేత 

ఆలాటివారు మం(త్రివక్లంలో చేరిన పక్షంలో సమిష్టి బాధ్యత సూతానుసనారం మంత్రివర్గం 


214 భారత స్వాతం(త్రో కద కమ చరి(త్ర 


కుషి చేయడం సాధ్యం కాదు. ఈలాటి కారణాలను పురస్క.రించుకాని కాంగెసు పక్షానికి 
చెందిన ముస్లింలను మాత్రమే మంతత్రివగ్గంలో చేర్చుకొనడం వాంఛికమని కొంగను విర 
ముంచింది. ముస్తింలు కాంగైెసులో లేని పక్షంలో, శాసన సభ్యులలోని ఇతర ముస్సి ంలు 
ఎవరై నా కొం గెసులో చేరుటకు సమ్మతించిన పక్షంలో వారిని మంత్రులుగా నియమించుటకు 
కాంగెను ఆంగీకరించినడి, 
జన్నాకు ఇది ఎంతమాాతము ఆమోదయోగ్యం కాలేదు. కాం(గెసు పక్షెనికి చెందిన 

ముస్తింలు ముస్తింలచే ఎన్నుకొన బడినవారు కారు. అందుచేత వారు ముస్తింలకు విశ్వాస 
జాతులు కొజాలరు. ముస్తింల అవసరాలను [ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వారు 
వ్యవహరించ జాలరు. ముస్తింల (ప్రత్యేక నియోజక వర్షాలు ఎన్నుకొన్నవారే ముస్లింలకు 
విశ్వాస ప్నాతులు. అందుచేత మంత్రివర్షాలలో చేర్చుకొనదగిన వారు ఆలాటి వారే. ఇంతేగాక 
ముస్తిం పార్టీ లన్నిటిలో లీగు అగస్టానంలో ఉన్నట్లిది, ఆందుచేత లీగు సభ్యులే మంతి సదవు 
ఆకు అర్హులు ఆనీ ఆతడు వాదించాడు, 

ఉత్తరప్రదేశ్‌ మంత్రివర్గ నిర్మాణ సందర్భంలో ఈ వాదోప వాదాలు తీవ్రరూపం ధరిం 
చాయి, ఆ రాష్ట్రంలోని శాసనసభకు 64 ముస్తి౦లు (ప్రత్యేక నియోజక వర్గాలద్వారా ఎన్నుకొన 
బడినారు, వాడిలో 27రు ముస్తి ంలీగుకు చెందినవారు. అదియే (ప్రధానమైన పార్టీ, ముస్లి ౦లకు 
"కేటాయించిన స్థానాలలో ఒకదానిని మాత్రమె కాంగెసు గెలిచింది. కాం(గెసుపట్ల ముస్లింలకు 
విశ్వాసం లేదని ఇది రుజువు చేసింది. ఈ పరిస్థితులలో కౌంగైసూ లీగూ కలిసి ఒక సంకీర్ణ 
మంత్రివర్గాన్ని ఏర్పరచవలపిందిగా జిన్నా కోరాడు. 


జిన్నా కొన్ని షరతులకు అంగీకరించిన పక్షంతలోనే ఇది సాధ్యం కాగలదని 

కాంగకు అధిష్టాన వక్షం తెలియజేసింది. ఈ షర త్తులలో మొదటిది ముస్హింలీగు శాసనసభలో 
ఒక (ప్రత్యేక పార్టీగా ఉండరాదు; రెండవది లీగు సభ్యులందరు కాం గైసులో లీనమై పోవలెను; 
మయంలో లీగు ఏక్చరచిన ఎన్నికల బోర్షు రద్దు కావలెను; _ నాల్లవది 

భవిష్యత్తులో జకిగే ఉప ఎన్నికలలో లీగు అభ్యర్థులను (ప్రత్యేకంగా నిల బెట్టరాదు. ఈ షర త్తు 


లకు అంగీకరించడం ముస్టింఏగు ఆత్మహత్య చేసుకొని దాని వ్య క్రిత్వాన్ని కోల్పోవడమే అని 


శు 
హల 


మూడ వడి ఎన్ని అ 


బీ po 


ళం 
జిన్నా భావించాడు. ముస్టిలీగు ఒక (ప్రత్యేక పారేగా 1805 నుండి వ్యవహరి సుండినది. 
హహ a) లి శి — 


ఇ శి శ Fo ఇత్‌ జే 
అది ము స్తెంలల్‌ = శేకుల అభిమానానికి పాత మెసటి 
శ్‌ నాను ఖా 


b 


టిది. దానికి నాయకుడై నందుననే జిన్నా 
రాజకీయ కంగఐలో (వాకాన్య్యాన్ని వహించాడు. ఈలాటి పరిస్థితులలో లవీగుతన వ్య క్తిత్వాన్ని 
వడలాకొని, కాం గెసులో లీనమైపోవడం అతనికి ఏమాత్రం రుచించలేమ. దేశంలో ముస్తింలు 
ఒక (ప్రత్యేక వర్గానికి చెందినవారు, లీగు వారికి ప్రాతినిధ్యం వహించే సంస్థ. ఆలాటి సంస్థ 
రద్దయి. కాంగెసుతో కలిపిపోవలెనని కోరడం ముప్తింలు తమ (ప్రత్యేకతను వ్య కిశ్వాన్ని 
ళు . య అవ 
కోల్పోవలసినదిగా కోరడమే, ఒకటి రెండు మంత్రిపదవులకుగాను ఈలాబి కోరికకు లోబడడం 
ముస్తింలకు గౌరవకరం కాజాలదు. వారు ఎన్నడూ తమ వ్య క్రిక్వాన్ని వదలుకొనకు అని 
జిన్నా ఉద్దాటించాడు. 
ఇం 

ఇంతేగాక 1987 లోవి ముస్తింఠీగు 1805 లోని ముస్తింలీగు వంటివి కాదు. దాని 

ఆశయాలకు కాంగ్రెసు ఆశయాలకు ఎలాటి భేదం లేదు. అదికూడా దేశానికి సంపూర్ణ బాధ్యతా 


216 


1929-39 లోని పరిణామాలు 


భూస్వాములు లీగులో 


జ 
లా 


అటూ 
(అ తోవ, kn = ye uA 


స 
ఎంటే 


అడివకలో జ 


యుత పరిపాలన విధానాన్ని కోరుతూ ఉంది. 


(పాధాన్యం వహాంచి ఉండినారు. 


వలెనే ఆడి 


ed 
Ug 


ళీ § hf 
సళ్ల 2 ళ్ళి గ 
న చ ల ల 
& 
ఏ (4 గ్‌ 
గీ సి గ 
hb 2 3 ల్ల 
i | య 
టి గ 
ష్‌ స్ట్‌ 
శ్చ సై 7 
గ్‌ టై. 
చ, 
i తీ 
SO 
9 sdf 
at a PRY 
SOUT 
ARI 
wh 
గీ న్‌ 91 €) 
ag a 
త్తి 
2h 
- ww 
® f c,h 
fa bh 2 ఛే 
కసం. 
శ |] ట్‌ 
WI: 
సి “3 కీ 
గే రోబ్‌ f 
bn 2 1 
గ్‌ భే 
A) ¢ 
0 bb గో 
sm 3 53 
|] |] 406 
వ ౮ 


శ] 

a 

స్రీ 

fb 

ya ణే 

౪ 4 

hh 

“J గ 

Ye «a! 

sn fa 

“fad 

గీ సే 
ళు 

క ఓ 

౪1] | 

Lae 
Nn 

నే 

(స. 

3 

గ్‌ (1 
(ఖా 
ఛై 
ఫి 
b= 
Ya 


లీగు యొక్క ప్రత్యేకతను, హై 


భాగస్వామ్యం కల్పించడం ఉభయ 


ఉండవు, 


నే 
pl ౪ Wp] hh 
gm 
yd జ fh ణః 
స a at 
WY 5) 
త. 
ay fh 
ss) శ a} 
స 
3 ఇ § జ స్య శీ 
[గే గ hak aS 
fb (1 Ya 41 4 1 
9 ఏ 11]! 13 ఇల్లీ 
@ pr wm 
f= 9 i nM 
ల జ i జే fs 1} 
mn nu Ss గ్‌ 
ఓ xt ఖే 12 | తొ 
30 "or * 
శ [ 3 ‘A 
ఓ లం 
“a AR [. 
_ లివి సి బే |] 
ఖ్‌ a ¥ గి శి ' 
qt) ఆరతీ “2 గి 3 
mn 9 “ re కలే 
(| ya pa] 1 b wm 
క గ (తే లి te ౧ 
2 ఫ్రీ 62 ళ్‌ 
Re nah లాగి 
a ౧ 09 * ౬) 
9 షే rR Re 
జ IE a 
3 40 స్ట్‌ le ln గ్‌ 
6, 0 hay 
మ n,m 
h ఇ ఖి 
ణ్‌. a 
ce at స్ట్‌ o | ఖే 
hb 3 ano శి ౧p 
|] ప గీ లి 
1 « 
ఛే గ్గే [2 J ః 
fc ౮ శ 
EI: 
ఫీ శీ wks 


శ 3 ఖ్‌ 993 
lap [] | గి స్‌ గి 
1 cat భి; "3 
ఠి . ph 
Mm ares గ గో 
త 
‘A ఛ్‌ Asa i f) త 
nb pq 
స ళీ ౧4 ట 
11౩ భె జ) శ ట్టి. 
1 a} ae bh» న్య] 
లి, ఈశ ఫీ 
SE EE 
న] ష్‌ by 
Pech Ry 
6౧౧, 
fh ణి 0° వ్‌ mw క 
శ ణ్‌ శ్రే bీ 9 
జీ వ. ఉర రి 
aoa గ 
నన bY 
Bo చే, గ] 
ళ్‌ bh 3 he Ws 
en haw, 
: 19 వీలే ba 
గ్‌ 9 f- 9 VI 2 
an 3 0 3 
JWT 2 ఇ 2 
11 | a} అ] 29 
॥ 0౮ 
* Hob ౧ b w 
వ 0 
నీ దరె 29 id 
గే ల 5 9 74 
Baht 
జ న “mn 
| ౧ 
= గ్రే wa ¥ 
శాన fa fh స్తా క్‌ 1) 
గ్ల ి ర) 
ui ms శి 
సి Ye fe గ్గే 
bs he) శ ఆక్క! సే 
mow ౫ 
గ్‌ 025 


6 ౦6 స్‌ క్‌ ty) 
ళ్ళ వి) te fc చ్‌ 
జే! 
మ hs 
౬ q 
poe mpd 
ఖ్‌ ) ర 3 ఖి గ్‌ 
a,b 
Je (19 లకీ [] 
భట 
మ ల hh 
న న. 
౧ 9) నే గ (| 
గ x} 
be 49a g 
. 1 ణి ( 9 yt} fa 
య్‌ ral 
Far, a ౪ 
f°, ఇ ళ్‌ VE శ ళ్‌ 
wf ౪] స్టే bad M 
(J 
3 yeh gq 
Mak beh oY 
Wan 1 ( .. 
వ్‌ (1, స్‌, 6 వ (౧9 
“Ye dB t 
1 2 fy 
గ a S$ Oo న 
గస టి 1. hg 
a (9 9 
Ue d Ss ya 40 Pp 
౧ f న్‌ J 
a £2 pe ౧ (] 
hb f y3 న్‌ టి 1] 
ళ్‌ | el f wi ‘3 
Ye న /] ళ్‌ ( 
ve | ఛే i} 
ఏ a 9 14 9 
ఓ ₹ a 
1 ఎ గీ Bf 
} | 
| ౧ | స! f 
ర! గ ౮ i} 
౪) 43} శ "i ( 
[71 | | 
Aaa లల్ల 
1) 3 క |) య 
b ww ఆ ra MA 


«1 9 4 
fa crs , ౪ 
ఏ Gong 
fa ౧ 1} tf న 
సత్యా 0 ౧ )౫| 
1 a AOR గ 
౫ ట్ట ps YC 
ఖ్‌ 2g 
5 ba క? 
0౮ స్ట్‌ గ 
ఓ} % a Y} 
mpm: 
0 onl 
స గ్‌ f జ 
గ్‌ డి. కో - జీ 
f fy qr 
js శ . 
స్‌, Sol 
గ్‌ క్‌ hf fa ay 
wi 0 టి | 
గ్‌ స స pA 
శే 3 Oe ౧ 
జ ¥ గ్‌ f er} 
(1 వ [స |") 43 vw 
2౯౦ tan 
19 hb d 
bie 9 nf 
n 9 § h ఓ 
ఏ ల విం Pa 
నతి 2 8 షే చి 
sw Of gt 
ళ్‌ ణి 
13 గ Ya wy స్ట్‌ A 
wi 6 చట రె ls 
Wa "dg 
Ag గ్‌ “3 (bb గ్గే 
ha గ 6 
00 ట్ర్‌ గ్‌ గ్‌ 
Aa ha 
ల గే స్‌ తి 
i WW / 0 
x wm é3 ల రా 
(హు "gin 
శ 3 రీ 


216 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ఆలాటి పమాదాలకు లోబడక వాటిని అదుపులో ఉంచుటకు కాంగైెసు అధిషస్టానవక్షమూ, ఎన్ని 
కల కాలంలో నియమింపబడిన కాం|గెసు పార్ల మెంటరీబోర్టు వాటిపై ఆధికారాన్ని వహించాయి, 
ఇందులో జవహర్‌లాల్‌, రాజేం[ద్రపసాద్‌, ఆజాద్‌, వల్లభాయిప కేల్‌, రాజగోపాలాచారివంటి 
(ప్రముఖులు సభ్యులుగా ఉండినారు. పీరందరిపై గాందీ పూర్తి అధికారాన్ని వహించినాడు. 
ఆయన 1004 నుండి కాంగెసునుండి విడిపోయినా (సభ్యత్వాన్నికూడా వదలుకొన్నాడు 
నాయకులందరు ఆయన ఆదేళాలను అనుసరించే అన్ని కార్యకమాలను సాగిస్తూ వచ్చారు, 
ఆయన అధ్వర్యంలో పనిచేయడంచేత అధిస్హాన వర్గం, పార్ల మెంటరీ బోర్డులు మం(త్రివర్షా 
లన్నీ ఒకి తాటి పైన నడవగలిగాయి. చట్టరీత్యా మం్మత్రివర్ణాలకు స్వాతంత్ర్యం లభించినా అవి 
కాం గెసుళోని "కేంద సంస్థలకు లోబడి వ్యవహరించడం గుర్తించవలసిన విషయం. ఆనాడు 
ఐర్చడిన ఈ సంప్రదాయం స్వరాజ్యం లభించిన తర్వాత కూడా... ఇప్పటివరకు... దేశపరిపా 
లన విధానంలో ఒక శాశ్వత స్టానాన్ని కల్పించుకొన్నది. 

పజా(పతినిధులు అధికారంలోకి వచ్చినందున (పజల అభీష్టాలు నెర వేరగలవని 
ఆందరు ఆశించారు. చాలావరకు మంత్రివర్గాలు దీనికి అనుగుణంగానే (ప్రవర్తించినట్లు 
చెప్పవచ్చు, . 

దీనికి మొదటిమెట్టుగా వాదు డిపెన్యూలుగాను, శిక్షితులుగాను నిర్బంధంలో ఉండిన 
వారిలో అనేకులను విడుదల చేశారు. ఈ విషయంలో ఊఉ త్తరపదేశ్‌లోను వీహారులోను 
గవర్నరులు మం(తులతో సహకరించని కారణంగా మతులు రాజీనామా చేశారు. అటుపైన 
వై నాయా గవర్నరులూ ఈ విషయాన్ని గురించి ప్పనరాలోచించి కాం(గెసుతో ఒక రాజీకి 
నచ్చారు. మంతులు వారి రాజీనామాలను ఉపసంహరించుకొని, అధికారంలోకివచ్చి, (కమ 
క్రమంగా విడుదల కార్యక్రమాన్ని చాలావరకు పూరి చేసుకొనగలిగారు. 

శాసనోల్లంఘన కార్యక్రమాలను సాగించినట్టిన్నీ, అహింసాతత్వంలో విశ్వాసం 
కలిగినట్టిన్నీ కాంగ్రెసువారు చట్టవిరుద్దంగా (ప్రవర్తించి నేరస్తులుగా పరిగణించవలసిన వారిని 
శిక్షించి, శాంతిభద్రతలను రక్షించగలరా అనే సందేహం బబిటిష్‌వారికి ఉండినది. కాని ఈ 
సందేహం నిరాధారమని, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగెసుమంతులు శాంతి భదత 
లను రక్షించడంలో అవసర మైన చర్యలను తీసుకొని, పరిపాలనను సౌష్టవంగా జరిపే 
సామర్జ్యం తమకు కలదని రుజువు చేయగలిగారు. 


ఈ సందర్భంలో వారు కొన్ని (పత్యేక మస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. 
ఎన్నికల (ప్రణాళికలో వారు (ప్రజలకు అనేక వాగ్దానాలను చేశారు. దారిద్ర్య పీడుతులై న రైతు 
అకు కార్మికులకు విము క్రి కలిగించడం తమ [ప్రధమ క ర్రవ్యమని ఉద్దాటించారు, ఈః వాగ్గా 
లఅన్నిటిసీ కాంగెసు మంతులు వెంటనే చెల్లించగలరని (ప్రజలు భావించారు. అడి కొంత 
ఆలస్యంతోకూడిన కార్య క్రమమనీ, అనేక కి ష్టవిషయాలను గురించి సమగంగా ఆలోచించిన 
తర్వాత గాని, అవసర మైన శాసనాలను రూపొందించడం సాధ్యం కాజాలదని సామాన్య (ప్రజా 
సీకం (గహించలేక పొయ్యారు. ఈ కారణంగా ఉ_త్తర(ప్రకేశ్‌, బీహారు మొదలైన రాష్ట్రాల 
లోవి కర్షకులు జమీందార్ల పైన భూస్వాములపైన ఒక విధమైన తిరుగుబాటుచేసి, ఆస్తిక 
(పాణాలకు గొప్ప నష్టాన్ని కలిగించారు. మంతులు సకాలంలో చర్యలు తీసుకొని, ఆవసర మైన 


1929.39 లోని పరిణామాలు 217 


బల(పయోగంచేసి, ఈ ఆల్లరులను ఆణచిడేశారు. నేకం చేసిన వారిని చట్టానుసారం శికించ 
వలసినడేనని, ఆందులో హింన ఏలాటిదీ లేదని, గాందీ ఆదేశించి మఖతల చర్యలను సమ 
రించాడు. ఈలాటి చర్యలతోపాటు మంత్రివర్షాలు కౌలుదార్ల రక్షణార్లం కొన్ని సంస్కరణలను 
క్రమక్రమంగా (ప్రవేశపెట్టి రై తులకు కొంత తృప్తిని కలిగించారు. 


ఆ రోజులలో మిల్లులలోను ఇతర ప్యాక్టరీలలోను పనిచేసే కార్మికులు కూడా అనే నేక 
బాధలను అనుభవిస్తూ వచ్చారు. వారుకూడా బొంబాయి, న కాన్‌ వూరు వంటి 
నగరాలలో సమ్మె లుచేసి డారన్య చక్యలలోకి దిగారు. మం (తివర్లాలు వారిపై నకూడా కఠిన 
చర్యలను తీసుకొనడం తప్పిండికాదు. కాని శాంతి భద్రతలను రక్షించుటకు ఇడి ఆవసకమనవి 
ఆహించారు. 


ఈ కాలంలో హిందువులు యుస్తింలు మధ్య మతకలహాలు కొట్లాటలు మరింత తీవ 
రూపాన్ని ధరించాయి. మంతివక్లాల నిర్మాణంలో కాం(గెసు ముస్టి ంలీగుల మధ్య ఏక్పడిన 
విభేదాలు దీనికి (ప్రధాన కారణం. కాంగైను ప్రభుత్వాలు హిందూ _పభుత్వాలని, వాటిమూలంగా 
ముస్తింలకు ఏలాటి న్యాయం లఅక్‌ించదని, లీగు నాయకులు _పచారం సాగింవారు. ఇందులో మత 
దురభిమానంగల ముల్లాలు గొష వ. వహించారు. వీరికి గామపాంతాలబో నివపించే 
ముస్తి లపై ఎక్కు ప్రభావ స స ఆన్నిటి ఫలితంగా ఉత్తర్యపడేళ్‌ . వీహోారు, బొంబాయి 
మొదలై. న రాషా వ. ఉభయ మతవ అట కొట్లాటలు సంభవించి అపా: నష్టానికి దారి 
కతత వీటిన ఆణచడంలో మంత్రివర్షాలు ఏలాటి గొంకు జంకు లేక తీసుకొనవలపిన కఠిన 
చర్యల నన్నిటిసీ తీసుకొన్నాయి. ఆయినా వీటిలో [80 మండి పాణాలను కోల్పోయ్యారు; 
1564 రు గాయపడినారు; ఆస్తికి అపార నష్టం కలిగింది, 
కన్య కార్యక్రమాలలో పాల్గాన్న కర్షకులను. కార్మికులను, మతోన్నాదులను 


స 
అణచడంతో పరిపాలన బాధ్యతను వహించిన ఊఊ కలు ఎ మాతమూ వెనుడియకని. నమ 


క్షతతో వారు శాంతిక దతలను కొకించగలకని పె ఉదంతాలు సాషం చేశాయి, 
Ee యా. హో 

కాని పరిపాలకుల లక్ష్యం శాంతి భద్రతలను కక్షించడం మాతమేకాడు. పజలు 
ఆఅఆనసనుభ పి దాక్నిద్రా?ైన్ని ఆఇతర బాదలను తొలగించి, హారి ఆఅభు్య్కదడయానికి కషి చేయడం 
ఇంతకంటె .పడానమెన క కవంం. ఇందుకుగాను కూడా మం. తివరాలు అనేక కార కమాలను 
సాగించాయి, అవన మెన ఆకిక వనరులు అవించని కారణంగాను. ఆలాతి నముహామాలు గల 

యాజ జు 

"కేం డు భుత్వ ౦పై వాదికి ఏలాటి సలుకుఐడి కేనందునను. వారు 27 నెలలు మాత్రమే ఆచి 


హు. 

రైతుల స్పితిగతులను మెరుగుపరచే ఉరేశంతో నుద్రాసు రాష్ట్రంలో రివిన్యూమం తి 
గా ఉండిన ప్రకాశం 'అధ్యక్షతను జ జమీందాకీ విధానాన్ని సమ్మగంగా పరిశీలించుటకు ఒక కమిటిని 
వీయమించారు, ఒరిస్సాలో ౭ ల తులు చెలి ంచవలసిన శినులను తగించుటకు ఒక బిల్లు ప్యాసు 
చేశారు. కాని ఆది చట్టరూపం ధరించు 
గవర్నరు జనరలు ఆ విల్లును ఆమోడించకేదు. ఉ త్తర్మపడేళ్‌ లో జమీందార్‌ విధానంలో అనేక 
మార్చులు చేయబడినవి, తక్కిన రాష్ట్రాలలోకూడా భూ సంస్కరణలు (వ వేశ పెట్టబడినవి, 


కుందు కాంగెసు మం త్రిషర్షం రాజీనావ జజేపేరప, 


i గ్‌ 
ళ్‌ 


218 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


po) 


తుల రుణబాధలను తగ్గించుటకుకూడా కొన్ని చర్యలు తీసుకొనబడినవి, పర్నిశమలను వృద్ధి 
సే ఉడ్రేశంతో 1989 లో కాంగైెసు జవహర్‌లాల్‌ అధ్యక్షతన ఒక (ప్రణాళికా సంఘాన్ని 
నీయమించిండి. దాని పవి పూర్తికాకముందే కాంగెను మంత్రివర్షాలన్నీ రాజీనామా చేయడం 
చేత దానిమూలంగా ఏలాటి ఫలితాలు లభించలేదు. 


th 


విద్యాభివ్యద్దిక్రై మంతివర్గాలు అనేక కార్య(కమాలను సాగించాయి. కొన్ని (పొంతా 

లలో |పాధమిక విద్యను ఉచితంగాను విర్బంధంగాను (ప వేశ పెట్టినారు. గాందీ (పతిపాదించిన 

జేసిక్‌ విద్యావిధానం కూడా (పయోగాత్మకంగా అన్ని కాంగసు రాష్ట్రాలలో (ప వేళ పెట్టారు. 
“వయోజన విద్యకై కొంత కృషి జరిగింది. 

గాంధీ ఉద్దేశాల ననుసరించి హరిజనోద్దరణశకై కొన్ని కార్యక్రమాలను సాగిం 

రు. వారికి చేవాలయాలలో (వ వేశం అభించింది, వారి విద్యకు, గృహవసతులకు, అనేక 


కలను తీసుకొన్నారు. 


1] 


wu 
oa 


మధ్యపాన నిషేధాన్ని కొన్ని జిల్లాలలో (ప్రవేశపెట్టారు, 

ఈ విధంగా కాౌంగెసు మంత్రివర్గాలు నంఘనంక్షేము కార్యక్రమాలను (ప్రారంభించి 
కాంగైెసు లక్ష్యం అధికారాన్ని సంపాదించడం మా(త్రమేకాదనీ, దానిని (ప్రజల సర్వతో ముఖాభి 
వృ్భికి విసియోగించడమని స్పష్టం చేళారు. 


6 


శవహారాలలో కొన్ని మార్పులు సంభవించాయి. ఇవి స్వాకం_తో్యోద్యమంమై 
పభావం వహించిన కారణంగా వాటిని గురించి తెలుసుకొనవలసి ఉంది. వీవలో ఒకటి స్వదేశ 


Ly మొదటి నుండి కాంగెసు సంస్హ స్వడేశ సంస్తానాల వ్యవహారాలలో ఏలా 
జోక్యమూ కలిగించుకొనలేదు. (విటిష్‌ పరిపాలనలో ఉండిన భారతదేశ స్వాతం(త్యంపట్ల నే 
ఆ 


టి 


వహించింది. కాని 1935 చట్టం సంస్హానాలు (బిబిష్‌ పరిపాలనలోని రాష్ట్రాలు 
క సమాఖ్యగా ఏర్పడపలెనని, అది ఏక్పడిననాడే కేరద్రంలో కొంత వరకైనా 
బాధ్యతాయుత పభుత్వం (ప్రవేశ పెట్టడం సాధ్యం కాగలదని నిర్ణయించింది, ఆ సేతు 
హిమాచల పర్యంతం వ్యాపించిన భారతదేశం ఒకే [పభుత్వ పరిపాలనకు లోబడి ఉండడం 
ఛనీయమైనా సికంకుశ పరిపాలకులకు లోబడినట్టిన్నీ, (బ్రిటిష్‌ సార్యభౌమాధి కారానికి లోబడి 
ంన్నీ సంస్థానాలు రాష్ట్రాలతో కలసిన సక్షంలో స్వాతం తోకద్యమము (పజాన్వామిక విధా 
అ _--దెబ్బతినగలవనే భావం కొం(గెను వారిలో అనేకులకు కలిగింది. సంస్ఞా 
నాలు (బ్రిటిషు పరిపాలకులతో చేసుకొన్న ఒడంబడికల ఫలితంగా బ్రిటిష్‌ (ప్రభుత్వానికి సంన్నా 
నాలపై పూరి అధికారం లభించింది. ఒక్కొక సంసానంలో రెనిడెంటు అనే పేరుగల ఒక 
టైటిష్‌ అధికారి ఉండేవాడు. ఇతని సలహాలకు ఆవేళాప లోబడి సంస్థానాధీశులు వారి పరిపొ 
లనను సాగిస్తూ ఉండేవారు. (విటిష్‌ (పభుత్వాన్నికాదసి ఏ విషయంలోకూడా స్వతంత్రంగా 
వారు వ్యవహరించే అనకాశం ఎంతమాత్రమూ లేదు, 


స tj ఓ 
గరిగె. ౧ 


[ 
ర్ట 
ol 
ర్త 


ప్‌ 


219 
బల 


ను వారికి కలిగింది. సంస్థానాధీకశులందరు నిరంకుశంగా 


రాష్ట్రాలలోని పజల ఉద్యమాలను ఆణచడంలో (బిటిషమవారి విధానాలు మరింత 


ఆలాటివారు సమాఖ్యలో కలియడంచేత టిటిష్‌ వారి నిరంకుశత్వానికి మరింత బలం 
సులభసాధ్యం ఆయే (పమాదం ఏర్పడింది. 


చేకూరి వారి సహాయంతో స్వాతం త|ోద్యమం దెబ్బ తినగలదనే వికయానికి కాంగెసు 
be) 
ఇంతేగాక ఈలాటి సమాఖ్య మూలంగా దేశంలోని _పజాస్వామిక విధానం 


హీనతగాంచగలద నే భావంకూడా కాంగె 


1929.99 లోని సరిణామాలు 


వచిండి. 


చీ 
WR 
9 
న్కు 
fh 2 
8 
స్‌? 
శీ 
య 
థా 
స్‌ 
గల 
వ 
క? 
2% 
kr 
gt 
స్టే 
a 
గ? 
స! 
౧ ౫ 
wi tf 
గ 2 
hw 
గ్‌ 
సిటి ఎలో 
g # 
hh ల 
కత 
ఇ § 
a) 
నే? 


త౭ంలో వియమిం 


సమదించేవారుగా ఉంటారు, 


బడే 
టిష్‌ 


॥ 


తి 
డేశంలో 


వారి ఆశయం. బాధ్యతా యుత 


అ 


న 
సభ్యులలో (Memters of the Executive Council) ఈలాటివారు ఉంటారు. 


వద 
ఆధి కారులు వీరూ కలిపి (ప్రజాపరిపాలనాభివ 


దులు వికంకుశతా: 


ms 
te 


కావడంచేత 
వాయిదావేయ 


pene. | 


రూ 
కాతాయుత వదిపాలన విధానం సిరవదికం 


వారు భావిం 


నుంచీ సెనూ ఖని శాసన 
నికంకుళశ సదిపాలకులు 


ప 


య 
అన 
నసంహపానాల 


అల Te 


భు 
కు 


వలెననేడ కారగె 
తినిభులతో కూడిన శాసన సభలకు బాధ్యత వహించిన 


2కి తహషాకుండా ఆటంకాలు కలిగిసాకు, 


ఢా 


స్మి 
లై 


కుత (౧౦ ఏక్కడ 


యము 
WE 


De 


te 


md 


'పజబు ఎనూకొన 


న బాధ్యతాయుత 


Chur 
er టో 
చ మ 


(పభుత్వం అంటే 


సంప 


శశి 


శె 


* 


2 


౪} 


ఇ Cop సు 
ఆఅచతలల్ట్లా. డొ 
€3 


కౌంగను గ 
బడడం తవ 


[) 


జో 
గః 


చనీ కొం! 


" 
J 


Te 


కలవారయ్యారు. 


తో 
ఆ, 
fe 


గ 
జలు 


భత 


అర 
న్నీ 


ఘు 
య 
ఖు 
3 
భుతాషస్ని 
సానాలలో 


@ 


| 


రాజా 


న 


పా 


టే 


i 


ఇవె ఒకటె కౌం 
 వలితంగా అనేక నంసానాల 
బాధస్థతాయుత 
చేయసాగారు, కొన్ని నం 


ఢం కాగందు, 
' పై 
నా 


యారో 


న సరిపాలకులను ఒ తిడి 


990 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


త్మీవమే మన ఆందోళనలు సంభవించాయి. ఆవి మైసూరు సంస్థానంలో తీవరూసపం ధరించగా 
సంస్థాన (ప్రభుత్వం దమన విధానాన్ని అనుసరించి దానిని అణచి వేయసాగింది. (పజానాయకులు 
అనేక సిర్బందాలకు గురిజయ్యారు. 


ఇది 1887 అక్టోబరులో కలక త్రాలో సమావేశమైన అఖిలభారత కాంగెసు కమిటీ 
దృష్టిని ఆకర్షించింది. నంస్తాన (పజలకు కాం(గెసు (పత్యక్షంగాసహాయం చేయడమా,మానడమా 
అనే (ప్రశ్న షన ఏకకాలంలో ఎిటిష్‌వారితోను సంస్థానాధీశులతోను సమరాన్ని 
సాగించడం (ప్రాజ్ఞ తకాదని గాంధీవంటి వారు భావించారు. బ్రిటీష్‌ పరిపాలన నిర్మూలనమైన 
పక్షంలో దాని ఆసరాతో అధి కారాన్ని వహించిన సంస్టానాధికుల అధికారం కూడ వెంటనే 
నిర్మూలం కాగలదని కాం(గెసు వారిలో అనేకులు భావించారు. కాని యువకతరంవారు పట్టు 
పట్టడ 6వల్లి సంస్హాన (పజలు సాగి స్తున్న ఉద్యమా లపట్ల సానుభూతిని (ప్రదర్శిస్తూ, మైసూరు 
(పభుత్వం అనుసరించిన దమన విధానాన్ని ఖండిస్తూ, తక్కిన సంస్థానాలలోని (పజలు రాష్ట్రాల 
లోని వారు యధాశ_క్తి మైసూరు (ప్రజలకు సహాయపడవలసిందిగా కోరుతూ తీర్మానం చేసింది, 
చాలాకాలాన నుండి సంస్తానాలపట్ల కాం(గెసు అనుసరిస్తూ వచ్చిన ఉదాసీన విధానం దీనితో 
అంతరించింది. స ంస్థానాల (సజలు రాష్ట్రాల (పజలకం"టె భిన్నులుకారని, అందరూ కలిసి 
భార తీయులని. వారు ఒకేవిధమైన సమస్యలను ఎదుర్కొనేవారని, కాంగెసు భావించ (ప్రారం 
ఇించింది. 


1988 లో కాం(గెసు కమిటీలు కొన్ని సంస్థానాలలో ఏర్పడినాయి. ఆ సంవత్సరం 
రిపురాలో సుభాష్‌చందటోసు అధ్యక్షతన సమావేశమైన కాంగెసులో ఈ కమిటీలు (ప్రజల 
ఆందోళనలో పాల్గొనడమా అనే విషయం చర్చలోకి వచ్చింది. యువకతరం వై ఖరికి గాంధీ 
నాయకత్వంలోని 'వృద్ధతరం వై వె ఖరికి అవి; టం ఉత్పన్నములై నాయి. "తుదకు రెండు 
వర్షాలు ఒక రాజీకివచ్చి, సంస్థానాలలో ని కాం్భగెను కమిటీలు కాం.గెసు కార్యనిర్వాహక 
సంఘానికి లోబడి తమ కార్య [ కమాలను సాగించవలెనని, కాని తిరుగుబాటు ఉద్యమాలలో 
పాల్గ్‌నరాదని. అలాటి. ఉద్యమాలు సాగించుటకు (పత్యేక సంఘాలు ఏర్పడవలసపినదని, 
_గెసువారు వ్యకి కి గతంగా ఏటిలో పాళ్లొనవచ్చునని తీర్మానంచేసింది. అప్పుడు 


క్‌ 
డా కాంగెసు పత్యక్ష్షంగా సంస్థాన ప్రజలకు తోడ్పడడానికి సిద్దంగా గాఉండ లేదు. 


ల 


సంస్థానాలలోని (ప్రజామండలుల తోపాటు, అఖిలభారత సంస్థాన్మప్రజల సమావేశం 
(Conference of All-India state people ఒకటి ఏర్పడింది. 1939 ఫిబవరిలో ఇడి 
జవహార్‌ లాల్‌ అధ్యక్షతన నమా మే ఆశ మై ఎ కాంగొసు సంస్హాన పజల ఉద్యమాలలో తోడ్పడం 
ఆవసర మసి తీర్మానించింది. 


ఇచే కాలంలో గాందీ పుట్టిపెరిగిన రాజకోట సంస్థానంలో ఒక సంఘటన జరిగి 

భారతీయులందరి దృష్టిని ఆకర్షించింది. అక్కాడిపజలు నసంస్క_రణలను (ప వేశ పెటవలపిందిగా 
యలు అ (=) 
ఆందోళన జరపసాగారు. అందులో వల్లభా ముప కేల్‌ జోక్యం కలిగించుకొని, సంస్థానాధీకునితో 
ఒక రాజీ ఒడంబడికను చేసుకొన్నాడు. కాని మహారాజు ఒడంబడికలోని షక త్తులను ఉల్లం 
ఘించగా గాంధీ రాజకోటకు వెళ్ళి ఉపవాస వ్రతాన్ని చేపట్టాడు. అయినా సంస్థానాధీకుడు 
లొంగలేదు. ఉపవాసం వ్యర్షమైెన'క్లే భావించి గాంధీ వెనుకకు మరలివచ్చాడు, 
Gm గొ 


1929.33 లోని పరిణామాలు 221 


తాను చేసుకొన్న ఒడంబడిక సర త్తులను సంస్తానాదీకుడు ఐచ్చికంగా ఉల్లంఘించలేదు. 
(టిటిష్‌ ష్మ్‌పభుక్వం ఆతనిని ఒ త్తికిచేయడం చేశ. వ$ బే. ఆలాగు (పవర్తి రించాడు. “నంస్థానాలలో 
కౌం గెసునాయకులు (పవేశించి, పజల ఉద్యమాలలో జోక్యం కలిగించుకొనడం పభుక్వం 
ఏమాత్రమూ ఇష్టపడలేదు. సంస్థానాడికులు కాం గైషనాయకుల (ప్రభావానికి లోబడి. బాధ్య 
తాయుత (ప్రభుత్వాన్ని (ప వేశ పెట్టిన పక్షంలో ఆలాటి (ప్రజా ప్రభుక్వాలు తమ ఆదుపు ఆక్జిలలో 
ఉండవనే భయం [బిటిష్‌ వారికి కలిగింది, అందుచేత వారు సంస్హానాధీసుల వీర ౦కుశ త్వాన్ని 
తెర వెనుకనుండి సమర్థించి బలపరచాకు. దీవిని [కమ (క్రమంగా సంస్థా సాన పజలు కాంగెసు 
నాయకులు (గహించారు. వారు ఆలా గహించేవకకు, కాం్యగెసు సంస్తా కాలపట్ల తనవై ఖరివి 
మార్చుకొన్నా _పజలకు (ప్రత్యక్షంగా నహాయంచేయడానికి పూనుకొనలేమ. కావి ఈ కాలంలో 
దానివై ఖరి మారడం గుర్తించదగిన విషయం. 
(2) సుభాస్‌చం్యడటోసు వామప3ష నాయకులలో అగశేణికి చెందినవాడు. 
ఐ, పి. యఫ్‌. పరీక్షతో ఉ_ముడె ఉనా త ఉద్యోగివక్షానికి చెండినవాడై నా సహాయనిరాకరణ 
ఉద్యమకాలంలో ఉద్యో్టోగానికి రాజీనామాచేసి. చిత్తర ంజగదాగుకు శిమ్యుడై . ఆనేక పర్యాయాలు 
కారాగారళిక్షను అనుభవించడ మేగాక. కొంతకాలం విడేశాలలో కాలం గడపవలపినవాడయ్యాడు , 
గాందీ శాసనోల్లంఘ న ఉద్యమాన్ని ఉపసంహరించినప్పుడు యూ కహ ఖండంలో వియన్నా 
నగరంలో ఉండి విఠల్‌భాయి పకేల్‌తో కలిసి ఆయనను ఒండిస్తూ.  స్వాకవ్నత్యోద్యమంపై 
నాయకత్వం వహించుటను ఆయన అజ్యడుకాడనే అభిప్రాయాన్ని వ్య క్తంచేశాడు. అప్పుడే 
“భారతదేశ స్వాతంత్ర్య పోరాటంి ‘(india s struggle for freedom) అనే (గంధాన్ని వాసి, 


యూరఫ్‌లో పకటించాడు. దానిని భారతడేశ పభుత్వం వ. ఆయన తిరిగి 
స్వచేశా నికి ధ్ర ళా నిర్బంధంలో ఉంచింది. విడుడలకాగానే షలిష్టుపిద్దాంతాలను పచాక 
చేయసాగాడు. 
ఆయన డెళాధిమానం. ఆయన చేసిన తాాగాలు ప్రజలవ్యష్టిని  ఆకర్తించిండి. వారి 
మ 
ఆదవక ణకు ఆయన పాతుచె నాడు డాని భరితంగా 1933 లో హరిజరాతో జరిగిన ఈ గను సమా 
వెశానికి ఆఅధ్యమడునా. ఏక గివంగా ఎన్నికయ్యాడు. ఆప్పటికి యూరప్‌లో రెండవ పపంచ 
యుద్దం (పారంధమయ్యూ సూచనలు కనుపిండదాయి ఈ యుద్దంలో భారతీయులు టిటిష్‌ వారికి 


స్వాతంత్ర్యాన్ని సంపాదించుటకు ప పె శ్‌ 
సమావశం ముగిసిన తరువాత ఒక ప్రణాళిక సంఘాన్ని జవహర్‌లాల్‌ ఆఉధ్యతన నియమించి, 
దేశంలోని భారీవరి శ్రమలను సాపించుటకు తగినట్లు ఒక పణాళికను తయాకుచేయవలపిందిగా 


పించడంపట్ల పట్టుడలగల గాందీకి ఇది ఎంత 
గాంధీకి మధ్య అభ్నిపాయవేదాలు పెరిగాయి. ఇవి 
కతియులను సరించవలసిన విధానాలకు, భారీపరి 
రం సంబంధించినట్టి వి. 

ఈ పరిస్టితులలో 1388 లో త్రిపురాలో జకగనున్న కాంగెసు సమావేశానికి 
అధ్యక్షుని ఎన్నుకొనవలసి వచ్చింది. దానికి బోసు ఆభ్యర్థిగా నిలబడినాడు. గాంధీ అతవికి 
(ప్రత్యర్థిగా ఆజాద్‌ నిలబడవలనినదిగా కోరాడు, కొని అతడు దానికి ఇష్టపడక పోగా పట్టాభి 


222 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


సీతారామయ్యను పోటీ చేయవలసిందిగా కోరాడు. బోను పట్టాభీలమధ్య పోటీజరిగి అందులో 
బోను విజయాన్ని సాధించాడు. గాంధీ దీనిని హర్షించక, పట్టాభిపరాజయం తనకు సంభవించిన 
పరాజయమే అని ఒక (పకటనచేశాడు. ఇది కాం గెసు వర్గాలలో గొప్ప సంచలనం కలుగ 
జేసింది. టోసుకు నోటుచేసినవారిలో అనేకులు తాము గాందీకీ ఆపచారముచేసి, మనోవ్యధను 
కలిగించినట్లుగా భావించారు. తాము తొందరపాటుతో (ప్రవ ర్రించినందుకు విచారపడి, కాం(గెసు 
సమాచేశకాలంలో గాంధీపట్ల తమకు పూరివిళ్వాసం ఉన్నట్లు రుజువుచేయ నిశ్చయించు 
కొన్నారు. 


తిపురాలో కాంగెను సమా వేశ మైంది. రెండవ (ప్రపంచయున్షం ప్రారంభంకాగా నే 
కాంగెను ఆరునెలలలో సంపూర్ణ స్వాతం(త్యాన్ని (పసాదించవలపిందని, ఆలాగు (పసాదించని 
పక్షంలో నత్యాగహనమరం [పారంభం కాగలదని (పభుత్వానికి తెలియపరచడం అవసరమని 
టోసు ఉద్దాటించాడు. కాని దీనికి అనుగుణంగా (ప్రవేశ పెట్టబడిన తీర్మానం సమావేశంలో వీగి 
పోయింది. కొం(గెసువారు తమకు బోనులో విశ్వాసంలేదని, గాందీలో నే విశ్వాసం ఉన్నదనీ 
ఈ విధంగా (ప్రకటించారు. ఇంతేగాక బోను కొంగైను కార్యనిర్వాహక సభ్యులను నియమించ 
డంలో గాంధీ సూచించినవారినే నియమించవలసిందిగా ఇంకొక తీర్మానాన్ని కాం గెసుచేపింది, 
ఈ సభ్యులను నియమించే హక్కు కాం(గెసు అధ్యక్షునికి మాతమే ఇదివరలో ఉండేది. దానికి 
ఆన్యభాగా ఈ తీర్మానం చేయబడింది. టోనుకు ఇది అంగీ కారయోగ్యం కాకపోయినా, తీర్మానం 
మేరకు సభ్యులను పేర్కొనడంలో గాందీ సహాయం ఆర్షించాడు, కాని గాంధీ సహాయవడుటకు 
నిరాకరించాడు. కౌంగెను ఆదరణకు (పజల అదరణకు పొాతుడై న గాందీ విశ్వాసం తనకు 
అధించని పరిస్థితులలో కొంగను ఆధ్యతుడుగా వ్యహరించడం సొాధ్యంకాజాలవని విఫిలు 29 న 
బోసు రాజీనామాచేళాడు. వెంటనే ఆయన స్థానంలో రాజేంద్రపసాడ్‌ అధ్యక్తుడుగా ఎన్నుకొన 
బడినాడు. గాంధి సలహానుసారం ఆయన కార్యనిర్వాహక సభ్యులను ఎన్నికచేళాడు. 


ఈ ఉదంతం ఇంతటితో పూర్తికాలేదు. అధ్యక్షపదవికి రాజీనామాచేసిన తరువాత 
జోసు వామపక్తొలకు చెండన యువతరం వాది సిద్దాంతాలను (పచారంచేయుటకు కాం(గెసులోనే 
“ఖార్వక్ష్యుడ్లాక్‌ *” అనే పార్టీ నొకదానిని నిర్మాణంచేపి, దానితరపున (ప్రచారం సాగించదొడగాడు. 
ఇంతేగాక బెంగాలురై తుల ఇక్కబ్దులను తొలగించుటకు ఒక సత్యా గహసమరాన్ని (పారం 
ఫించ నంకల్పించాడు. కాం(గెసు మంత్రివర్ణాలకు రాష్ట్రంలోని కౌంగెసను కమిటీలకు ఉండ 
వలసిన సంబంధాల గుదించి కార్యనిర్వాహక సంఘం చేసిన తీర్మానాలను (ప్రతిఘటిస్తూ బపారంగ 
ప్రచారాన్ని సాగించాడు. ఇది కొంగెను [క్రమశిక్షణకు విరుద్ధమనే భావంతో కార్యనిర్వాహక 
వర్షం మూడు సంవత్సరాలపాటు బోనును కొం(గిసునుండి తోలగించింది. దీనిఫలితంగా బోసు 
తన ఫార్వర్దుభ్లాకుతో కాంగైసునుండి నిష్కమించాడు. 


ని(ష్క.మణ మూలంగా బోసు ఆశయాలకు గాందీ నాయకత్వంలోని కాం(గెసు 
ఇశయాలకు మధ్య ఆభాతం ఎర్చడింది, తుదకు రెండవ ప్రపంచయుర్ధ కాలంలో బోసు జపాను 


2008 లోని పరీణామాణు a1 
వారి సహాయంతో భాకళజకాకీయ 
సొయకపో jie జరిపొర్రీ, 
కలతలు ఈ సరిణొమాసికీ 
ఫచ్చింది, 


సైన్యాన్ని విర్మాణంచేపి చేశస్పాకు శ్ర్యావికై. ప్రిజిష్‌వారికో 
కా ర్న 
|| 


10000 లో కొంగ్రైటుకూ ఆశపకీ మధ్య సంభవించి 


దారీకీయడండేత వాటిని గురించి విషంగా. శెలియపోరపలిపీ 


చరుషరగిన (గంధములు ! 
Bhavan: Vol. xi 
Tarachand : Vol ౪ 


R. C, Mazumdar: History of the Freedom Movement ia India: 
Volt iii 


ఆభ్యాయం=లు=] ప్ర 
యుద్రకాలంలోని పరిణామాలు 
1989-1942 
1 


డేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించుటకు (ప్రజలు 1920.22 లో సహాయనిరాకరణ 
ఉద్యమాన్ని, 1930.81 లో ఉప్పు సత్యాగహాన్ని 1932.84 లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని 
సాగించారు. ఇతర డేళాలలో పరాయ్య్మిపభుత్వాన్ని తొలగించి, స్వాతంత్రాన్ని సంపాదించుటకు 
(పజలు సాయుధపోరాటాలను జరసడం చరిత్ర ప్రపిద్దం. కాని సత్యాహింసలకు కట్టుబడిన గాందీ 
రతీయుల ఆదరాభిమానాలకు పా్యత్రుడై, స్వాతంత్ర్య సమరంలో వారికి నాయకుడు కావడంచేత 
వారు సాగించిన ఉద్యమాలన్ని దౌర్దన్యర హిత మైనవి.పోరాటం సాయుధ మైనా,దౌర్హ న్యర హిత మైనా 
దానికి పరాయి[ప్రభుత్వానికి సహించరాని ఓ త్తిడి కలిగించి, దానిని లొంగదీసి దేశాననుండి వెళ్ళి 
పొయ్యెటట్లు చేయడమే లక్షణము. కాని భారతీయులు. డై ర్యసాహసాలతో తమ దౌక్టన్యరహిత 
మైన పోరాటాన్ని సాగించి. దేశ స్వాతం(త్యంపట్స తమకుగల పట్టుదలను, దానిని సంపాదించ 
డంతో సమ_స్స త్యాగాలను చేయుటపట్ల సింపిద్ధతను ప్రదర్శించినా వారు పరాయి ప్రభుత్వాన్ని 
పూ వగా లొంగదీయలేక పోయినారు. ఈ (ప్రభుత్వం నిరాయుధులై_ పోరాటాన్ని సాగించే | ప్రజలపై 
సాయుధపోలిసులను సై నికులను వినియోగించి. వారిని నానాబాధలకు గురిచేపి, భేవోపాయాన్ని 
అనుసరించి వారిలో చీలికలను లేవదీసి వారు సాగించిన ఉద్యమాలను చాలావరకు (పతిఘటిం 
చర కాస్‌ ప్రజాశక్తి వెంటనేకాక పోయినా కాలక్రమాన వృడ్షిగాంచి విజయాన్ని సాధించ 
గలదనే సత్యాన్ని ప్రభుత్వం (గ్రహించి, కొంతివరక్రై నా వారిని తృప్రిపర చడం అవసరమని 
భావించి 1885 లో భారత( ప్రభుత్వ చట్టాన్నిచేపి, 1087 తో దానిని ప్రవేశ పెట్టింది. స్వాత ౦(త్య 
ఉద్యమాలు పూర్తిగా ఫలించకపోయినా పాక్షికంగానై నా ఫలించినట్లు ఇది రుజువుచేసింది, 


ఈ చట్టంఫలితంగా రాష్ట్రాలకు చాలావరకు స్వాతంత్ర్యం లభించింది. పరిపాలన 
మంతా శాసనసభలకు బాధ్యతవహించిన మం[తులవళంలోకి వచ్చింది. గవర్నరులకు కొన్ని 
(పత్యేకాధికారాలు ఉండినా వాటిని మంత్రులకు రాజ్యాం గరీత్యా లభించిన అధికారాలకు భంగ 
కరంగా వినియోగించడం జరగదని వారు హామిఇచ్చారు. ఇదిగాక 1885 చట్టం కేంద్రంలో 
సమా ఖ్యవిధానాన్ని _పవేశ పెట్టుటకు; అది జరిగిన తర్వాత పాక్షికంగా బాద్యతాయుక పరిపాలనా 
విధానాన్ని ప్రవేశ పెట్టుటకు ఉ డ్రైశింపదిడింది. చట్టం రూపొందించిన సమాఖ్యవిధానం ఏ రాజ 
కీయపార్టీ లకు తృ పి కలిగించక పోయినా, కేందంలో పాకికంగానై నా బాద్యతాయుక పరి 


ఆజబజ్‌ 


పాలనను (పచేశ పెటుటకు (పభుత్వం అంగీకరించడం (పజాశ క్తిని పూర్తిగా ఎదుర్కొనడం 


ల 


తమకు సాధ్యంకాదనే భావం (బ్రిటిష్‌వారికి కలిగినట్లు స్పష్షంచేపింది. కాని నంస్లానాదీకులు 
ne టె హు 


యుద్ద కాలంలోని పరిణామాలు 228 


సమాఖ్యనుగురించి జేరసారాలలోకి డిగడంచేత సమాఖ్యవిధానం 1889 పెప్తంబరు వరకు 
ఆచరణ సాధ్యంకాలేదు. 'సెప్టంబరులో రెండవ  ప్రపంచనంామం _పాకంథభమైంది. యుష్ద 
కాలంలో "కేంద్రంతో ఎలాటి మార్పులూ జకగరాదనే భావంతో కేం డానికి సంబఎ౨ఎడించి 1935 
చట్టంచేసిన మార్పులు నిరవధికంగా వాముదా చేయబడినాయి, దీనితో కే. వంలో ప్రవేశ పెట 
వలసిన పాక్షిక బాధ్యతాయుత పభుక్ణం ఆచరణలోకి రాలేదు. పజలు రాష్ట్ర స్వాతం త్రకంతో 
మాత్రమే తృ_ప్రిపడవలపి వచ్చిండి, 

తాము సాగించిన ఉద్యమాలు పూర్తిగా ఫలించకపోయినా (పజలుగాని వారి నాయ 
కులుగాని ఆశాభంగాన్ని పొండలేదు. స్వాకంత్య సంపాదన పట్ల వారికిగల శద్ద మరింత 
బలపడింది. (బిటిషువారు ఒ త్తికికిగాని చొంగకవి, పరిస్పితులు ఆఅనుకూలించినపంఎడు వారిపై 


హా 


ఇంకొక పోరాటాన్ని సాగించే ఉద్దేశంతో _సజలు ఉండినారు. 1939 సెపెంబరుఖో రండవ 
(పపంచ యుస్దం (వపాకంభం కావడంతో ఆలాటి ఆనుకూల పకిసితులు ఎవడి? ఈ యుద్ద 
నా. 
కాలంలో శతుసె న్యాలు |బ్రటిష్‌వారిని పీల్చి పెప్టుచేశామి. వారిక స్వాతం తారా పోరాటాన్ని 
eee 


Cw] స్స 
సాగించుటకు ఆవి తగిన సమయమని 'పజలలో ఆనేకుణు నాయకులు కొందరు భావించారు. 
4 జ్య లో నే సు అవలం సస 
కాని శ(తువు కష్టదశల్‌ ఉన్నపుడు ఆతి త్త 
గాందీ నహూా మొదలైన నాయకుల పడ్డారు... సంప్రతింపులద్వారా తమ లక్ష్యన్ని సాధించడం 


a] 
సాధ్యమనేభావం చార్‌కి కలిగింది. సం పతింపులు నిష్వలయులని వారు తెలుసుకొనుటకు 
మూడు సంవత్సరాలు పణింది. 1942 ఆగసులోగాన్‌ వారు దీనిని పూక్తూ గహించలేమ, 
వం ఆజా 


16 వ శతాబ్దాన నుండి విజ్ఞాన సాంకేతిక శాస్తాలలోను, యుక్ష విద్యలోను, యుద్ద 
పరికరాలను తయారు చేయుటలోను, _పగతివి సాధించిన యూకపు ఖండంలోని పోర్చుగల్‌, 
స్పెయిన్‌, హాలెండ్‌, బిబన్‌, (ప్రాన్‌ను దేశాలు ఆఫ్రికా, ఏషియా, ఆమెరికా ఖండాలలో 
పై విద్యలయందు వెనుకబడి ఉండిన దేశాలను జయించి వశపవచుకొవి తదు సామాజ్యాన్ని 
వ్యాపి పజేసుకొని, గొప్ప లాభాలను సంపాదించుటకు 'పయత్నాన్ని (పొరంభించడి విజయ 


వంతంగా నాలుగు శతాబ్దాలకాలం దానినీ సాగించారు. పాళ్ళ్చాత్యుల పదిపాలనాధి కొరం (పసందడ 


226 భారత స్వాతంత్రోద్యమ చర్విత 


మందంతటా వ్యాపించడం ఆధునికయుగ చరిత్రకు (ప్రధానలక్షణ మైంది. కాని ఈ (ప్రయత్నాన్ని 
సాగించుటలో పై డేశాలవారి మధ్య వివరీ౩మైన పోటీ ప్రారంభమై అన్ని ఖండాలలో వారి 
మధ్య గొప్ప యుద్దాలు సంభవించాయి. వీటిలో ఎక్కువ విజయాన్ని సంపొాదించినవా దే 
ఎక్కువ విప్రేకతతో కూడిన సాయాజ్యాన్ని స్థాపించగలిగారు. ఒక విధంగా ఇవికూడా 
(పపంచ సం(గ్రామాలే. 


ఖండాంతరాలలోని డేశాలు ఆ దేశాలలో జరిగిన యుద్దాలమూలంగా మాతమే 
బరూరపు ఖండంలోని డేళాల పరిపాలనలోకి రాలేదు. వాటిని జయించేనిమి త్తం పాశ్చాత్య దేశాల 
మధ్య యూరపు. అమెరికా మొదలై న ఖండాలలో జరిగిన యువ్హాల ఫలితంగా కొందరి పరి 
పాలనలోకి కొన్ని డేశాలు మరి కొందరి పరిపొలనలోకి మరికొన్ని దేశాలు వచ్చాయి. ఊదా 
హరణకు___!8 వ శతాబ్దంలో భారతదేశాన్ని జయించే ఉద్దేశంలో (బ్రిటన్‌ (ప్రాన్‌సు దేశంతో 
యూరపు, ఉత్తర ఆమెరికా, ఆఫ్రికా ఖండాలలో యుద్దాలను సాగించింది. భారత దేశంలో జరి 
గిన యుడ్డా లం వాటిలో ఒక స్వల్పభాగమే , ఆందులో _పెంచివారు ఓడిపోవడం, (టిబిష్‌ వారు 
విజయాన్ని సొదించడం జరిగింది. దీనిఫవికంగా భారత దేశం _పెంచివారి పరిపాలనలోకి వచ్చు 
టకం బదులు (భిటిష్‌ వారి పరిపాలనలోకి వచ్చింది, దేశానికి ఆవలి పపంచంలో జరిగినయాద్దాలు 
ఈ పరిణామాక్షికి డారితీసినదనే విషయాన్ని గు ర్రించడం ఆవసర౦.._పెంచివారిని ఇఖ౦డాంత 
రాలలో ఓడించినతర్వాత డేశంలోని మహారాష్ట్ర) ను, మెనూరు సుల్తానులసు. శిక్కులు మొద 
లైన వారిని జయించడం ,బైిటిష్‌ వారికి సులభసాధ్య మెంది, 


18, 18 శతాబ్దాలలో (ప్రపంచ సామాజ్యాన్ని సంపాదించుటకు (ప్రధానంగా 
రమాకవులోని (వానను, బటన్‌" రషియా డేశాలవారు పోటీదేశారు. ఈ శతాబ్దాలలో జరిగిన 
యుడ్డాలకు చౌలావరికు ఈ పోటీయే కారణం. 20 వ శతాబ్దంలో జర్మనీ ఈ పోటీలోకి దిగింది. 
అందులో స స. 1914.13 లో చీజన్‌, (ఫాన్‌సు, రషియాలలో మొదటి 


[మ 

క. aa డేశాల పరిపాలనలో ఉండిన డేళాలను తనవశంటోకి తెచ్చుకొనుటకు 

జక్యాసీ పయత్నించిండి కాని ఈ యుదంలో ఆ దేశం ప్లూ రిగా ఓడిపోయింది. ఆఅమరెకా 
ఆజ ane 


యు 
జా - 


చిబన ్రాన్‌సులు కళిసి యుద్దంలో వాలొనడమె ఈ ఓటమికి ప్రధాన కారణం. 


యుద్దం ముగిసిన తర్వాత జక్కనీ తిరిగీ తలఎత్తకుండా చేసే ఉచేశంతో విజేశలు 
దానిపై అనేక ఆంక్షలు విధించారు. కొని వాటికి లోబడడం జర్మ నులకు ఏమాత్రం అంగి కార 
యోగ్యఎ కాబేదు. తిరిగి తమ బలాలను సమ మకూర్చుకొని, ఇంకొక పర్యాయం భారీ ఎ త్తున పై 
దేశాలతో యుద్దం పొగించే మన సత్వం వారిలో (ప్రబలింది. 1988 లో హిట్లరు. దేశానికీ 
నియంత న అతడు జర్మనిపై విధింపబడిన ఆంక్షలను [పతిఘటించి, జర్మనీని ఒక 
యు్యశిబిరంగా మార్చి, నిర్బంధ పైనిక విధానాన్ని (ప్రవేశపెట్టి. సై నికబలాన్ని నాకాబలాన్ని, 
విమానబలాన్ని ఆత్యధికంగా సేకరిచ గలిగాడు. 1816 లో మొవటి (ప్రపంచ యుద్రానంతరం 
జరిగిన నంధి ఒడంబడికలకు ఇవి విరుదమైనా _ప్రాన్‌సుగాని (బిటన్‌గాని సకాలంలో అతనిపై 
ఎలాటిచర్యలను తీసుకొనలేదు. ఆతనఉద్రేశం రషియాను జయించడమనే భావంతో (విన్‌ 
ఆ౩నకి కొంత సహాయాన్ని కూడా చేసింది. అప్పటికి ఫ్రాన్‌సు తన బలాన్ని చాలావరక్న 


227 


పరిణామాలు 


ఓ 


యునకాలఐతోని 


న 2 
[లల 
ha mn! 
nh లి 
త 5 
స 
9 #2 
pg 
4) గ 
లి 
CR 
య. 
త్త | 
త క 
wn A 
qa జె 
9 
PTE 
Ya ౧ 
ho dA 
2 a3 I 
4 ఇ శ్లో 
న్‌ 9 
2h 
2 9 9 
౧ gt 
pn 
ఈ 
న్న 3 
CTI 
vy? ఛి స 
జెల్లి 
CE: 
౯] 
ow ఈ 
గి ౪ 
R20 gy 
న! 
bh ih A 


యాను జోన్లో 


త్‌ 
స్‌ 
జు లీ 


శి] నాటికీ ఆ 


an 
శీ 
ఇక 


ీ 


వేకియాను పోలె.డులోని కాన్ని 


nd 8 

# నే 

ఇ న్‌ ర్త 

9 , న 

శ్‌ a 
Wu 

స్త శ 
గ an 

& 

J 
Gh, 
y2 షి ౧ 
USE: 

af, 
స్‌ శ్‌ గ 
si 
తే mM 3 

౧ ౧ 
’ 2 జ్ర 
అజ స్మ 

సె na 
Ah 2 య 
nn చో 0 
mas 

£4 
fe m Ty 
[1 శ్‌ జి 
ె ఫీ , 
wo f 

2h 

e చి 
ft సో 
at iam 
gr 
స * 

జ | గ్గ 
గి 
స 
బే of 
ప 
ఇ [24 
f (= 
A 0% 
nwa 


? ౧ 
£7 
నీ? | 
[1 
© vt a+ 
శ 0౪ 
బా $2 స! 
ఆం లి 
న జ క 
2 wm 
Yn a 
don 
fa భ్‌ గ 
4 
¥ f 
raf శి 
(a np 
శశ 
రీ hr ఖే 
ఫే 
శే గ్గ 
«3 (3 
సట 
సవ తీ 
న్‌. 
కె 
గీ జతి 
W 
nia pf] 
ఏ ఇ 
bh, 
1H yy "3 
0 ny 
b { నె 
9 9 ఖీ 
hm 7 
9 ౧ Qa 
గ్‌ a 
oP a2 
gn 1 
గ్‌ 0 
9 
శ రీ 
ణి 
w 
2 ag 


fF cd 
ot 
స్‌ో hn Ci 
2 83 aq 
ఫస లొ 
ha 1) 9 
RO 
ఖే 
2% థి 
ళ్‌ hy ౯ 
7 తీ 
శ్‌ గ్‌ 
Lt) FA) 
Yih 0 
ఇ బై ఈ 
a oh 
Lo Tf 
fy సో 
బళ 
= ప్రీ ౧ 
వ్‌ eo 
న్‌ స్య జ] 
చా 11 
“3 క ప 
ణే ప్రీ 
ty ౪ 9 
గె ఓతే 
నో 1 లీ 
౮ ౮ 
నో ర్త 
ఛే x) 
29 
3 hh గ 
99 0 జే 
నీ A a} 
షా కా 
pa qf ఈతే 
mn 92 
3 2 
స ఓ b 
£3 గ్గ 
టం టే 
ర్చి గ్‌? m3 
ne i a) 
స్‌ వ గతే 
జ మళ్ళి 


a fF 
త గి 
శ} (1 
& } 
ల 
fh 
Le ళో 
ల్ల mm 
శే 
i 
౧ f 
[0 2g 
ఇ శశి 
ళ్‌ 
ర 
జ గ్‌ 
fy. 
శ్రే || 
«2 fe 
x’ a 
Ma) 
ల 
é, 
la 
st ef 
ty ప 
౧ 
pd 
ee శ 
ey A 
fp 63 
wy ఛై 2 
నో 
Va 
J 
శస 
స్ట్‌ 
b అ 
స | 
‘i fo 
ఛే 


6 & 
లీ ఇగో 
"3 
1 జె 
ఛ్‌శ్రే 

క్షీ] ty 

oy న్‌ 
ళ్లి గి 

భె 
np 


_్న 
LI 
Weg 


si శ గ | 
iy ౯3 
ఇ Ya 
ఖగ fy 
AE 
వ 
జ 
గి uy 
“శ 
42 గీ 
ఓ గ 
fh on 
us 40 
J 
a1 
a £ 
౧ 
fb a4 
౧ భశ 
ఇం (1 
౪] తీ 
ళ్‌ ల్‌ 
శ “3 
/ 4 
hn 9 
Ky fa 
ge 
Pe J 
nn ౧ 
my 


Y2 


df 
@ 


«rn 


wn 


ఇక్‌ 


ln 


ét 


{! 


3 


] 


th al 
భ్‌ 4 ళ్‌ 
గ్గ ఛీ 3 
43 ad3 nn 
4) ra 
. xa 
న కక శప 
(| sD | 
bh 
tf a శః 
{3 
§ na 
గ్‌ 11 
వే f, £3} 
శ్ర 3) 
శే (1 | x} 
$3 
శీ 9 fa 
CY 
గ 
fi a i 
న. క x శ 
ఇతో £3 న్‌ 
[గో ఆం క, 
4 వ భి 
4 స్ట fy 
fy qa 
ms 4 
శు! ‘ భే 
భా St స్స్‌ 
జ ళ్‌) 
వై ౧ 
ఆం స లి 
ప. 
i} fy 
at 
3 1 
A 93d 
hh లే న. 
5 
జస (3 శే 
| 
SA & = 
a oy 
౧) 
73 pi | 
jd sou 
x) hry (| 
శ్‌ ©) © 
9 9 “ల 


yy 
a} 
} 


1 


గ్లో 


tf} 


Ww LE 
న్‌ 
గ్‌ 
bb #3 
షట 
శ fh 
WE: a 
ba Py 
స 1 
గై 
5 1 
ff, 2) 
1 సే 
న్‌ ఓ 
18 fh 
a a 
ha 
> mM 
౧ ౧ 
జ 1] 
(ళు 
f hb 
3 ఛతీ 
వ. జీ 
wa] 
1 
3 a న 
న 1 
. g2] 
3 2 
ఖే it 
3 b 
41, శ్రే 
af 
లే ww 
bh a 
నే 
వో 
bt fh) 
౧ క! 
9 (౮9 
hb ped 


అ 
ఫశ 
మ 7 
x ఖై 
శ క్కి 
(5 fy 
ల fy 
శా శ్ర 
ty 
తట్టీ # 
లీ గ్‌ 
శ 
fy 8 
o h 
నై 
ha అ 
# ¥2 
ఫ్‌ 3 జ 
f, లె 
jy | 
భై స 
hf 
A x 
{3 ౧ 
hh 2] 
ళ్‌ 
{mn ] f 
“౧1 y 
il 9 
sa 
wm, 
11) ped 
if 9 
౧ 3} 
శీ? i 
ah 
REE: 
శ 
oR: 
ష్‌ 2 
jy ళ్లు 
9 ఇ? 
i 
bid 


ఓకే 
/ 
ప్‌ తి 
am 
నే 
b ౧ 
f0 fh లు 
3p 
¥ ణో 
గ) 2 
Wh ep 
a 3 
+ (కి గి 
॥ టే శ 
fa" pg 
a pf] (; 
we: ఫ్‌ 
oyu 
an ఓ i 
కోశ ॥ 
న్‌ 142 
bh Re క. 
abo 
ba 
(a క (౧ 
oh A 
a ౮ h 
QQ y 
నీ (3 ] 68 
4 ty 
# 0 స్తీ 
ah సే 
౪ 9 
hs ల్ల 
PR 
ఫి 00 
శి ళో Ya 
ah hk 


అజాన్‌ 


మూల న 


(పభుక్వ 


తోడు 1946 లో 


విష్బంఖి ఎచడం౦. 


జాశ క్రి 


న్‌ 


క్విట్‌. ఇండియా ఉద్యమంలో 


998 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత 


యొక్కయు పభుభకక్తి సండేహాస్పదం కావడం, రెండవ (పపంచ సం(గామ ఫలితంగా అంగ 
బలాన్ని అక్జబలాన్ని పూర్తిగా కోల్పోయిన బిటిష్‌వారిపై అత్యంత (ప్రభావాన్ని వహించాయి, 
ఈ పరిస్థితులలో (_ప్రజాశక్తిని _ప్రతిఘటించుటకు కావలసినబలం తమకు లేదని వారు 
(గహించారు. ఆప్పటికి ఆరవై. సంవత్పరాలుగా (పజలపై నాయకత్వాన్ని వహించి కాంగెసు 
పదేపదే స్వాతంత్ర్య సమరాన్ని సాగించి అద్వితీయమైన పలుకుబడిని సంపాదించ గలిగింది, 
యుద్దకాలంలో కొన్ని (పత్యేక అనుకూలాలు లభించడంచేత ముస్తింలలో అధికసంఖా్య్యాకుల పై 
ముస్తి ంలీగు నాయకత్వం వహించగలిగింది. 1945 నాటికి__.అనగా రెండవ (ప్రపంచయుద్ధం 
ముగియునాటికి దేశంలోని కాంగెసు లీగులు (ప్రధాన రాజకీయ పార్టీలుగా రూపొందినాయి. 
దేశాన్ని పాలించగల బలాన్ని కోల్పోయిన బ్రిటిష్‌ (పభుత్వం ఈ రెండు సంస్హలతో సంప 
తింపులు సాగించి, దేశాన్ని రెండు స్వతం౭(తరాజ్యాలుగా విభాగంచేసి, ఒక భాగంపై పరిపాల 
నాధికారాన్ని కాంగెసుకు, ఇంకొక భాగంపై పరిపాలనాధి కారాన్ని లీగుకు ఒప్పుగించి, రెండు 
వందల సంవత్సరాల కాలం సాగించిన ఆధి కారాన్ని వదలుకొని దేశాననుండి వెళ్ళిపోయింది. 


ఈ విధంగా రెండవ (ప్రపంచయుగ్ధం, యుద్దకాలంలో సంభవించిన పరిణామాలు 
క్విట్‌ ఇండియా ఉద్యమం, ఇతర సంఘటనలు..__ఇవి అన్నీ కలిసి 1947 ఆగస్టు 15 న దేళ 
విముక్తికి స్వరాజ్య సంస్థాపనకు దారితీశాయి. యుద్ధకాలంలో సంభవించిన పరిణామాలగురించి, 
ఉద్యమాల గురించి, ఇతర సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకొనవలసి ఉన్నది. 


3 

హిట్లర్‌ జర్మనీలో అధికారాన్ని చేపట్టినప్పటి నుండి రండవ (పపంచ సంగ్రామం 
తప్పదనే భావం అన్ని ఖండాలలో వ్యాపించింది. అది సంభవించిన పక్షంలో దానిపట్లను 
ఆందులో పాల్గొనే (బ్రిటన్‌ పట్లను భారతీయులు ఏలాటి వై ఖరిని అనుసరించడం అనేది ఒక 
గొప్ప సమస్యగా రూపొందింది. 

1936 ఏ్మపిలులో లక్నోలోను, సంవత్సరాంతాన పె జుపూరులోను కాంగైెసు సమా 
వేళ మైనప్పుడు అధ్యక్షతను వహించిన నెహ్రూ యూరపు ఖండములోని దేశాలమధ్య సంభ 
వంచే యుడ్దాలన్ని టికి స్నామాజ్యకాంక్ష మూలకారణం కావడంచేతను సామాజ్యతత్వంచేత 
భారతీయులు నానా బాధలు అనుభవించేవారు కావడంచేతను ఆలాటి యుద్దాలలో వారు పాల్గ్లోన 
రాదనే అభ్నిపాయాన్ని వ్యక్తం చేశాడు. ఇది ఆయన వ్యక్తిగత ఆధి పాయం మాత్రమే కాదని, 
కాం గెసుయొక్క్ల సమిష్టి అభ్మిపాయమని 1985 ఆగస్టులో కాం(గసు (ప్రటించిన ఎన్నికల 
(ప్రణాళ్‌క స్పష్టంచేపింది. ఎన్నికలలో ఎనిమిది రాష్ట్రాలలో కాంగైెసుకు ఘన విజయం లభించ 
డంచేత (పజలుకూడా ఈ ఆధిపాయంతో ఏకీభవించినవారని రుజువైంది. 1888 లో 
కాంగెసు హరిపురాలో సుభాష్‌బటోసు అధ్యక్షతను సమావేశమై యూరోపులో యుద్ధం 
సంభవించే సూచనలను సషికించి, “ఆలాటి స్నామాజ్య తత్వాధార మైన యుద్ధంలో 
భారత దేశం పాల్గొనరాదని, బ్రిటిష్‌ స్నామాజ్య పయోజనాలకై భారతీయుల అంగబలాన్ని 
అర్హబలాన్ని వినియోగించడం వారికి ఆమోదయోగ్యం కాజాలదని, దానిని వారు (పతి 
ఘటించుటకు సిద్ధంగా ఉన్నారని” తీర్మానం చేసింది. మరుసటి సంవత్సరం మార్చిలో 
బోను అధ్యక్షత ను తిపురాలో కాంగెసు సమావేశమై “కాం;గెసు సామాజ్యతత్వంతో 


యుద్ధకాలంలోని పరిణామాలు 229 


సమానంగా ప్యాపిస్టుతత్వాన్ని కూడా ఎదిరించే సంస్ధ. (పపంచ శాంతికి ఈ రెండుతత్యాలు 
అంతరించడం ఎంతైనా ఆవసరం. భారతడేశం ఈ రెండింటితో ఎలాటి సంబంధాన్ని 
పెట్టుకొనక స్వతం_ తంగా తన వై దేశిక విధానాన్ని రూపొండించుకొనడం వాంఛవీయోమవి తీర్మా 
నించింది. 1936 నుండి 1089 వకకూ కాంగెసు చేపిన తీర్మావాలన్నీ సౌమాజ్య కాంక్షను 
తీర్చుకొనే ఉద్దేశంతో జరిగే యున్ధంలో భారత డేశం పాల్తొనరాదనే భావాన్ని వ్యక్తం చేశాయి. 


త్రిపురా సమావేశం జరిగినక ర్వాత పపంచ పరిస్థితులు మరింత కీషరూపాన్ని ఢరిం 
చాయి. వాటిని ఎదుర్కొనే ఉద్దేశంతో యుద్ధకాలంలో రాష్ట వభుత్వాలపై కేంద | పభుక్వావికి 
గల అధికారాలను వి స్తృతపరుస్తూ పార్ల మెంటు 1985 చట్టాన్ని సవరించింది దీని ఫలితంగా 
రాష్త్రాలను పాలిస్తుండిన మంత్రివర్షాల అధికారాలు చాలావరకు సన్నగిల్లాయి. కేంద (ప్రభుత్వ 
యు అలాటి గ! ఉం భా స్స 
ఆదేశాలను అనుసరించి వారు యుక్త కార్యకమాలలో పాల్గొననలసిన అవసరం ఏర్పడింది. 
కాంగైెసుతో గాని, కాంగెసు మం త్రివర్షాలతోగాని, లేశమ్మాత్రంకూడా సంప్రతించక ఈలాటి 
సంస్కరణను [ప వేశ పెటడం కాంగెసువారు నికసించారు. 
మి 
1939 ఆగగ్డులో కాంగెసు కార్యనిర్వాహక కమిటీ వార్జాలో సమావేశమై ఈ నిర 
సనను వ్య కృంచేస్తూ, ప్రజాస్వామిక విధానాన్ని భారతడేశంలో (ప్రవేశ పెట్టగంతవకకు ప్రపం 
చంలో ఆలాటి విధానాన్ని బఅపరచుటకు ఊర్రశించిన యున్దంతో భాకతీయయులు ఏలాటి సంబంధం 
పెట్టుకొనరాదని. రాష్ట్రాలలోని కాం్యగెను మం తివర్ల్ణాలు యుద్ధ కార్య కమాలలో సహకరించ 
రాదని ఒక తీర్మానాన్ని చేపింది. తన అభీషహ్టైలను నెరవేక్షిగగాని భారతడేశం బ్రిటన్‌కు 
సహాయం చేయజాలదని ఈ తీర్మానంద్వారా కౌం గను బిటన్‌కు హెచ్చరిక చేపింది, 


1939 సెసెంజబరు శీ న చూరపులో యుడం పొరోంభమెఎది. [బిటిమ సామా 

ou] షట మ స్స టు 
జ్యంలో చేరిన ఫ్ర. అస్టేనిచా. దక్షిణ ఆఫ్రికా డేశాలు డుమినియన్‌ ప్రతిపత్తి కలిగి, 
సంతం తంగా వ్యవహరించే డేళాలు కావడంచేత అవి సకాల వంగా యువంలో పొళలొనవలపినటు 
భం లు అలీ Fa శ 


bd 
; ~~ ప్ర 
సిరయించే అధికారం బిటిష్‌ స ఉండినది కామ. ఆయాడశాల ,పభుతాఃలూ పాక 

వ జ తే క 0 ng) 


మెంటులూ అనుమతించిన తర్వాత ఉపి బిటిష్‌ పత్షోన్ని వహించి యుద్ద ౨లో పాబ్లొనడం జరి 
గింది. భారతచేశం డుమినియన్‌ అ త్రిలేని దేశం కావడంచేత ప్రజాధ్నిపా యతో గాని, 


కేం ద శాసనసభ ఆమోదంతో గాని. రాష్ట్రా లను పాలించే మం తివక్షా ల ఆధిపాయంతో గాని 
నిమి తంలేకుండా భారతడేశం (బ్రిటిష్‌ పక్షం వహించి యుద్దంలో మా నున పజ 


టో శ్‌టన్‌ కు సహాయపడవలసినట్లును ను. వైస్రాయి మ 


UK 


లఅందరుయుద్దాం చ స్‌ 
వాట్‌ 
తోను జనసం అత కోను డుమినియన్‌ల కంటె భారతదేశం a పెద. యుద్దంలో దైటన్‌కు 


విస కించి. rae పూర్తి దాసి 

పకటన చేయడం కాంగెసు ఆ గహోనికి య ఇది దేశాన్ని కించపరచడమే అనే 
A 

కాని చెసాయి పకటన జరిగినవె ంటనే సంస్థానాధీశులు, చిబకత్‌ సకొనికి హిందూ 

మహాసభకు జస్టీసుప క్షాలకు చెండినవారు డాక్టరు తంజేహ్మా-డ నాయకత్వంలోని హరిజనులు, 

బెంగాలు, పంజాబు, పింఛురాష్ట్రా లను పాలిస్తూ ఉండిన ముస్టిం మం త్రివర్ణాలవారు యుద్దంలో 


990 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


he 


(బ్రిటన్‌కు సర్వవిధాలా సహాయపడవలపిందిగా తీర్మానించారు. సుభాష్‌బోసు నాయకత్వంలోని 
“పార్వర్డ బ్లాక్‌ 7 (Forward Block) పౌరీ వ్రమౌ(త్రం యున్షంలో ఏలాటి నహో మాన్ని (బ్రిటన్‌ కు 
చేయరాదని, శాసనోల్లంఘనం ద్వారా దానిని _ప్రతిఘ ఏటించడ మే దేశప (ప్రజలక ర్రవ్యం అని, (బ్రిజిమ 
సామాజ్య విచ్చి త్తి "జరిగితేనేగాని భారతదేశానికి విము క్రి లభించదనే ఆభి పాయాన్నిీ (పకటిం 
చింది, ఈ ఆభి పాయాన్ని అనుసరించి, బోసు దేశమందు పర్యటనను గావించి, ఆనేక సమా 
చేశాలు జరపడమే గాక అక్కడక్కడ కొన్ని శాసనోల్లంఘన కార్యక్రమాలను సాగించాడు. 
దీని ఫలితంగా ఆయన అనుచరులనేకులు జై శిక్షకు పాతులయ్యారు. తుదకు ఆయనకూడా 
నిర్బంధింపబడినాడు. కాని ఆయన ఏదోవిధంగా నిర్బంధంలోనుంచి బయటపడి, [వధమంలో 
జర్మనీకి. ఆటు తర్వాత పొట్లరు సహాయంతో జపాన్‌కు వెళ్ళి, సింగపూరు, మలయాలలో 
జపాన్‌ వారికి భై దీలుగా వశపడిన భారతీయ సైనికులను సమీకరించి, భారత జాతీయసై న్యాన్ని 
(Indian National Army) నిర్మాణం చేసి, బర్మామీదుగా భారత దేశాన్ని (ప్రవేశించి, కొన్ని 
వారాలపొటు సాయుధ పోరాటాన్ని 1942 లో సాగించిన ఉదంతాన్ని మనం క్రమక్రమంగా 
తెలుసుకొనగలము., 


సంస్థానాధీశులు మొదలై నవారు (బ్రిటన్‌కు పూర్తిగా సహకారాన్ని ఆందజేయవలపినది 
గాను, ఫార్వర్షభ్రాకు వారు (బ్రిజన్‌ను పూ ర్రిగా (ప్రతిఘటించవలపిందిగాను నిర్తయించుకొన్న 
వారు. యుద్ధం ప్రారంభమైన కొత్తలో కొంతకాలంవర కూ కాంగెసువారు ఏ నిక్షయానికి రాలేక 


పోయినారు. నాయకులలో అభిప్రాయ భేదాలు ఏక్పడడ మే దీనికి కారణం. 

అహింసకు పూర్తిగా కట్టుబడిన గాంధి భారతీయులు యుద్ధంలో పాల్గొనరాదని అభి 
పాయపడడం సహజం. ఇదిగాక యున్టకాలంలో బ్రిటన్‌ ను ప్రతిఘటించడం ఆయనకు ఆమోద 
యోగ్యం కాలేదు. శ్యతుప్పు కి స్వపరిస్టి తులలో ఉన్నప్పుడు అకనిపై సమరాన్ని సాగించడం 
సత్యాగ్రహ పిజ్జాంతానికి విరుద్దమకి న్నీ- యుద్దంలో బ్రిబన్‌ ఓడిపోవడం వాంఛనీయం కాదని 
ఆయన అపరా ఈత ee యుక్టంలో పాళ్గొనకపోయినా, (బ్రిటన్‌కు నష్టం కలిగించే 
కార్యుకమాలలో వారు పాల్లోనరాచనేది ఆయన మతం. 


fo 


నెహూ ఆక్మిపాయాలు వీబీకంకే భిన్నంగా ఉండినవి. (పపంచ పరిణామాల దృష్టా 

(ప్రజాస్వామికాన్ని వ్యక్తి స్వేచ్చను సమర్తించే (బిటన్‌ విజయాన్ని సాధించడమూ, నియం 
ఇ ఆ 

త్ర త్వాన్ని, జాత్యహంకారాన్ని, సా_మాజ్య కత్వాన్ని సమర్హించే జర్మనీ ఓకడఉపోవడము వాంఛ 

సీయమని. అందుచేత భారతీయులు బైబన్‌తో సహకరించడ మే ఉ త్రమవిధానమని న్నెహూ అభి 


కాని కార్యగెసమువర్ణాలలో అధిక సంఖ్యాకుల అభ్విపాయం అన్యధాగా ఉండడంచేత గాంధీ 

రాంవారి అభిప్రాయాలను కొంతవరకు మార్చుకోవలసివచ్చింది, 
కాం్యగెను కార్యనిర్వాహక కమిటీ సెపైంబరు 15 న సమావేశమై కాం్యగైకు నాయకులతో 
సంపతించక ఏకపక్షీయంగా వై(సాయి (పకటన చేయడం అనుచికమని, కాని, తువనిక్టయం 
తీసుకొనుటకు ముందు బిటిమ (ప్రభుత్వం ఏలాటి ఉద్దేశాలను సాధించుటకు యుగ్వంలో ప్రవే 
శించినది, సామాజ్యకత్వం పట్ల దానివై ఖరి ఏలాటివై నదీ, (ప్రజాస్వామిక విధానాన్ని భారత 
దేశంలో (ప్రవేశ పెట్టడంపట్ల దానిఉడ్రేశం ఏలాటిదై నదీ తెలునుకొనడం అవసరమని, ఈ విషయా 


231 


చా 


యుదకాలంచోవి పరిణామాలు 


త wm” జు Ya ఫి 2 039M wm “yf 
న వ గ్‌ లీల టే లి ౧) 2 సరసి క రి చి సి, ౧ 
మ AY, శి “90 టి ih టి 
షి sa చ bh సీ ft లి లై గే ఇ 9 PD జ గ b 
sr Teo వి రి బం చి రీ 2 [౯,1 ¢ 
4, nn న 920 o a VM, భె ౧ o fh (6 9 
oy bane: Ya ఇ 7 = WF ఈ జ Pe 
rs dls gh శం టర Aste pn} 
ei + 0 [ల 43 లి సే గ్గ సరా fa 1 ఖో 2, fa 4 hb 
q జ్ఞ! (క న్‌ { చె 97 3 నే టి ba *కీ fh Ya (1 (| సళ్ళ వ 3 
sin చ మ. 1] మ భధ 
స ల. ౪] (1 ve 3 క ఖ్‌ శీ గ ౪ ౪ ఏ 6కే స్టే 39 f f } 3 
a 8 లు Ya ya & “ te ష్ట' wn గి fa fy fo ke శ) ఆ ఓ 
టీ గ్గ వ శ్‌ ఉరి స ( క. య 3 i క గ స v2 1 ర 
న్‌ గ లాల " 0౮ శ a cr} - శ శ / ca (ఫై 
జి “3 ea} గో E wf క. గ్‌ i} ఫ్‌ 43 0 On స ౪] (- 3 
wy ps లే “3 9 ౧ va gE 1 %, 2 _ f fh 9 క్‌ ve bh 14 .} fa 
వేలి స్‌ టీ 2 గ్‌ mn ట్‌ గీ a a, hen ye ' గ్‌ [0 
hE వ ల nae తి 0 8 9 ~h 20 re a లీ | గ్‌ సః ఛి 
స్తీ వి 1%, ! (గ 3 ఎ మ EM ట్‌ స్‌ "aR 
2] Com ng df WW “Tn సక చర చీ no ™ 
Hodge va "1s bh 4 Se జం గి 
ji /] +2 f2 ia ఖే a తే లే A] స అం pi న “a 1 ed} ఓల స్‌ Ye 
. gr En a అ te ghm a, | RI, Kk 
AR a nth Fp స Rg [5 how (3 « 
QQ m | న్‌ | i gig wn | fh, 3 (1 
న్నీ A “2 4 8 WO, m ml 2 Jy స్‌ ER అ 
౧24 చి యీ 6 య. yp Sn om ody ey 0 | 
Ya mn 2 -h rh fa J 3 శ) ౮1 స a నః గ్‌ 
FETE ప సర సరళని తే? పతిం 
న స bo a [లలి 3 శ 0 గ న 
£ లే ౪ ¥ ||] చ్చ fe క 0 1] ty ౧వ + 
ళ్‌] a «ud 0 WA im 9 «3 ww EE ఛా 210 “1 yy} 9 0 
|] టన చ స; (| 3 సంతతి శ vo [| # a 0 
na ¥ rm wo వటి ఏసి క oD gr 2 0 
9 ఆ అవ nag 9 3 @ fh H yt 7 
h tan 3 TRE NG lh ము! vy Oo ఇ 
ఛి mm Rh 2 4 41 ౩ Be Ss —~ 0 ౧ 
స 1 రో గ గే b v2 శో శి శ ¥3 గి ళీ p= J అచ ww ల శె Gl గ్రే శ 
అ Ww 4 9 ఎ లి 4 9 9 
te } Sf pa Db we h 2a oo న. n గి లే 78 
WARY hobby పెం రసి థి శ w 
రీ క a స్తే “ad ( గ్‌ rad నలి by mp ho 3 ళం Uh J wm f 
3 ఎ జ bi ర 1] a గ్‌రే న | # క క. పళ ఇం నె గే 
“ల న్‌ ర్‌ వలీ 0 i లీ 
ష్‌ [స్ప ౧ pa ™ a jw fa క 9 క్‌ a 9 ౫ a h చ్‌ ya 
Ar ణి 0 గ్ల 0 SSB నే 9» 9 «2 
అ క 1౫) I] be జ Yh ea ఓ 2 bh 1౫ 


బులు 


ఆళ్ల 


"9 నవంబరు 
ఖే 


" 


తివరాలు రాజీనామా చేయడం 
కరంగా పదిణమించిందచని స్వాతంతో్యోద్య 


ఈ విధంగా మం 
డినారు. ఈ ఆభిపాయంలో చొలా సకం ఉన్నట్లు చె 


ఆళాభంగాన్నిి కఠ్తినిరచిం దొ 
సరిపాలనాది కారాన్ని 


ప 


292 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


మం; త్రివర్గాలు అధికారంలో ఉండిన పక్షంలో యుద్ధ కార్యక్రమాలను సాగించ 
డంలో వారి సహాయం అవసరం కావడంచేత కొంతవరకైనా (పభుత్వం కాంట(గెసు అభ్మిపాయా 
లను లెక్కలోకి తీసుకొనే అవకాశం ఉండేది. అధికారంలో ఉన్నవారికి పలుకుబడి లభించడం 
సహజం. కాంగెసువారు అధికారాన్ని వదలుకొన్నతర్వాత కాం్యగెసుపట్ల (ప్రభుత్వం వహించిన 
విరోధభావం మరింత బలపడింది. దానితో సం(పతించవలసిన అవసరం లేదనే తత్వంలోకి 
వారు వచ్చార. ఇంతే కాదు. ఇది మొదలు (ప్రభుత్వం జిన్నాకు ముస్తింలీగుకు పూర్తిగా 
లోబడి పోయింది. కౌం గెసు సహకారం లభించదని మంత్రివర్గాల రాజీనామా రుజువు చేపింది. 
కాని పజల సహకారం కొంతవరకే నా లేనిదే డేశాన్ని పాలించడం సాధ్యం కాదు. ఒక 
సెనిక బలాన్ని మాతం ఆధారం చేసుకొని దేశాన్ని పాలించడం ఏ (ప్రభుత్వానికీ కష్టసాధ్యం. 
పరాయి (ప్రభుత్వానికి యుద్దకాలంలో అది మరీ కష్టసాధ్యం. దేశ (ప్రజలలో ముస్తింలు ఒక 
[ప్రధాన భాగం. కౌం్మగెను సహకారం లభించదని స్పష్ట మైనతర్వాత (పభుత్వం ముస్లింలీగుకు 
సన్నిహితమై, ఆడి దేనిని కోరితే దానిని _ప్రసాదించుటకు సిద్ధపడింది. కాంగైెసు మంతత్రివర్గాలు 
రాజీనామా చేసినతర్వాత నాలుగు నెలలు గడవక పూర్వమే 1040 మార్చిలో ముస్సింలీగు 
లాహోరులో సమావేశమై ముస్లింల (శ్రేయస్సుదృష్ట్యా భారతదేశం రెండు రాజ్యాలుగా విడి 
పోయి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే రాష్ట్రాలన్నీ కలిసి పాకీస్థాన్‌ అనే _పత్యేక 
రాజ్యంగా పర్పడవలెనని తీర్మానించింది. ఇదిమొదలు లీగు రాజకీయాలలో ఈ తీగ్మానం కీలక 
స్తానం వహించింది. రిగు సహాయాన్ని సంపాదించే నిమి త్తం దీనికికూడా పభుత్వం (కమ 
[క్రమంగా అంగీకరించింది. మంత్రివర్ణాల రాజీనామా పాకిస్థాన్‌ స్తాపనకు దారి తీసింది, రాజీ 
నామా దేశానికి హానికరంగా పరిణమించిందని భావించుటకు ఇది (ప్రధాన కారణం. * 

కాం[గసు మంత్రివర్షాల రాజీనామా (ప్రభుత్వానికి ఏలాటి విచారాన్ని కలిగించలేదు. 
వాటి అధికారం తొలగినతర్వాత గవర్నరులు రాజ్ఞాాలకు పరిపాలకులై యధేచ్చగా ఏలాటి 
ఆటంకం లేకుండా యుద్ధ కార్యక్రమాలను సాగించగలిగారు. కాంగెసు బెడద తప్పిందని 
వారు సంతోషించారు. 


కాం్యగైెసు మం్మత్రివర్గాలు రాజీనామూ చేసినతర్వాత డేశ రాజకీయాలలో రెండు సంవ 
తరాల కాలం ఒక మోస్తరు (ప్రతిష్టంభన ఏర్పడింది. కాం్మగెసు నంపూర్ణ స్వాతంత్రాన్ని, 
కేంద్రంతో బాధ్యతాయుత జాతీయ (పభుత్యాన్ని వెంటనే (ప్రవేశ పెట్టవలసిందిగా కోరుతూ 
తీర్మానాలను చేయడం, (ప్రభుత్వం దాన్‌కి జవాబుగా కాం గనుకు తృప్తి కలిగించని (పకట 
నలను చేయడం సరిపొటి అయింది. డిని ఫలితంగా కాంగైెసు, (ప్రభుత్వమూ సన్నిహిత 
మయ్యే ఆవకాళం లేకపోయింది. 

ముంత్రివర్గాలు రాజీనామా చేసినతర్వాత కొంగను శాసనోల్లంఘన ఉద్యమాన్ని 
సాగిందగలదని ఫార్వర్దుబ్లాకు నారు వామపకొలకు చెందిన తదితరులు భావించారు. 1940 
మార్చిలో ఆజాద్‌ అధ్యక్షతన కాం(గెసు రామగర్‌ లో సమావేశమె సంపూర' స్వాతంత్రం 

క్‌ూడా విప 

* ఈ పరిణామాన్ని గురించి వి. పి. మీనన్‌ Transfer of Power అనే 

(గంధంలో విపులంగా (వాశాడు, అది చదువదగిన (గంధం, 


యుడ్డకాలంలోని పరిణామాలు 233 


తప్ప ఇంకొక పరిపాలన విధానం భారతీయులకు ఆమోదయోగ్యం కౌజాలడని, భావి రాజ్యాం 
గాన్ని రూపొందించే హక్కు. వారికి మాతమే కలదని ఈ ఆశయాలకు అనుగుణంగా వెంటనే 
(పభుత్వం చర్యలను తీసుకోనని పక్షంలో శాసనోల్ల ంఘ న ఉద్యమాన్ని సాగించవలపివ స్తుందని 
తీర్మానం చేసింది. ఇడి వామపక్షాల వారికి కొంత ఆశా జనక మె ది, కావి ఆనాడు ఆలాటి ఉద్య 
మాన్ని సాగించుటకు కాం గెను సిద్దంగా ఉండినడి కాదు, 

ఉద్యమానికి గాంధీ విముఖుడుగా ఉండడమే దీనికి ప్రధాన కౌాకణం. బిటన్‌ కష్ట 
దశలో ఉన్నప్పుడు దానిపై తిరుగుబాటు చేయడం సత్యాగ్రహ సిద్దాంతానికి విరుద్దమని ఆయన 
మొదటినుండి భావించాడు. ఇదిగాక శాసనోల్లంఘన పదరదుం మూలంగా అ ఆనేక 


ఇ 


నికంధాలకు నమాలకు గురి కాగలరు. నంపతింపులస్నీ మఫలపం షు మార్తాంతకం లేవని 


శం కు 
స్పష్ట మైన తర్వాతనే దానికి పూనుకొనడం పౌజ్టైక. (బ్రిటిష్‌ న పష్టహ్ర- అపుడు ద్వారా 


కాంగెసుతో ఏదో ఒక విధమైన రాజీకి రాగలడని ఆయవేగాక మరికొందరు నాయకులుకూడా 
విశ్వసించారు. ఆలాటి సందర్భంలో తొందరపడి శాసనోల్లంఘన ఉద్యమాన్ని _పాకంధించడం 
య. భగ్నపరచడ మే. ఇంతేగాక దేశంలోని ప్రజలు పూంర్దిగా ఆహింసకు కట్టుబడి 

య దిగకుండా ఉద్యమాన్ని సాగించగలకనే విశ్నాసం ఆనాడు ఆయనకు కుదరలేదు. 
జట తోడు మ ముసి ంలు ఉద్యమానికి విరుడ్వలు, ముసి ం౨గు కౌం గసును పూర్తిగా చే ఏషించే 
ంస్టగా మారిపోయింది. ఈ పరిస్థితులలో కాంగైగు సత్యాగహోద్యమాన్ని సాగించినయెడల 
బే 


nh 
ణో 

0 

CG 


్హమాందూ ముస్తి 0 కొట్లాటలు సం ఘక్ష ణలా తప్పవు. ఇడి చాలా ఆవాంచనీయమెన 


ల్లి 
(| 
ల 
గ్గ 
O 


అందుచేత రామ గర్‌ కాం(గెసు శాసనోల్లంఘన ఉద్యడుం పట్ల సుముఖ తొ? 1. 


శ 
(ప్రదర్శించినా అది — కాదని గాందీ నిక యించాడు. గాందీ అనుమతి లేక ఆలాటి 
ఉద్యమంలోకి దిగడం కాంగెను వారెవరికీ ఆమోదయోగ్యం కాలేదు. నెహూ కూడా బిటన్‌ 
కష్ట లంలో ఉన్నప్పు ర iat తిరుగుబాటు చేయడం భారతశాతికి గొరవ పదద కాదని 


1940 ఎ పిలు తర్వాత యూకవులోని యుకడపరిసితులు బిటిష్‌ వారిదాషాం పూ దిగా 
ధ్‌ As బే అపు లీ అవీ 
విషమించాయి. ఇదికూడా కాం గను చె అరెపై గొప్ప పభావాన్ని వహించింది. హిబ్లరు 
పోలెండుతో చాలా భాగాన్ని జయించి, ఆటుకర్వాత డన్‌ మార్కు + నారా, హోలెందు, చెల్డియం 
డేశాలనేగాక (ఫ్రాన్‌సును కూడా వశపరచుకొని (బ్రిటన్‌ పై దండయాత్రను సాగంచుటకు సిద్దంగా 
ఉండినాడు. అతని విమానాలు (బి బిటన్‌ లోని ః నగరాలషై బాంబుల ల వర్షాన్ని కురిపించగదిగాయి. 
ఆతని జలాంతర్గాములు అట్ల ంటిక్‌ మహా సముద్రంలో ప్రయాణం చేసే [విటిష్‌ నౌకలను 
ముంచివేయడం మామూలై ౦ది. బ్రిటన్‌ దాని ఆహార పదార్దాలకు, పరిశ్రమలకు కావలసిన 
క 


(బ్రిటిష్‌ (పజలు వస్తుండవలసిన (పమాదం కూడా సంభవించింది. ఈలాటి పరిస్థితుల మూలంగా 
కిటన్‌ కూడా హాట్లరు వశంలోకి రావడం తప్పదనే భావం వ్యాపించింది. (బటన్‌ లోని ఆధి 
కారులు కూడా ఆలాగే భావించి భారత డెశంపై ఇండియూ మంత్రికి గల అధికారాలను 
వె,సాయి పరం చేస్తూ 1085 చట్టాన్ని సవరించారు. 

ఈ పరిణామాలు కాం గెసుపై (ప్రభావం వహించాయి. వీటి ఫలితంగా బిటన్‌ 
కాంగైెసుతో సంప్రతింపులు జరిపి కాం్యగెసు వాంఛలను తీర్పగలదనే విశ్వాసం నాయకు లనే 


99 4 భారత స్వాతం త్రో కద్యమ చరిత 


కులలో ఏవాడిండి. ఇంతేగాక (బటన్‌ కిష పదిసితులను ఎదుర్కంటున్నప్పుడు యుద్దంలో 
బో రాబు థు 
డానికి పూ రిగా సహాయ పడడం ఉచితవని దానికి తగినట్లుగా కౌంగెసు విధానాలను మార్చు 
కొనడం అవసరమని వారిలో అనేకులు భావించారు. 
యుద్దం సామాజ్య తత్వాన్ని బలపరివేవ కావడందేక యు5క కార్య కమాలరో 
ళు చు ~ 
పాలొనరాదవి ఇంతవరకు కాంగెసు నాయకులు అభిప్రాయ పడినారు. అందుచేకనే కాంగైను 
త 
రాలు రాజీనామా చేయడం జరిగింది. కాని యూరప్పులో సంభవించిన పరిణామాల 
యుడంలో (బిటన్‌కు తోడ్పడమే తమ క రవ్యం అని కొంగెకు నాయకు లనేస౨ 
డా అజో 
సాగారు. ఆహింసా విధానానికి పూర్తిశా కబ్టుబడిన గాందీ తత్వాఎకి ఇనె పరను విరుద్ధ 
రికి తెలిసినా ఆయన అభ్నిపాయాలతో గాని, తుదకు ఆయన నాయకత్వంతో గాని 
౦ లేకుండా వారు స్వతంత్రంగా వ్యవహరించుటకు పిద్ద సడారు, 
ళా G 


గ్ల గ్జీ 
|. 
7గ్‌ 


ఇ 
వ 


ఏ 
హ్‌ ఆం 


శ 


fA 9 


J 


మి 
ని 


మి 


CG 


లి 
bla ¢ 


దీనిఫలికంగా కాంగెసు కార్యనిర్వాహక కమిటీ 1940 జులైలో ఢిల్లీతో 
మా వేశమై సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని (ప్రవేశ పెట్టడం తమ లక్ష్యం అని (పభుక్వం వెంటనే 
౬క (పకట టనను చేయవ అపిందిగాను, దీవికి అనుగుణంగా "కేఎ దంలో శాసనసభకు బాధ్యత 
వహించిన జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పరచవలపిండిగాను కోరుతూ, ఈ రెండు కోరికలను 
ప్రభుక్వం చెల్లించిన పక్షంలో కాంగెసు కేంద ('ప్రభుక్వంలో పాల్గొనడమేగాక రాష్ట్రాలలో 
కూడా తిరిగి ఆధికారాన్ని చేపట్టి యుద్ధకార్య(క్ర మాలను సాగించడంలో (పభుత్యానికి పూ ర్తి 
హకారాన్ని అందజేయుటకు పిద్దంగా ఉన్నట్లు తీర్మానించింది. కొన్నిరోజులై న తర్వాత అఖిల 
అ కాంగెసు కమిటీ పూనాలో సమావేశమై ఈ తీర్మానాన్ని ఆమోదించింది. కాం గెసు 
యుద్దకార్య్మకమాలలో పాల్గొనడం గాంధీకి ఎంతమాతం ఇష్టంలేదు. అందుచేత ఆయన 
కాంంగసు నాయకత్వాన్ని వడలుకొన్నాడు. 


వో 


ఈ తీర్మానాస్‌కీ జవాబుగా వైైసాయి ఆగస్టు 8న (1) మరికొందరు భారతియులను 
కేంద్ర ప్రభుత్వంలో చేర్చుకొనుటకు, (2, వెంటనే యుద్ద కార్యక్రమాల సలహా సంఘాన్ని 
ఎర్బురుచుటకు (3 అల్బసంథ్యాకులు.__అనగా. ప్రధానంగా ముస్తిం౦ంల___అనుమతి పొందని 

§ సంస్కరణలను (ప్రవేశ పెట్టకుండుటకు, (4 ) యుద్ధానంతరం భారత _పతినిధులతో 
కూడిన రాజ్యాంగ పరిషత్తు సూతా రాజ్యాంగాన్ని హర్‌ కంక (పభుత్వం సిద్దంగా 


కాని ఈ ప్రకటన కాం గెసు నాయకులకు ఎంతమాత్రం తృ స్తికరంగా లేకపోయింది. 
కేరదంలో జి జాధ్యతాయిత (ప్రభుత్యం ఎర్చడవలసిందిగా వారు కోరారు. కాని దీనికి బదులు 1835 
చట్టానునారం వై(స్రాయికి బాధ్యకవహించిన (ప్రభుక్వంలో మరికొందరు భారతీయులను 
చేర్చుకొను టకు మాత్రమే (ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు వె వె(సాయి (ప్రకటించారు. దీనిమూలంగా 
(పజాధ్మిపాయానుసారం కేంద (పభుత్వం పరిపాలన సాగించే ఆవకాశం లేకపోయింది, 
వైస్రాయి నిరంకుశత్వంలో ఏలాటిమార్చు రాలేను. ప్రకటనలోని నాల్లవ (ప్రతిపాదన 
కాంగెసు కోరికలకు అనుగుణంగా ఉండినా మూడవ షపతిసాదన దీనికి విరుద్దంగా 
పరిణమించింది. ముస్లింల అనుమతి పొందని రాజ్యాంగాన్ని (ప్రవేశపెళ్సు ఉద్దేశం 
(పభుత్వానికి లేనప్పుడు రాజ్యాంగ పరిషత్తు రూపొందించే రాజ్యాంగం ఏనాటికీ ఆచరణలోకి 


Cr 


ఆరో 


జల ఆభీముకాలను 

“ని రుజువుచేయ 

లా జు ఇలా 
పౌత్వాహంతో వక్పడిన 


ఇ 


స్స 
శద 


నా 
౨వ్వ్యాములకు మాత మే 


పంచంలో ఏచేశంలోను 


శ 
| 


హ్‌ భి 
పీ 


షా 


పొందినారు. 


కటిన 
శ్‌ 


ప్ర 
దిగా ఆశాభ పగాని ర్వ 


టో 


(i 


కూడా తళ్జిజింది 


బె 


(oo. | 
శ 
శో పై 


గాందీ నాయక సన్నీ 


సహకారాన్ని ఆందజేయుటకు 
ఫీ డ్రా 


జు 


రాజాలదు. జనాభాలో నాలుగోవంతు వారికి జనాభాలో ముపా+తిక వంతు 
కటన స+షం చేపిం 


ఆటంకపరిచే హక్కును (పసాదించడం , 

డంతప్ప ఇంకొకటికాదు. ఇడి హిందువు 

విభేదాలను మరింత బలపరచడ మేగావి ఇం 

ఉన్నదని, అధికస6ఖ్యాకులకు ఏలాటిహక్కు లూ లేదనే చి 
ఆచరణలో లేని వాదం. కాని తుదవరకూ ఈ వాదాన్ని 
డేళాన్ని పాలించారు. 


యుదకాలంలోని సరిణామాలు 
కాంగైసు నాయకులు పూ 
రించింది. ఆధికారాన్ని బేశమ 


స 


న 


«id 0 క er 
diya vad pl] 
empha 
RE 
EJ శకి f- fa క 
జ న ళా «fal గ్‌, wi 
ts విసా స్తే a 
EINE 
9 3 oad 
న్‌ భ్‌ fp 8 
yt by ఫన్‌ త్త «7 fa 
£ fh) fh) Ur ళా శి? కే 
్రే nmap 
oh had ge 
శ 10 ఇ?) 7 
m8 క్‌ ౫ + 
౧ 4 ye « [౯ 
౧ ౧6 Oe dd 
bh గ్‌ 0 బేటి 
స య. 
v= Ln on 
fi} WM nn» 
/ 9 ny శి ప్రీ 
3 [0 (లీ 2 షై z 
ww 0 గ లై లై x3 (/ 
స hb పీ e ల్‌ 0 Y4 
నీ fe 3 mw ౨0 
ఇం గాట్ల ౧ స్‌ (౮ iz 
/] 9 సి Py) ty kY/ 
(1. లొ శే శ 
9 9 Wa Rb 
woe 2 .. “Ho . 
oem a 
© 1 w - bf bs 
శ 4౮) E 
ల] ౧౫ ఓ 
భలె 0 గీ గ్‌ 
గ్‌ ణ్‌ ట్స గ న ఫీ b 
Ya ఈ 
Soa 


Ye 

a DEY G0 nao 
గ 2 © 
n రీ 90 wa A 
a8 1 గ 
Abbas % 4 


ఫ్ట్‌మ 


Se 


యు జు కోకను నిరాకదిం 


పరిమిత 


సా 


ణ్‌ 
అరు 
ల టి 

టే 


అటో 


al 


ఖు 


ఆకు 


తరూపం డరిం 
వలనన ఈ 


hd 


రిమి 


హ్‌ 


హ్‌ 
ఫు 


“a 


- 


విధదాలుగో 
AR 


సానిండాడు. 
కి ఆంగీకరి 


Cn 
పః 


ఏ వ్రత ంత్యా 
వ) 


bad 


శః ఉద్యమాన్ని 
చాడు. ఆకోబరు 11న కా 


వాకా 


296 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 
(పారంభించవంసిండిగా తీర్మానించింది. దాని మేరకు వినోబాభావేని మొదటి. సత్యాగహిగా 
గాంధీ ఎన్నుకొన్నాడు. వెంటనే ఆయనకు (ప్రభుత్వం జై_లుశిక్ష విధించింది. మొదటిదశలో 
గాంధీ ఈలాంటి వారినే ఎన్నుకొన్నాడు. నవంబరు 15న (ప్రారంభమైన రెండవ దశలో 
కాంగెసు కార్యనిర్వాహక కమిటీ, ఆభఖిలభారత కాంగెసు కమిటీ, "కేంద్రకమిటీ, శేం చ 
రాష్ట్రరిశా నన సభలలోని నభ్యులను సత్యాగహులుగా ఎన్నిక చేయడం జరిగింది. నెహూ 
మొదటివశలోనే నిర్నంధించబడినాడు, రెండవదళలో పటేల్‌, రాజగోపొలాచార్తి అణాదులతో 
సహా కార్యనిర్వాహక కమిటీ సభ్యులు 1! గురు, అఖిలభారత కాగైసు కమిటీ సభ్యులు 
196 గురు, 400 శాసన సభ్యులు జై లుశిక్షకు పాతులయ్యారు. 1911 జనవరి నుండి షపిలు 
వరకూ రాష్ట్రకాంగైసు కమిటీలు ఎన్నుకొన్న 2200 మంది జైలుశిక్షను అనుభవించారు. ఇది 
ఉద్యమంలో మూడవదశ. నాలుగవ దశలో కాంగెసులో సామాన్య సభ్యులుగా ఉండినవారు 
కూడా ఎన్నికయ్యారు. 1841 డిసంబరు నాటికి 25, 000 మంది జైళ్ళలో నిర్పంధించబడినారు. 


“బ్రిటన్‌ సాగిస్తూ ఉన్న యుద్దం ఆధర్మయుద్ధం ఆని, ఆందులో భారతీయులు 
పాబ్గొనరాదని” బహిరంగంగా చెప్పడం ఒక నేరంగా భావించి 25. 000 మందిని జైళ్ళలో 
నిర్బంధించడం నాగరికతకు (ప్రపిద్ధిచెందిన 'విటన్‌ దేశం అనుసరించదగిన విధానం కాదని 
విశ్వకవి రదీంద్రనాభుడు తన విచారాన్ని వ్యక్తం చేశాడు, 


“డేశవరిపాలనకు బల్యపయోగం మాత్రమే సాధనమని భావించి మానవ స్వాతం 
డఆ్ర్యంపట్ల ఎలాంటి వీశ్వాసంలేని (పభుత్వాన్ని గౌరవించడం నావంటి వారికి సాధ్యం కాదు” 
అని తనలోని ఆవేదనను వ్యక్తం చేశాడు. భారతీయులనేకులలో ఆనాడు ఈభావమే (ప్రాబల్యం 
వహించింది. తాను సాగించుచున్న వ్యక్తి సత్యాగ్రహం (ప్రయోజన రహితమని విమర్శించిన 
వారందరికి రపీర్నదుని వాక్యమే తగిన జవాబని గాంధీ ఉద్దాటించాడు, 

తః ఉద్యమం (పభుత్వంపైన ఏలాటో [పభావాన్ని నహించబేదు. అధికారుల 
వె ఖరిళలో ఎలాంటి మార్పురాలేదు. 194౮ ఆగు 8న వై(స్రాయి చేసిన (ప్రకటన (ప్రకారం 
1941 జూలై లో మరికొందరు భారతీయులను కేంద్ర పభుత్వంలో చేర్చుకొనడను, యుద్ధసలహా 
సంఘం ఒక దానిని ఏర్పాటుచేయడం మాత్రం జరిగింది. వీటిమూలంగా నిరంకుశ పరిపాలన 
విధానంలో ఏలాంటి మార్చురాలేదు. 


భారతడేశంపై తమకు లభించిన సామాజ్యాధి కారాన్ని లేశమాత్రంకూడా వదలుకొనుట 
(టైటిష్‌ (ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కాలేదని ఇంకొక ఉదంతం కూడా స్పష్టంచేసింది. 1941 
ఆగష్టులో చిటిష్‌ (ప్రధాని చర్చిల్‌ అమెరికా అధ్యక్షుడు రూసువెల్లు కలిసి “అట్లాంటిక్‌. చార్జర్‌”? 
{Atlantic charter) అని (ప్రభ్యాతిగాంచిన ఒక సంయుక్త (ప్రకటనను విడుదల చేశారు. ఈ 
(పకటనలో (ప్రతిజాతికి దాని పరిపాలన విధానాన్ని రూపొందించుకొనే హక్కు. ఉన్నదని 
ఇతరుల బల(ప్రయోగంద్వారా తమ స్వాతంత్యాన్ని కోలోయిన (ప్రజలందరికి స్వపరిపాలనను 
ఆందజేయడం తమ లక్ష్యమని ఉద్దాటించారు. ఈ ఆభిపాయానుసారం చర్చిల్‌ భారత దేళానిక్రి 
న్వపరిపాలనను (పసాదించగలడనే ఆశ భారతీయులకు కలిగినది.కాని అతడు, బ్రిటిష్‌ పార్ల మెంటులో 
ఒక (ప్రశ్నకు జవాబుచెప్తూ అట్లాంటిక్‌ ఛార్టరు జర్మనుల పరిపాలనలోని (ప్రజలకు మాత్రమే 
వర్తిస్తుందని, (విటిష్‌ పరిపాలనలోఉండే భారతదేశానికి వర్తించదని నిర్మొగమాటంగా (ప్రకటిం 


యుద్ధకాలంలోని పరిణామాలు 287 


చాడు చర్చిల్‌ పార్లమెంటులో చేసిన ఈ ప్రసంగం భాకతడేశంలోవి అన్ని వర్షాలకు ఒక కను 
విప్పుగా పనిచేసింది. యుద్దంలో బ్రిటన్‌కు తాము ఎంకాం సహోయంచేసిశా తమ సికిగతులలో 
ఎలాటి మార్పు రాజాలవనే భావం వారిలో నాటువెన్నడె ఇ కొం గెసువారికే గాక ఉం దరికి ఆకా 
భంగాన్నీ కలిగించింది. భారతదేశానికి డుమింియక్‌ ప్రతిపత్తిని కల్పించడం తమ తుదిల క్ష్యుమవి 
(బ్రిటిష్‌ వారు పదేపదే చెప్పే మాటలు వి దూటకమవి. ఏనాటికీ వాకు ఖచ్చితంగా తమ 
అధి కారాన్ని వదలుకొనజాలక నే భావం భారతీయులలో ష్‌ ఏమార్పు జరిగినా ఆది 
వెంటనే జరగవలపినడిగాను. భవిష్య తాను ఉద్దేశించి బ్రిటిష్‌వారు చేపే వాగ్దానాలు నమ్మదగినవి 
కావని భారతీయులు (గహించారు. యుద్ద పరిస్తితులు కి విషమించిన తర్వాక బిటిష్‌ (ప్రధాని భారత 
దేశానికి పంపిన  కిపు ఇ రాయబారం ప కావడానికి ఇదే (పధా బానకౌరక ఆ 


Cy 


వ్య క్రిసతాాగ్రహం ప్రభుత్వంపై ఏలాటి ప్రభావాన్ని వహించని కొకణంచేత 


దానిపట్ల (క్రమక్రమంగా కాం గైసువారు ఉత్సాహాన్ని కోలొయ్యారు. ఇదిగాక యుక్టపకిస్టితులు 
పూర్తిగా విషమించిన కజంకేక కాంగైనుకో | కొంత రాజీజేసుకొ ఆవగకం కలిగినట్లు 


(పభుత్వం భావించి 1841 డిసంబరుతో జైల లుశిక్షను ఆనుభవి “పు పన్న సత్యా గహులండరిని 


విడుదలచేసింది. దీనితో ఒక సంవత్సక రపై గా సాగిన వ్య క్ర నతార్టి గహ ఉదక్జిమం డిసంబరు 
ఆఖరుకు ముగిసింది, 


5 


ఇదివరకు రెండవ (పపంచసనం గామ కుం కాం్యగెసు రాజకీయాలపై ఎలాటి (పభావాన్ని 
వహించింది తెలుసుకొన్నాము. ఇప్పుడు ఆ సం గామం డిన్నాపై న, ఆతవి నాయకత్వంలోని 
ముస్తి ంలీగుపైన ఏలాటి ప్రభావాన్ని వహించింది తెలాసుకొనవలనసి ఉండి. 

1987 లో ఉత్తరపడెశ్‌లో కొం గెసురీగు కలిసి సంకీక్న మంత్రివర్షాన్ని ఏర్పాటు 
చేయవలసిందిగా జిన్నా కాం గెసును ఆర్జించాడు. డానిమూలంగా కొంగ వీగులు కలసి దేశ 
స్వాతంత్ర్యానికి పోరాటాన్ని సాగించే ఉంటుందని ఉదాటి.చాడు. కాని కాంగెసు 
జిన్నాకోరికను నిరాకరించింది. వానితో కాంగెసుపట్ల ను హిఎండువులపట్లను జిన్నావై ఖరి 
పూ దిగా మారింది. ఈ మార్చు 1817లో చేశ సాసాశం త్యం అధి wees 
పెన భారతరాజకీయాలపై న అక్యంత _ పొ ధాన్యాన్ని వహించింది. ఇది భారతదేశ 
నంతా పూర్తిగా మార్చిందనే చెప్పవచ్చు. 

ఉత్తర (ప్రదేశ్‌ మంత్రివర్షం నిర్మాణమైన తర్వాత మూడు నెలలకు... అనగా 1937 
అక్టోబరులో _లక్నోలో అఖిలభారత ముస్తి ంలీగు నమా వేశ మై ఎడి, ఈ మధ్యకాలంలో grin 
నాయకులు సామాన్య ముస్తి ౦ పజలను కొం గైసువెవు ఆకర్షి ంచుటకు గొప్ప పచార 
సాగించారు. ఇందులో విజయాన్ని సాధించినపక్షంలో మధ్య తరగతికి చెందిన Ran 
యొక్కయు తీగుయొక్క_యు ఆటను చాలావవకు కట్టి పెట్టవచ్చునని వారు భావించారు. ఇది 
జిన్నాకు మరింత ఆ గహకారణమెనది. దుప్పి లలప్రై కాం సు ప్రభావము ఉండరావనే3 అతని 
దృఢ విశ్వాసము. లక్నోలో లగు. సమావేశ మైనప్పుడు ఆధ్యక్షస్తానాననుండి కాంగెగు పూద్తైగా 
పాందువుల సంస్త ఆని, అది అధికారంలో ఉన్నంతకాలం ముస్టి ౦లకు నష్ట మేగాని ఎలాటి 
లాభం చేకూరదని, మం తివర్గాల నిర్మాణ విషయంలో వె వై ప్రాయ గవర్నరులు కాం గెసుతో 


288 భారత స్వాతం(త్రోద్యమ చరిత్ర 


చేతులుకలిపి ముస్తి ం౦లకు ఆన్యాయం చేశారని, ఇప్‌ 1985 చట్టానికి విముద్ధమెన విధానం అని, 
ఈ పరన్సితకులలో ముస్తింలందరు లిగుళలో సభ్యులై , అవి ఒక్క కే వారికరపున కృషిచేయగల 
పార్టీ అని గుర్తించవలసిన ఆవసరం ఏిక్పుడినవని, ఉద్దాబించాడు., ముస్ఫి ంలకు కావలసింది 
పొాధమక హాక్కు_లుకావు; (పత్యేక రక్షణలుకావు. వారికి కొవలపింది పరిపాలనలో భాగ 
స్వామ్యం. సంకీర్న మం్యతివర్గాలకు అంగీకరించకపోవడం మూలంగా కాంగెసు ఈ భాగ 
స్వామ్యంపట్ల విముఖత్వాన్ని వ్యక్త కంచేసింది, ఇదిమొదలు ముసి ంలు సుసంఘబి కుల. 
కాం గనుతో సమాన్నపతిప త్తిని సంపాదించి, 580.50 దామాషాన ఆన్ని ఆధి కారపదవులను పొంద 
గలవారు కావలెను. ఆది సాధ్యం కానినాడు భాగస్వామ్య సంపాదనకు మార్షాంతరాలను అన్వే 
షించడం ముసి ౦లకర్తవన్యం అని గంభివంగా ఉపన్యసించాడు. 


ఈ ఉపన్యాసం దేళంలో ముస్తీ ౦లు ఆందరిపై గొప్ప పభావాన్ని వహీఎచింది. 
పంజాబు. చెంగాలు, అసాం ముఖ్యమం్మతులు ఇదివరతో లీగులోడేకరక, (పత్యేకపార్టీ అకు 
నాయకులుగా ఉండినారు. ఇప్పుడువారు లీగులోచేరడమేగాక వారి అనుచరులను లీగులో 
చేద వలపిండిగా కోరారు. అనతికాలంలోనే లీగు పంజాబులో 40 శాఖలను, ఉ_త్తర(పడేశొలో 
80 శాఖలను స్తాపించగలిగింది. ఉ_త్తర్నపదేశిలో అవనంగా ఒక లక్ష ముస్తింలు లీగుతో 


సభ్యలయ్యారు. ఆ రాష్ట్రంలో జరిగిన మూతశ్రు ఉపఎన్నికలో వీణ అ వ్యర్హుబు గెలివారు. 
శాూమీణపాంతాలలో ము? ల్లాలనే మక_పచారకులా (ప్రచారాన్ని సాచి, నామాన్య పజలను 
ఆకర్షించుటకు కాంగెసుచేయసాగిన (పయక్నాలల్ని టిని _ఆతిఘవించారు. ఇఏవర5 కే జిన్నా 
ఆభఖిలభారతస్థాయికి చెండిన ముస్తి ంనాయకుడుగా ఉండినాడు. ఈ పరిణామాల ఫలితంగా 


అతన్‌ నాయకత్వం బలపడింది. లీగు ముస్టి (పజల ఆదరణకు ఎక్కువగా పాాత్రమొంది. లక్నో 
నమాజెశం మూలాన ఈ ఫలితాలన్నీ అధించడంచేత అవి చరితాక్కకమెన పరిణామంగా 


కాం్యగెసు నిర్వాహక కమిటీ అక్షోబరు ఆఖరున సమావేశమై స్వతంత్ర భారత 
దేశంలో అధికసంభఖ్యాకులు ఆల్పసంభ్యాకులు అనే వివక్షణలేక, ఆందరికి సమాన మెన 
హక్కులు రక్షణలు లభించగలవని, అన్ని మార్పులూ ముస్తి ంలసలహాో సం(వతింపులతో 
జేయబడునని హోమీఇచ్చింది. ఇద ఆతసి వె ఖరిసని ఎవిధంగాను మార్చలేదు. 


అనేక సంవత్వ్పరాలు కాం(గెసు (పదాననాయ కులలో ఒకడే జాతీయవృక్పధంతో 


కృషి వేపి, వాందువులు ము స్తీంలమధ్య సమైక్యతను కూర్వుటకు పాబుపడిన జిన్నా ఇదిమొవలు 
కాం_గెసుపట్ల ద్వేషభావాన్ని వహించి. ముస్లి ంలప్రత్యేక [ప్రయోజనాలకు మాత్రమే కృషివేసే 


వాడుకావడం చాలా విషాదకర మె మైన విషయం. 


1938 లో కౌం గసనునాయకులు జిశ్నాతో సంపతింప్పులు జరుపుటకు సిద్ధంగా 
ఉన్నప్పుడు ఆకడు రెండు షర తులను విధించాడు. వాటిలో మొదటిది కాం; యెసు కషం కత 
తరపున మాట్లాడుటకు మా తమే అర్హ తగలసంస్త ఆని కౌర్మగెను నాయకులు అంగీకరించుట; 
రెండవది కాంట_గెసుతరపున సం(త్రింపులు జరిపే కమిటీలలో వ ముసి ంలు ఎవరూ ఉండరాదనేది. 
కావ పీటికి కాం గను ఎంతమా ఆము ఆంగీకరించలేను. ఇత వతుక కాంగెను జాతీయ 
సంస్థగా కృషి చేసింది. దానిలో హిందువులతోపాటు, ముసి సంలు శిక్కూలు, కె కస్త నవులు, 


యుద్ధకాలంలో ని పరిణామాలు 283 


పార్మీలు, తదితర మతాలవారు. కులాలవారు సభ్యులుగా ఉంటూ వవ్చారు. ఆది భారతీయు 
లందరి (పయోజనాలను దృష్టిలో ఉంచుకొని కృషివేస్తూ వచ్చింది. ఆలాటి సంస్త ఈనాడు 
హిందువులకు మాత్రమే (ప్రాతినిధ్యం వహించేసంస్హ ఆవిస్సీ, కాం గైగుకరపున ఆకాచ్‌వంటి 
ముస్తి ప్రముఖులు సంపతిఎపులలో పారొనరాద నే ష్‌ తులకు అంగీకరించడం ఆత్మ హక్యకు 
పిద్దపడడ మే అని కౌంగెసునాయకులు భావించి. వాటికి ఎంతమాతమూ అఆంగీకరించదేమ. 
క్‌ “సీలించు పాలించు” అనే చాణక్యనీతికి పూర్తిగా కటు ము బడిన పభుక్యం వీటికి ఆంగీక 
రించి, జిన్నాను నన్నిహితునిగా చేసుకోగలిగింది. 


ఈ షర త్తులను విధించడమేగాక కాంగైసు మంత్రివర్గ రాలు అధికారంలో ఉండిన 
రాష్ట్రాలలో ముస్తింలు ఎన్నో బాధలకు నష్టాలకు గురి ఆమునారని, వాటిని విదారజచేపి ఒక 
నివేదికను సమర్చించవలసిందిగా లీగు కార్యవిర్వాహకవక్షం పీర్పూరురాజాను నియమించింది. 


ఆయన విచారణవేసి ఒక దీ కనీవేవకను సమర్పించాడు. ఇందులో కాం గబ ముతివరాలసట్ల 


ఇనా aa] 
ఆయనచేసిన ఆరోపణలన్ని నిరాధారాలని మం తివ రాలవారు రుజువు కేశారు. ఆంతేకొదు. వాటివి 
గుఏంచి పెడరల్‌ కోర్టు పదానన్యాయమూ ౩ కస క. జిన్నా అండీ కించవలసిండినా 


కోరారు. కాని ఆలాటి నిష్పాక్షిక విచారణ ఆతనికి రుచించలేదు. ఆనేక రాద్లాల గవక్నరులు 
తమ రాష్ట్రాలలో కౌంగెసు మర్మత్రివర్షాలు ముస్తి ంలపట్ల విస్పక్షపాశంగా వ్యవ ఘా రిం చారని 
చెప్పినా జిన్నా వారి మాటలను పట్టించు] కొనలేదు. కాంగైమపె నిండాచోవణ చేయడమూ. 


‘ et 


దానినిగురించి ముస్తింలలో (వచారము గావించడమూ ఆకని ఏకె కలక్ష్యుంగా రూపోందెంది. 
ఇందులో గొప్పవిజయాన్ని సాధించాడు, 
ఆ రోజులలో హిందూమహాసభ సావర్కారు. అధ్యక్షతన కొంత కృషి చేసి, 


అజ జ న 
డేశంళో వాధాన్యాన్ని సంపావంచుటకు ప్రయత్నిస్తూ వచ్చింది థఖావతచేశం హిందువులడేశం 
ఆని, ముసీంలు ఒక ఆలారంభఖాకవక్వ్మర, ఆస్‌? దేశాచరో ఆల.స-;భా3కులకు అక్షి ఎచే 
రా ou టె ల చు తత లి 

వ్యా స్తో Cu Po ఇ CO FS జ w= 
హకుు_లూ రక్షణలు వారికి భారత డేశంలో లధించడం న్యాయమని ఆంకకు మించి వారుకో దే 
సమాన _పతిప త్రివంటివి వారికి అందజేయనలసిన ఆవసకంలేవనే అధి దానాన్ని వ్యక్తం 

అబీ 
చేసూ వచ్చింది హిందూదుహాసభ అథి పాయమె హిందువులంద3 ఆంపాయమని జిన్నా 
లాటీ లు 
శో చు వ జో ఎన్‌ శాన్‌ అజ్‌ వాట జ్‌ ణ్‌ 

భావించాడు. కాని ఇవి గొపు పొరపాటు. హిొంతమామహావభకు ఉశంప ఆవాషదా తర్వాత 


ఆ యా స 
వులతో రాజకీయచె తన్యంగలవారిలో ఆధిక సంవ్యాకులు కాం గెనుకో చేంనారు._కాల్యగెసు 
నాలా. 
ఆఅభిదుతావే వారి అఖిమతాలు: ఆలాటి సండక్చంలో దాందూమహపో భయుక్‌ ఆధి వాయాలను 
జ 5 జన్‌ ల 
ఆధారంచేసుకొని హిందువులందరు ముస్తింలపట్ల ద్వేషభావాన్ని వహించినటబ్లు వచారంచేయడం 


అఆర్హర రహీతమైన పని. కాని జిన్నా ఆందయతోకి దిగాడు, 

19888 డిసంబరులో లీగు పాట్నాలో సమావేశమైనప్పుడు జిన్నా ఆధ్యక్షస్థానాన 
నుండి తన లక్ష్యాలను పునరుద్దాటించడ మేగాక, కార్గాగెసూ పభుకమూ వాటికి లొంగని 
పక్షంలో ముస్తి స్తింలు చట్టబన్దదై మైన. ఆందోళనను మాని (పత్యక్షచక్మ (Dire-t actiony ల లోకి 
చిగడం తప్పదని ae చాడు: సహాయనిరాకరణ ఉద్యమంవంటి ప వత్యక్షచక్యలలోకి 
కాం గెసు దిగిన కారణంగా ఆ సంస్టనుండి విడిపోయిన జిన్నా ఈనాడు _పత్యక్షచర్యను 
(ప్రశంసించడం గుర్తించడగిన విషయం. కాని (జషభుత్యం అతన్‌ లక్ష్యాలకు విధానాలకు ఆను 


240 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


కూలంగా ఉండడంచేతను, 1939 లో కాంగెసు మం| త్రివర్గాలు రాజీనామాచేయడంచేతను (ప్రత్యక్ష 
చర్యలోకి దిగడం ఆవసరంలేక పోయింది. 


కొంగను మంతివర్గాలు రాజీనామాచేయగా నే మొోందువుల పరిపాలననుండి 
ముస్టింలకు విము క్రి కలిగిందని, ఆది వారికి సంపూర్ణ సంతోషాన్ని కలిగించే విషయమని, ఆ 
సంతోషాన్ని వ్య క్షపరచుటకు వారు విముక్తి ఉత్సవాన్ని” ఒకరోజున జరుపుకొనవలసినదని 
ఆదేశించాడు. ఆ ఆడేశానుసారం దేశంలో అనేకకేంద్రాలలో ముస్తింలు అలాటి ఉత్సవాన్ని 
జరుపుకొన్నారు. కాంగెసుపట్ల హిందువులపట్స జిన్నాలో ఉత్పన్నమైన ద్వేషం అన్ని హద్దు 
అను అతి. కమించింది, 


రండు సంవత్సరాల కృషి ఫలితంగా లీగును ముస్తింల ఏకైక రాజకీయసంస్థగా (ప్రభు 
త్వం గుర్తించగల పరిస్టితులను జిన్నా కల్పించాడు. ఆహిరార్‌ నభ. జమీయత్‌ - ఉల్‌ _ఉ లేమా, 
షియామహాసభ, మోమిన్‌ల సభ మొదలై న సంస్తలు ఉండినా పభుత్వం వాటిని లెక్కు_లోకి తీసు 
కొసక ముస్లి లకు సంబండి చిన వ్యవహారా లన్నిటిని గురించి ముస్తింవీగు తరహన జిన్నాతో 
మాత్ర వ సం(వతించుటకు సిక్టయించింది. ఉన్నా సాధించదలచిన లక్ష్యాల భో ఇది మొదటిది. 
ఆటుత ర్వాత డేశ పరిపాలనలో భాగస్వామ్యాన్ని సంపాదించడమనే రెండవ అత్యున్ని సాధిం 
చుటకు కృతనిశ్చాయు డై డై నాడు. 


కాంగెస్‌ ఫిసుతో కలిన సంకీర్ణ మం(తివర్గాల స్థాపనకు సుముఖంగా లేనికారణాన 
రాష్ట్రాలలో ఆలాటి థాగన్వామ్య్యాన్ని సంపొడించే ఆవకాశంలేనట్లు అతడు (గహించాడు, 
మరి కేంద్ర (ప్రభుత్వంలో ఎప్పటికై నా చాద్యతాయుత పరిపాలన (ప్రవేశపెట్టినా శాసన 
సభకు జరిగే ఎన్నికలలో కాంగెసు విజయాన్ని సాధించడం తధ్యం. అందుచేత 
కాంగైను మం(త్రివక్ల మె ఎర్బుడుతుంది. ఆలాటి పరిస్తితులలో కేంద్రంలో కూడా భాగ 
స్వామ్యం లభించడం కష్టసాధ్యం. అనగా ముసి లు అల్బస౦ఖ్యూకులుగా ఉండే 
రాష్ట్రాలలోను, దేశం మొ త్తంతోను హిందువులకు సంఖ్యాబలం ఉండుటచేత పరిపొాలదాధికార 
మంతా వారివశంటోకి రాతకు ముస్తింలు వారికిలోబడి, జీవితాన్ని సాగించడము తప్పదు. 
ఆందుచేత భాగస్వామ్యాన్ని సంపాదించుటకు కొకమార్గాన్ని అన్వేషించడం అవసరమనే 
సీర్షయానికి జిన్నా వచ్చాడు, 
ఇతడేకాదు. ఆ రోజులలో ముస్తింనాయకు అనేకులు ఈ అన్వేషణ కార్యక్రమాన్ని 
పూనుకొని అనేక మార్దాలను సూచించారు. (ప్రపంచంలోని ఇతరదేశాలలో కూడా ఒక మత 
వర్షం అధికసంఖ్యలో ఉండడం, ఇంకొక మతవర్గం ఆల్పసనంఖ్యలో ఉండడం కనుపిస్తూనే 
ఉన్నది. ఆలాటి డేశాలలో సమాఖ్య పరిపాలన విధానాన్ని స్థాపించి, అల్పనంఖ్యాకులు నివసించే 
(పాంతాలలోని (పభుత్వాలకు ఎక్కువ అధికారాలను కల్పించడము, కేంద్రంలోని సమాఖ్య 
(పభుత్వానికి కొన్ని ప్రధాన విషయాలలో మాత్రము అధికారాలను ఒప్పగించడము జరగడం 
చరిత్ర (ప్రపిద్దం, స్విట్టర్లాండు, కనడా, జెకోస్టోవేకియా, యూగోస్లోవియా మొదలైన దేశాలు 
ఈ లాటివి. దీనిమాలంగా విభిన్నమతాలకు చెందినవారు, విభిన్నభాషలను మాట్లాడేవారు, విభిన్న 
జాతులవారు ఒకే రాజ్యంలో జీవితాన్ని సాగించడం పరిపాటి. ఈలాంటి సమాఖ్య విధానాన్ని 
అల్బసంవ్యాకుల దృష్ట్యా అవసర మైనప్పుడు మరికొన్ని మార్చులతో నహా భారతదేశంలో 


యుద్దకాలంలోని పరిణామాలు $41 


(ప్రవేశపెట్టడం హిందూ ముస్లిం సమన్యకు పరిష్కారమాక్షంగా ముస్లిం నాయకు లనేకులు 
భావించి. ఆలాంటి పథకాలను రూపొందించారు. కొందరు కేంద పభుక్యము. రాష్ట్ర వభుక్వాలు 
మాత్రమే కాక, ఈ రెండింటికి మధ్య మూనవ పభుక్వం కకూడా ఉండవనవవేనవి నూరించారు. 
పంజాబుకు 1939.42 లో ముఖ్యమంత్రిగా ఉండిన సికందరు హయత్‌ఖాన్‌ ఆలాటి పథకాన్ని 
రూపొందించిన వారిలో (ప్రముఖుడు, 


కావి సమాఖ్య (ప్రభుక్వం ఎలాటివై నా హిందువులు అధికసంఖ్యలో కేంద మంతి 
వర్షాలలో ఉండడం తప్పదు. వారిది పై చెయ్యిగాను, ముస్తింలది (క్రిండిచెయ్యిగాను ఉండడం 
అనివార్యం. మంతి పదవులను, ఇతర ఆధికార పదవులను 50-%0 దామాషాలో వంచు 
కొనడం జరిగినప్పుడు వాస్తవమైన భాగఫ్వామ్యుం ముస్నింలకు లభించగలవని జిన్నాతో సహో 
కొందరు సూచించారు. కొని ఇడి హిందువులకు ఎన్నడూ ఆమోవయోనశ్యం కాగల వివానం 
కాజాలదు. దేశ జన ఫంఖ్యలో 75 శాతంగా ఉండిన హిందువులు 24 శాతంగా ఉండిన ముసి 0 
లతో సమాన (పతిప త్తితో మాత్రమే తృ పిపడడంతో ఏలాటి న్యాయంగావి ధక్మంగాని లేదు. 
ఇది ఆల్బసంఖ్యూకులు డేశాన్ని పాలించడ మే. ఆందులోను పజాన్వామికి విధానాన్ని కాంక్షించే 
హిందువులు, తదితరులు ఈలాటి అసమానత్వానికి ఎన్నడూ ఆంగికరిఎచే అవకాశం లేదు. 


ఈలాటి మార్షాలన్నీ ఉధయవర్గాలకు రుచించేవి కావని తేలినకర్వాత జి 

_ పై కై జ్య కొ న జీ ర్‌ a a మో wr న 
చింది దశ విభజన; తద్వారా పాకిస్తాన్‌ ఆనే పత్యేక సుతం తరాజ్యాన్వి స్థాపించే పతిపాదన 
మాత మే. 

19724 తో (ప్రముఖ హొంటూ నాయకుడై న అజప తిరాయి వాయవ్య పాంతంతో 
ముస్తింలు అధిక సంఖ్యలో ఉన్నవాటిని డేశంనుండి విడడీపి (పతే్యక రాజ్యంగా రూపొండిం 
చడమ హిందూ ముస్తిం స కు పరిష్కారమాక్షం ఆని (పృపధమంగా సూచించాడు. శ 
అప్పజడ్డే ఎవరుకూడా ఈ సూచనను గురించి ఆలోచించలేదు. ఆకడుకూడా సూచనను చేశాడే 


~ ॥ a] i 
నావీ, దానిపట & న వహాంచి. దానిని గురించి పలాటి పడాడమా కేయచేదు. 


bw లో i జ 


ని 

కాం|గను లగుల మధ్య, బాందువులు es 
ఇడవం కే తెలనుకొనాము, 
1920.22 తోను, 158 
ర్కానడం పరాయి 'పభుతొసికి కిష్టసాధ్యం 
చేసుకొనుటకు పటిష్ట సాధనాలను కరూపొందించుకొనవలపిన అవసర క్రీ 
ఆందుకుగాను వారు 1860 నుండి “*కిలించు.__పాలించు” అనే భేదోపాయాన్ని ఆధారం చేను 
కొని అన్నివిధాలా ముస్తింలను హిందువులనుం 3 
వరాలు మొదలె న విధానాలను ,పవేశపెణినార 

శో దుం స్సు వు 
దేశ విభజన ఆనే సాధనం ఎఐతమా(త్రిము ఆకర్షి ంచలేదు. 1880 లో రౌండుకేవిర్‌ సమావేశం 
జరుగుతున్న రోజులలో అలహోబాదులో హైకోర్టు జడ్జెగా ఉండిన ఫ్లైడన్‌ను ఇది ఆకర్షించి, 


16 


219 భారత స్వాతం[తో్యోద్యమ చరిత్ర 


భారత డేశాన్ని హిందూ ప్రాంతమని ముస్టిం; పాంతమని రెండు (ప్రాంతాలుగా విభాగం చేయడం 
ముస్టింలకు తృప్తికరంగా ఉండగలదని, హందువులనుండి వారిని వేరుచేయడంలో ఇదీ 
ఉ తవుసాధనం కాగలదని,  దీనిమూలంగా (బిటిష్‌ అధికారం ఏ విధంగాకూడా లోపించదని, 
డేశంలో ఒక (బిటిష్‌ (పభుత్వం ఉండుటకు బచులు రెండు (బైటిష్‌ (ప్రభుత్వాలు ఏర్పడినా 
(క్రటిష్‌వారి సా(మాజ్యాధి పత్యానికి ఎలాటి (పమాదం అభించదని ఒక నివేదికను తయారుచేసి, 
(బ్రిటన్‌లో కాన్‌సర్వెటివ్‌ పక్షానికి చెందిన చర్చిల్‌ వంటి నాయకులకు సమర్పించాడు. అది 
వారిపై ఎక్కువ (ప్రభావాన్ని వహించింది. 
అడే సమయంలో ఇంగ్ల ండులో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా ఉండిన 
వది రహవమతాలీ (Chowdry Rahmat Al) భారత దేశంలో ముస్తింలు అధిక సంఖ్యాకంగా 
ఉండే రాష్ట్రాలను కలిపి, పాకిస్థాన్‌ అనే పేరుతో ఒక (ప్రత్యేక రాజ్యంగా ఏర్పాటు చేయడమే 
ప్ర క పరిజ్యా. మార్గము సి సూదించడమే గాక, దానిని గురించి రెండు కరపతా 
లను (పకటించాడి. అప్పటికే ఏటి టిష్‌ ప్రముఖులలో కొందరికి ఈ దేశవిభజన ఆకర్షణీయ 
ది. అందుచేత వారు అతనికి ధనసహాయం చేపి, అతని (ప్రతిపాదనను గురించి పంజాబు 
మొదలై న రాష్ట్రాలలో (ప్రచారాన్ని సాగించడంలో సహకరించారు. దీని (ప్రచారార్థం వారు 
ఆర్హిక సహాయం చేయడం గుర్తించదగిన విషయం. విద్యార్థిగా ఉన్నవాడు స్వయంగా ఈ 
సూచనను చేసినాడా లేక ఇతరుల (పోత్సాహంతో దానిని చేసినాడా అనే పసు. గురించి 
కొందరు సండేహా స్తున్నారు. కాని కరపత్రాల (ప్రకటన, (ప్రచారము అతని పేకటనే జరిగినది. 


ఇది మొదలు డేశంటతోని వా రాషతికలు కొన్ని పాకిస్థాన్‌ గురించి వాాఖ్యానించ 
par.) (aD 


సొగినాయి. ముస్తిం నాయకులెవరు దానిపట్ల సుముఖులుగా ఉండలేదు. జిన్నాకూడా దానిని 
ఎక్కు వగా పట్టించుకొనలదు___కాని ఉత్తర (ప్రదేశ్‌లోని ముస్తిం నాయకులలో (ప్రముఖుడైన 
ట్ర్‌ 


ఇని సజ్ఞమాన్‌ దానిచే (ప్రభావితుడై నాడు. ఇంగ్లండుకు వెళ్ళినప్పుడు స. మంత్రి 

జెట్లాండతో డానిని గురించి చర్చలు జరిపాడు. జెట్లాండు దానిపట్ల సుముఖుడుగా ఉన్నట్టు 

హించాడి. he భారత డేశానికి రాగానే దానిని గురించి జిన్నాతో చర్చలు సాగించి, 

కిసాన్‌ (ప్రతిపాదన పట్ల సుముఖునిగా మార్చగలిగాడు. హిందువుల యొక్కగాని 

రగైసు యొక్కగాని జెడదలేక పరిపాలనాధికారాన్ని చేపట్టి అనుభవించుటకు పాకిస్తాన్‌ 

రాజ్యూన్ని నిర్మాణం చేయడం ఒక్క కే సాధనమనే నిర యానికి వచ్చాడు. ఇతరుల ఆభ్మిపా 
యంతో నిమిత్తం లేకుండా ఆ నిర్భయం ఆది మొదలు ఆతనిలో దృఢపడి పోయింది. 


అటుతర్వాత కొద్దికాలంలో నే ముస్తింలీగు 1840 మార్చి 24న లాహోరు నగరంలో 
ఆతని అధ్యక్షతన సమావేశమై చరిత్రాత్మక మైన పాకిస్తాన్‌ తీర్మానాన్ని చేపింది. “*డేళంలో 
ముస్టింలు అధీక సంఖ్యలో ఉండే వాయవ్య ఈశాన్య [ప్రాంతాలను స్వతం(క్ర రాజ్యాలుగా 
రూపొందించే రాజ్యాంగ _పజాళిక మాత్రమే ముస్తిం లకు ఆమోదయోగ్యంగాను ఆచరణ 
సాధ్యంగాను ఉండగలదు." అనేది తీర్మానంలోని [ప్రధాన భాగం. వాయవ్య (ప్రాంతం ఒక 
స్వతంత్ర రాజ్యుంగాను, ఈశాన్య (పాంతం ఇంకొక స్వతం(త్రరాజ్యుంగాను ఏఎర్పడడమా, లేక 
రెండు (ప్రాంతాలు కలిపి ఒకే రాజ్యంగా ఏర్పడడమా అనే విషయం స్పష్టపరచలేదు. 1946 లో 
గాని ఇది ఒకే రాజ్యంగా ఉండవలెననే నిర్ణయం జర గలేదు. 


యుద్దకాలంలోని పరిణామాలు 243 


ఈ తీర్మానం ముస్తింలు ఆధిక సంఖ్యలో ఉండిన రాష్ట్రాల గుకించి మాత్రమే శ్రద్ద 
వహించింది. ఉత్తర (ప్రదేశ్‌, వీహారు, బొంబాయి, మ దాసు మొదలైన రాష్ట్రాలలో వారు 
అల్ప సంఖ్యాకులుగా ఉండినారు. పాకిస్టాన్‌ ఏక్పడడం మూలాన వారి స్టితిగతులలో ఏలబాట్‌ 
మార్పూ సంభవించదు. స్వరాజ్యం లభించిన పక్షంలో అదిక సంభ్యారులతో సమానంగా 
ఆల్బ్ప నంభ్యాకులై న ముస్తింలకు [ప్రాధమిక హక్కు_ల్కు వారి మతానికి కావలసిన (పత్యేక 
రక్షణలు రాజ్యాంగం ద్వారా కల్పించబడునని, అధికన_భ్యాకులు ఆల్పసఎభ్యాకులు మధ్య ఏ వాట్‌ 
వచక్షణఉండదని కాం్యగెసు పదేపదే ఉద్దాటించింది.పాకిస్తాన్‌ నిర్మాణంకొవడం మూలంగా ఇంతకు 
మించి వీరికి ఏలాటి లాభమూ చేకూరే అవకాశంలేదు. హీందువులు ముస్తింలు విభిన్న జాతులకు 
చెందినవారని, వారు ఒకే రాజ్యంలో పౌరులుగా ఉండడం పొనగవనే భావంతో ముని లకు 
(పత్యేక పొకిశ్రాన్‌ రాజ్యం ఉండవలెనని జిన్నా ౩ బట్టు దిటాడు. కాని పొకిసాన్‌లో చే3వి రాజా 
అతో ముస్శి ౦లు హిందువులతో కలిపి హౌరులుగా జీవించడ 
విస్మరించాడు. పాకిస్తాన్‌ గురించి 194౮ లో మున్న ందీగు చేపిన తీర్మానం ఈ వ్యహానై చాలా 
లోపభూయిష్ట మై నట్లిది, 

er en వి పాకిస్తాన్‌లో పి చదువులు, శిక్కులు, ఇకెడ మహాలవారు రసి ంలతో 
కలిపి పౌరులుగా ఉండడం త స్పిండికాదు. వారి నితిగతులు ఏలాటివిగా ఉండవవెననే విషమౌాన్ని 


9 పక పఏీషజూన్ని అతడు 


pera 
గురించికూణా లా ాహోరు సమా కేశ తీర్మానఎ ఎక్కవగా పజంచుకౌగ చేదు. అందుచేతనే ఇడి 


హాందూ వస్తి 0 సమస్య పరిష్యారా రానికి సాధనం కావనే చెబ్బువలసి ను అ స 


అంత్‌! 
దీనిని గహించిననారు కావడం చేతనే 1939.42 లో వంజాబుకు ముఖ్య దుం తీగా 
ఉంచిన సికందర్‌ హయత్‌ ఖాన్‌, జెంాలు ముఖక్జిమంతీ పజూలుక్‌ బాక్‌ ఈ తీర్యా గంషబ్ల ఉత్నా 
లే జ అం స అ జ ల గోషు అర్‌ Wn తో ets అ న ఇదని app గ ఇట బ్య స గా వి జ్ఞ 
హాన్ని పదర్శించిర్రైరి. అం క్ట ఆల 1 పంజాబులోని శతక ఇ ముస అకు రలు Re ప టూ - త్య 
లలో స ద్‌ a కొజ్జ qa mu ఆ w RE 
కొండలకు గుది తీయగలదని హయత్‌ఖాద్‌ భావించాడు. కీపశ లలల ల జలాల జప్‌,్కంంచి, 
ర. క ర wl pen ఈ. nD బు ఇస ద్ని ఆపన్న ల res my జు ఛా న్న అరి ఇ లాల ag TE కాలు ree 
అంటు రాజ {oe వాయన సరిహద్దు వగ నాయకులు వరా నహ. కరః తింస్క్త 
ధా మ. శక ఉన శా టు. జి be wT ae ౯. 
రించారు. జొలయభొావంగల ముసి ఎలు ఢడిల్లైలో సమరయ దీనిని వుంతరది హిందువులతో 
తు 
ఆచ శ ఆక్‌ ద 
కలిసి ముస్తింబు ఉశస్వాకం త్యానికి దితష్‌వాకికొ పోరాటం సాగించి, విజయాని? సావెంచిన 
a] గ్‌ ప న్‌్‌ an 
ఇగ లో అ అహ we pH a వా ae | సు Calg nl 
తరా౭తనే మత వరాల పధ ఏక డిన పషిళాదవాలు అంతదివవ అవవొశం ఉస పని. పిలక పరిషా 
Chas fa ఈ oan లు 
అనలో ఇది అంతిరించ జాలదని ఉద్దావించారు. రాషాెలను వాలిఐచే ఆధికావం తమకు 
న. oe! 
అచ న ఇద కో కన శ వ్యు ఉష అస్య వ చోని RE జాకి వావ్‌ 
జ్‌ రగా ఉన్నద కలయ) అవిక ఆహో కులుగొ వీ in pred yo స ల మల పు ఆ 
అతా న మై న 
పజ ఎక్కువ ఉత్సాహాన్ని (పదర్వించతేము. ఆల్వసంభ్యాకులుగా ఉన్న రాషాలలోని మున్న్‌౨లు 
లా బా ళం! య © చ యు వు శ్‌ =. గ 
పాకిపాన్‌ మూలంగా తమ పితిగతులతో ఏలాటి మార్పూ రాజాలదని, హిందువులతో సోవర 
యు ఇమ 


ల 
ఈలాటి పరిపితులలో పాకిసాన్‌ పట (కమ కమం ముపి అలో అడి 
శతు శు en ఉం న శ్వ 
సుముఖులు కొవడం, 1౪46.47లో ఆది 
దీనికి (పధాన కారణాలు రెండు ఉన్న టు చెప్పవచ్చు. ఉవోోగా పేక్షగల మథ్య 3కగతికి చెడిన 
విద్యాధికులు మవాంచువులత్‌ తో పోటీ ఆ హల క ఆవసరం కేకుండా స్య 
తమకు సులభంగా ఉద్యోగాలు లభించగలవనే ఆశ ఈ కారణాలలో మొదటిది. (బిడి 


ష్‌ 
దీనిషట పూ దిగా ఆకిమానం వహించడం రెండవ కారణం. మొదటిది దానికంటె రెండవది 
ద అజో 


244 భారత స్వాతంత్రోద్యమ చరిత 


ఎక్కు.వ (పాబల్యం వహించింది. తమపై తిరుగుబాటు చేసినవారు హిందువులని, వారికి బుద్ధి 
చెప్పుటకు దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను నిర్మాణం చేయడ మే పటిష్ట సాధనంగా (బ్రిజబిష్‌ వారు 
భావించారు. 1840లో కాంగైసు సాగించిన వ్యక్తి శాసనోల్లంఘన ఉద్యమం, 1844లో అది 
సాగించిన క్విట్‌ ఇండియా ఉద్యమం ఈ భావాన్ని బలపరచింది. 1942లో యుద్ద పరిస్థితులు 
విషమించిన కారణంగా దేశంలోని (ప్రధాన పార్తీలతో రాయబారాలను జరిపి యున్దంలో వాటి 
పూర్తి సహాయాన్ని సంపాదించుటకు (బిజిష్‌ (పభుక్యం తరపున డేశానికి వచ్చిన (కిప్పు (పతి 
పొడనలలో డేకంలో ఒక స్వతం్శత డుమినియన్‌ బదులు ఆనేక డుమినియన్‌లు ఏర్పడుటకు 
ఆఅనకాశం కల్పించే (పతిపాదన (పాధాన్యం వహించింది. ఆనాటికి దేశ విభజనను ఆచరణలో 
పెట్టు టకు టైటిష్‌ (పభుక్వం నర్గయించుకొన్నట్లు ఇది స్పష్టం చే స్తున్నది. పాకిస్తాన్‌ ఏర్పడుటకు 
కః నిర్ణయమే (పథాన కారణం. ోచీలించి పాలించు” అనే తత్వం దీని మూలంగా తుది స్థాయిని 
అందుకున్నది. 


1 


కౌంగైెసు విధానాలలోను లీగు పిధానాలలోను పైన వివరించిన మార్పులు సంభ 
వించుచున్న కాలంలో యుర్దగతి (బ్రిటన్‌ దృష్ట్యా మరింత (ప్రమాదకరంగా పరిణమించింది. 
హిట్లరు బ్రిటన్‌ పై దండయాతను సాగంచడంలో విఫలుడై న తర్వాత ఇటలినియంత ముసా 
ఆపికాపై దండయ్యాక సాగించి, ఈజిప్టు దేశాన్ని ఆక్రమించి, (బ్రిటన్‌ 
భారత దేశాల మభ్య సూయజ్‌ కాలువ మీదుగా జరిగే రాకపోకలకు అంతరాయం కలిగించే (ప్రయ 
త్వంలోకి డిగాడు. (బ్రిటిష్‌వారు వశపకచుకొన్న |క్రీటు ద్వీపాన్ని, (గీసుడేశాన్ని తన స్వాధీనం 
లోకి తెచ్చుకొన గలిగాడు. హంగేరి రుమేనియా, యూగోస్తావియా దేశాలను వశపరచుకొని, 
బల్లేరియాను తనపక్షం వహించేటబ్లు చేసుకొనగలిగాడు. తన సరిహద్దులలోనున్న డేశాలన్నీ 
హిట్లరు వశపరచుకాన్న కారణాన రషియా జర్మసీపై యుద్ధం సాగించే (ప్రమాదం ఉన్నదని 
భావించి. 194! జూన్‌ 22న యుగన్ష్నపకటన చేయక, అకస్మాత్తుగా రషియాపై దండెత్తి ఉత్తర 
దక్షణ (పొంతాలల్‌ చాలా భాగాన్ని ఆక్రమించి ఆరునెలల కాలంలో (పధాన నగర మైన 
మాస్కోను సమీపించ గలిగాడు. ఆప్పటికి దుర్చరమైన శీతాకాలం ప్రారంభమైెశందున ఆతడు 
పురోగమించలేక పోయినాడు. కాని అతడు అప్పటికే రషియాపై ఘనవిజయాన్ని సాధించడం 
గు వ్రంచవగిన విషయం. డీసి ఫవికంగా రషియా (విటన్‌తో సంధిచేసుకొని మి తమండలికో కలిసి 
హాట్లరుతో యుస్ధం చేయసాగింది, విశాలమైనట్టి రషియాడేశంపై దండె త్తి దానిని పృశపరచుకొన 


౮ 
pm 
ty 
© 
ణి 
A 0 

శీ 

(x 


సంక క్కించడం హిట్లరు చేపిన పొరబాటులలో ఆ(గన్థానం వహిస్తున్నది. ఇది ఆలాటి పొర 
బాబుని ఆతడు వెంటనే (గహించలేదు. శీతాకాలం గడచినతర్వాత తాను యశాపకారం పురోగ 
మించి, వక్చిమ ఏషియా పర్షియా డెశాలమీదుగా భారతడేశంపై దండెత్తి విటిష్‌ సామాజ్యాన్ని 
విచ్చిన్నం చేయవచ్చుననే ఆశ అతనిలో జన్మించినది. కషియాలో ఆతడు సాధించిన విజయ 
పరంపరలు (బ్రైటిమవారి పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసినవి. 

ఇడేకాలంలో ఇంతకం“కె గొప్ప (పమాదాన్ని ఏషియా ఖండంలో (బ్రిటిష్‌వారు 
ఎదుర్కొనవలసి వచ్చింది. పాళశ్చాత్యడేళశాలు గొప్ప సామాజ్యాన్ని సంపాదించినక్లే తాను 
కాడా విశాల సా[మాజ్యాన్ని సంపాదించదలచి 1886 నుండి జపాన్‌ దేశం చై నావై దండెత్తి 


యుగ్దకాలంలోని సరిణానూలు 246 


ఆనేక ప్రాంతాలను వశవరచుకొన గలిగింది. చై నావియంత చాంగియాషేకు (ప్రధాననగరాన్ని 
కాళీ దేసిదానికి చాలాదూరములో నై రుతి (ప్రాంకంలోవిచు వఐకియా౨గు Ma (పధాన నగరంగా 
చేసుకొని దేశాన్ని పొలించవలనసి “వచ్చిండి. జపాన్‌ వచైనాపైన మాత్ర మే ఆ గాక (సెంచివారి 
వశంలో ఉండిన ఇండో-చై నాపై కూడా దండెత్తి వ ఆక్కాడ ఆడదివరకే కొంత 
పలుకుబడిని సంపాదించిన అమెరికన్లకు ఇది ఎంకమ్మా! కం నచ్చలేదు. ఆందుచేత జపాన్‌ వారు 
ఒకవై పు సంప్రతింపులు జరుపుతూనే ఇంకొకచై పు పవివిక్‌ మహానవుందంలో అమెరికన్‌ ల 
(పథాన నౌకాశయమై వెన పెరల్‌ హార్బరుపై 1911 డిసంఐకు 7 న దాశీచేపి, ఆమెరికా యుద్ద 
నొకల నన్ని టిని ధ్వంసంచేసి, ఆమెరికాపై యుడ్డావ్ని (పకజించి, డాజట్లరు ముసాలిసీల పక్షం 
వహించింది. దీని ఫలితంగా ఆమెరికా యుద్దంలో చిటిన్‌ కషి షయాలపక్షంలో చేర. జపాన్‌, 
జర్మనీ, ఇటలీలపై యుద్దాన్ని ప్రకటించింది. అంకటితో దక్షిణ అమెరికాలో అమెరికాకు 
సవ్నిపాతంగా ఉండిన డేశాలన్నీ దానిపక్షం వహించి యుధ్ధంలో పాళ్లొన్నవి. ఆడివరకు 


(aa) 
యూరపుఖండానికి ఉ త్రర ఆఫికాకు పరిమికంగా ఉండిన ము ఐమున్దం పపంచ నంగ్రామంగా మారి 
హోయిండి 


ఆమెరికా దాని సె న్యాలను శాకొబలాలను విమాన బలాలను సమకూర్చుకొనుటకు 
కొంతికొలం పట్టండి. ఈ మధ్యకాలంలో సురుప్పతీగ వేగుతో జహాన్‌ బలాలు [కమ 
క్రమంగా ఇండో - చైనాను, డచ్చివారివశంలో ఉండిన ఇండౌనీషి నూను. ఆమెరికా వశం 
లోని ఫిలిపై న్‌ ద్వీపాలను, బిటిమవారివశంలోని హాంగ్‌ కాంగు. సింగపూరు, మలయాలను 
వశపరచుకొని. సింగపూరు నౌక్మాశ్రయంలోని బ్రిటిష్‌వారి గొచ్చ యుునౌకలను ముంచివేని, 
బర్మా'పై దండెత్తి, మార్చి 15 నాటికి రంగూనును వశసకచుకొన గలిగాయి. ఆ నగరం లో 
ఆనేక సంవక్సరాలుగా నివసిస్తూఉండిన లక్షలాది భారతీయు ఏలాటి కక్ష్షణరేక, ఆడవులతోను 
కొండలతోను నానాబాధలకు హ్‌ అనేకులు _పాజణాలను కోల్నొోయ్యాయు. కొండరుమాతం 
ఆసాంమీదుగ భారత డేశాన్ని చే క గలిగారు. 

ఆప్పటికి బర్మానుండి కొడి కాలంలోనే పై 
రనే ఆభి పాయం (బ్రికిష్‌ వారిలోను భార తీయులలోను వ్యాపించింది. ఎపాన్‌వారినౌకలు. ఆకాశ 
విమానాలు బంగాళాభాశాన్ని అప్పటికే (ప వేశింవాము. 19812 ఏ పిలు 6న వారు విశాఖపట్నంపై 
బాంబులవర్షాన్ని కురిపించారు. అటుకర్వాత ఆండమాన్‌ డ్వీపాలను వశవకచుకొన్నారు. 
చిసంబరు 20 న కలక తా నగరంపై బాంబులను బలాారు. పజలు ఫీతావహుంతై దారి తెన్ను 
జేక నలుదిక్కుల పారిపోసాగారు. 


1942 [పారంభాన నుండి జపాన్‌ వారు hase 
జలకోను___వారిలో (పధానంగా కౌంగసు వర్ణాలలో ను వా్యాపించింది. ఆది జరిగినపక్షం 
రిపట్ల ను. 1బిటిష్‌ | వభుక్వంపట్లను ఏలాటి వై ఖరిని అఆనుసరించడ మసేడి గడు సమన్యగా 
రూపొందింది. [బైజిష్‌ పరిపాలనమూలంగా ఎన్ని ఆనక్రాలు సంభ పిండినా సరాయివారి దండ 
య్మాతలనుండి వారు డేశాన్ని రకింపగలగడం ఒక గొబ్మలాభంగా నూరు సంవక్సరాలను౧కి 
(పజలు పరిగణించారు. కొని జపాన్‌ వారిని ఎదుర్కొనలేక సింగపూరు. మలయా, బర్మాలనుండీ 
(బిటిష్‌ వారు పారిపోవడం (పజలకు ఎంతో ఆళాభంగాన్ని కలిగించింది. (వైిజిష్‌ వారు 


భారతదేశాన్ని కూడా రకించలేక (ప్రజలను వారి కర్మానికి వదలి పారిపోయే (ప్రమాదం ఉన్న 


గ్‌ fy 


248 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


వనే భావం హ్యాపించింది. వారిపట్ల విశ్వాసం సన్నగిల్లి ౦ది జపొన్‌వారి దండయా(తనుండి 
దేశాన్ని రక్షించడం ఎలాగు అనే (ప్రశ్నకు కాంగెసు నాయకులతో సహా నాయకులందరు 
నమాధానాన్ని అన్వేషించ సాగారు. 

జపాన్‌వారిదాడి నుండి దేశాన్ని రక్షించడం (పజల క _ర్లవ్యమేగాని అందుకుగాను వారు 
శ్రటిష్‌ (ప్రభుత్వంతో కలిసి సాయుధ పోరాటాన్ని జర పరాదని, కాంతియుకంగా ఆహింస ధర్మా 
నికి కట్టు జడి నత్యాగహ సమరాన్ని మాత్రమే సాగించవలపిందిగా గాందీ అభి సాయప పడినాడు, 
కొని ఇది ఇతర కౌంగెసు నాయకులకు నచ్చింది కాదు. ఈలాటి ఆభి పాయ భేనం గతంలో 
1949 లో కలిగిందని, ఆయన నాయకత్వంతో నిమిత్తం లేకుండా యుద్దంలో బ్రిటిష్‌ ప్రభు 
తషంతో హాకరంచవలసిందిగా కాం్మగెసు కార్యనిర్వాహకవర్గం అలల భారత కాంట! సు 
కమిటిలు నే ఈ మనం ఇడివర కే తెలుసుకొన్నాము. ఇప్పుడుకూడా కాంగెను నాయ 
కులు ఇదేవిధంగా (పవ ర్తీంచారు._ 1941 డిసంబరు 28న బాక్తోలీలో సమా వేశమై అహింసా 
కక. గాంది నాయకత్వంతో గాని నిమిత్తం లేకుండా, ముదటినుండి కాండము Mai 


కౌంగెసు జనవరిలో అప త ఈః షక తులలో మొదటిది భారత దేళానికి సఎపూర్త 
స్వాతం త్యాన్సి (పసాదించడం తమ లక్ష్యమని (ప్రభుక్ణ్యం (ప్రకటించడం; రెండవది వెంటనే 
అన్నిపార్తీల (ప్రతినిధులతో కూడిన ఒక జాతీయ (పభుత్వానిక (National Government) 

ఆణతొ' సహో అన్ని పరిపాలన శాఖలను ఒప్పగించడం. అప్పుడుగాని భారతీయులు 
ఉత్సాహంతో యుద్ధ కా ర్య,కమాలతో పాల్గొ నడం జరగదని, దేశం తమదే అనే భావం వారిలో 
కలిగినప్పుడే ఇది జరగగలదని, బ్రిటిష్‌ సామాజ్యాధికారాన్ని శాశ్వతపరచే యుక్షంలో 
పాళ్లొనడం (పజల అభిమతం కాదని వారు పునరుద్దాటించారు. 

జనవగి 2 న ప్రజలందరికి గౌరవ పాత్రుడై న సహూ మరి పం(_డెండుగుకు (ప్రపిద్ధ 
నాయకులతో కలిసి, జపానొవారి వజయ పరంపరల దృష్ట్యా (పజలను తృ ప్తిపరచి, జపాన్‌వారి 
దండయాత్రను ఎదుర్కోవడంలో వారి సహకారాన్ని సంపాదించడం అవసవమని, అందుకు 
గాను కేండంలో శాపనసభకు బాధ్యత వహించిన జాతీయ (ప్రభుత్వాన్ని న్రాపించడం 
సాధనమని (విటిష్‌[పథధాని చర్చిల్‌ కు ఒక తంతివా రను పంపినాడు. షు కమిటీ తీర్మానం 
గాని న్వపూ తంతివార్తగాని చర్చిల్‌ పై ఆ నాడు ఏలాటి (ప్రభావాన్ని వహించలేదు. మార్చినాటికి 
గాని జపాన్‌ వారి మూలంగా సంభవించనున్న (పసమాదంయొ క్క. పూర్తి స్వరూపం బ్రిటిష్‌ 
[పభుత్వానికి గోచరం కాలేదు, 

ఈ మధ్యకాలంలో (వీటిష్‌ వారు దేళాన్ని రక్షించగలరనే విశ్వాసం (పజలలో 
మరింత తగ్గింది, తమడేశం స స లేక (విటిష్‌ సాామాజ్యానికి పూర్తి రిగా లోబడిన డేశం 
కావడంచేత నే జపానువా న్‌పె దండె శ్రే (ప్రమాదం ఉన్నదని, ఆలాగుకాక ఆది స్వతంత్ర 
డేశ్తడె మనపక్షంలో వ తప్పుతుందనే భావంకూడా వ్యాపించసాగింది. దేశ స్వాతం(త్యం 


పట్ల (పజల ఆభిమానమూ, (వ్‌టిష్‌ పరిపాలనపట్ల ద్వేషమూ బలపడినాయి. దేశంపై జపాన్‌ 
వారు దండెత్తి వచ్చినపక్షంలో (ప్రభుత్వం (ప్రజలను రక్షించగలదనే విశ్వాసం సన్న గిల్లింది. 


షింగపూరు, “తతత బర్మాలనుండి (బ్రిటిష్‌ సై న్యాలు పారిపోయిన శ్లే భారత దేశాననుండి 


యుద్ధకాలంలోవ పరిణామాలు 247 


పారిపోవడం తస్పడనే భావంకూడా ఆనేకలలో వ్యాపించింది. ఆలాబి పరిపికులలో దేశ రక్ష 
అలారం (పజాసంఘాలద్వారా చర్యలను తీసుకొవలని 


అనినట్లుగా కాం గెసు తీర్మావించి, ఆలాటి 
సం ఖఘూలను నాపించుటకు [ప్రయత్నాలు చేసింది. 


(పజల ఆధభిపాయాలు కాక్య కమాలు ఈ వికంగా మారుతూ4ఉండినా, వెషసాము, 
ఇండియా మంతి, చర్చిల్‌ అభిపాయాలలో ఎలాటి మాహా స 1910 ఆగస్టు 8 న 
క వె సాయి చేపిన (పకటనలో ని పతిపాదనలకు మించి కొ త్త్‌ హెజనలను డేపి (పభుక్యాన్ని 
కాలిగా ఒప్పగించడం (పవ మాదకరమనే భావం వారిలో న టి సా మాజ్యారి 
కారం కేశంకూడా తగ్గడం వాచికం కాదని వారు సటుపటాదు. 

ఆ నాడు జై నాను పాలిస్తున్న చియాంగ్‌ షేక్‌కు ని 
మించడం ఎంతమాత్రం ఆంగీకా రాం యోన్యం కాలేను. జపాన్‌తో ఆకడు శిటణ, ఆమరికాల 
సహాయంతో యున్దంచేస్తూ ఉండినవాడు. జపాన్‌వారి విజ మపకంపకలు అకనికి ఆశాభంగాన్ని 
కలిగించింది. బర్మా జపాన్‌ వారినళంలోకి వచిన పక్షంలో భాంతచేశానను౨డి ఆకని నహ 
యార్హం వచ్చే యుద్ధ సామ్మగికి ఆటంకం కలగడం తప్పుదు. జపాన్‌ 5 దాకతడేశంపై దండెత్తిన 


జా = my, 
పక్షంలో (పజలసహకాకం న. ట్‌ వభుకం మాదిసి ఎదురొ గతం సాకం కాదు 
స్త్వ 
వావి సహకారాన్ని సంపాదించుటకు కొం ఎగసనును త్య కడం అవసం ఆనే క 


అకసికి కలిగింది. అందుచేత ఆతను భారతి దేశానికి 1942 ప్మిబవకలో వచ్చి పభుకుంతోను 
గాందీ నెహూ అజాద్‌ మొదలై. న కాం గెకు నాయకు అతోను చరలు సాగింది డేశంలోని 


వా సవ పరిసితులను తెలుసుకొని. - భారత (పఇైభుక్ణ్యం జపానును ఎదుర్కొనగల సనితిలోలేవని, 
అటో నా ళా శక 
(పజల సహకారంలేనిడి వారు ఎదుర్కొనడం సాధ్యంకాదని, కాం గెసుతో రాజీవేసుకొని 


అలాటి. సహకారం సంపాదించడం ప్రభుక్ణ కర్తవ్యమని చర్చిల్‌కు వివేడించాడు. 
అట్లాంటికు బాకరు భారతదేశానికి వర్తించదని పకబించిన చర్చిల్‌ చియాంగు సలహాను 


పెడచెవిని పెట్టడంలో ఆశ్చర్యపడవలపింవిలేదు. 


ఖ్‌ క! వ టా కు గ 
కాని తంరచోనే రూసువెలు కూడా ఆడ అధి వాయాలను వా కం చేశాడు. ఆపని 
చ్‌ అ స్స అణా 
టో భో be i అం అల mn తి పజల చ జ” 
డాషిలో హిటరు ముసాలసీలకందెి జవాన్‌ వార పపంచ శాంతికి ఎకువ (అమారాస్ని 
డర “అట్‌. ఫు శు న్‌ 
అం, ఇ ad స్త అఖాల్లే 
కలిగించే గ వులు. వాదిని అణచివేయడం మిత మండలినారి వధను క వ్యు. కతు... 
నా. ణ్‌ ళ్‌ జానే య వక్తా ఖా 
భారత గేశప సహాయం ఎంతైనా  అఆవసవ౦. ఈ చేశావికి అపార ప సివబలం ఉన్నడిః 
మా నాల 
లక్షలాది సెనికులను సమకూర్నగల కరీ దీనికి కలము. దీనికితోడు యువ నాదు సిని తయారు 
చ్‌ టో 
జీ ప మ వై 
వస దరకంగాలకు తరలించుటకు డీనికిగల సదుపాయాలు మక ఏ2ేశాసికివేదు. చ 
పు 
జపాన్‌ వారికి వశపడడం, ఈ 'సెనిక బలాన్ని యుద్రరామాగిని ఇతర  సనమపాయాలను 
(+n అ 
వినియోాగించగల అవకాశాలను మితమండలివారు పోగొటకొగడం ఎ పరిస్టితులల్‌ కూడా 


వాంఛనీయం కాజాలదు. కాని ఈ ఆవకాళాలను పూరా వినియానించుకొనుటకు పజల 
సహాకారం ఎంత్రె నా అవసరం. పస్తు సుతం ఆ సహకొరఎ అభించడంతేదు. చైచష్‌ పభుక్యం 
కాం గెసుతో రాజీ చేసుకొని దాని వాంఛలను తీర్చినగాని ఈ సహకాకం లభించదు. అందుచేక 
వెంటనే ఇందుకుగాను ఉచికదులై న చర్యలను తీసుకొనవలసి ఎడినా స నా చర్చిల్‌ ల ఒక 
ఉ&_త్తరఎవాసి, లండన్‌లోని తన రాయబారులు దీనివి గురించి చక్నిళ్‌తో సం పతించ వలసిఎతిగా 
ఇఆడేశిం చాడు, 


248 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


అనాడు ఆమెరికావారి సహాయంలేక యుద్దాన్ని సాగించేస్టితిలో (బ్రిటన్‌ లేదు. 
అప్పటికే ఆది తన బలాన్ని చాలావరకు కోల్పోయింది. కౌం గను తీర్మానాలను, సప్రూలేఖను, 
చియాంగ్‌ సలహాను (క్రోసివేసినట్లు రూసువెల్లు మాటలను తిరస్కరించడం ఆత్మహత్య 
చేసుకొనడమే ఆని చర్చిల్‌ [బిటిష్‌ మంత్రివర్ణాలవారు (గహించారు. ఇంతకు కొంచెం పూర్ణమే 
మంత్రివర్గంలో లేబరు పక్షానికి చెందిన ఆజ్లీ రూసువెల్డు వ్య క్రంచేసిన ఆభిప్రాయాలవంటి 
ఆభ్మిప్రాయాలనే వ్య క్తంచేపి కాం(గెసుతో రాజీ చేసుకొనవలపిందిగా చర్చిల్‌ ను కోరాడు. ఈ 
పరిస్థితులలో చర్చిల్‌ కాంగసుతోను తక్కిన (ప్రముఖ భారతీయ పార్టీలతోను రాయబారాలు 
జక్పపడం అని వార్యమైంది. 

కాని అప్పటికి కూడా భారతదేశ సైనిక బలాన్ని గురించి ఏవో కొన్ని అసత్యాలు 
పలికి రూసు వెల్లు చేపిన సలహాను ఆచరణ సాధ్యం కాకుండా చేయ పయత్నించాడు. భారత 
"సైన్యంలో ముస్తింలు 75 శాతం ఉన్నారని వారు కాం(గెనుకోరే స్వాకం(త్ర్యాస్‌కి విరోధులని, 
వారికి అతృప్పిని కలిగించడం సైనిక బలాన్ని కోల్పోవడ మేనని చర్చిల్‌ రూసువెల్టుకు తెలియ 
పరిచాడు. కాని ఇందులో ఏలాటి సక్యమూలేదు. వా_స్తవంలో సెనికబలంలో 84 శాతం 
మ్మాత మే ముస్తింలు. తక్కిన 66 శాతం శీక్కు_లు, రాజపుత్రులు, ఘూర్కాలు మొదలైన 
హిందువులతో కూడినట్టైది. ఈ విషయం రూసు వెల్లుకు తెలియనట్టిదికాదు. అందుచేత అతనిని 
మభ్య పెట్టుటకు చర్చిల్‌ చేపిన [ప్రయత్నాలు ఫల(ప్రదంకాలేమ. భారత దేశ పరిపాలన విధానాన్ని 
మార్చుటకు (ప్రధాన రాజకీయపార్టీ లతో సం(పతింపులులోకి దిగడం తప్పిందికౌదు. 


ఈ సం|ప్రతింపులు సాగించుటకు ఆధారంగా కొన్ని (పతిపాదనలుచేసి, వాటిలో 
మంతివళ్లంలో (ప్రధానస్థానంలో ఉన్నట్టిన్ని నెహూవంటివారితో పరిచయం కలిగినట్టిన్నీ 
కహ మార్చి 28న భారత చేశానికివచ్చి షాపిలు 12 వరకు రాయబారాలను జరిపినాడు. 


ద 
మార్పులకు సంబంధించినట్టిది; రెండవ భాగం యుద్దకాలంలో వెంటనే జరగవలసిన మార్పులకు 
సంబ-ధించినట్టది. ఆ (పతిపాదనలు ఈః [కింది విధంగా ఉండినవి. 


ఈ (పతిపాడనలలో ఒక భాగం యుదానంతరం భవిష్య త్తులో జకగవలసిన 


(1) యుద్దం ముగిసిన వెంటనే భారతదేశానికి డుమినియన్‌ ప్రతిపత్తి లభిస్తుంది. 
ఇష్షం ఉంసే (బిటిన్‌తో నంబంధం  పెటుకోవచ్చు;. ఇష్షంలేని పక్షంలో (బ్రిటన్‌ నుండి 
అబ రు లా రు 
విడిపోవచ్చు. 
(2) ఒక రాజ్యాంగ పరిషత్తును సమావేశపరచి డుమినియన్‌ (ప్రతిప త్తికి అనుగుణ 
మైన రాజ్యాంగాన్ని రూపొందించడం జరుగుతుంది, 


(3) ఈ రాజ్యాంగాన్ని (బిటన్‌ ఆమలుపరు స్తుంది. కాని ఈ రాజ్యాంగానికి కట్టుబడు 
టకు ఇష్టంలేని రాజ్టాలుగాని (పాంతాలుగాని భారత డుమినియన్‌తో చేరవలసిన అవసరంలేక 
(పత్యేక డుమినియన్‌ లుగా ఏక్పడవచ్చును.ఇదే విధంగా స్వదేశ సంస్థానాలు ఇష్టం ఉంమే 
భారత డుమినియన్‌ లో చేరవచ్చు; ఇష్టంలేని పక్షంలో స్వతం(త్ర రాజ్యాలుగా ఉండవచ్చు. 


(4) ఈలాగు ఏర్పడే డమినియన్‌లు అల్పసంఖ్యాకుల రక్షణార్హం ఇదివరలో 


(టెటిష్‌ (పభుత్వం ఇచ్చివ హామీలకు అనుగుణంగా (బ్రిటిష్‌ (పభుత్వంతో ఒక ఒడంబడికను 
చేసుకొనవలెను. 


యుద్ధకాలంలోని పరిణామాలు 249 


(గ్‌) కొత్త రాజ్యాంగం ఏర్పడేవరకూ యున్దకార క క్రమాలను పటిష్టంగా సాగించే 
అధికారం (బ్రిటిష్‌ (ప్రభుత్వానికి ఉండవలెను. కాని డేశరక్షణకు సంబంధించిన కార్య కమాలను 
అమలుపరచే భాధ్యతను భారత ప్రభుక్వం భారతీయుల సహాయంతో నిర్వహిస్తుంది. ఇడి 
ఆచరణ సాధ్యం కావడంలో భారతీయ నాయకులందరి సలహాలను ఆతెక్కలోకి తీడుకొంబటుండి, 


పె (పతిపాదనలలో 1___4లు భవిష్యత్తుకు సంబంధించినటివి; 5 వెంటనే జకగ 
వలసిన మార్పుకు సంబంధించినట్టిడి, 


విష్యత్తుకు సంబంధించిన ప్రతిపాదనలు కాం(గెను లీగు వాంఛలకూ చాలా 
వరకూ అనుగుణంగా ఉండినా వాణిని ఈ రెండు సంస్తలు తిరస్కరించా ము. నాళ్ళ్లవ (పతిపావన 
డేశ్ల విచ్చి త్తికి దారితీసి మొగళాయి సామాజక పతనం జరిగిన తర్వాత ఏక్పడినే ఆనేక 
స్వతంత్ర రాజ్యాలు ఏర్పడడం, వాటిమధ్య యుద్దాలు సంభవించడం. దాసి ఫవికంగా సకాము 
వారైన (బ్రికిష్‌వారి పరిపాలన న్హాపించబడినట్లి పరిపితులకు దారితీయడం జరుగుకుందని 
కాం_గెసు ఆధిపాయ పడింది. చేశ వికజనకు అనుగుణంగా నాలవ (పతిపాడన ఉండడం 
లీగుకు తృ పి కలిగించినా పాకిస్టాన్‌ ఉద్యమాన్ని పూరర్తిగాను స్పష్టంగాను ఆమోడదించ లేవని 


౨ 


ఈ ప్రతిపాదనలను లీగు తికస%_30చిండ్‌. 
ఇంతేకాదు. ఈ తిరస్కారానికి ఇంతకంటె (సబల కారణాలు ఉండినవి. 1838 
నుండి ,బ్రికిష్‌వారు ఎన్నో వాగ్గానాలను చేసినారు. కావి వాటిని చెల్లించడంలో ఏలాటీ 
ఉత్సాహాన్ని (ప్రదర్శించలేదు, ఈ వతిపాదనలను చెప్పంచగలకని విశ్వసించడం ఎలాగు? 
న్‌ 
విజయం లభి పుందనే నమ్మకం ఎవరికీ ఆనాడు కలుగలేదు. ఆందుదేక భవిష 
ధించిన ప్రతిపాదనల గురించి వారు ఎక్కువగా పట్టించుకొనబేదు. దీవి ఫలితంగా క్రిస్సుకో 
వారు చేసిన చక్చలలో చాలా కాగం నవ (ప్రతిపాదనకు సంబంకించినట్రివిా ఉండినవి, 
కాం గెసు వెంటనే కేంద్రంలో ఆన్ని ప్రముఖ పార్తిల (పతినినులకో కూడిన ఒక జాకిమ 
(ప్రభుత్వాన్ని స్టాపించవలసిండిగాను. డేశరక్షజ శాఖతోసహా అన్ని పరిహాలన శాఖలను దాని 
ఆధీనంలోకి రావలసినస్లును, (విటన్‌లో రాజు మో స్తరుగానే భారతదేశంతో వై సాయి నామ 
మాషత్రాధి కారాలు కలవాడై జాతీయ _ప్రభుక్వ సలహాలకు కట్టుబడి ఉండవలసిందిగాను కో వ్ర ప్రచ 
పభుత్వమంతా భారతీయుల వశంలోకి వచ్చినప్పుడే యుక్తకార్యకవమా లఅన్నిటికోను డేశకక్షణ 
విషయంలోను ఉత్సాహంతో _సజలు పాళొనడం జకుగుకుందని. _బిటిష్‌ సన్నామాజ్యావికారాన్ని 
సుస్టికంచే సే ఉచైశం వాదికి లేవని, డేళానికి సంపూ సాష్షితం(క్ర్యం వెంటనే లభించే ఆవకాశం 
ఉన్నప్పుడే ప్రజలకు వాస్తవమైన ఉత్సాహం కలగడం, వారు రక్షణ కార్య కమాలలో 
పాల్గొనడం సులభసాధ్టం కాగలదని నాకు కప్పుతో వాదించారు. 
అతడు చాలావరకు వారితో ఏకీభవించాడు. ఈ చర్చలు జరిగే సందర్భంలో 
రూసువెల్డు (ప్రతినిధి లూయిజాన్‌సన్‌ భారత దేళానికివచ్చి కాం_గెను నాయపసల తశపున | కిప్పుకో 
సంప్రతింపులు జరిపి రెండుపకొల మధ్య సామరస్యం కుదురడంలో చాలా కృషి చేశాడు. ఈ 
చర్చలన్నిటి ఫలితంగా కేంద్రంలో వఏక్భడే (ప్రభుత్వం ఒక జాతీయ (ప్రభుక్వంగా కృషి శేయ 


50 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ఫై 


గలదనే హామీని క్రిప్పూ కౌంగెసు నాయకులకు ఇచ్చాడు. రక్షణశాఖకు సఎబంధించిన కార్య 
వమాలగురించిన అభి పాయ భేవాలు తొలగి రెండు పకాలమధ్య సామరస్యం కుదిరెంది. 


. 


కాని ఈ చర్చలను సాగించడంలో క్రిప్పు వె(స్రాయి సలహానగాని. వైస్రాయి 
రష్టనిర్వాహక వక్షం యొ క్క సలహానుగాని తీసుకొన చేదు. స్వకంతంగా సంక బాన్యక పెన 
ఫవహారాలన్నీ జరిపాడు. ఇది వై(సామికి ఆగ్రహాన్ని కలిగించింది. తన అనుమతి లేవ ఎడా 
క చటరీతా్యా లభించిన ఆధికారాలన్ని టిని వదలుకొని, (బ్రబన్‌లోని రాజువలె నామ 
హతాధి కార ంతో వ్యవహారించుటకు అతడు ఎంకమా(క్రమూ అంగీకరించక, చర్చిల్‌ కు (బ్రిటిష్‌ 
౦త్రి వర్షాని నికి తన నికననను తెలియసరచాడు. తాము (కిప్పుద్వారా వతసిన ఏవ (వతిసాదనకు 
ప్పుచేసిన (పతిపాదనలు విరుద్దంగా ఉన్నట్లుగా కూడా నారు భావించి (కిప్పు కొంగను 
యకులకు ఇచ్చిన హామీని తిరస్కరించారు. 


క్త 11 


sl 


' 


J fn ft 


Kk) 


అంతటితో కైపు తాను ఇప్చిన హామీని ఉపసంహారంచుకొనడం తప్పిందికౌదు. 
వాస్తవమైన ఏదిసె అహా ఈత లఅభించగలదవనే ఆశతో కొంగను నాయకులు ఉండినారు. 
లేని సకవులు వారిని ఆకర్షించలేదు. ఆందుచేత వారు (బిబిష్‌ మం త్రివక్ష్శపు ఆదేశాల 
హు జేసిన [కొత్త (ప్రతిపావనలను తిరస్కరించారు. అకడు వారికి చేపిన వాగ్గాలను 


కల 


జ ఇద నెట్‌ ల 
pe mw ఈ 


ma sie ట్రై 

జ్‌ ల టలు ళ్‌ 

చెల్లించలేక పోయినాడు. లూయీజాన్‌ సన్‌ సారధ్యంకాడా అతనిపై నగాని, (బైవిష్‌ మంత్రివర్షం 
వె ననాని ఎలాటి (పభావాన్ని వపహించకపోయినవి. మది భారత డేశంలో ఉండడం నిష్పయో 


జనమనుని. కార్గగెకు నాయకుల మొండిప పట్టు కారణంగానూ, గాంధీయొక్క అహింసాతక్వం 
'అంగాను తన రాయభారం విఫలమైనట్లు ఒక అసత్య ప్రకటనను చేసి [కిప్సు ఏ_పిలు 12న 


(గ 
fx 
(| 


సందేశానికి వెళ్ళిపోయినా వ్‌ 

అకడు వెళ్ళిపోవుటకు పిద్దంగాఉన్న విషయం _ తెలియూనే రూసువెళ్టు అకసి 
(ప్రయాణాన్ని ఆపి, కౌం గెసువారికో సంపతింపులు కొనసాగించవలసిందిగా చక్చిర్‌కు తెలియ 
పఫపరచినాడు. కాని అప్పుటికే కప్పు భారతదేశాన్ని వవలికాశసి, ఆకని రాయభారం ఏఫలనుగు 
టకు గాంధీ అహింసా తత్వమే (ప్రధానకారణమని చర్చిల్‌ రూసువెళ్టుస వాస్తవానికి విరుద్దంగా 
సమాధానాన్ని చెప్పాడు. సైన్యంలో ముస్తింల శాతం 75 అనే అసత్యానికి పాతుసడినవా డు 
రాయభారం విఫలమగుటకు గాందీ కారణమనే ఇంకొక ఆసతా్యన్ని పలుకుటకు సిద్దస శడంలో 
ఏలాటి ఆశ్చర్యంలేదు. నిజానికి [కిప్పుతో కాం గెకునాయసలు చర్చలు సాగించిన కాలంలో 
గాందీ డ్రీివిలో లేనేలేడు. [పధమంలో ఒక పర్యాయం [కిప్పును కలుసుకొని, వెంటనే వార్జాక 
వెళ్ళిపోయినాడు. అటు తర్వాత ఆయనకూ కాంగెగునాయమసలకూ మధ్య ఏలాటి ఉత్తర 
(ప్రత్యు త్తరాలుగాని సం పతింపులుగాని జరగలేదు. రాయబార వై ఫల్యానికి ఆయన కారణమని 
భావించుటకు ఏలాటి ఆధారాలూ లేవు, 

చర్చిల్‌ ఈలభాటి అసత్య పచారంలోకి దిగినా అతనిని ఒ్తిడిచేయడం (ప్రాజ్ఞత 
కాదనే భావంతో రూసు వెల్లు ఈ విషయాల్ని గురించి చర్చించడం మానుకొన్నాడు. కాని 
ఇందులో అకడు గొప్ప పాతను వహించి కాం_గెసు ఆశయాలను సమర్థించడం గుర్తించ 
వలనిన విషయం, 


యుద్దకొలంలోని పరిణామాలు రీ] 


భారతదేశంపై తమకుగల ఆధికారాన్ని లేశమాత్రంకూడా వడలుకొనుటకు బ్రిటిష్‌ 
(ప్రభుత్వం సిద్దంగా లేకపోవడమే (కిప్పు రాయభార వై ఫల్య్యానికి (పథాన కారణం. 

అతడు వెళ్ళిపోయిన తర్వాత పె (సాయి ఇండియా మంత్రికి ఒక లేఖను (వొస్తూ 
అందులో “భారతదేశము బర్మాలకు స్మామాజ్యంతో సహజమైన సంబంధం ఏలాటిదీ లేదు, 
దానితో వాటికి జాతి, చర్మిత, మతములుబిట్టి ఏలాటి అనుబంధాలులేవు. దానికో వాటికి (పక్ళతి 
సిద్దమైన ఆభిమానం ఏలాజణిడీబేదు. మనం వారిని జయించిన కొరణానను. వారిపై బల 
(పయోగంచేపిన కారణానను, బల్బప్రయోాగంవ్యారా వాటివి మన ఆధీనంలో ఉంచుకొన్న 
కొరణానను మన రక్షణ తమకు అనవసరమని ఆపి ఇంకవరకు భావించిన కాకణానను అవి 
సామాజ్యంలో ఉంటున్నవి.” అనే అభి పాయాన్ని వ్య క్షంచేశాడు. బల ప్రయోగం లేవిదీ 
భారతదేశాన్ని తమ వశంలో ఉంచుకొనడం సాధ్యం కాదనే ఆధి పాయాన్ని మొదటినుండి 
(బ్రిటన్‌లోని (ప్రముఖవర్షాలవారు వ్యక్త క్రంచేస్తూ ఉండినారు. 1942 లో కూడా ఈ అభ్మిపాయంలో 
ఏవిధమైన మార్పూ రాలేదు. [ప్రజలు తిరుగుబాటుచేసిన పక్షంలో వారివి ఆణచివేయుటకు 
కావలసిన నె సై నికబలం తమకు ఉండడంచేత సంసక జలద్దారా వారి అభిమానాన్ని సంవొా 
దించుటకు ప్రయత్నించడం వం అనే భావం వారిలో స్పికపడిపోయినది, శశి సరిన్తితులలో 


క్రీపు రాయభారం రూసుచవెల్లును మభ్య పె టకు ఉచ ఏవబడినడేగావి. చేశ స్వాతంత్ర్య 
(ప్రియులకు తృ పికలిగించుటకు ఉవేశింపబడినడ కాదు 
లా డ 


పమవదగిన (గంధములు - 


Bhs3ivan: Vol. xi 
Tarachand ; Vol. 1 
V. P. Menon: Transfer of Power 


అధ్యాయినము=ేడ్తీ 


ఐస్‌ మణ ఉదామము (Quit India movement) 
Sy © ల 


కప్పు రాయభారం విఫలమగుట మూలంగా భిటిష్‌ పరిపాలనవలన దేశంలో 
ఎర్పడిన పరిస్తితులలో ని విపరీతం కాం్ళగెసువారికి కండ్లకు కట్టినట్లు స్పష్ట మెంది. (బటన్‌, 
ప్రాన్‌సు, జర్మనీ, రషియా, చై నా జపాన్‌ దేశాలలోని సైనికులు తమతమ దేశాల స్వాతం త్య 
పరిక క్షణారాము, వాటివాటి (ప్రత్యేక ప్రయోజనాలను సాధించే నిమిత్తము యుద్దంలో పాల్గొ 
నడం జరుగుతూఉండగా భారతీయసై నికులు తమ డేశస్వాతంత్ర్య రక్షణార్థంకాక దాని 
రాజకీయ దాస్యానికీ తతృలితంగా ఏర్పడిన అనర్జాలకు కారణభూతమైన పరాయి. పాలనను 
మరింత బలపరచుటకు యుద్దంలో పాల్గొనవలసిన వారయ్యారు. సుమారు వంద సంవత్స 
రాజుగా జాతీయ భావంచేత (పభావితులై న భారతీయులకు ఇది ఒక విపరీతంగా తోచడంలో 


ఆశ్నర్యపడవలసినడి ఏదీ లేదు, 
ఈళాటి విపరీత పరిస్థితులను తొలగించి, దేశ స్వాతం (త్రా్యన్ని వెంటనే సంపాదిం 
చడం తమ క కివ్యంగా గాంధీతోసహా కాంగ్రెసు నాయకులందరు భావించారు. ఈ విషయంలో 


కాలయాపన జరిగినపక్షంలో అవాంఛనీయములై న పరిణామాలు ఎన్నెన్నో సంభవించవచ్చు* 
(క్రిప్పు పతిపాదనలలో నాల్గవది 1812 నాటికే డేశవిచ్చి త్తిపట్ల (బ్రిటిష్‌ అధికారులు సుము 
స్టాన్‌ ను మ్మాతమేగాక మరికొన్ని డుమినియన్‌లను దేశంలో స్థాపించుటకు బ్రిటిష్‌ 


tI 
an 
(టం 
79 
CX 
గీ 


సవ ఎంచినట్లు స్పష్ట మైనది. (విటష్‌ పరిపాలన మూలంగా లభించిన లాభాలలో దేశ 
మంతా ఒక కేంద (ప్రభుత్వానికి లోబడిన రాజ్యంగా ఏర్పడడం అగ్రస్థానం వహించింది. ఇది 
అంతకు పూర్వం హిందూ చక్రవర్తుల కాలంలోగాని, ఢిల్లీ సుల్తానులకాలంలోగాసి. మొగలాయి 
చృక్రవర్వలకాలంలోగాని సాధ్యంకాలేదు. (బిటిష్‌వారు దానిని సాధించారు. దినిని సాధించినందుకు 
వారు ఇంతవరకూ గర్విస్తూ వచ్చారు. కాని జాతీయ ఉద్యమంపట్ల, కాం గెసుపట్ల వారితో 
ఉదయించిన ర్వేషం ఫలితంగా డేశసమైక్యతను భంగపరచుటకు 'పిద్దపడినారు. బ్రిటిష్‌ పరి 
పాలన మరికొంతకాలం సాగినపపక్షంలో ఈలాటి అనర్జాలు కోన్ని సంభవించవచ్చు. అందు 
చేత దానిన్‌ వెంటనే నిర్మూలించడం ఆవసరమనే భావం స్వాతంత్ర్య (పియులలో బలపడింది, 

కేంద్రంలో జాతీయ ప్రభుత్వాన్ని స్టాపించుటకు తాను సంకల్పించినా సర్వాధి కారాన్ని 
తామే వహించవలెనని కాంగెసునాయకులు భావించడంచేతను, దీని మూలంగా ముస్టింలవంటి 
అల్ససంభ్యాకులు హిందువుల నిరంకుశ పరిపాలనకు లోబడవలసిన (ప్రమాదం ఏర్పడడంచేతను, 
అది మస్టింలకు ఎంతమాత్రము ఆమోదయోగ్యం కాకపోవడంచేతను, ఆల్పసంభ్యాకుల 
హక్కులను (ప్రయోజనాలను రక్షించడం (బిట్‌ష్‌వారి విధికావడంచేతను కాం, గెసునాయకులు 
చేసిన (ప్రతిపాదనలను తిరస్కరించవలసి వచ్చిందని (కీప్సు అసత్య (ప్రచారంలోకి దిగడము, 


వీష్కు మణ ఉద్యమము 258 


తన రాయభారం విఫలమగుటకు గాంధీ ఆహింసాకత్యం (వ్రబలకారణమవి (వచాకం చేయ 
డము, ఈలాటి (పచారంలో ఇండియామం తి, టబిష్‌ పధావి చర్చిల్‌. ఇకక మంతులు, ఆరి 
కారులు గొప్పపాత్రను వహించడము కాల్యగెసనాయకులకు ఎంతో విచారాన్ని కలిగించింది. 
ఆమెరికా, చై నాలలోని (సజలకు కాంగైెగుపట్ల డ్వేషభావాన్ని వృపివే యుబకు ఈ బాటి అసత్య 
[పచారంలోకి వారు దిగడం సహించదగిన విషయం కాదు. 


క్రిప వై (సామయిుయొక్క్యయు, (బైివష్‌ (ప్రధానియొక్కయు (పతిఘటన మూలంగా 
ప్రధమంలో కాం గెగునాయకులకు చేపిన వాన్హాశాలను ఉపసంహరించుకొన్నాడు. అతడు వాటివి 
ఉపసంహరించుకొనుటకు ముందే కాంగ్రెగు కార్యనిర్వాహకకమిటీ ఏఫిలు 10న సమాచేశమై 
"కేంద్రంలో ఏర్పడే _(పభుక్వంళో అన్ని పాల (ప్రతింధుబు ఉండవలసిగట్టుగూను,. ఆది సంకీర్ణ 
పభుక్వంగా ఉండవలసినబ్దుగాను తీర్మానించి =ది. 1937 తో సంకీక పభుత్వాలగురించి 
దాని అభిపాయం ఎలాటిదై నా 1912 నావికి ఆపె పూర్తిగా మారింది. ఈ తీర్మానస రూపం 
తెలిసీకూడా కప్పు "కేంద్రంలో తన సికంకుళ పభుత్వాన్ని న్హాపించుటకు తల పెట్టినట్లు 
కాంగెసుప్పై నిందారోపణచేశాడు. రాజకీయాలలో సత్యానికి స్పానంలేదని అకడు రుజువు 
చేశాడు. 

[కప్పు పృపిలు 12 న డేశాననుండి వెళ్ళిపోయినాడు. ఆవిలభారత కాం,గైెసుకమిటేీ 
ఏ్మపిలు 28 నుండి మే 2 వరకు సమావేశమై భవిష్యక్తురో అమసకంచవగిన విధానాన్ని 
గురించి చర్చలుజరిపి, “భారతడేశ్ల పయోజ శాలవృష్ట్యా మాత్రమేగాక, (విద భ దకద్భష్టా్యను 
(పపంచ శాంతిదృష్యాూ్యను భారత చేశంపై ట్రటన్‌ వహించిన పరిపాలనావికాూన్ని వదులు 
కొనడం ఆవసరం. సంపూర్ణ స్వాతంత్ర్య ప్రతిపత్తిని ఆధాకంచేసుకొని మాత్రమే భారతడేశం 


(టైటన్‌తోగాని ఇతర జాకులతోగాని వ్యవహరించడం సాధ్యం” అని తీర్మానించింది. ఇదిగాక 


జావ i ప ను 
(జపాన్‌ వారివంటి) పరాయివాదెవచె నా శంపె దండె తన పక్షందో వాదిని హైన్‌ గగ ఎని 
మూ లు న! కా. 
దించడం (పజల క్ర కవ్యం. కాని అడి అహాి౨ఎనాలావుక మె నహాయసిా కణంగా ఉండడం 
ne. Gu లా 
తప్పదు" ఆని కూడా తీర్మానించింది. కార్యగిసు జపాన్‌తో కలసి విటన్‌తో యుద్ధం 
చేసే సంకల్పంతో ఉన్నదని ఆధికారులు చేయుచుండిన చుష్నపచారానికి ఇవ జవాబుగా ఉత 
eo ౦కి అం ఉను చుసి అఅరలికెరులు ఆఅ సప అ. తు పచారొ an ఇది జఉవాణుౌ ఉడి 
a దం ళు ఆ చు 
శింపబడినదె. ఈ సమావేశంలో సుపపిద్దనాయకుడు చక్రవర్తుల రాజగోపాలాజాక. పాకిహాన్‌ 


స్థాపనను అంగీకరిస్తూ జిన్నాతో కాం? న 
(ప వేశ పెట్టాడు. కాని ఆది వీగిపోయింది. తత్చలితం.గా ఆయన కాం గబటునుఐవతీ రాజీనొమాచే 


అంటి 
గెట ఒడంబడిక చేసుకొనవలసిండనా ఒక .పతిపావనను 
క మ్‌ 
న్వతంతంగా తన అధి పాయానీ* గుదించి వచొపవం చేయసాగాడు. జూవె 14 వవకు కొం;గెసు 
స్స వ స్స ఎ 


కమిటీ తిరిగి సమావేశంకాలేదు. 

ఏ్మపిలు మధ్యభాగాననుండి గాంధి తన హరిజన్‌ వారపష్నతికలో “వెంటనే భాక 
దేశాన్ని వడలి (బిటన్‌ వెళ్ళిపోవలెననే శ్వీకతో (031 10641 ఆనేక వ్యాసాలు (వాళాడు. 
ఇది కాంగెసు నాయకులపై గొప్ప వభావాన్ని వహించి తువకు నిష్క్రమణ ఉద్యమం” 
ఆని, “Quit India” ఉద్యమం ఆని స్వాతంత్రోద్యమ చరిత్రలో (ప్రసిద్దిగాంచిన విప్పవ 
ఉద్యమానికి దారితీసింది. ఈ వ్యాసాల సారాంశం ఈ (క్రింది విధంగా ఉండినది, 


254 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ర వబిజిష్‌ వారు వెంటనే వారి అధికారాన్ని వదలుకొని భారతదేశాననుండి వెళ్ళి 
వలెను. చేశం భారతీయులదే ాని _బిజిష్‌ వారిది కాదు. దానిపై వదిపొలనాది తరాన్ని వహించే 
హక్కు వా వాదికి ఎంతమా తమూ బేదు. 


క 


(2) భారతదేశం (బ్రిటిష్‌ సామాజ్యాధిపత్యానికి లోబడి ఉండడంచేకనే జపాన్‌వారు 
దానిపై డండెత్త సంకల్పించి నారు, విటిష్‌ వారు వెళ్ళిపోయి దేశం స్వతంత్ర రాజ్యమైన 


పక్షంలో వారు దండె_త్తే (ప్రమాదం ఉండదు. 

(క) కాని ఒకవేళ వారు స్వతంత్రధారశంపె న కూడా దండే త్తివచ్చినవక్షంలో 
భారతీయులు వారిని తప్పకుండా (పతిఘటినారు. ఇది వారి క ర్హవ్యం. తమ స్వాతంత్యాన్ని 
రక్షించుకొనుటకు లక్షలాడి జనం తమ (ప్రాణాలతోసహా సమస్తత్యాాలను చేయుటకు పిద్ద 
పడడంలో ఏలాటి నండేహంలేమ. లక్షలాది సత్యాగహుఐను ఎదుర్కొని భారత దేశంవంటి 
విశాలదేశాన్ని వశపరచుకొనడం జపాన్‌ శ క్రికి మించినట్టిపని. 


(4) (చిటిష్‌ వారు కాంగెసు కోరినట్లు ఐచ్చికంగా వెళ్ళకపోయినా, జపాన్‌ వార్‌ 
సహాయంతో వారిని వెళ్ళగొశ్తు ప్రసక్తి ఏలాటిది లేదు. బైటిష్‌వారివలెనే జపాన్‌ వారుకూడా 
సా(మాజ్య తత్వానికి దాసులని కాం(గెసుకు తెలుసు. 


(5) జపాన్‌వారితో ఏషియా ఖండంలోని ఇతర (ప్రాంతాలలో యుద్దం చేయవలసిన 
శ్ర రొం [బ్రిటన్‌కు అమెరికాకు ఎంతైనా ఉన్నది. భారత దేశంలో వాటి సైన్యాలను ఉంచుకొనడం 
ఈ యుద్దాన్ని సాగించడంలో చాలా అవసరం. కాంగైనువారు ఈ అవసరాన్ని విస్మరించడం 
వేడు. భారత డెళాన్ని స్వకం త దేశంగా విటిష్‌వారు (పకటించిన వెంటనే ఈ ఆవసరం తీరుటకు 

భారత దేశ పభుత్వం విటన్‌ తో ఒక ఒడంబడిక చేసుకొనుటకు సిద్ధంగా ఉంటుంది. అందుచేశ 

కత దేళ స్వాతంత్ర్యం జపాన్‌ వారితో (బ్రిటిష్‌వారు యుద్దాన్ని సాగించడంలో (పతిబంధకంగా 
ఉండదు. యుద్దంలో | టిష్‌వారు గాని, అమెరికావారు గాని, చై నావారు గాని ఓడిపోవడం 
కౌం్యగెసు ఆభిమకం క్త. 


యిన పక్షింలో దేశంలో (ప్రభుత్వం అనేది లేక అరాచకం 
టు భావి మన్నారు. కాని ఈలాటి భావానికి ఆధారం లేదు. 
ఏన్ని స్తాపించి శాంతిభదతలను కాపాడగలకశ క్రి (ప్రజలకు వారి నాయకులకు 
ఉన్నది, ఒక వేళ అరాచకం వ్యాపించినొ క్‌ దైటిష్‌వారి పరిపాలనకంకె ఉత్త మం. ఇంతేగాక 
అది చాలాకొలం ఉండదు. 


వ వెంటనే దేళాననుండి నిష్య_మించి వెళ్ళిపోవడం ఆవనరమని పై 
విధంగా గాంధీ అనేక వ్యాసాలు (వ్రాశాడు. ఆయనతో చర్చలు జరిపిన విదేశీయులకు కూడా 
ఉచిత మైన సమాధానాలు చెప్పగలిగాడు. 

ఈ విధంగా మూడు నెలల కాలం ోనిష్క_మణి” గురించి (ప్రచారం సొగినతర్వాత 
కౌం్యగెసు కార్యనిర్వాహక కమిటి జూలై 14న వార్డాలో సమావే వశమై ఈ క్రింది విధంగా 
ని ష్కమణ ఉద్యమాన్ని ఆమోదిస్తూ తీర్మానాలు చేసింది 

(1) దేశంలో బ్రిటిష్‌ పరిపాలన వెంటనే రద్దు కావలెను. భారతదేశ (ప్రయోజనాల 
దృష్ట్యా మ్యాక్రమే గాక, (ప్రపంచ భద్రత దృష్ట్యాను, నాజీ తత్వం, ప్యాపిస్టు తత్వం, సైనిక 


వీ(ష్కుమణ ఉద్యమము 255 


నియం తృత్వం, ఇతర రకములైన సామాజ్య తత్వాలు. ఒక దేళఎసి ఇంకొక డేళం చేసే 
దురాకమణలు...ఇవి అన్నీ “a దృష్టా్యకూడా భారతదేశానికి వెంటనే 
స్వాతం్యత్యం ఆఅవించడం ఎంతె నా ఆవసరం. 

లల 


(2) ఉసీలించు పాలించు" అనే వివాగాన్ని ఆధారం చేసు కోన్న పరాయి పభు౩ై౦ 
షక్‌ | 


a 
దేశంలో ఉన్నంతకాలం హిందువులు. ముస్పింల మధ్య ఏర్పడిన విభే వాలు సాం 
నమస్యలు పరిష్యారం కాజాలవు, పరాయి పభుత్వం తొలగిన తరా౭శనే వాటిని పరీష్యు 


రించడం సాధ్యం. 


త్రీ కా ల 


(ఏ) (బిటిష్‌వారు వెళ్ళిపో మున వెంటనే కాన్యాతగల పురుషులు క్రీలు నమా వేళ మె 

అన్నీ వార్చి అ పతివిధులతో కూడిన ఒక తాత్కాలిక (పభుత్వావ్ని చెలకొల్చుతారు. ఆ ఆ ధదుక్వం 
కాలక్రమాన అన్ని పార్టీల పతివిధులతో కూడిన ఒక రాజ్యాంగ పకిషత్తును నమావేశపరచి 
ఆన్ని వర్షాలవారి ఆమోదాన్ని పొందగల ఒక రాజా[్రింగాన్ని రూపొం అ జ్‌ వీనికి తోడు 


న. 


అనీ 


న్వతంత భారతడేశం యొక్పూయు. బిటన్‌ యొక్కయు (పతినిధులు కలివి ఉభయ దేశాల 
విత్వం ఆధారంగా భవిష్యతులో వాటిమధ్య ఉండదిగిన సంబంధాల గురించి, దు 3మణను 
ఎదుర్కొనుటకు ఆవసర 
దుర్నాకమణను ఎవరొ 
రాంటగెసు ఆశయం 


లి 
న చర్యల గురించి ఒకి ఒస్పవ జవం కుదురు కొంటారు. సరాయిజాడి 
జీ 


ta 
కు పజల సమా ఇ చను శక్తివి చక్కగా వివిమూనిం చడ మే 
ఖీ న! 


శ్‌ 


(4) విజిష్‌ పరిపాలనాధికాకం వెంటనే కడు కావలపిండిగా కోండంలో బ్రిటన్‌ 
. ద 


రాముకు గాసి ఉతముండలి ఇయుకకంగాసి ముద్ద కార్య ఆదూలకు భం౫0 కలిగించడం కౌం గస 
అసి వాటి “ ల్‌ 

ఉదశం కాదు. భారతదెశంపె జవాన్‌ ముర్మాకమణను పి పోత్స పాాంచడంగాసి. 2 నాపె జపొన్‌ 
Can) జని లుం టు 


Cm 
మరా, కమణను బలవరచడంగాని కాంగెసు ఉద్దేశం కామి. జపొన్‌వాది హ్‌ తవత దుల 
మణను నివావంచుటకున్ను ఊబ నాను రకించాటకును* మి తమండలివారు 
లే (iam స్స 


(ర్క పైన చేయబడిన సహేకుకదుకై న ప్రతిపాదనలను ివిష్‌ భుక్వం పెడ 
న! వినా లాలు టా. 
శా a Po, జో త ర తో EN 
చెవిని పెట్టిన పక్షంలో డశంలో విసరీత పరిసితులు ఏక్పుడడం తప్పుదు. 1328 నుండి అహింసా 
పడతి మూలంగా కాంగెకు ఆర్జించిన శ్క్రనంతను భారత చేశ హక్కులను నాకంతా న్ని 
సంపాదించి కకించుటకు వినియోగించడం ఆనివాకామౌతుంది. అందు నిమి తం పోరాటాని 
జి ఎ 
prt...) 
నొగించడంలో గాంధీ నాయకత్వం కూడా తప్పదు. ని ఈ తీర్మానాలలోని విషచూలు 
అత్యంత ప్రాధాన్యాన్ని వహించేవి కావడంచేత వాటిని గురించి తుది నికయం అఖిలభారత 
కాం గెసు కమిటీ తీసుకొనడం ఉచితం. అందుకూను ఆ కషిటీ _ ఆగస్లు 7న బొంబాము 
ల = 


ఈ తీర్యానంలోని పతిపాదనలలో ఆకేపించకగ్ణవి ఏపీ లేడనే దానిని గుర్తించడం 
చాలా అవసరం. డేశ స్వాతంత్ర్యం (పజల జన్మహక్కు ఆనే భావం కొత్తడి కాడు. 1900 
నుండి ఆది (ప్రజల ఉద్యమాలన్నిటికి ఆధారంగా రూపొందింది. దానిచే (పభావితుల్జై (ప్రజలు 


258 భారత స్వాతంత్రోద్యమ చరిత 


1921.22 లోను, 1939.31 లోను, 1932.34 లోను మూడు ఉద్యమాలను శాంతియుకంగా 
సాగించి ఆన్ని త్యాగాలను చేశాము. పశుబ భలాన్ని ఆధారం చేసుకొన్న పరాయి (పభుక్ణం వ్‌బిని 
తాత్కాలికంగా అణచ *లిగినా డీ ఫితంగా (పజలరలోని స్వాకం(త్యాభిమాన ౨, దానిని సంపొ 
దించడంపట్ల ఉత్సాహం పట్టుదల బలపవడినవే గని ఏ మాతం తగ్గలే వమ. పరాయి (పభుక్వానికి 
భారత దేళాన్ని పరిపాలించే అదికారం ఉండడం మూలంగా దేశ సంపదలను హరించి అనుభ 
ఏించుటకు దానికి అవకాశం లభించింది. (పపంచంలో దానికిగల పలుకుబడి, పేరు (ప్రతిష్టలు 
వృద్ధిగాంచాయి. ఆందుచేత అది దాని అధికారాన్ని ఏపరిస్థితులలో కూడా వదలుకొనే ఇష్టం 
బేదినేది పూర్తిగా రుజువైంది. భారతీయులకు తమ డేళాన్ని పాలించుకొనుటకు కావలసిన 
శక్తి సామర్యాలులేవని, (బ్రిటిష్‌వారు వెళ్ళిపోయిన పక్షంలో ఇంకొక దేశం దానిని జయించి 
వశపరచుకొనడం తప్పదని, దేశానికి స్వాతం త్యం లభించిన పక్షంలో అధిక సంఖ్యాకులై న 
హిందువులు పరిపాలకులు కాగలరని, అల్బ్పసంఖ్యాకులై న ముస్తింలకు అది అంగీకారం కాదని 
ఏవేవో సాకులుచెప్పి తమ అధికారాన్ని సుస్పిరం చేసుకొనడమే ట్రిజిష్‌వారి లక్ష్యమైంది, 
అందుచేత వారు ఐచ్చికంగా తమ అధికారాన్ని వవలుకొని వెళ్ళిపోవడం జరుగదు. వారిపై 
ఒత్తిడి సాగించి, లొంగదీయడం (ప్రజలకు ఎంతై నా అవసరం. శాంతియుత సహాయ నిరాకర 
ణోద్యమం ఒక్క జే ఆ ఆవసరాన్ని తీర్పగలద నే విశ్వాసం గాందీ నాయకత్వం మూలంగా 
ప్రజలకు కలిగింది. దానిని మూడు పర్యాయాలు ఇంతకు పూర్ణం వినియోగించారు. దానిని 
తిరిగీ వినియోగించుటకు ఇప్పుడు సిద్దపడినారు. 

కాని యుక్దకాలంలో దీనిని వినియోగించి, _విబిష్‌వారికి నష్టం కలిగించడం 
కౌంగెసువారి. ఉర్తళంకాదు. పై తీర్మానం డానిని స్పష్టం చేసింది. యున్దకాలంలో బ్రిజిష్‌ 
సైన్యాలు అమెరికన్‌ సై న్యాలు భారత దేశంలోని శివిరాలను ఆధారం చేసుకొని జపాన్‌వారితో 
నిరాటంకంగా యుద్దాన్ని సాగించవచ్చునని కాం గసు హోమ ఇచ్చింది. దేశంపై జపాన్‌ వారు 
దుర్మాకమణ చేసిన పక్షంలో వారిని ప్రతిఘటించుటకు (ప్రజలు సంసిద్దుబుగా ఉన్నట్లు తెలియపర 
భు 


& 
న డేశాలవారు చేసే యున్టంలో భారతదేశ (ప్రజణ ఐచ్చికంగా పొళ్తానవలచే 


దతకు (పపంచంలో (పజాస్వామికాన్ని బలవరచుటక టైఐన్‌' 


డేశ స్వాతంత్యాన్ని వారు కోరుతున్నారని, తాము రాజకీయ దాస్యాన్ని అనుభవిస్తూ ఇతర 
డేశాలవారి స్వాతంత్ర్యానికి తాము సహాయపడడం సమర్టనీయం కాజాలదనేడే కాంగైసువారి 
వాదం. దీనికి అంగీకరించని పక్షంలోనే ళాసనోల్లంఘనంద్వారా శాంతి యుతంగా వైబిష్‌ 
'పభుత్వాస్న్‌ ఎదుర్కొనవలసి వస్తుందని మ్మ్నాతమే కాం; గెసు తీర్మానం మ. 

కాంగైసు కార్యనిర్వాహక కమిటీ తీర్మానానుసారం అఖిలభారత కాంగెను కమిటీ 
ఆగస్టు 7న బొంబాయిలో సమావేశమై 8న కార్యనిర్వాహక కమిటీ చేపిన తీర్మానాలను ఆమో 
దించింది. కాని అప్పుడుకూడా వై(సాయితో సంపతింపులు జరిపి, ఆవి విఫలమైన తర్వాతనే 
శాసనోల్లంఘన ఉద్యమాన్ని సాగించడం ఉచితమని సమావేశంలో గాందీ స్పష్టంచేశాడు. 
సంప్రతింపులు పూర్తికావడానికి రెండుమూడు వారాలు పట్టవచ్చునని, ఆటు తర్వాతనే ఉద్యమం 
(పారంభం కాగలదని ఆయన తెలియపర చాడు. సంప్రతింపులు విఫలములై ఉద్యమాన్ని 
సాగించడం అనివార్యమైన పక్షంలో ఈ మధ్య కాలంలో దానిని ఏవిధంగా సాగించవలసిందీ 


వీష్కమణ ఉద్యమము 2571 


(ప్రజలకు తాను తెలియపరచే ఆవకాశం ఉన్నదనీ, ఆయన స్పష్టం చేశాడు. బొంబాయిలో 
తీర్మానం జరిగిన వెంటనే ఉద్యమాన్ని (ప్రారంభించడం ఆయన ఉ దేశంకాదు. 

కాం(గెసు కార్యవిర్వాహక కమిటీ జూలై 14న గా. చేసినప్పటిమండి 
వె(సాయి గాందీని కాంగెను నాయకులను విక్భంధించి "ఉద్యమాన్ని ఆణచివేయ నిర్ణయించు 
కొన్నాడు. నాయకులను నిర్బంధించిన పక్షంలో (పజలు తమంతట తాము ఉద్యమాన్ని పారం 
భించి సాగించే (ప్రమాదం ఉండదని ఆధికారులు భావించారు. అంమకూను ఏమే చర్యలను 
తీసుకొన వలపిందీ వారు నసశ్చుయించుకొన్నారు. గాందీ ఉద్యమాన్ని గురించి ఏలాటి నంపతింప్ప 
లలోకి దిగే ఆభిపాయం ఆధికారులకు బేమ, యుద్ద కాలంలో తిరుగుబాటు ఉద్యమానికి 
పిద్దపడిన గాంధీతో సంప్రతింపులు జరపడం (ప్రభుత్వ "గౌరవానికి భంగకరమవి వె వైస్రాయి 

భావించాడు. (విటన్‌లోని ఆ ఆధికారులు ఈ విషయంలో ఆకనితో పూ రగా సహాకరించారు. 

ఆందుచేత ఆగస్టు ఈ ఉదయించక పూర్వమే పోలీసులు గాందీవి, బొంబాయిలో 
ఉండిన కాం్యగెసు నాయకులందరిని___అజాద్‌ , నెహూ, పక్షేల్‌ మొడలై న వారి నందరిని. 
ఆరెస్టుచేసి, నిర్భంధించారు. రెండు మూడు రోజులలో రాష్ట్రాలలోని నాయకులను జిల్లా 
తాలూకా కేందాలలోని నాయకులను ఇడే విధంగా విర్భ్యంధంలోకి తీసుకొన్నారు. కొం గెసు 
సం ఘాలన్నిటినీ అక్రమ సంఘాలుగా (ప్రకటించారు. ఈ చక్యల ఫలితంగా ఉద్యమం తల 
ఎత్తదని వారు భావించారు. కాని డే స్వాతం'త్యం సంపాదనంపట్ల పట్టుదల, పరాయి 
(పభుత్వంపట్ల 'ద్వేషమూ ప్రజలలో ఏనాడో నాటుకొన్న కారణంగా నాయకులతో నిమి త్తం 
లేకుండా (పజలు తమంతట తాము తిరుగుబాటు ఉద్యమాన్ని (ప్రారంభించి సాగించారు. ఈ 
విధంగా ఆగస్టు 9న క్విట్‌ ఇండియా ఉద్యమం (పారంభమైంది, 


కాంగెసు కార్య నిర్వాహక కమిటీ జూలై 14న ఉద్యమాన్ని _ 
దిగా తీర్మానాలు చేపిన వెంటనే ముస్టిం లీగు నాయకుడైన జిన్నా *్పభిత్వంపై తిరుగుబాటు 
చేసి, ఏదో విధంగా కాం;గెను చేశ 


దిని మూలంగా ముస్తి ంలవం 


౮ 


హిందువుల రాశ్యాన్సి డా ంచుటకు సంకల్పించింది. 
టి ఆల్బసంఖ్యాకులు ఆన్నివిధాలుగా నషపడ డం తప్పదు,” అని 

తీర్మానాలను ఖండించాడు. కాం గెనుప 

హిందూమహోసభ నాయకుడు సావర్కాారు, లిబరల్‌ పార్టీకీ చెందిన సహప్రూ మొదలై నవారు, 


మరికొన్ని పార్టీలవారు కాం్యగెసు తలపెట్టిన bus, ఇ 


ఉండడంచేతను ఉద్యమాన్ని సులభంగా bee ర్చననే = bes వైరం న. కలిగింది. 
గాందీతోగాని కాంగెసుతోగాని ఎలాటి సంప్రతింపులు ఆఅఆవనవ ంటేవనే భావంతో ఆడి ఉద్యమాన్ని 
అణచుటకు కావలసిన చర్యలనన్నిటిని న్యాయన్యాయాలతోగాని దయౌాదాకిణ్యాలతో గాని నిమి త్తం 
లేకుండా తీసుకొన్నది. 1857-58 తిరుగుబాటును ఆజచుటకు ద్రిటిష్‌ సైనికులు తీసుకొన్న 
చర్యలు పునరావృతములై నవి. 
2 

క్విట్‌ ఇండియా ఉద్యమానికి గాంధి పితామహండైనా జూ 14న కాం(గెసు 

కార్యనిర్వాహక కమిటీ చేసిన తీర్మానము, ఆగస్టు 8న అఖీలభారత కార్మగెసు కమిటీ చేసిన 
17 


5 PO 


258 భారత స్వాతం త్రో్యోద్యమ చరిత్ర 


తీర్మానము ఉద్యమానికి జన్మస్టానములై నా ఆది ఆంతకు పూర్వం 1920.22లోను, 1930.81 
లోను, 1882-84లోను గాంధీ నాయకత్వాన సాగిన స్వాతంతో్యోద్యమములవంటిదికాదు. వాటికి 
దీనికి ఆనేక విషయాలలో భేదం ఉండినది. 


(1) ఉద్యమంలో కాం,గెసువారేగాక కౌం(గైసేతరులుకూడా ఆధిక సంఖ్యలో 
పాలొన్నారు, డేశస్వాతం౦ం్యత్య సంపాదనపట్ల అభిమానం కలవారందరు ఇందులో పాల్గొన 
వలసినడిగా ఆగస్టు 8 న ఆయనచేసిన ఉపన్యాసంలో గాంధీ కోరాడు. స్వాతం (త్రోద్యమాన్ని 
(పపంచ సంగ్రామం (పారంభంకాగానే సొగించవలసిండిగా అనేకులు ఆందోళన లేవదిశారు. 
అలాటి వారిలో సుభాషచం[ద్రవోసు అగస్థానాన్ని వహాంచినవాడు. కొని అప్పట్లో గాందీగాని 
న్నెహూగాని ఇతర కాంగసను నాయకులుగాని యుద్ధకాలంలో (బిటిషు (ప్రభుత్వానికి ఇబ్బంది 
కలిగించడం ఇష్టంలేక ఆలాటి ఉద్యమాన్ని ప్రారంభించలేదు. బోసునిర్మాణం చేసిన “పార్వర్దు 
జ”! పర్తి మాత్రమే గాక 1905 నుండి చెంగాలులోను ఇతర రాష్ట్రాలలో ను ఏర్పడిన విప్పవ 
ఉదూమానికి చెందిన వారుకూడా తిరుగుబాటు ఉద్యమంపట్ల తమకుగల ఉత్సాహాన్ని పట్టుదలను 
వదలలేదు. అహింసా తత్వాన్ని ఆధారంచేసుకొని గాంధీ జరిపిన ఉద్యమాలన్నిటిలో వారిలో 
ఆచేకులు పొలత్తొన్నారు. ఆయన (పతిపొడించిన అహింసాపద్దతి ఎంతవరకు పల(పచంకాగలదో 
తెలుసుకొనుటకు వారు ఈలాగు (ప్రవర్తించారు. కాని అవ ఫల పదం కాకపోవడంతో వారు 
ఆహింసా విధానంలో విశ్వాసం కోల్పోయి తిరిగి హింసతోకూడిన విప్లవ విధానాన్ని (ప్రారం 
భించడంపట్ల ఆత్యంత ఆసక్తిగల వారయ్యారు. వారిపై భగత్‌ సింగు వంటివారి (పభావం అపరి 
మితంగా వహించింది. ఆగస్టు 8 న క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని (పారంభించవలసిందిగా 
కాంగెసు కమిటీ తీర్మానంచేయడం వారికి ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది. వారు కూడా 


(1 


ఇదిగాక జయప్రకాశ్‌ నారాయణ నాయకత్వంలోని సోషలిస్టుపాన్టవారు కూడా ఉద్య 

మంలో పాల్గొన్నారు. ఇతర వామపక్షొలవారు వీరితో కలిశారు. ఒక కమ్యూూనిస్టుపార్టీవారు 

దని తిర్మానించుకొన్నారు. అప్పటికే రషియాపై జర్మనీ దండెత్తి, 

లొ చాలాభాగాన్ని వశసపరచుకొన్నది. (బ్రిటన్‌ రషియా పక్షం వహించింది. రెండవ(పపంచ 

సంగామరలో .రపష్పియా' నష ర్త విజయాన్ని సాధించడం కమ్యూనిస్టుల లక్ష్యం. అందుచేత 

రుగుబాటు చేయుటకు బదులు దానితో సహకరించడం ఉత్తమ విధా 

శాసికి సంపూర్ణ స్వాతం|త్యాన్ని (పసాడించి ఒక జాతీయ(ప్రభుత్వం 

ఏక్బుడే అవకాశాన్ని కల్పించిన పక్షంలో యుద్దకార్య్మక్రమాలలో బ్రిటన్‌కు సహాయం చేయుటకు 

ఆలాటి జాతీయ (ప్రయత్వం సిద్దపడగలదని కాంగైసు హోమీఇచ్చిన విషయాన్ని కమ్యూనిస్టులు 

విస్మరించారు. ఉద్యమం యుద్ధకార్యకమాలకు భంగకరంగా పరిణమించగలదనే భావంతో వారు 
అందులో పాల్గొన నిరాకరించారు. కాని తక్కిన వామసకొలన్నీ అందులో పాల్గొన్నాయి. 


కాంగెను వారేగాక ఇతర పక్షాలకు చెండినవారు ఉద్యమంలో పాల్గొనడంచేత అది 
_ సు అడ అటి 
ఇంతకు పూర్వుంసాగిన ఉద్యమాలకం"ె (పజల ఉద్యమం అని చెప్పుటకు ఎక్కువ అర్హత 
కలదిగా భావించవచ్చు. ఇంతేకాదు. నాయకులందరు నిర్పంధింపబడినా (పజలు ఉత్సాహాన్ని 
కోల్పోక తమంతట తాము ఉద్యమంలోచేరి దానిని సాగించడం మూలంగాకూడా ఇది (పజల 
ఉద్యమం అని పేర్కొనుటకు ఎక్కువ ఆర్ష తకలది అని భావించవచ్చు. 


విష్క్యమణ ఉద్యమము 259 


(29 ఉద్యమంలో పాబ్లొన్న వారిలో ఆధిక సంఖ్యాకులు ఆహింసా తత్వంలో 
విశ్వాసంలేనివారు. డేశ స్వాతం త్యం అత్యున్నత మైన లక్ష్యం కావడంచేత దానిని సాధించడంతో 
హింస, అహింస ఆనేవాటి మధ్య విచక్షణ చేయవలసిన అవసరంలేదని, డొర్టన్యంతో కూడిన 
కార్య కమాలద్వారా దానినీ సాధించుటకు ఎక్కువ ఆవకాశం ఉన్నష ఎడు ఆలాటి కార్య కమా 
లను సాగించడ మే 3 1 పాజ్జత ఆని భావించినవారు. 1405 నుండి విప్లవ ఉద్యమాన్ని సాగించి 
వారిలో ఈ భావం జీర్తి రచుకొనిపో అనను. రోను కక్‌ చెండినవారి భావంకూడా ఈలాంటిదే. 
జయ ప్రకాశ్‌ నారాయణకూ డా ఈలాటి నిక్షయావికే వచ్చాడు. ఇడి గాంధీ తత్వానికి విరుక్టంకాదవి 
జైలునుండి తప్పించుకొని విపష్తవ కార్య "కమాలలో న రు ప్రకటించాడు. డేశంలో 
స్వత౦(త (ప్రభుత్యం ఏర్చుడిన పక్షంలో జపొన్‌వారి మరాకమణను సాయుధపోరాట య. 


ఎదుర్కొనుటకు కాం; ను తీర్యాని ంచిందని, చేశంప మరా కమణడేసి దానివి వశపకచుకొవిన 
వా. స్కై 

వారిలో (బ్రిటిష్‌వారు అృగస్థానం వహిున్నాకనిి ఆందుచేత వారిపై సా: irs 
pr: Tima: 


సాగించడం కాం(గెసు తీర్వానాలకు విరుర్రంకావని ఆయన తనవాదాన్ని wan ఆగస్టు 
8 నుండి (పతి భార తీయుడు స్వతం। తడనే భావంతో వ 
స్వతంత్ర ie ఆఅనుసకించవలనిగ విధానాలను mere ఆనుసరించడం 
కాం(గెసు తీర్మానానికి తస మైనట్జి ఏ అనికూడా ఆయన ఉదావించాడు. 

ఇంతేగాక 1542 నాటికి కాం గెసు వారిలోకూడా అహఎసకత్వంపట్ల విశ్వాసం చాలా 
వరకు తగింది. ఆహిఐంసను ఒక మతవక్మ ంగా గాందీ భావించాడు. రావి వ్‌ హా ఆడజాచ్‌ 
మొదక్లైన వారిలో ఆలాటి భావంలేదు. అందుచేతనే కాం గసు షర తులకు బిటిష్‌ _ప్రభుక్వం 
అంగీకరించిన పక్షంలో యుద్దకార్య కమాలలో గాంధితోగావి She ని 
త జ పభుత్వానికి సహాయపడుటకు సిక్తంగా ఉన్నట్లు 18160, 1841లో రెండు 

క 


క తీర్మానాలు తన మనం ఇడివంకే తెలుసు 


ఏ 
ర 

ba 
0 


OX శ్‌ 
త్తి 
శా 
fe 


జరిగిన ఉద్యమాల మా శవైన్ని ఆ 
క స అధికారుల హత్యలతోను కుళాసం క 
మెం చా 


క 
buy 
| 
0 
లి 2 y 
బే 
tA 
0 
ఓం 
2A 
{9 
(] 
భై 
భి 
లో 
(౮ 
/) 
వ్ర 
(8 
(0 
fx 
tT 
(| 
i 
టె 
{ 


tinh గ్‌. 


ల్లో 
(a 
0 
[4 
3 
2 
-J 


¢ 
0 
్లో 
ర్త 
1 
|] 
2b 
t 
{A 
(శ 
/ 
ల 
zy 
{0 
(శ 
tx 
mJ 
ల 
స్‌ 
శి 
(3 
[| 
గ 
(| 
గ్ర 
Gh 
[| 
ty 
గ్ర 
గ 


pa an 
i ఇచ న న 
ఇ మాతం ఉపా౭ళించి దాసికి వాదు కటబడనలమీం 


ళ్‌ 
చయవకెను Pou or Diey ఆ 
క So (త్రమే ఆడేకించాడు. ఉద: 


ల్‌ 
9 
రి 


a ps 
గ్త్‌ | fA 


yA రల 
(of 
ఫైన్‌ 
G 
fA 
ట్ర్‌ 
tn 
ళ్యే 
ర్‌ 
(| 
ఓ 
ట్‌ 
tx 
a 
౮ 
Ct 

౮ fx 
tah 
ఆ 
ts 
fh 
bn 
ou 


wn 
క్ర 
గక 
శో 
౮ 
ఎ 
యే 
K 
tix 


వాడే నాయకుడుగా boise 


న 
ఓ 
భే 
స! 
fh 
§r 
గ 
టై 
(a 
ఫ్‌ 
గ్గ 
0g 


ఆదేశించాడు. సామ రాన పజలు హీింసాొ చ ఇ 
సక చర్యలలోను దహానకాండళలటోను, అదికారుల హత్యాలలోను షా 
'డేశంతో ఏదో మూరుమూలలో ఉండిన డౌరిచారాలో కాం గెకువారు 


కారణంగా గాంధీ సహాయనిరాకరణ ఉద్యమాన్ని ఉపసంహరించి దాసు నెహూవంటి వారి 


260 భారత స్వాతం(తో్యోద్యమ చరి(త్రో 


విమర్శలకు ఖండనలకు పాతుడయ్యాడు. కాని 1942.48 లో ఆలాటి హత్యలు అనేకం 
జరిగినా వాటిని ఖండించే నాయకులెవ్యరు లేకపొయ్యారు. విప్ప వవాదులు, ఆహింసలో విశ్వాసం 
లేని పాకీ లవారు, ఉద్యమంలో పాళ్ష్లానడం చేతను కాంగెసువారిలో కూడా అహింసాతత్వంపట్ల 
విశ్వాసం సన్నగిల్లడంచేతను ఉద్యమం శాంతియుకంగాను దౌర్జ్దన్యరహితంగాను జరగక 
పోవడంలో ఆశ్చర్యపడవలపింది ఏదీలేదు. ఇంతకుపూర్వం జరిగిన ఉద్యమాలకు దీనికి 
ఇందులో కూడా గొప్పభేదం ఏర్పడింది. 

(8) ఉద్యమంలో పాల్గొన్నవారు ఆహింసాతత్వానికి లోబడక విధ్వంసక కార్య 
శతమాలను సాగించుటకు ఇంతకంటె _పబలకౌారణం ఇంకొకటి ఉండినది. ఆగస్టు 9, 10 న 
(ప్రజలు కాంతియుతంగా హార్తాలులు నిరసన ఊరేగింపులు జరిపొరు. కొని ఆధికారులు బల 
(పయోగంచేపి దుకాణాలను తెరవవలసిందిగా నిర్బంధించారు. ఇదిగాక ఊరేగింపులను లాటీ 
దెబ్బలతో మాత్రమేగాక తుపాకీ కాల్పులతో చెదరగొట్టారు. దీనిఫలితంగా అనేకులు మరణిం 
చారు; ఆనేకులు గాయపడినారు. శాంతియుకంగా తాము (ప్రవర్తించినా పోవీసువారు తమపై 

చొప్పన న్యచర్యలకు పూనుకెౌనడం (పజలను ఆ(గహపరవకుల చేసింది. దానిఫలితంగా హక దా 


ంసాకాండలకు పూనుకొన్నారు. ఆటుపిమ్మట పోలీసులు సైనికులు (పజలపై అనేక రాక్షస 
సవ ఓ గావించారు. పజలుకూడా హరికి బుద్ది చెప్పుటకు వారిపై ఈ లాటి కృతాస్థలు 


జరపడం తప్ప సాధనాంతరం లేదనే నిర్ణయానికి వచ్చారు. ఈ హింసాకాండ ఒక విషవల 
యంగా రూపొందింది. ఆధికారులు ప్రధమంలో కొంత సహనంతో (ప్రాజ్ఞతతోను (ప్రవర్తించి 
ఉండిన సక్షంలో ఇంతటి ఘోరం జరిగిఉండేదికాదు. తమపై తిరుగుబాటు చేయుటకు సాహ 
పించిన వారిపై రాక్షసకృత్యాలు జరిపి. మరి తలఎ_త్తకుండా అణచివేయడం అవసరమనే 
భావంతో ఆధికారులు (పవర్శించారు. 


Ie 


{ 


(4) ఉద్యమం ఏలాగు జరగవలెననే విషయాన్ని గురించి గాంధి గాని కాంగెసు 
ధెష్టాన వర్షంగాని ఆదేశాలను ఆందించని కారణంగా కొన్ని రాష్ట్రాలలో కాం|గసుకమిటీవారు 
డకి తోచి న విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ సందర్భంలో ఆ౦(ధ్ర 
పేరట విడుదలై నట్టిస్నీ, “ఆంధ్రా సర్కులర్‌”అనే పేరుతో ప్రభుత్వ 
వేడికలలోను చరిత గంధాలలోను (ప్రభ్యాతిగాంచినట్టిస్నీ ఒక కార్య(కమాస్నేీ ఉదాహరణంగా 
సుకొనవచ్చును. ఉద్యమం (పారంభం కాకముందే రాష్ట్ర్రకాంగెసు కమిటీ సభ్యులు దీనిని 

నటు 


(8 
ped 


గే 


వేర్‌ కాం ం(గసుకమి టీ 


ఓ 


or 


go 
"i 


తయారుచేపినట్లు కనుపిస్తుంది. కర్నూలుజిల్లా కాం్యగెసు కమిటివారు దీనిని ఆధారం చేసుకొని 
కాంగెను కార్యక రలందరికి ఒక ఆదేశాన్ని పంపినారు. 


ఉద్యమండశల వారీగా సాగవలసి ఉన్నదని ఒకొక దశలో ఒకరకమైన కార్య 
శతమాలను సాగించవలసినదని ఆ ఆ దేశంద్వారా వారు తెలియపవచారు, 

(1)ని నిషిద్ద ఉ_త్తరువులను ఉల్లంఘించుట, ఉప్పును తయారుచేయుట, ఆఅ్మకమ 
సంఘాలుగా తమ పా పేర్కొానబడినా స్వేచ్చగాను బహిరం౦ంగంగాను సభ్యుల హోదాలో 
తిరుగుట... ఇవి మొదటి దళలోని కార్యక్రమాలు; (2) న్యాయవాదులు వారివృ తులను మాను 
కొనుట, విద్యార్థులు విద్యాలయాలను బహిష్క_రించుట, జ్యారర్లు ఆసెసస్త (పభుత్వం జారీ 
చేసిన సమ్మన్‌ లను నిరాకరించుట, ఉద్యోగులు (గామాధికారులు వారి ఉద్యోగాలకు రాజీనామా 
చేయుట... ఇవి రెండవదశలోని కార్యక్రమాలు; (8) రై ల్వేలలోను ప్యాక్షరీలలోను సమ్మెలను 


లేవదీయడం మూడవదళలోవి కార్యక్రమం (4) విదేశవస్తాాలను విక్రయించే దుకాణాలవద్దను, 
కల్లుపాకలవద్దను, విడేశకంపెనీల ఎవటను పికెటింగు___ఇవి నాల్లవడశలోవి కార్యక్రమాలు; 
(5) రై లుపెన్టైలలోని గొలుసులనులాగి రై లుబండ్లను ఆపివేయడం, ప్రయాణీకులు టిక్కెట్లు 
లేక ప్రయాణం చేయవలసిందిగా (ప్రోత్సహించడం ఈత చెట్లను తాటి చెట్లను పడగొట్టడం, 
అటవీ సత్యాగ్రహంద్వారా ఆడవులలోవి చెట్లను నరికివేయడం, బ్యాంకీలలో దాచుకొన్న 
సొమ్మును అందరు ఏకకాలంలో చెల్లించవలపిండిగా కోరడం, తంతి తీగెలను బరిపోన్‌ 
తీగెలను [(తెంపివేయడం, (రై లుపట్టాలను తొలగించరాదు, రైలు మార్గాలకుగాని వంతెనలకు 
గాని (ప్రమాదం కలిగించరాదు, _పాణనష్టాన్ని కలిగించరాదు...)ఇఏ ఆముదవదశలోని కార్య 
(క్రమాలు; (6) మునిసిపల్‌ పన్నులు మినహోగా తక్కిన పన్నులను నిరాకరించడం. సిపాయి 
లను సైన్యంలో చేర్చుకొనే కార్యాలయాలఎదట పికశెటింగుచేయడం,  సిపాయిడళాల ఎదట 
పికెటింగుచేసి, వారి ఎడట ఉపన్యాసాలుచేయడం, విజయచిహ్నుంగా ప్రభుత్వ భవనాలన్నిటి 
పైన జాతీయ జెండాను ప్రతిష్టించడం.__ఇవి ఆరవదశలో జరగవలసిన కార్యకమాలు, 
ఇదియే ఆఖరు దశ. ఇదిగాక జైళ్ళలో ఏర్చ్బంధించబడినవారు జైలు నియమాలను ఉఊలబ్ల ంఘించ 
వలెను. ఆధికారుల ఆజ్ఞలకు లోబడరాదు....వారు నిరాహారదీక్షను వహించవచ్చును. 

ఈ ఆడెశాలలో చాలాభాగం ఇంతకుపూర్వాం జరిగిన ఉద్యమాలలోని వంటివే. తంతి 
తీగెలను టెలిఫోన్‌ తీగెలను తెంపి వేయడము రైళ్ళను ఆపడము. బుద్దిపూర్వకంగా జైలు 
నియమాలను ఉల్లంఘించడం మాత్రమే వీటిలో కొత్త. ఆయినా సమాచార సౌకర్యాలకు 
ఆటంకం కలిగించే ఆదేశం (ప్రత్యేకంగా గుర్తించతగ్గది. 

కీహోరు రాష్ట్రకాం(గైను కమిటీకూడ (పధమంతో ఆహింనా సిద్దాంతానికి కట్టుబిడి 
ఉద్యమాన్ని సాగించ సంకల్పించింది, కాని పోలీసులు ఆనవనరంగా కాల్పులు జరిపి విద్యార్దులు 
కొండరికి (పాణనష్టాన్ని కల్పించిన కారణంగా డాని విధానాన్ని మార్చుకొని (1) కై లుమార్లా 
లను తంతి జలిఫోన్‌ తీగెలను (తెంచి పయూణ సౌకర్యాలకు సమాచార సౌకర్యాలకు ఆంత 
రాయం కలిగించవలసిండిగాను. (వ) జోను సైషన్‌లను, కోజలను, జైళ్ళను, ఇతర పభుత్య 
సంస్థలను వశవరుచుకొని, వాటిలోని రికార్డులను నాశనం చేయవలసిండిగాను. (ఈ ఈలాటి 
విధ్వంసక చర్యలను మరకొన్నిటిని తీసుకొనవలపిండిగాను సిక్షయించిండి. 


ఉపయోగించడం. రవాణా నౌక 
ను దంనం చేయడం. పెటోలు టాంకులను (Petrol Tanks) 
జో 


ప 
క్ష 
పిద్దాంతాన్ని విస్మరించి పపంచంలో విప్ప వాలన్నీ జరిగినకు చాలవరకు కిట్‌ ఇండియా 
యు న్‌ Ga 
ఉద్యమం దారన్య సహితంగా సాగింది. 


262 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


ఉద్యమంలో పాల్గొన్నవారు పరిపాలన యం(త్రాంగాన్ని స్తంభింపజేయడం తమ 
లక్ష్యంగా పెట్టకొన్నారు. యం[(త్రాంగం సకమంగా పనిచేయుటకు రై ళ్ళవంటి (పయాణసొకర్యాలు, 
తంతి తపాలాల వంటి సమాచారసొకర్యాలు (ప్రధాన సాధనాలు. వీటికి భంగం కలిగించిన 
పక్షంలో ఉద్యమాన్ని ఆణచుటకు ఓక (ప్రడేశాననుండి ఇంకొక (ప్రదేశానికి పోలీసు దళాలను 
సై నిక దళాలను వేగంగా పంపించడం కష్టసాధ్యం కాగలదు. అందుచేత (ప్రజలు వేలాది 
స._ఖ్యలో రై_లుస్రేషన్‌లపై దాడిచేసి, వాటిలోని పరికరాలను నాశనం చేశారు; సిగ్నల్‌ _స్తంభా 
అను నిర్మూళించారు. ర లుపట్టాలను తొలగించారు; స్టేషన్‌ లకు వచ్చిన రై లుబండ్త నుండి 
(ప్రయాణీకులను దింపి, సెకైలను ఆగ్నిహోతునిపాలు చేశారు. రోడ్లపై గోతులు (త్రవ్వి, 
బస్సులు కార్లు మొదలై న వాహనాల రాకపోకలకు అవరోధం కల్పించారు. అనేక ప్రాంతాలలో 
రైళ్ళ రాకపోకలు ఆగిపోయినవి. ఉదాహరణకు_...ఆంధలో బిటగుంట విజయవాడల మధ్య 
కొన్ని రోజులపాటు రైళ్ళు నడవలేదు. జపాన్‌వారి దండయాత్రకు లక్ష్యమెన ఈశాన్య 
(పాంతంలో పరిస్థితులు మరింత (పమాదరూపం ధరించాయి. రై ళృ్ళరాక పోకలు ఆగిపోవడంచేత 
కొన్ని వారాలపాటు బెంగాలు రాష్ట్రానికి ఇతర రాష్ట్రాలతోటి సంబంధం తెగిపోయింది. 


ఉద్యమం ఆన్ని రాష్ట్రాలలో సాగినా అది ఉత్తర (ప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం 
లోను, బీహారు రాష్ట్రంలోను, బెంగాలులోని మిడ్నాపూరు జిల్లాలోను తీవరూపం ధరించింది. 
ఇక్కడి _పజలు విధ్వంసక కార్య(కమాలలో పాల్తొనడ మే కాక పరాయి పరిపాలన స్థానంలో 
స్వరాజ్యాన్ని స్తాపించి, కొన్ని (ప్రదేశాలలో పరిపాలన దక్షతను (ప్రదర్శించారు. మిడ్నాపూరు 
జిల్లాలో స్టాపింపబడిన జాతీయ (పభుత్వం 1842 డిసంబరు 17 నుండి 1944 ఆగస్టు 8 వరకు 
అధికారంలో ఉండినది. బీహారు రాష్ట్రంలో ఉత్తర భగల్బూరు జిల్లాలోను, మరికొన్ని 
కేంద్రాలలోను, ఉత్తర (ప్రదేశ్‌లోని బాలియా జిల్లాలోను ఈలాటి (ప్రభుత్వాలు స్థాపింపబడినవి 
కాని అవి కొన్ని రోజుల వరకే అధికారంలో ఉండినవి. మొత్తంమీద డేశంలో ఈ విధంగా 
3రాజ్యాన్ని స్థాపించిన కేందాలు చాలా తక్కువ. ఉద్యమంలో పాల్లొనినవారు విధ్వంసక 
5,కమాలలో (పదర్శించిన శ క్రి సామర్థ్యాలను నిర్మాణ కార్యక్రమాలలో (ప్రదర్శించలేక 
రు. అందులో అనుభవాన్ని నై పుణ్యాన్ని సంపాదించిన నాయకులు లేకపోవడమే 
ధాన కారణం. 


గల 


రి 


a 


యు 
నికి 


{Ds 
fas 


ఉద్యమాన్ని ఆణచడంలో [పభుత్వం ఎలాటి దయాదాక్షిణ్యాలను చూపక, అన్ని 
కములై న రాక్షస చర్యలను తీసుకొన్నది. (ప్రజలను భీతావహుల గావించి, తిరిగీ తల ఎత్త 
యకుండా చేయడము దాని ఏకై క లక్ష్యంగా పరిణమించింది. అధికారులు ఊరేగింపులను 
చెదరగొట్టుటకు లాటీలనే గాక తుపాకీ కాల్పులను వినియోగించి అనేకులకు ప్రాణ నష్టాన్ని 
కలిగించారు. కొరడాదెబ్బలు సర్వసాధారణమైనాయి. విచారణకాలంలో జైళ్ళలో నిర్బంధింప 
బడిన వారిని పస్తు పెట్టారు. న్మిడించుటకు కూడా అవకాశం లేకుండా చేశారు. గుహ్యోాంగాలను 
నలిపికేశారు. వారిని కొట్టడం, దుర్భాషలాడడం, పరిపరి విధాలుగా అవమానించడం, పరిపాటి 
ఆయింది. శ్రీ లను దిగంబరుల గావించి, కొట్టి, మానభంగం చేళారు. పోలీసుల యొక్కయు 
సైనికుల యొక్కయు అత్యాచారాల మూలంగా ఎందరో (ప్రాణాలను కోల్పొయ్యాారు. పసిపిల్లల 
సట్లకూడా కనికరం లేక తల్లితండ్రుల సమక్షంలో హత్య జేశారు. అనేక (ప్రదేశాలతో కంటికి 
కనుపించిన వారిని తల్మక్రిందులుగా చెట్లకొమ్మలక్షు వేలాడగట్టి కొట్టారు. (గ్రామీణ (ప్రాంతాలలో 


టి 


నిష నమణ ఉద్యమము కిక 


ఇండ్లను నేలమట్టం జేశారు; అనేక ఇండ్లను దగ్దం చేశారు. దోపిడీలు గావించారు. అనేక 
గ్రామాలపై సమిష్టి జరిమానాలు విధించి వసూలు చేశారు. కొన్ని నగరాలపై విమానాలనుండి 
బాంబులు (ప్రయోగించి ఎంతో నష్టాన్ని కలిగించారు. ఈ విధంగా _పజలు లెక్క_లేవి బాధలకు 
గురి అయినారు. భారతడేశాన్ని ఒక శతు చేశంగా పరిగణించి పధుక్వం ఈలాటి చర్యలకు 
పూనుకొన్నది. ఈ సందర్భంలో బ్రిటిష్‌ (ప్రధాని చర్చిల్‌ పార్లమెంటులో 1942 'ెప్టంబరు 


ag 


10న (ప్రసంగిస్తూ, 6 ప్రభుత్వానికి ఉన్న బలాన్ని పూర్తిగా వివియోగంచి తిరుగుబాటును అణచి 


న. 


వేయ గలిగాము. ఆదనపు సైనిక దళాలను అక్కడికి పంపినాము. బ్రిటిష్‌ పరిపాలన కాలంలో 
ఇంతకు పూర్వం ఎన్నడూ లేని దానికంటె ఇప్పుడు భారత డేశంలో తెల్లజాతి సై నికులు ఎక్కువ 


నంఖ్యలో ఉన్నారు” ఆని సగర్వంగా పలికినాడు. శతు డేశ ంలోవి పజలను ఆణచినే తాను 


ధం 


భారతీయులను ఆణచగలిగినటు భావించాడు, 


ne. 


ప్రభుత్వం తీసుకొన్న ఘాతుకచక్యల 


ఓ 
ట్‌! 
& 
ళ్‌ 
(లే 
5 
గ్ర 
txt 
ఓ 
x 
[fa 
బన్నీ 
థ్‌ 
ఖీ 
లో 
ణే 
స్ట్‌ 
er 
Rn 
శి 


ళో ఫ్‌ ల % 
సెప్టంజరు ఆఖరుకు ఆగిపోయినా, తరాాతకూడా కొని? నెలల పక వంతం జయప్రకాశ్‌ పాకీ 
అర్య 


చెందినవారు, విప్తవ ఉద్యమాన్ని సాగిగూ వచ్చిన వీహోరు రాష్ట్రంలోని వియకాం దళం, 


[0 

ల 

న్నీ 

bh 
ఇ] గ్గ 
క 


పరళురాం డళం, 
వారు, జెంగాలులోని అనుశీలన సమితికి జుగాంతర్‌ బృందానికి చెండదొననారు వారి రహస్య 
త 


ని హిందూసాన్‌ సోషలిు రిషి సె నారి 


కార్యకమాలను జరుపుతూనే వచ్చారు. కాని [క్రమ్మకమంగా పీకుకూడా తమ పయత్నాలు 
ల ప్‌ స్స QW Can 

మానుకొన్నారు. 

ఉదంవంలో అని" రాషాిలబో యువక విద్యారులు పాన పాత వహించారు. 

(an హం ళు d తి పు లు 
వేల సంఖ్యలో వారు విద్యాలయాలను బహిష్కరించి వినును చేనటలు కేక ఉత్సాహఎతోను 
సటుదలతొ్‌ను ఉద్యమాసికి సంబంకించిన కార్య కమాలసి టితో పాలోని శాశం3కీ ని సంపా 
ల oo pon] జోషి Crm అనాలో 

డించగలిగారు. వీరితోపాటు త్రిణకూడా Cus పాతను వహించాకు,. హోంనులను మై నికు౭ను 


ధరించి పోరాడారు. దీరి టు చై 3 
చు అ 
Middle class) ఉద౭మంలో గెప* పాతను వహించారు. 
లి తం స 
ఉద్యమం మూలాన డకేశంలో ఎంచరు పొాణాలను కోలో- మగడి ఎందరు నాయ 
పడినది, ఎందరు జెళ్ళలో నిర్వంధించబడినది. ఎందకు ఇకక నజ్షూలకు గురి ైనడె సదు త్రంగా 
చలు యు లు 
తెలుసుకొనుటకు ఆధారాలు బేకపోవడం వివాకకకం. ఒక డయిక్వ్ష నిచేవ వకాకం 1942 
Ud Pa త స wr 
ఆగను ఏ నుండి డినంబదు ఆఖరు వరకు ఆరె పన జారి సతఖనై 61.239. శికికుా న వారిస ౨ ఖ్య 
నా 
ణ్‌ ల్‌ ఖో ఇగ చో 
26.000. విచాకణ లేక నిర్వంధింపబడిన వారిసంఖా 13.3౮ దురణించిన వారసంఖ్య i128 


గాయపడినవారి సంఖ్య నై 
10,000 కు తక్కువ కాకుండా మరణించి ఉంటారని నెహ్రూ అభిప్రాయ సడినాడు, 

1943 డిసంబరు ఆఖరుకు (పభుత్యానికి (ప్రజలకు కలిగిన నష్జాల గురించి (ప్రభుత్వం 
ఒక (ప్రకటన చేసింది. దాని (ప్రకారం 


204 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


వెం (పభుత్వ చర్యలు : 


1. పోలీసు కాల్పుల సంఖ్య 601 
2. వాటితో చనిపోయిన వారు 768 
3. గాయపడిన వారు 1941 
బి. (పజల చర్యలు : 
1. నాశనం చేయబడిన పోలీసు 'సేషన్‌లు 208 
2. నాశనం చేయబడిన (పభుత్వ భవణాలు 749 
8. నాశనం చేయబడిన పబ్లిక్‌ భవనాలు 5్‌2గ్‌ 
4. నాశనం చేయబడిన శై 9వేటు భవనాలు 273 
5. [పభుత్వానికి కలిగిన నష్టం రు. 27,85,125 లు 
6. ఇతరులకు కలిగిన నష్టం రు. 80,07,224 లు 
సి. విధ్వంసక చర్యలు (Sabotage) : 
1. బాంబు పేలుడులు 664 
ల రోడ్లకు నష్టం కలిగించిన స్టలాలు 4174 
డి. (ప్రభుత్వం తీసుకొన్న (ప్రతీకార చర్యలు : 
1. సమిష్టి జరిమానాల సంఖ్య 178 
2. జరిమానాల మొ త్తం రు. 80,07,882 లు 
8. కొరడా దెబ్బలకు గురి అయినవారు 2562 
4. ఆరెస్టుల సంఖ్య 0,686 
5, ఆదికారాన నుండి తొలగింపబడిన స్థానిక సంస్థలు 108 
ఇ రై ల్వేలు : 
1. నాశనం చేయబడిన సేషన్‌లు 882 
2. నష్టపడిన రైలు మార్గాలు (1942 అక్టోబరు తర్వాత 411 
వ్‌, రై లుబండ్లు వగ్లై రాకు నష్టం 268 
4, పట్టాలు తప్పడం వంటి (పమాదాలు 66 
5. రల్వెఆసికి నష్టం రు. 52 లక్షలు 
యఫ్‌. తంతి తపాలాశాఖ 
1. నాశనం చేయబడిన కార్యలయాలు 945 
2. ఇతర విధములైన నష్టాలు 12,286 
ణి, సైనిక చర్యలు ; 
1. కాల్పుల సంఘటనలు 68 
2, మరణించిన వారు 297 
8. గాయపడిన వారు 9298 
4. విమానాల నుండి కాల్చుళలు ర్‌ 


విష్కమణ ఉద్యమము 265 


ఈలాటి ఘాతుక చర్యలను ఎదుర్కొనడంలో మితుల నహాయంతో టొంబాములో 

ఉషామెహాతా (ఈమె (ప్రస్తుతం బొంబాయి విశ్వ విద్యాలయం రాజనీతి శాఖలో పధానాచాక్య 
పదవిలో ఉనా ద్ర సాగించిన రహస్య రేడియో (పచారం, నానాపయేట్‌ నతారాజిల లాలో 
స్తాపించిన జాతీయ (ప్రభుక్యం, బాలియా, మిడ్నాపూరు జిల్లాలలో నాపింపబడిన స్వరాజ్య 
(ప్రభుత్వాలు చాలా (పథ్యాతి గాంచాయి, 


ఉద్యమాన్ని సాగించడంలో (ప్రజలు ఆత్యంత ధైర్యసాహసాలను (ప్రదర్శించి, 
(ప్రాణంతో సహా అన్ని త్యాగాలు చేసినా, తుదకు ఉద్యమం ఫలపడం కాకపోవడం చాలా 
విచారకర మైన విషయం, (పభుత్వానికి ఉండిన 'కేందిక్కత యంత్రాంగం. పకుబలం ప్రజలకు 
లేక పోవడం ఈ చె ఫల్యానికి ప్రధాన కారణం. ఒక్కొక (పడేశంలో పజలు ఆధికారులను 
ఎదుర్కొని విజయాన్ని సాధించినా వారిమధ్య సమన్వయం లేకపోయింది, ఒక పడేకంలోని 
వారికి ఇంకొక (పడేశంలో ఏమి జరిగినది తెలియపరచే సౌకర్యాలు లేకపోయినవి. ఇదిగొక 
స్టావిక ఆధికారులను తొలగించినతర్వాత ఏలాటి నిర్మాణ కౌర్యాకమం చేపట్టవలపినడీ ఉద్యమ 
క_ర్రలకు తెలిసినట్టిది కాదు. తాత్కాలికంగా తమకు లభించిన విజయాన్ని సి నక పరచుకొనుటకు 
వారు ఏలాటి కార్య కమాలను చేవట్టరై రి. అందుచేత వారిని ఆణచుటకు సే పాయుధ 
పోలీసులను సైనిక దళాలను ఎదుర్కో గల శక్తి వారికి లేకపోయింది. ఇదిగాక ఉద్యమంలో 
విద్యార్థులు, (పపంచం జ్ఞానం లేని చిన్నకారు రైతులు, [కింది స్తాయికి చెందిన మధ్యతరగతి 
వారు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారిపై నాయకత్వం వహించదగిన మేధావులు ఉన్నత 
(శేణికి చెందిన మధ్యతరగతి వారు లేకపోవడం మూలాన కూడా ఉద్యమం విఫలమైంది, 
కార్మికులు భారీ ఎత్తుస సమ్మెలలోకి దిగి ఆర్థిక (ప్రతిష్టంభన కలిగించెడరవి ప్రభుత్వం భయ 
పడింది. కాని వారిపై కమ్యూనిస్టుల (పభావం ఎక్కువగా ఉండడంచేత రెండు మూడు పడే 
శాలలో తప్ప తక్కిన న (ప్రదేశాలలో సమ్మెలు airs ఈ పరిసితులప్నీ పభుత్వావికి ఆను 
కూలంగా పరిణమించాయి. న 


కాని ఉద్యమం పూర్తి గావిఫ లై స్త్‌ భావించరాదు ప్రభుత్వ పకుజలాన్ని ఎదు 
ర్కానడంలో (ప్రజలు _పదర్శి ంచిన దె క్యు సాహసాలు, శ త్యాగాలు ప్రభుత్వానికి ఒక 
గుణపాఠాన్ని నేర్పింది, ఈ ఉద్యమం విఫలమైనా [ప్రజలు తిరిగీ ఈలాటి ఉద్యమాన్ని కేవ 
దీయుటకు సంపిద్దులు లుగా ఉన్నారని, దేశ సా 3త ౦త్యాన్న్ని సంపాదించుటతో వారికిగల పట్టుదల 
బలపడిందే గాని ఏమా, త్రం తగ్గలేదని వారు [గహించారు. ఇంతక ం పే ప్రధానమైన పణ 
పాఠాన్ని కూడా వారు నేర్చుకొన్నారు. తిరుగుబాటు ఉద్యమ: అహి౨న సిద్దాంతానికి కట్టుబడి 
జరగదని. విజయాన్ని సాధించుటకు _పజలు బల్టపయోగ సాధనాన్ని, ఆవసర మైన పక్షంలో 
గొరిల్లా యుడ్దాని ఎ వినియాగించుటకు సిద్దంగా ఉండడం వారు _ గహించారు. లక్షలాది పజలు 


బలపయోగానికి పూనుకొనిన పక్షంలో వారిని అంచడం కష్టసాధ్యం కాగలదని 
అందుచేతనే 1944 నుండి బలప్రయోగం ద్వారా (పజలను, కౌ 

బదులు సంప్రతింపులలోకి దిగి తుదకు డేశానికి స్వాతం త్యాన్ని ప్రసాదించడం తప్పదనే నిర 
యానికి వచ్చారు. వారు ఈ నిర్హయావికిరావడంలో క్విట్‌. ఇండియా ఉద్యుదుం ఒక 'వధాన్స 
కారణం. ఈ దృష్టా్య ఉద్యమంవిఫలం కాలేదని చెప్పదగియున్న ది. 


206 భారత స్వాతంత్రోద్యమ చరిత 


3 


ఉద్యమం రెండు నెలల కాలంలో అణచివేయబడినా _పభుక్వం గాంధీని ఇతర 
కౌం_గెగు నాయకులను విడుదల చేయకపోవడమే గాక ఉద్యమానికి ఉద్యమంలోని దౌర్హన్య 
చర్యలకు గాంధీ కారణభూతుడని, అహింస అనేది ఆయన ధరించిన ఒక ముసుగు మాత్రమే 
అని, డాని వెనుక ఆయన, ఆయన నాయకత్వంలోని కౌం(గెసూ విధ్వంస కార్య(కమాలను 
[పోత్సహించినట్లు బహిరంగంగా నిందారోపణ చేసింది. దీనిని (పతిఘటిస్తూ గాంధీ వై సాయికి 
ఆనేక ఉత్తరాలు ప్రత్యుత్తరాలు (వ్రాశాడు. అందులో కాంగైసు ఉద్దేశం ఏలాటిదో పూర్తిగా 
స్పష్టం చేశాడు. 

(1) ఉద్యమం కాంగ్రెసు తలపెట్టినది కాదు. ఆగస్టు 9న దానిని [పారంభించవల 
పిండిగా తాను గాని కాం్మగెసు గానీ [పజలను ఆదేశించలేదు. వె (సాకుతో సంప్రతింపులు 
జరిపి, అవి విషలములై న తర్వాతనే ఉద్యమాన్ని _ప్రారంభించవలసిందిగా తాను (ప్రజలను 
కోరాడు. సం పతింపులకు అవకాశం లభించిన పక్షంలో కాం(గను ఉద్దేశాలు స శః బాతుకములని, 
వాటికి అనుగుణంగా [పభుత్వం (పవి రించడం అందరికీ లాభకరం కాగలదని తాను వె వై (సాయికి 
నచ్చుచెప్పు సంకల్పించాడు. కాని సం(ప్రతింపులకు ఏలాటి అవకాశం లేకుండా వై(సాయి 
తనూ కాంగెసు నాయకులను నిర్బంధించడం చేత (ప్రజలు తమంతట తాము ఉద్యమాన్ని 
ప్రారంభించి సాగించారు. ఈ పరిస్థితులలో ఉద్యమానికీ, ఉద్యమంలోని దౌర్భన్య చర్యలకూ 


కాం గెసుజారు గాని తాను గాని బాధ్యులని చెప్పుటకు ఏలాటి ఆధారం లేదు. ఉద్యమంలో 
పాల్లాః ఇ వారందరు కౌం్మగెసువారని భావించడం కూడా పొరబాటు. ఉద్యమం (ప్రారంభించ 


వలసిన పక్షంలో ఇదివరకు జరిగిన ఉద్యమాలవలెనే దానిని అహింసా పద్దతులలో నడిపించడమే 
మని, ప్రజలు దానికి అన్యధాగా (ప్రవర్తి స్తే దానిని ఉపసంహరించే వాడని, కాని 
ంధించడం చేత తనకు ఆలాటి అవకాశం లభించలేదని, ఈ పరిస్థితులన్నీ తెలిసీ 
కాం|గెసు (పారంభించి సాగించినట్టిదిగాను, ఆందులో జరిగిన దొర్దన్యా 
కాం గసు బాధ్యత వహించవలసినదిగాను (ప్రచారం చేయడం ఆసత్య (పచారాన్ని 
భారత దేశ స్వాతం(త్రరం పట్ల సానుభూతిని _పదర్శించిన అమెరికా వంటి దేశాల 
వైఖరిని హే రుడేశంతో ఈలాటి నిందారోపణ చేయడం జరిగింది. 
y= గాక యుద్దంలో చీటన్‌ గాని మిత్రమండలిగాని ఓడిపోవడం కాం(గెసు 
శంకాదూ. లనే డేశానిక్‌ సంపూర్ణస్వాతం(త్ర్యాన్ని (| (పనాదించి, ఒక జాతీయ ప్రభుత్వాన్ని 
స్టాసించినపక్షంలో [ప్రజలకు దానిపట్ట పూర్తివిశ్వాసం ఉండగలదని. యుద్ధకార్యకమా 
లన్నిటిలో మరింతఉత్సాహంతో (ప్రజలు సహకరించగలరని, అలాటి పరిస్టికులలో మిత్రమండలికి 
విజయం లభించడంలో ఏలాటి సండేహాం ఉండదనే భావంతోనే కాం(గెసు సంపూర్ణ స్వాంత 
(త్యాన్న్‌ వెంటనే (పసాదించవలసిందిగా కోరింది. ఇంతేగాక జపాన్‌వారు దేశంపై దండెత్తిన 
పక్షంలో వారిని పూర్తిగా (ప్రతిఘటించుటకు సిద్దంగాఉన్నట్లును, మిత్రమండలివారు వారి రక్షణ 
బలాలను భారతదేశంలో ఉంచుకొని, జపాన్‌వారితో యుద్దంచేసి విజయాన్ని సంపాదించవచ్చు 
నని కాంగెసు స్పష్టంచేసింది. ఇది స్పష్టమైన తర్వాతకూడా యుద్దంలో (బ్రిటన్‌ మిత్రమండలి 
వారు ఓడిపోవుటకు సాధనంగా కాం|గైను ఉద్యమాన్ని లేవదీసినట్లు (ప్రచారంచేయడం అసత్య 
(ప్రచారంతప్ప ఇంకొకటికాదు, 


క 


జాట్‌ 


ఇలకు ఒప్ప 
న్నట్లు (వ్‌టిష్‌ 


జో 
పంచంలో పీడికజూతుల విము కికిగాను 


ఓక 
నా 


న. 


కే. 


చుటకున్నూ యుద్దాన్ని సాగి 
పడే సాటించడం అందరికీ తెలిసిన విషయమే. కాంగెసు కోరిక దీవికి అను 


కాజతాబల మ. ప 


సాపిం 
ఏ 


కరకీయం 
మకాస్ని 


a 


శ 
గ 


Cl 


> 


సా 


($9) ఇంతకూ, వెంటనే దేశాన్ని వదలి పరిపాలనాధికారాన్ని | 
ప 


న. 


గించవలెనసి కోరడం ఆకే 
భుక౭ం౦ పడే 


నిష్క_ మణ ఉద్యమము 
ఆన్ని దేశాలలో 


[ప 


Ya 
bg 9 
2 hh 
wT oR 
Hy 
షు 
hh 
న) 
gh 
8 a సా 
hE mag 
a. 321 
ao క 
WG (స ట్ళా 
౧ వీ 9 
9 ల €4 శు 
om 2 
Abu 1 
oO a «a 9 
b ౧ 
wa GR 
nS 
శి om 
ఆ] py జా 
క న న 
2 a లీ 
క 
జ ్ళ 
చి టం 
"a 0 
స్‌ో 
అ ఏ4 టీ శ 
కి © 
hop hm 
We 
nwa జ 
చ Ya 
VOT 
Yi OO 
ng a dd 
8 0 గీ దీ 
bah 


పొర్ష మెంటులోను, 


ఖరిటోగావి, వైిటన్‌ లో (ధాని, ఇండియా 
వారిలో 9 కోట 


మార్పూ రాబటేదు. 


చె 
శ 
కసభలోను వారు చేసిన (పసంగాలవ్నిటిలో పాతపాటనే పాడసాగారు. 


పజలు ఉనా” 
స్స 


88 కోట 
న 


"త డేశఎంతో 
కో 


Cae. 


రవి, 


జలు. తకి_నవాకితో 


భ్‌ 
అభ 
పె 


జో 
భై, 


జా 


ఈ 


హా 
వ! 
లలు. 


౨ ఎ: 


శ్ర 
య 


Agr టి ప్రి 
న yp 1 bh hb 
శ్‌ @ క. ya అ గ్‌ fu} 
ల్‌ రం /] 
2 స. జ్జ, 
2 Adam ల hag 
"3 ర! 0] 
శ 8 శి 9 beh 
ఫి “0 va 
fm * We h ఖ్‌ 
9 fh ళు న్‌ “శ స్త్ర 
f ద 2 
గిలి ప ని లో 
ణా. he rod ఆ 
ఇ లి ఫే జ) క్ళ) 
er ళా mm nn gg 
gag mn an 
i} ౨ 
బై గ (0) ఖే గ్‌ ట్ర (1 
ల 6 ఈ 
ద het 9 ఇళ టు. 
3 ya గ్‌ ళ్ళ ఖీ Ya 
fh 4 A [| ళం) 
జం Ye % J 1 ళ్‌ స్థ i 
£2 ibs నే #3 ౧ ఫీ 
ల్ల ణి“ న్‌ [1 sa sh 
ల ౧ bt Gg 1 6 
FRR 
Bagmnmn ay 
a స 
AAA ggg 
an నా గ్‌ నన శ స్ట) 
రశ 
ర fh (ఏ f be 
h 2 అ, ణో 1 
ర కీ 2 90 bb 3 8 
వ టో A గంట్ల 
ని, గ్‌ 4) 
a 8 గ్గ ఖై 
నే 8 ¥ bb. 
2 | Oo «9 4 ౧ @ 
AR gam ఓ 


త్‌ 
ry 


జూడో 


పతివ త్రి 


| 


జానీ 
సంచిశం నటి బూ 


యన్‌ 


268 భారత స్వాతం(త్రోద్యమ చరి శ్ర 


కౌని అదృష్టనశా త్తు ఉపవాసదీక్ష గాందీకి పొణభంగాన్ని కలిగించలేదు, తర్వాత 
కొన్ని నెలలలో ఆయన సతీమణీ కస్తూరిబాయి, అంతకు కొంచెంముందు ఆతని కార్యదర్శి 
ప్మతసమానుడై 25 సంవత్సరాలు అతనికి సేవచేపిన మహదేవదేశాయి మరణించారు. అలాటి 
ఆపత్సమయంలో కూడా (ప్రభుత్వం ఆయనను విడుదల చేయలేదు. కొని 1944 మే 5న ఆయన 
ఆరోగ్యం పూర్తిగా చెడినట్లు తెలియగానే (ప్రభుత్వం ఆయనను విడుదలచేసింది. అప్పటికి 
యుద్ద పరిస్థితులు (బ్రిటన్‌ కు మిత్రమండలివారికి అనుకూలంగా పరిణమించాయి. ఆయన విడు 
దలకు ఇదికూడా ఒక కౌరణం. క్విట్‌ ఇండియా తీర్మానం కారణంగా నిర్శంధింపబడిన గాందీకి 
ఏము క్రీ కలగడంతో ఉద్యమం పూర్తిగా ముగిసినట్లు భావించవచ్చు, 


చదువదగిన (గ్రంధాలు; 


Bhavan: Vol. xi 
Tarachand: Vol. iv 
R. C. Mazumdar: Vol iii 


Manmathanath Gupta: History of the Indian Revolutionary 
Movement; Somaiya Publications 


R. C. Majumdar - Three phases of India’s Freedom struggle 


M. Venkatarangaiya: History of the Freedom strugele in Andhra 
Pradesh - Andhra : Yol iv 


ఆభ్యాయము.- 15 


రామాలు 





క్విట్‌ఇండియా ఉద్యమకాలంలో ఇతర పరి 
1 


క్విట్‌ ఇండియా ఉద్యుమం పారంభమైననాటికి యుద్ధరంగా లన్నిటిలో వైటన్‌ కష 
పరిస్థితులను ఎదుర్కొంటూ ఉండినది. హిట్ల రు రషియాపై దండెత్తి ఘనవిజయాలను 
సాధించడమేగాక ఆగ్నేయయూరపులోని డేశాలన్నిటివి తనవశంలోకి తెచ్చుకోగలిగాడు. 
అతని మిత్రుడై న ముసాలినీ ఉత్తర ఆఫ్రికాపై దండెత్తి. ఈజబిప్టను జయించి. (బ్రిటన్‌ ఇండి 
యాలమధ్య రాకపోకలను స్తంభింపజేయుటకు సమకట్టాడు. ఏషియాఖ౨డంలో జపాన్‌వారి 
మూలంగా ఎక్కువ ప్రమాదాలు సంభవించే పరిష్టితులు ఏర్పడినవి. తమ ఏలుబడిన ఉండిన 
(ప్రజలకు ఏలాటి సంరక్షణ కల్పించక సింగపూరు. మలయా, బిర్మాలనుండి బిటిష్‌వారు పారి 
పోవలిపి వచ్చింది. బర్మానుండి జపాన్‌ వారు భారత దేశంపై దండెత్తుటకు సన్నాహాలు చేస్తూ 


వచా సరు, 


ఆలాగు వారు డండెత్తినపక్షంలో బ్రిటిష్‌వారు వారిని ఎదుక్కొనే స్పితిలోలేరని, 
ంగపూరు, మలయా, బర్మాలలో జరిగినచ్తే (ప్రజలకు ఏలాటి రక్షణ కల్పించక పారిపోపుటకు 
ద్దంగా పున్నారనె భావం (ప్రజలలో వ్యాపించింది. ఆలాటి పరిస్టితులు వక్పడక పూర్వమే వారు 
రిపాలనాధి కారాన్ని ఒక జాతీయ (పభుత్యానికి ఒప్పగించి, దేశాననుండి వెళ్ళిపోయినపక్షంలో 
జల విళ్వాసానికీ పాత్రమైన జాతీయ పభుత్వం డేళర క్షణకు కావలసిన చక్యాలన్నిటిని తీసు 
కొనుటకు ఎక్కువ అవకాశం ఉండగలవనే భావంతో కాంగైెసు కార్యనిర్వాహకకమిటీ, ఆభిల 


ps 


కవీ బా 


fer 


జా 
భారత కార్నగెనుకమిటీ. దానికి అనుగుణంగా తీర్మానాలు చేసిసబట్లు మనం ఇదివరకే తెలుసు 
కొన్నాము. ఆ తర్మానాలగురించి కొం గెగునాయకులతో చక్నలుకూడా జరుపక వారిని విర్చం 
నైట్‌ ఇండియా ఉధ్యమం పారంభమైనట్లు కూడా మనం ఇడివరకే తెలుసు 


న సషింలో వారిని ఎదుర్కొనగల శక్రీగాని 
భాకతీయులుమా త్రమేకాదు. ఆనాడును క్విట్‌ 


క 
పతినిధులుగా భారతి డేశానికి వచ్చిన జాన్‌ సన్‌, పిలిప్పు, హౌకింగ్లన్‌ మొదలై నవారు వాది 


నివేదికలలో ఈలాటి అభిప్రాయాన్నే వ్యక్తంచేశారు. వారి నివేదికల సారాంశం ఈ [క్రింది 
విధంగా నుండినది, 


(1) డేశరక్షజకు కావలసినంత సై నికబలం బిటిష్‌వారికిలేదు. భారత సై న్యంలో 
దాలాభాగాన్ని వారు ఉత్తర ఆఫ్రికాకు ఇతర యుద్ధరంగాలకు తరలించడమే దీనికి కారణం, 


270 భారత స్వాత ౦(తో వ్రద్యమ చ ర్నీత 


(2) (బ్రిటిష్‌వారి పై నకబలం. జహావ్‌.వాశిన-బేదుర్కొ. నుటకు శ క్తి లేనట్టిది, అందులోని 
సిపాయీలకు | బ్రిటిష్‌వారిపట్ల గాని భారత డేశంపట్లగాని అభిమానఐలేమ. వారు 'కూలిడబ్బులకు 
ఆశపడి యుద్దంచే'సే 


(3) వారిపై ఆధిపత్యం వహించిన వీటిష్‌ సేనానులు యుద్దవిద్యలో ను నై పుణ్యం 
లోను ఆ గడోణికి చెందినవారుకారు. యూరపుఖండంలోను, ఆ(ఫికాలోను సై న్యాధిపత్యాన్ని 
వహించుటకు సామర్ట్యంలేనివారు భారత డేశ సై న్యానికి అధిపతులు. ఆత్యధి కబలంతో దేశంపై 
దండె త్తదలచిన జపాన్‌ వారిని ఎదుర్కొనగల 'సామడ్జ్యం వారికిలేదు. 

(4) భారతదేశ సైన్యానికి ఆధిపతి ఆయిన వేవల్‌ జవసత్వాలు కోల్పోయి సైనిక 
చర్యలద్భాష్టాక వృద్దుడెనవాడు. 


(5) డేశరక్షణకు కావలసిన సామ ఎర్హ రం సైన్యాలకు లేకపోవడమేగాక, జపాన్‌ వారిని 
ఎదుక్కానుటలో వారికి ఆస క్రి కి కూడా లేదు. అమెరికావారి సె పై సికబలం, నొెకాబలం, విమాన 
బలం యుద్దంలో పాల్గొంటూ 4 ఉన్నవి. దానిఫలితంగా తుదకు  పహన్‌హత ఓడిపోవడం తధ్యం. 
తాము భారత దేశాన్ని 'రక్షించలేక పారిపోయినా యుద్ధానంతరం ఆమెరికావారు సింగపూరు, 
మలయా, బర్మా. భారత దేశాలను తమకు తిరిగి ఇచ్చివేయగలరు. ఈలాటి మనోవై ఖరి (బ్రిటిష్‌ 
వారిలో పూర్తి గా ఏర్పడి ఉన్నది. అఆందువేత నిలబడి జపాన్‌ వారిని ఏదుర్కొ_నడంలో వారికి 
ఎక్కువ ఆస క్రిలేదు. వారు అమెరికాకు నామమాత్రంగా మాతమే సహాయఎ చేయదలచి 
యున్నారు. అందుచేత అమెరికా రక్షణబలాలు._వాటితో (ప్రధానంగా విమానబలం-అధిక 


సంఖ్యలో భారతదేశానికి పంపడం అవసరం. రక్షణ విషయంలో టైటిషివారిపై ఎక్కు వగా 
ఆధారపడడం (పొజ్జత కాదు. 


(6) భారతీయులకు కటి టిష్‌ వాగ్గానాలపట్ల విశ్వాసంలేదు. నీ వారికి సహాయం 
చేయుటకు వారు ముందుకు రావడంలేదు. తమ క. పరిపాలనా విషయంలో జోక్యం 


కలిగించుకొని, యుద్ధానంతరం దేశానికి స్వాతంత్ర్యం లభించగలదని హామీఇచ్చినపక్షంలో 
Ces సహకారం లభిస్తుంది. (ప్రజల సహకారం లేనిదే దేశంలో యుద్ధాన్ని సాగించడం 


సాధ్యంకాదు, యుద్దంమూలంగా దేశంతో ధరలు విపరీతంగా “పెరగినవి. అనేక (పాంతాలలో 
తామపరిస్టితులు ఏర్పడినవి. ఈలాటి స్పితిలో వారు (బిటి జ పభుక్వానికి సహాయంచేయడం కల్ల. 


we) 


పై విధంగా రూసువెల్లు (ప్రతినిథులు భారతదేశంలో ఏర్పడిన (ప్రమాదకరములై న 
పరిస్థితుల గురించి ఏలాటి దాపరికము లేక ఆతనికి నివేవెంచినారు. (విటిష్‌ ఆధికారులు పార్ల 
మెంటుటోను భారత కాననసభలతోను ఉపన్యాఫాలద్వారా చేసిన (ప్రచారం నత్యదూరమనిన్నీ, 
వారు కాంగెసుతో రాజీచేసుకొని (సజల సహకారాన్ని సంపాదించడం అవసరమని అతడూ 
ఆమెరికాలోని ఇతర (పముఖులూ (గహించారు. రాజీవిషయంలో ఎంతటి (ప్రయత్నం సాధ్యమో 
అంతటి (ప్రయత్నం చేశారు. కాని యుద్ధకాలంలో ఇందుకుగాను చర్చిల్‌ (ప్రధానిని ఎక్కువగా 
ఒత్తిడిచేయడం రెండుదేశాల మధ్య చీలికలకు దారితీయవచ్చునని భయపడి తమ (ప్రయత్నాన్ని 
విరమించుకొన్నారు. దేశర క్షణార్భం తమ బలాలను ఆధిక సంఖ్యలో భారత దేశాసికి పంసడంతో 
తృ _ప్తిపడినారు. కాని దేశరక్షణకు కొవలసిన శక్తి సామర్హాలుగాని ఆస క్రిగాని, [బ్రిటిష్‌ వారికి లేదని 
వారు (గ్రహించడం 1942.44 మధ్య సంభవించిన పరిణామాలలో (ప్రాధాన్యం వహిస్తున్నది. 


క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో ఇతర పరిణామాలు 271 


2 


ఇడేకాలంలో డేశంళోని ఆర్థిక పరిస్టికులు మరింత దిగజారి 1913.14కో బెంగాలు 
రాష్ట్రంలో అంతకుపూర్వుం ఎన్నడూ సంభవించని క్షొమావికి దారితీసిండి. ధకలు విపకీతంగా 
పెరిగినవి. అవసర పదార్హాలకు.___వాటిలో ముఖ్యంగా తిండి గింజలకు...కొడత ఏక్పడిండె. 
పన్నులభారం పెరిగింది. 


క్‌ 


యుద్దానికి పూర్వం కొన్ని సంవత్సరాల నుండి ఆహాకపదాాలకు కొకత పక్టుడ 

సాగింది. జనాభా పెరుగుదలకు తగినటుగా ధానాఇలఉకా తి పెరగలేదు. వువరాయాని కం పపట 
గా ఖై త లి శభ అ 

(ప్రభుక్వం ఏలాటీ (శ్రద్ధను వహించలేమ. 1818 కు పూర్వం దేశం విదేశాలకు ఆహోర ధానా 


అను ఎగుమతి జేస్తూఉండేది ది. ఆటుతర్వాత కమకమంగా ఎగుమతులు తగ్గడమే గాక విచేశాల 
నుండి వాటిని డిగుమతి చేసుకొనవలనిన అవన=ం ఏర్పడింది. 19335 నుండి ఏయేట 14 లక్షల 
టన్నుల ధాన్యాలను డిగుమతి చేసుకోవడం జరిగింది. 


శ్‌ 
bn 
PA 
t 


1942 తో జపాన్‌వారు బర్మాను ఆకమిఎచిన కారణంగా ఆక డను 
బియ్యం దిగుమతులు ఆగిపోయినవి, ఈ గడ్తువకి కెస్టితి ఎదుర్కొనుటకు పలు పవంం వలాటి 


శ కొల! 
చర్యలను తీసుకొనబేదు. ఆవి తీసుకొన్న చ లలు వరిస్టికులసు మకి౨౩ క్షింగా కర శ 
జెంగాలు సరిహద్దు రాష్ట్రం క సా పాన్‌ వాది cass శ లక్షం చంగాబు కొపతం 


చేతను (పభుత్యం ఆక్కడ ఆనేక eg ధించిండి. 1941 నుండి వేట పంటలకు చాలా 
నష్టం సంభవిస్తూ వచ్చింది. కం'టోళ్ళ ఫలితంగా ఒక _పాంతాననుండి ఇంకొక హాంతానికి 

డు a] స్నా 
థాన్యాలర వాణా ఆగిపోయింది. లభించిన ద ధాన్యాలను సై సె షికుల నిమి త్తం వభుక ౩ కొనుగోలు 
చేయసాగింది. బర్మా, మలయా. సింగహూరుల నుండి పట అక్షల సంఖ లో డెంగాణుకు 
రావడంచేత వరలు విపరీతంగా పెంగిపోయినవి. 


దండెత్తి వచ్చే జపాన్‌వారికి ఏలాటి పడారాలు లభించకుండా చేయుటకు కొన్ని 
పూ 
_పొంతాలలో వంటలను పండించకాడని. పండిన పంటలనుకూడా నాశనం డేోయవనలసి-దని 
చ గ్‌ ల్‌ (| 
జలను ఆదేశించింది. దీనికడూలవాూ వఎలకం కలిగిన 


(Scorched earth Policy) ;పణిక2౦ [ప 

ష్టాన్ని భ_ర్తీచేయుటకు (పభుత్వం ఏలాటి చర్యలను తీసుకొనలేదు. చీనికితోడు వారి పడవంను 
వశ పకచుకొన్న డి. తూర్పు బెంగాలు జలమయ _పచేశం కాదడంచేత పజబు పడవల రోనే నివసిస్తూ 
ఉండేవారు. పడవుల సాధనాన చేపలుపటి జీ 


అకార పేటలో లు నను. వ గీ 
అము ఇటు యం అ py" fees దూ స? 


శి fa 


గులు వారికి సహాయపడినారు. వీటి అన్నిటి ఫలితంగా 1948 లో రాజ్టైమందంతటా కామం 
సంభవించింది. పభుత్వ అంచనా య 1943 జార డీసంబరుల మథ్య 15 లక్షల జనం 


అ మంది మరణించినట్లు అనవకారుల ఆంచనా. ఇటీ 


గ్ర 
6 
15 
ళం 
భే 
గ్ర 
భే 
ల 
[| 
bes 
ల 
(0 
అ 
క 
G 
fa 


973 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


వలి కోలంలో ఇంతటి ఘోరమైన క్షామం బెంగా గాలులోగాని దేశంలో మరియొక [పాంతంలోగాని 
సంభవించలేదు. ఇంతటి ఘోరం జరిగినా కేంద ద (పభుక్ణ్యం (విటన్‌ లోని (పభుత్వం దానిని 
గురించి పట్టించుకోలేదు. 

రాజకీయ కారణాల మూలంగా బ్రిటిష్‌ ప్రభుక్వంపై 1989 నుండి (ప్రజలు వహిం 
చిన డ్వేషభావం పై ఆర్థిక పరిస్థితులు కారణంగా మరింత పెరిగింది. యుద్దాన్ని సాగించడంలో 
పజల సహకారం సన్నగిల్లింది. 1812-44 లో (ప్రభుక్వం (ప్రకటించిన నివేవకలలో ఇది 
స్పష్టంగా కనుపి స్తున్నది. సామాన్య, పజలే గాక మామూలుగా (ప్రభుక్వంపట్ల థ్‌ _క్రీవిశ్వాసాలను 
(పదరి ంచే జమీందార్లు, గొప్ప భూస్వాము లు విరోధభావం వహించారు. బెంగాలు గవర్నరు కేసి 
(Cassey) రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షిస్తూ 1944 లో విద్యాధికులై న హిందువు లెవ్వరు 
'ప్రభుత్వంపట్ల సానుభూతిని చూపడంలేదని, విప్లవకారుల సంఖ్య తగ్గినా (ప్రజలందరికి వారి 
పట్ల ఆధిమానం ఉన్నదని తన విచారాన్ని వెలిబుచ్చాడు. శాంతిభద్రతలకై (ప్రభుత్వం తీసు 
కొన్న చర్యలను ఆమోదించేవా రెవ్వరు లేరని, మామూలుగా (ప్రభుత్వానికి సహాయం చేసేవా 
క్ష సహాయాన్ని మానుకొన్నారని ఉ త్తర్మపడేళ్‌ (ప్రభుత్వం (ప్రకటించింది. ais 

పభుత్వం కూడా ఈలాటి అథి ఉపాయాన్ని న్య క్త కం చేసింది. 
నూరు నూటయాభై సంవత్సరాల కాలం దేశాన్ని పాలించినవారిపై (ప్రజలకు విశ్వాసం 
గాని ఆభిమూనంగాని లేక పోవడం అధికారులకు కనువిప్పుగా పనిచేసింది. ఆలాటి (ప్రజలను 

జక బల(పయోగ సాధనాన ఆణచివేయడం సాధ్యంకాదనే భావం వారిలో బలపడింది, 
1912.44 మధ్య సంభవించిన పరిణామాలలో ఇదికూడా గుర్తించ దగినట్టిది. 


3 

942.44 మధ్య కాంగైెసుకు (ప్రత్యర్థి ఆయిన జిన్నా తన లక్షలను సాధించుకాన 
డంలో గొప్ప విజయాన్ని సంపాదించ గలిగాడు. అతని మొవటిలక్ష్యం పాకిస్తాన్‌ నిర్మాణం. 
ఇడి భవిష్య త్తు తుకు సంబంధించినట్టది. ఆతని రెండవలక్ష్య్యుం ముస్తి ౦లు ఆధిక సంఖ్యాకులుగా 
ఉండిన రాష్ట్రాలలోను తపక ముస్తి ంలీగు మం ట్రివర్షాలను 'స్తాపించి, వాటిపై సరిపాల 
నాధికారాన్ని సంపాదించడం. ఇది వ ర్రమాన కాలానికి సంబంధించినట్టిది. కాంగెసు కోరిన 
దేశ న్వాత రత్యాన్ని (ప్రతిఘటించడంలో (ప్రభుత్వానికి సహాయం చేయడం మూలంగాను, తన 
ఆశయాలను (ప్రభుత్వం కొనసాగించని పక్షంలో కాంగెసువలెనే ముస్తింలుకూడా (ప్రత్యక్ష 
చర లి రేకి డిగేపమాదం ఉన్నదని, సైన్యంలోని ముస్తి ంపివాయీలు తిరుగుబాటుచేసే (ప్రమాదం 
ఉన్నదని _ప్రభుత్వాన్ని భయపెట్టడం చేతను ఆతడు తన రెండు లక్యెలను నా 
గరిగినాడు. 

ఈ లక్ష్యసాధనలో (కిప్పు (పతిపాదనలు ఒక (పధానమైన మెట్టు. యుద్ధానంతర ౦ 
రాజ్యాంగ పరిషత్తు రూపొందించే రాజ్యాంగానికి కట్టుబడుటకు ఇష్టంలేని రాష్ట్ర్రాలు భారత 
సమాఖ్యనుండి విడిపోయి (ప్రత్యేక డుమినియన్‌లుగా ఏర్పడవచ్చునని (కిప్పు [పతిపాదనలు 
స్పష్టం చేశాయి. వీటిలో పాకిస్తాన్‌ (ప్రత్యేకంగా పేర్కొనబడక పోయినా రాష్ట్రాలకు సమాఖ్య 
నుండి విడిపోయే హక్కు ఉన్నట్లు గుర్తించబడింది. పాకిస్తాన్‌కు ఇదియే ఆధారం. బిటిష్‌ 


(పభుత్వం దీనిని గుర్తించడంచేత తన మొదటిలక్యాన్ని సాధిండడంలో జిన్నాకు విజయం 
అభించింది. 


క్వీట్‌ఇండియా ఉద్యమకాలంలో ఇతర పరిణామాలు 273 


రః సందర్భంలో మరికొన్ని విషయాలను గమనించడం అఆవనరం. కప్పు రాయ 
బారం నాటికి ముస్తింలు ఆధికసంఖ్యాకులుగా ఉండిన రాష్ట్రాలలోని (పజలుగాని ముఖ్యమంఎతులు 
గాని పాకిస్తాన్‌ నిర్మాణంపట్ల ఎక్కువ అభిమానం కలవారు కారు, వంజాబు ముఖ్యమంతి 
సికందర్‌ హయత్‌ ఖాన్‌ తనకు జిన్నా (ప్రతిపాదించిన ద్విజాతి పిద్దాంకంలో (హొందుపులా ఒక 
జాతి, ముస్తింలు ఇంకొక జాతి అనేది ద్విజాతి సిద్దాంతం) విశ్వానం బేదవి, పాందువులు 
ముస్టింల మధ్య సామరస్యం కుదరడం సాధ్యమని, పాకిస్తాన్‌ ఏర్పడిన పక్షంలో పంజాబులో 
హిందువులు. శిక్కు_లు అధికనంభ్యాకులుగా ఉండే (ప్రాంతాలు పంజాబునుండి విడిపోవడం 
తప్పదని, ఆ పరిస్థితులలో సంజాబుకు ప్రాధాన్యం తగ్గిపోగలవని, ఆంముచేక పాకిరాన్‌ 
నిర్మాణం వాంఛనీయం కాదని వె(సాయికి తెలియవరవాడు. జెంగాలు ముఖ్యమ్మతి హక్‌ 
సిందురాష్ట్ర ముఖ్యమం;తి ఆల్లాబిక్షు ఈలాటి అభి పాయాలనే వ్యక్తంచేశారు. ఈ ముఖ్య 
మంతులు ముగ్గురు కలిసి, హిందువులు ముస్తింలు ఒక జాతివారనే భావంతో డేశ స్వాతం 
(త్యానికి పాటుబడడం క ర్రవ్యమని (ప్రకటనను చేశారు; కావి ఆవికారకంరో ఉండిన ముఖ్య 
మంతుల ఆభిప్రాయాలను పెడదెవిని బెస్ట్‌, ఏలాటి ఆధికారంలేని జిన్నాయొక్క. అభిప్రాయాన్ని 
(పభుత్వం గుర్తించడం మూతాన రాజకీ మాలలో జిన్నామాట మాకమే చెల్పగలవనే ఆధి 
(ప్రాయం ముస్లింలలో వ్యాపించింది. దీనిఫలితంగా అకడు వారికి ఏకెక నాయబడై నాడు. 
ఆతని ఆధ్వర్యంలోని నీగు ముస్తింల ఆభిపాయాలను వ్య క్రఎచేయగల ఎకైక నన్హగా 
రూపొందింది. ఇది జిన్నాకు గొప్ప గర్వకారణ మైంది. 


కాని ఆధికారులఅందరు పాకిస్థాన్‌ నిర్మాణంసట్ల అభిమానం కలవారని ఆనుకౌనడం 
పొరబాటు. యుద్దకాలంలో ముస్తింల సహాయాన్ని నంపాదిుచుటకు ఆది ఒక సావనంగా వారు 
వినియోగించినా, పాకిస్థాన్‌ నిర్మాణం మూరాన దేశ భవిష్య త్తుస భంగం కలు"పకుందని 
వె(సాయి లింలిత్‌గో [343 డిసంబకుతో ఒక ఉపన్మాసఎకో తన ఆభిపాయాన్ని వ్యక్తం 
చేశాడు. భారతదేశం భౌగోళికంగా ఒక సమైక్యకగల దేశం ఆని, రాజకీ యంగా దాఏని విభాగం 
చేసిన పక్షంలో ఆంతర్జాతీయ రంగంలో దానికి ఉండదగిన ప్రాధాన్యం తగ్గిపోగలవని ఆకడు 
భావించాడు. ఆ నాడు సై న్యాధిపతిగా ఉండిన వేవల్‌ మాడా డేశంలో టన ఏక*తిన 
పక్షం లోసైః న్యంకూడా రెండు భాగాలుగా విడిపోయి, చేశర క్షణ re ప్‌ 
అపకు. కొందరితో ఈలాటి అభి పాయాలు ఉండినా ది. ష్‌ పభుక్ణం ఉప్పు పతిరాడనల 
ద్వారా పాకిస్తాన్‌ నిర్మాణానికి అంగీకరించడం విచారించవగిన వి 
తాత్కాలిక _పయోజనాలు సంపాడించడలచి ఈలాటి అవాంఛనీయమైన చేశవిచి 
దించింది. 


జిన్నాయొక్య. రెండవలక్ష్యం ముస్తింలు అధికనఎ షప్రాాలలోను 

ఆసాంతోను ముస్తి ంలీగు మంత్రివర్షాలను స్టాపించడం. ఇది కొనసాగుటకు స. సహ 

కారం ఆవనరంందానిని సంపా పెంచుటకు ముదటిమెస్టుగా కాంంగెను. కమిటీ బొంబాయిలో 

క్విట్‌. ఇండియా తీర్మానాన్ని చేసినవెంటనే దీనిఉధైశం దేశంలో హిందువుల ఆధి కారాన్ని 

స్థాపించడమని, ఆది ముస్తి ౦లకు (ప్రమాదకరమని, ఆందుదేక తిరుగువాటు ఉద్యామంలో 

ముస్లి ౦లు పాల్గొనరాదని ఒక ప్రకటనను చేశాడు. ఇది ప్రభుత్వానికి సంకతృష్తిని కలిగించింది. కాని 
18 


ట్టి 
ఆ) 

ల 
గ్గా 
{i 

bn 
Ch 


974 భారత స్వాతంత్రోద్యమ చరీత్ర 


డినంబరులో పాకిస్థాన్‌ నిర్మాణాన్ని విమర్శిస్తూ వె(స్రాయి చేసిన (ప్రసంగం ఆతనికి ఆ(గహాన్ని 
కలిగించింది. దానికిజవాబుగా ముస్తి ంవీగు కరాచీలో సమా వేశ మై నె వె(స్రాయిఉపన్యాసాన్ని ఖండిస్తూ, 


పాకిస్తాన్‌ నిర్మాణం పన ంతో 10 కోట్ల ముస్లి ౦లు ౨ (పత్యక చర్యతోకి దిగే (ప్రమాదం 
ఉన్నదని తీర్మానించింది. ఇంతేకాదు. భారత సైన్యంలో 64 శాతం ముస్తిం సిపాయీలు 


ఉన్నారని, వారందరు పాకిస్టాన్‌ నిర్మాణాన్ని కో రెవారని, ప్రభుత్వం ఆ కోరికను నిరాకరించిన 
పక్షంలో వారు కూడా తిరుగుబాటుచేపే ప్రమాదం ఉన్నదని జిన్నా బహిరంగ (పకటన చేశాడు. 


వా న్తవానికి సైన్యంలో ముస్తి ౦ల శాతం 84 మాత్రమే. ఇంతేగాక సె నికులలో రాజకీయాల 
పట్ల ఏ ఏలాటి ఆస క్‌ లేదు. ఈలాటి పరిస్థితులలో జిన్నా బెదరింపులు అర్హరహితములని 
(ప్రభుత్వానికి తెలిసినా తాత్కాలికంగా అతని రండవ లక్ష్యాన్ని సాధించడంతో ఆతనికి సహాయం 
చేయ నిర్హయించుకొన్నది. 

దెంగాలు ముఖ్యమంతి హక్‌ను రాజీనామా చేయవలసిందిగా గవర్నరు నిర్బంధించి 
లగు మంతతివర్షాన్ని 1848 మార్చి లో స్తాపించాడు. ఆసాంలో కాంగెస్‌తోకలిసి 

మంత్రివర్గం ఏర్పాటుకు కొండరు న నాయకులు (ప్రయత్నించగా శాసన సభలోని 
భ్యులను నిర్భంధించి, ఆ పైయత్నం కొనసాగకుండా గవర్నర్‌ కుటలుపన్ని 
దుస్టింరిగు మంత్రివర్గాన్ని స్థాపించాడు. ఈ కుట్రలలో బెంగాలు ఆసాం శానన సభలలోని 
యూరోపియన్‌ సభ్యులు గొప్ప పాతను వహించారు. సింధురాష్ట్ర ముఖ్యమం తతి యుద్ద 
ర్య కవమాలతో (ప్రభుత్వంతో పూర్తి రిగా సహకరించినా కాంగసు ఆశయాలపట్ల అభిమానాన్ని 
వ్యక్తంచన్నూ, (ప్రభుత్వం అనుసరించిన దమన విధానాన్ని ఖండించి, తన బిరుదులను త్యజించి 
నాడు. కారణంగా సింధు గవర్నరు ఆతనిని అధికారాననుండి తొలగించి ముస్లిం లగు 
జ. మ 1842 అక్హైోబరులో స్టాప్‌ ుంచాడు. వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో అబ్దుల్‌ 
గవఫర్‌ ఖాన్‌ మొదలై న అ (గెసువారు. నిర్పంధంలో ఉంచబడిన కారణంగా ముస్తి౦ లీగు 
మం(త్రివకం ఆధికారంలోకి రాగలిగింది. పంజాబులో 1942 డిసంబరులో పికండర్‌ gam 
భాన్‌ మరణించాడు. ఆతని పార్టీకి చెందినవారు శాసనసభలో అధిక సంఖ్యాకులుగా ఉండినం 
దున దయుస్తిం రిగు మం్రివర్షం. అధికారంలోకి రాలేకపోయింది. కాని [కమ [కమంగా ఆ 
పార్పైలోనివారు కొందరు లీగుపట్ల అభిమానం కలవారయ్యారు. దీని ఫలితంగా లీగు మంత్రి 
వర్గం అధికారంలోకి రాలేకపోయినా జిన్నా పలుకుబడి పెరిగింది. పంజాబు గవర్నరు లీగుకు 


జ gd 


¥ 


ఈ విధంగా 1944 పారంభం నాటికి బెంగాలు ఆసాం, పిందు, వాయవ్య సరిహద్దు 
రాష్ట్రాలలో వ్‌్‌స మ మం్శత్రివర్గాలు ఏర్పడినవి. పంజాబులో లిగు మం (తివర్షం ఏర్పడకపోయినా. 
దాని పలుకుబడి పెరిగింది, అందుచేత ఈ ఆయిదు రాష్ట్రాలలో జిన్నా తన అధికారాన్ని 


ప్రాపించి, తన రెండవ లక్ష్యాన్ని కూడా సాధించగలిగినాడు. ఈ కాలంతో కాంగెసు నాయకు 
'లందరు నిర్బంధంలో ఉండడంచేత జిన్నాతో పోటీ చేయగలవా రెవ్వరు లేకపోయినారు. ఇది 


కూడా అతని నాయకత్వాన్ని విధానాలను బలసరచడం౦లో ఒక సాధనమైంది. 1844 ఆఖరుకు 
ముస్సిం లీగు కాం(గెసుతో తులతూగగల సంస్థగా రూపొందింది. 1944 లోను అటు తర్వాతను 
దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రభుత్వం సాగించిన సం[ప్రతింపులలో ఈ రెండు 
సంస్థలు మాత మే (ప్రాధాన్యం వహించాయి. 1942.44 మధ్య సంభవించిన పరిణామాలలో 
రీగుకు ఈలాటి (ప్రాధాన్యం లభించడం గుర్తించదగిన విషయం, 


క్విట్‌ ఇండీయా ఉద్యమకాలంలో ఇతర పరిణామోలు 275 


ఈ కాలంలో కాంగెసు ఆరణ్యవాసంలో అజ్ఞాతంగా ఉండిన కారణంగా లీగు 
ఆశయాలను (పతిఘటించే అవకాశందానికి లేకపోయింది. కాని సావర్కార్‌ నాయకత్వంలోవి 
హిందమామహోానభ్యపతిఘటించే పాతను వహించింది. 1842 డినంబరుతో ఆడి సావర్కార్‌ 
అధ్యక్షతన కాన్‌పూరులో సమావేశమై ముస్తింలు ఒక జాతివారు కారని, వారు ఒక అల్బ 
సంఖ్యాక వర్షము మాత్రమే ఆని, అన్ని దేశాలలో ఆల్పసనంభ్యాకులకు ఉండే హక్కులకు 
మాత్రమే వారు అర్హులని, దేశ విభజనద్వారా పాకిస్థాన్‌ నును కోరడం ఒక శరీరాన్ని ఛేదెంచ 
డంవంటిదని, హిందువులు ఆలాటి డేశ దోహా చర్యలకు ఎన్నడు సమ్మతింపజాలకని తీర్మావిం 
చింది. కాని ఈ తీర్మానం లీగుపై నగాని [పభుక్వంపై నగాని ఏలాటి ప్రభావాన్ని వహించలేదు. 
దేశంలో హిందూ మహాసభకు ఎక్కువ పలుకుబడి లేదు. ఆది మాటలతో తృప్తిపడిన సంస్థ 
మాతమే. తన తీర్మానాలను ఆచరణలో పెట్టుటకు కావలసిన చేతలలోకి డిగినట్టిదికాదు. 


4 

అహింసా తత్వంలో విశ్వాసంలేనివారికి స్వాతంత్రోద్యమంలో పాల్గొనుటకు 
క్విట్‌ ఇండియా ఉధ్యమం గొప్ప ఆవకాశాన్ని కల్పించింది. మొదటినుండి విజ్నవ వర్గావికీ 
చెందినవారికి రైళ్ళను ఆటకాయించడంలో ఎక్కువ అనుభవం ఉండేది, ఉద్యమంల్‌ కో వారు పారా 
నడం మూలంగా రాకపోకల సౌకర్యాలకు సమాచార సౌకర్యాలకు గొప్ప అవరోధం కలిగింది. 
(పభుత్వం అనుసరించిన హాంనా విధానాన్ని హింసతో (ప్రతిఘటించడం ఉత్తమ విధానమని 
వారు విశ్వపించారు. 

సుబాష్‌ చందటోసు ఈ వర్గానికి చెందినవాడు. ఇతడు సింగపూరు మలయాలలో 
జపాన్‌ వారి సహాయంతో ఒక జ్ర జాతీయ “సైన్యాన్ని (Indian National Army} 
నిర్మాణంచేసి, డాని సాధనాన భారతడేశంలోని _విటిష్‌ పరిపాలకులతో సాయిధ పోరాటాన్ని 
1944.45 లో సాగించాడు. ఈ పోరాటం విఫలమైనా డేశ స్వాతంతోగ్టిడ్యమంపై గొప్ప 
ప్రభావాన్ని వహించి 1917 లో ప్రటిష్‌వార ఆధకారాన్ని వడలుకౌని డేశాననుండి _ వెళ్ళి పోవ 

నై న 


వాలే వ్‌ అపు కో చా 
డంలో i లా వనంగా అద ర ద 
క 


గా 

జాధిపాయాలకు ఆనుగుజణంగా 
కాంగెను ఏలాటి తీర్మానాన్ని చేయలేదు. తర్వాత ఏక్ప్వాడిగ తుల he 
బోసు అధ్యక్ష పదవికి రాజీనామాచేసి, ఫార్వుర్టు బ్లాకు ఆనే 
యుద్దం (పారంభం కాగానే దేశమందడంతటా సంచారంచేపి, 
లను (ప్రకటించి, 1940 ఏప్రిలులో sa ఘన ఉద్యమాన్ని పాకంధించాడు. చీని ఫలితంగా 
(పభుత్వం అతనిని నిరాంధించింది. క*ంధంలో తన జీవితాన్ని వ్యకపుచ్చడం 
ఆశయంకాదు. విడుదలకై నవంబరు ఏ8ిన sens వహించాడు.డిసెఐబరు 5న _వభుత్వం 
ఆయనను విడుదలచేసి స్వగృహంలోనుంచి బయటకు రాకూడదని ఆడేశించింది, 


ppv 
(9 
ట్య 
7 
ల 
tp 


276 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


కాని 1941 జనవరి 17 న ఆయన ఇంటినుండి తప్పించుకొని, మారువేషంతో 
(పయాణంచేసి మొదట కెబూలుకు. తర్వాత మాస్మోకు వెళ్ళి, తుదకు మార్చి 28న జర్మన్‌ 
రాజధానిమైన బెర్లిన్‌ చేరాడు. 


జర్మన్‌ ఆధికారులు ఆయనను గౌరవించి, ఆయన చేసిన సూచనలలలో రెంటికి 
ఆంగీకరించి. మూడవ సూచనను తిరస్కరించారు. బెర్లిన్‌ నుండి భారత (పజలను ఉద్దేశించి, 
(బ్రిటిష్‌ పరిపాలకులకు విరుద్ధంగా రేడియో (ప్రసారాలు చేయడం, జర్మన్‌ సైన్యాలకు ఖై దీలుగ 
వశపడిన భారత నెనికులను ఒక సైనిక దళంగా నిర్మాణంచేపి, భారత దేశంలోని వాయవ్య 
సరిహద్దులలో తిరుగుబాటు సాగించుటకు దానిని వినియోగించడం... ఈ రెండు సూచనలకు 
జర్మన్‌ ఆధికారులు అంగీకరించారు. కాని భారతదేశం న్వతం తదేశంగా రూపోందించడంలో 
సహాయం చేయుటకు.ఇది ఆయన చేసిన మూడవ సూచన._..వారు అంగీకరించలేదు. ఆయన 
దృష్టిలో ఈ మూడవ సూచనే ఎక్కువ (ప్రాథాన్యాన్ని వహించినట్టిది. దీనికి వారు ఆంగీకరిం 
చక పోవడం ఆయనకు చాలా ఆశాభంగాన్ని కలిగించింది. ఆయినా కొన్ని నెలలపాటు బెర్లిన్‌ 
నుండి భారత (పజలకు రేడియో (ప్రసారాలు చేశాడు. 8000 సైనికులతో కూడిన ఒక భారత 
పై నికడళాన్ని నిర్యాణం చేశాడు, 


ఈమధ్యకాలంలో (పాచ్య, ఆగ్నేయ ఏషియాలలో జపాన్‌వారు ఆమొరికాతోనూ 
ఇతర పాళ్చాత్య దేశాలతోను యుద్దాన్ని (ప్రకటించి, వాటి వశంలో ఉండిన దేశాలను ఆక్ర 
మించడం ఆయనకు తెలిపింది. ఈ పరిస్టి తులలో జపాన్‌కు వెళ్ళి, జపాన్‌వారి సహాయంతో 
భారతడేశ విము Ec సాయుధ పోరాటాన్ని సాగించుటకు ఆయన నిశ్చయించు కొన్నాడు. 
ఆయన నిర్ణయం ఆచరణ సాధ్యంకావడం లో ఏషియాలో సంభవించిన మరికొన్ని పరిణామాలు 
ఆయనకు అనుకూలించే చినవి, 


జపాన్‌ యుద్ధంలో _పవేశించి త్వరితగతిని అమెరికాను ఇతర పాళ్చాత్య దేశాలను 
ఓడించి, వారి వశంలో ఉండిన దేశాలలో అనేకాన్ని స్వాధీనపరచుకొనడం, (ప్రాచ్య 
ఆగ్నేయ ఏషియా డెళాలలో నివసిస్తూ ఉండిన ౨౦ లక్షల భారతీయులపై గొప్ప (పభావాన్ని 
వహించింది. కథమ (ప్రపంచ సంగామ కాలంలో విదేశాలలో నివసిస్తూ ఉండిన భార తీయులు 
గధర్‌ పార్తీ అధ్వర్యాన జర్మన్‌ల సహాయంతో సాయుధ పోరాటాన్ని బ్రిటిష్‌వారికో సాగించుటకు 
చేసిన ప్రయత్నం వారి సృ్యతిపథంలో మెలగ సాగింది. అదే విధంగా రెండవ (పపంచ 
సంగ్రామ కాలంలో జపాన్‌వారి సహాయంతో దేశవిముక్రిక సాయుధ పోరాటాన్ని సాగించ 
డం తమ కర్తవ్యంగా వీరు భావించారు. వీరికి జపాన్‌లో నివపిసు స్తున్న రాష్‌విహారీటోసు 
నాయకుడయ్యాడు. ఇతడు 1805 తర్వాత బెంగాలులోను ఉత్తర భారతంలోని ఇతర రాష్ట్రాల 
లోను సాగిన విప్లవ ఉద్యమంతో ఘనమైన పాత్రను వహించినవాడు. 1815 లో ఇతడు 
(విటిష్‌ అధికారులకంటబడక తప్పించుకొని జపాన్‌కు వెళ్ళి, జపాన్‌ వనితను వివాహమాడి, 
జపాన్‌ పొరుడుగా ఆదేశంలో స్టిరపడినాడు. కాని అతనిలోని దేశ స్వాతంత్ర్యాఖిమానం 
ఎంతమాత్రం తగ్గలేదు. తన చిరకాలవాంఛ ఫల ప్రదమగుటకు తగిన తరుణం ఆసన్నమెనదని 
భావించి, ఏషియా ఖండంలోని వివిధ దేశాలలో నివసిస్తున్న భారతీయుల (ప్రతినిధులతో 
కూడిన ఒక సమావేశాన్ని మార్చి 28.80న టోకియోలో జరిపాడు. ఆ సమావేశం దేశవిము కికె 


క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో ఇతర పరిణామాలు 27 


రాష్‌బిహారిబోసు నాయకత్వాన భారత స్వాతంత్ర్య సంఘం (126121 Trdep endence 
League) ఆనే పేరుతో ఒక సంఘాన్ని నాపించుటకు, పాయుధపోరాటాన్ని సాగించుటకు 
ఒక భారతీయ సైన్యాన్నీ నిర్మాణం చేయుటకు తీర్మానించింది. ఆటు తర్వాత జూన్‌ 15.22 లో 
టోకియో సమావేశానికంటె గొప్ప సమావేశం బాంకాక్‌ నగరంలో జరిగింది. ఈ సమావేశం 
ఆనాడు జర్మనీలో ఉన్న సుభాష్‌ చంద్రబోనును ఆహ్వానించుటకును, స్వాతంత్ర్య సంఘానికి 
అతనిని అధ్యక్షునిగా చేయుటకును తీర్మానించింది. కావి ఆయన 1948 జూన్‌ 18కుగాని జర్మనీ 
నుండి టోకి యోకి రాలేదు. 


ఈ మధ్య కాలంలో జపాన్‌ సింగపూరు మలయాలను వశపరచుకొని బర్మాపై 
దండెత్తుటకు పిద్దంగా ఉండినది. మలయాలోను పింగపూరులోను భారత పై న్యంలోని సిపొాయీలు 
సుమారు 50, 000 జపాన్‌ వారికి ఖై దిలుగా వశపడిపోయినారు. ఆలాగు వశపడినవారిలో 
సె న్యాధికారిగా కృషిచేసిన మోహన్‌పింగు ఒకడు. ఆయన స్వాతంత్య సంఘ నిర్మాణం 
చేయదలచిన సైన్యాధిపతిగా ఉండుటకు అంగీకరించాడు. జపాన్‌వారు భారత ఖైదీలను ఆతని 
వశం చేశారు. ఆయన (ప్రధమంలో వారినుండి 16000 మందిని ఎన్నుకొని జాతీయ సైన్యాన్ని 
నిర్మాణం చేశాడు. [కమ క్రమంగా దానిని 40,000 కు పెంచదలచాడు; కాని జపాన్‌వారు 
థానికి సమ్మతించలేదు. ఇతర విషయాలగురించికూడా ఆయనకు జపాన్‌ అధికారులతో 
అభిప్రాయభేదాలు పొడచూపినవి. ఇంతేగాక స్వాతంత్ర్య సంఘకార్యకర్తలుకూడ కొన్ని 
విషయాలలో ఆయనతో ఏకీభవించలేక పొయ్యారు. ఈ పరిస్టితులుఫలిత ౦గా మై న్యాధిపత్యా 
ననుండి ఆయన తొలగింప బడినాడు, పైన్యంనిర్మాణమైనా అది ఏలాటి కార్యక్రమాలను 
సాగించలేని స్టితికివచ్చింది. 


సుభాష్‌ రాకతో పరిస్థితులన్నీ చక్క_బడినవి. టోకియో చేరగానే ఆయన జపాన్‌ 
(పధాని చోజోను కలుసుకోన్నాడు. భారత దేశాననుండి (టిటిష్‌వారిని తొలగించి, భారతీయులకు 
సంపూర్ణ స్వాత౦[,త్యం లభించడంలో జపాన్‌ సహాయపడగలదని (పధావి సుభాష్‌కు వాగ్దానం 
చేయడ మేగాక జపాన్‌ శాసనసభలో బహిరంగ (ప్రకటననుచేశాడు. హిట్లరు నమ్మతించవి 
ఆశయసిడ్డికి టోజో సమ్మతించడం సుభాష్‌కు ఎంతో సంతోషాన్ని కలిగించింది. తన ఉద్యమం 
సఫలంకాగలదనే విశ్వాసం సుభాష్‌కు కలిగింది. 


ఆయనరాగానే రాషవిహారిటబోసు తన అధ్యక్షపదవికి రాజీనామాచేశాడు. అతని 
స్థానంలో సుభాష్‌ స్వాతం్శత్యసంఘానికి అధ్యకుడై, సింగపూరులో ఒక తాత్కాలిక భారత 
ప్రభుత్వాన్ని (Provisional Government) స్టాపించాడు. దీనిని జర్మనీ, ఇటలీ, జపాన్‌ 
మరికొన్ని దేశాలు గుర్తించినవి. పరిపాలనా కార్యక్రమాలు సౌష్టవంగా సాగుటకు ఒక మంత్రి 
మండలిని ఏర్పాటుచేశాడు. చాటర్శీ ఆర్థికళాఖపైన, అయ్యర్‌ (ప్రచారళాఖపైన, లజ్మీస్వామి 
నాధన్‌ స్తీలళాఖపై న ఆధ్వర్యం వహించారు. 

జాతీయ సైన్యాన్ని 40,000 కు పెంచుటకు జపొన్‌వారు ఆంగీకరించారు. దానికి 
సుభాష్‌ అధిపతి అయినాడు. సైనికదళాలలో ఒకదానికి గాంధీదళమని; ఇంకొకదానికి నెహూ 
దళమని, మూడవదానికి అజాద్‌ దళమని పేరుపెట్టాడు. [త్రివర్ణపతాకం జాతీయపతాకంగా 
గుర్తించాడు, హిందూస్థాసీభాషను అది కారభాసషగా చేకాడు. కనాతులభో ఇంన్నిషము మాటలకు 


272 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


బదులు హిందూస్థానీ మాటలను వాడవలపిందిగా ఆడేశించాడు. “ఛలో ఢిల్లీ” (ఢిల్లీకి వెళ్ళండి) 
ఆనేడి సైనిక నినాదంగా రూపొందింది. 


సుభాష్‌ ను తాత్కాలిక (ప్రభుత్వానికి అధినేతగాను, సై న్యాధిపతిగాను గుర్తించి 
జపాన్‌ అధికారులు తాము అంతకుపూర్వం వశపరచుకొన్న అండమాన్‌ నికోబార్‌ ద్వీపాలను 
ఆతని స్వాధినంచేశారు. స్వతంత్ర భారతంలో [ప్రధమంగా తాక్కాలిక (పభుత్యవశంలోకి 
వచ్చినప్రాంతం ఇదే. 


జపాన్‌వారితో కలసి భారతదేశంలోని (బ్రిటిష్‌ సై న్యాలను ఎదుర్కొనే ఉద్దేశంతో 
సుభాష్‌ పై నన్నాహాలన్నిటనీ చేసి, దానికి అనుగుణంగా సె నికశిక్షణకు ఏర్పాటులుచేళాడు. 
కౌని _పధమంలో జాతీయసై న్యదళాలతోకలసి భారత దేశంపై తన దండయాత్రను సాగించుటకు 
జపాన్‌ అంగీకరించలేదు. జపాన్‌వారివలె భారతసై నికులు సౌష్టవంగాను నై పుణ్యంతోను 
యుద్దంచేయలేరని, వందలాది సంవత్సరాలుగా బిటిష్‌వారితో 'సహకరించినవారు వారిపై 
తిరుగుబాటుచేయుటకు పిద్ధపడరని భావించి తమ సై న్యాలుమాతమే దండయాత్రలో పాల్లొన 
వలసినట్లుగాను, తమ వశంలోకి వచ్చిన పోరకారిను తాత్మా_లిక (ప్రభుత్వానికి స్వాధీనపరచ 
వలసినట్లుగాను వారు నిర్ణయించారు. కాని సుభాష్‌ దీనికి అంగీకరించలేదు. తన డేశ విముకికి 
తన సైన్యాలు పోరాడడంమా(త్రమే గౌరవకరమని, జపాన్‌వారు అందులో సహాయసడవచ్చునే 
గాని, పోరాటమంటూ వారు సాగించడం భారతీయులను చిన్నపుచ్చడమే అని గట్టిగా వారిం 
చాడు. కొసకు వారు వారి నిర్ణయాన్ని మార్చుకొని దండయా(త్రలో భారతదళాలు పాల్గొనుటకు 
అంగీకరించారు. 


1944 ఫిబ్రవరి 4న దండయాత్రలో పొాల్గొనవలపిన సైనికదళాలు రంగూన్‌ను 
వదలి, అనేకమైళ్ళు ప్రయాణంచేసి, మార్చి మధ్యన ఒక (బిటిష్‌దళాన్ని పూర్తిగా ఓడించి 
కలాడన్‌ నదితీరాన్ని (£212 రము చేరారు. అక్కడినుండి జపాన్‌వారితో కలసి పాలెట్వా 
అనే స్థావరాన్ని చేరి, అక్కడ ఇంకొక టైటిష్‌సై న్యాన్ని ఓడించి, దానిని వశపరచుకొన్నారు. 
తర్వాత (క్రమక్రమంగా మరికొన్ని మెళ్ళు (పయాణంచేసి, భారతదేశాన్ని (పవేశించి, మే నెలలో 
మౌడక్‌ (Mంఇరంట్రఅనే స్థావరాన్ని వశపరచుకొన్నారు. ఇక్కడ జరిగిన యుద్ధంలో ట్రటిష్‌ 
es మరణించారు, తక్కి_నవారు మందుగుండు సామానులను ఆతుల వదలి 

లాయితులై నారు. ఈ విధంగా విజయాన్ని సాధించి భారతదేశంలో జాతీయసై న్యం అడుగు 
జకం. -సెన్‌కులకె ంతో గర్వకారణమైంది. 


కాని మౌడక్‌ కు ఆయుధాలను ఆయుధసామా(గిని చేరవేయుట _ కష్టసాధ్య మైంది. 
ఆది కారణంగా జపాన్‌ సై నికులు దానిని భాశీచేయవలసిందిగా సిర్ణయించుకొన్నారు. కాని భారత 
సైనికులు దానికంగీకరించలేదు. వారు సెప్టంబరువరకూ ఒకపటాళంతో దానిని రక్షించారు, 
దానికి ఆధిపత్యం వహించిన సురాజ్‌ మల్‌ (క్రింద పనిచేయుటకు ఒక జపాన్‌పటాళంకూడా అంగీక 
రించింది. పరాయివారి ఆధిపత్యంలో జపాన్‌ సై నికులు పనిచేయడం ఇదే మొదటిసారి. అప్పటికి 
జపాన్‌ వారికి భారత'ఫై నికుల యుద్దకౌశలంలో విశ్వాసం కుదిరింది. 


బర్మాలో 4 _త్రరభాగాన (పయాణంచే సున్న తక్కిన భారత వై నికదళాలు జపాన్‌ 
వారితో కలిసి ఉపాంత 3 నాగపాంతానికి (ప్రధాన పట్టణమైన కొహిమా (£0hima) ను నళ 


క్విట్‌ ఇండియా ఉద్యమకాలంలో ఇతర పరిణామాలు 270 


పరచుకొని అక్కడి కొండపైన జాతీయజండాను (ప్రతిష్టించారు. ఇంకొకదళం మణిపూరులోని 
ఇంఫాల్‌ (Imphaly నగరాన్ని ముట్టడించింది. చుట్టుపక కాలా (బిటిష్‌ గొరిల్లాదళాలు యుద్ధాన్ని 
సాగిస్తూ వచ్చాయి. వాటిని ఎదుర్కొని గాంధీదళం గొప్పవిజయాన్ని సాధించింది. 


కాసి అప్పటికి యుద్ధపరిస్టితులు జపాస్‌వారికి [ప్రమాదకరంగా పరిణమించాయి. 
అమెరికన్‌లు పసిఫిక్‌ సము[ద్రంలో జపాన్‌నారి వశంలో ఉండిన (ప్రదేశాలన్నిటిపై దందెత్తి 
అనేక(పదేశాలను వశపరచుకొన్నారు. భారతడేశంలోను బర్మాలోను ఉండిన జపాన్‌వారి 
విమానదళాలు పసిఫిక్‌ మహాసము[ద (ప్రాంతానికి వెళ్ళిపోయినవి. విమానదళాలులేక భారత 
దేశంలోని అమెరికన్‌ సైన్యాలను బ్రిటిష్‌సై న్యాలను ఎదుర్కొనడం కష్టసాధ్యమైంది. భారత 
దేశంలో జూన్‌ 1944 వరకు వశపరచుకొన్న స్థావరాలకు యుద్దసామా(గిని ఆయుధాలను చేర 
వేయడం సాధ్యంకాలేదు. అందుచేత ఆ స్థావరాలను ఖాళీచేసి, బర్మాకు వెళ్ళిపోవడం తప్పింది 
కాదు. యుద్ధ పరిస్థితులు ఈ విధంగా మారడంచేత 1944 జూన్‌ వరకు జాతీయసై నికదళాలు 
సాధించిన విజయాలు నిరర్ణకములై_నవి. 


1944-45 శీతాకాలంలో (బిటిష్‌వారు బర్మాపై దండెత్తగలిగినారు. మే 1945 లో 
వారు రంగూనును వశపరచుకొనడంతో అక్కడ సమీకరింపబడిన జాతీయ పైనికదళాలన్నీ 
వారికి లొంగిపోవలసి వచ్చింది. వారందరు తిరిగి ఖై దీలయ్యారు. ఇదివరలో (1942 లో 
వారు జపాన్‌వారికి ఖై దీలుకాగా ఇప్పుడు వారు (బ్రిటిష్‌వారికి ఖై దీలయ్యారు. ఇంతటితో సుబాష్‌ 
బోను నాయకత్వంలో సాగిన భారత స్వాతం(త్య పోరాటం ముగిసింది, 


కాని అప్పటికికూడా సుబాష్‌ నిరాశచెందలేదు. తన అనుచరులు కొందరితో 
టోకియోకి వెళ్ళీ, జపాన్‌వారి సహాయాన్ని సంపొదించదలచాడు. ఆతికష్టంమీద పై గాన్‌ చేరి 
ఒక జపొన్‌ విమానంలో తానూ ఇంకొక భారతీయుడూ టోకియోకు _పయాణం సాగించి 
ఆగస్టు 18 న ఫార్మోసా ద్వీపంలోని "టెపేను (Taipei) చేరారు. అక్కడనుంచి రాతి 14.80 
గంటలకు విమానం బయలుదేరింది. కాని వెంటనే అది మంటలపాలై కూభిపోయింది. సగం 
కాలిన శరీరంతో సుభాష్‌ బయటపడినాడు. వెంటనే ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. కాని 
లాభంలేక పోయింది. ఆసుపత్రిలోనే ఆయన మరణించాడు. అధికారులు మృతదేహానికి దహన 
(క్రియలు జరిపారు. కాని ఆయన మరణించలేదని, మంచూరియాలోని రషియన్‌లు ఆయనను 
వశపరచుకోని, ఆయన జర్మన్‌ పక్షపాతి కావడంచేత ఫై దీగా సై వీరియాకు పంపారని, ఇప్పటక్‌ 
కూడా సజీవిగా ఉన్నాడని ఒక కట్టుక ధ (పచారంతోకి వచ్చింది. స్వరాజ్యం లభించిన తర్వాత 
జాతీయ పభుత్వం ఈ ఉదంతంలోని సత్యాసత్వాలను నిర్ణయించుటకు ఒక కమిటిని నియమిం 
చింది. కమిటీలోని అధికసంకథ్యాకులు ఆయన మరణించినట్లు నిర్జారణ చేసినా కొందరు దీనితో 
ఏకీభవించలేదు. ఇప్పటికికూడా దీనిని గుణించి వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నవి. 


ఆయన మరణాన్ని గురించి వాదోపవాదాలు జరుగుతూఉన్నా భారతస్వాతం(త్యో 
ద్యమ చరిత్రలో ఆయనయొక్కయు, ఆయన నిర్మాణంచేసిన భారతజాతీయ సై న్యంయొక్కయు 
పాత్ర ఘనమైనదని అందరు అంగీకరిస్తున్నారు. ఆయన జేశాభిమానం: నిర్మాణశకక్తిః ధైర్య 
సాహసాలు, అందరి (ప్రశంసలకు పాత్రములై నవి. స్వాతంత్ర్య .యోధులలో ఆయన అగ్ర 
స్థాయికి చెందిన వాడనుటలో ఏలాట్‌ నందేహంళలేదు, 


280 భారత స్వాతం(తో్యోద్యమ చరిత 


ఆయన సాగించిన పోరాటం పూర్తిగా విఫలమైనట్లు భావించరాదు. భారత దేశానికి 
స్వాతంత్యం (పధానంచేపి (బ్రిటిష్‌వారు వెళ్ళిపోవుటకు అది ఒక (ప్రధానకారణమైంది, ఈ సంద 
రంలో రెండుమూడు విషయాలు గుర్తించడం ఆవసరం. 


(1) 1920 నుండి గాంధీ నాయకత్వంలో సాగిన స్వాతంత్ర్య సమరం అహింసా 
సూత్రానికి కట్టుబడి సాగింది. అందుచేత దానిని అణచడం బ్రిటిష్‌వారికి సులభ సాధ్యమైంది, 
కైట్‌ ఇండియా ఉద్యమంతో ఒక విధంగా గాందీ యుగం ముగిసింది. అహింసా విధానంపట్ల 
(ప్రజలకు విశ్వాసం తగ్గింది. దౌక్టన్యసాధనాన్ని వినియోగి _స్టేనేగాని బ్రిటిష్‌వారు లొంగరనే 
భావం వ్యాపించింది. బోసు సాయుధపోరాటాన్ని సాగించడంతో ఈ భావం బలబడింది. (ప్రజలు 
ఈలాటి పోరాటానికి పిద్దపడిన పక్షంలో వారిని అణచడం కష్టసాధ్యమనే భావం (భిటిష్‌ వారిలో 


బలపడింది. 1946.47 లో వారు డేశాననుండి వెళ్ళిపోవడంలో ఇది గొప్ప (ప్రభావాన్ని వహిం 
చింది, 


(2) రెండువందల సంవత్సరాలుగా వారి సైన్యంలో చేరిన పిపాయాల (ప్రభుభ క్తి 
పరిపాలనకు ఆధారంగా ఉండినది. పిపాయీలు ఏలాటి దేశాభిమానంలేనివారు. “సై న్యంలో 
చేరినప్పుడు చేసిన రాజభక్తి ప్రమాణానికి కట్టుబడి ప్రవ_రిస్తూ వచ్చారు. కాని ఈ(ప్రమా 
కకానికీ విరుద్దంగా, 40.000 సిపాయీలు జోను నిర్మాణంచేపిన జాతీయ సెన్యంలోచేరి, దేళాఖి 
మానపూరితులై డేశస్వాతం(త్యానిక్లై (బిటిష్‌వారితో యుద్దాన్ని సాగించారు. సిపాయీల రాజి 
భక్తిని ఆధారంచేసుకొని భారతదేశాన్ని పాలించడం భవిష్య త్తులో సాధ్యంకాదనే నిర్ణయానికి 
టైబిష్‌వారు వచ్చారు. పిపాయీలకు బదులుగా బ్రిటిష్‌ సైనికులతో కూడిన సైన్యాన్ని నిర్మాణం 
చేసి భారత దేశాన్ని పాలించడం తమ తలకుమించినపని అని వారు (గహించారు. ఆది భరింపరాని 
ఖర్చుతో కూడుకొన్నట్టిది. అందుచేత యుద్ధానంతరం భారత దెశాననుండి వెళ్ళిపోవడమే (పాజ్జత 
అనే నిక్భయానికివచ్చారు. ఈ నిర్ణయానికి ఇతర కారణాలుకూడా ఉండినా సిపాయీల వై ఖరిలో 
మార్చు రావడం ఒక (ప్రధానకారణమనుటలో అతిశయోక్తి లేదు. 


వారి 
వారు 


(3) 1945లో బర్మాను వళపరచుకొనుటకు (బ్రిటిష్‌వారు సిపొయీలతో కూడిన 
తమ సైన్యాన్ని పంపినారు. వారు జాతీయ సైనికడళాలను ఓడించి, వారిని ఖై దీలుగా పట్టు 
కొన్నారు. కాని వారుకూడా జాతీయ సైన్యంపట్ల సానుభూతిగలవారై వారి దేళాభిమానాన్ని 
(ప్రశంసించారు. సిపాయిల (పభుభ క్రి సందెహాస్పద మైనట్టిదని ఆధికారులు దీనిమూలంగా 
కూడా (గ్రహించారు. 


(4) 1946లో భారతజాతీయ సైన్యంపై ఆధిపత్యం నహించిన ఒక హిందూసేనానిని, 
ఒక ముస్టింసేనానివి, ఒక శిక్కు_ సేనానిని సైనిక చట్టం్యకింద ప్రభుత్వం ఢిల్లీ లోని ఎర్రకోటలో 
విచారణ చేపింది. సైన్యంలో చేరినప్పుడు వారు తీసుకొన్న రాజభ_క్రి (ప్రమాణానికి విరుద్ధంగా 
బోను సెన్యంలోచేరి రాజ దోహాోసికి పాల్పడినార నే నేరం వారిపై ఆరోపణ చేయబడింది. కాని 
విచారణకాలంలో దేశంలోని (పజలు సేనానుల పట్లను జాతీయ షసిన్యం పట్లను కనీ వివీ 
ఎరుగనంతటి ఆదరాభిమానాలను (ప్రదర్శించి వారి దేశాభిమానాన్ని ప్రశంసిస్తూ బహిరంగసభలు 
జరిపారు. విచారణలో వారి సహాయార్హం ఉదారంగా విరాళాలను ఇచ్చారు. సప్రూ, భూలబాయ్‌ 
దేశాయి్యి నెహ్రూ కోర్టులో వారిపకొన వాదించారు. ముస్లింలీగువారుకూడా వారి దేశభ కిని ప్రశం 


కిట్‌ ఇండియా ఉద్యమకొల౦లో ఇతర నరిణామాలు 281 


సించారు. దేశవ్యా ప్పమైన ఈ (ప్రశంసలు (ప్రభుత్వానికి ఒక కనువిస్పుగా సని చేసింది. 1807, 
8 లో (ప్రభుత్వంపై తీరుగుబాటుచేసిన సిపాయిల (ప్రవ శ్రనను దేశంలోని విద్యాధికులందరు, 
ఖండించారు. 1846 లో విద్యాధికలందరు సిపొయీల తిరుగుబాటును (ప్రశంసించారు, (ప్రజలలో 
ప్రభుత్వంపట్ల వేఖరీ ఏ విధంగా మారిందో అధికారులు (గ్రహించారు. ఈ పరిస్థితులలో 
సిపాయీల (ప్రభుభ క్రిని ఆధారం చేసుకొని దేశాన్ని పాలించడం సాధ్యంకౌదనే భావం బల 
పడింది, 

ఈ విధంగా బోసు సాగించిన సాయుధపోరాటం బ్రిటిష్‌వారి వై ఖరిలో గొప్ప 
మార్పు తెచ్చింది, ఆ మార్చు మూలంగా వారు 1947 లో దేశాననుండి వెళ్ళిపోవడం జరిగింది. 
స్వాతంత్రోద్యమం ఫలప్రదం కావడంలో బోసు సాగించిన పోరాటం ఘనమైన పాత్రను 
వహి ౦చీంది, 

చదువదగిన [గంథాలు ; 

Bhavan: Vol. xi 

Tarachand : Vol. iv 


R. C, Majumdar: History of the Freedom Movement Vol. iii 
స క Menon; Transfer of Power 


ఆధ్యాయుసు. 16 


సం| పతింపులకాండ . యుద్రకాలంలో సం పతింపులు 


(బిటిష్‌ పరిపాలనను తొలగించి స్వాతంత్రాన్ని సంపాదించుటకు (పజలు 1906 
తర్వాత సమరాన్ని సాగించారు. 1919లో గాంధీ నాయకుడైన తర్వాత అది తీవ్రరూపం 
ధరించింది. కాని క్విట్‌ ఇండియా ఉధ్యమంతో సమరయుగం ముగిసింది. అటు తర్వాత 
సం(ప్రతింపులద్వారా స్వాతంత్య సమస్యను పరిష్కరించుటకు అవకాశం ఏర్పడింది. 1944 లో 
సం(ప్రతింపులకాండ ప్రారంభమైంది, అది యుద్దం ముగియుటకు ముందు ఒక దళలోను, 
యుద్ధం ముగిసిన తర్వాత ఇంకొక దశలోను సాగింది. వీటి ఫలితంగా 1947 ఆగస్టు 15న 
దేశాననుండి (బ్రిటిష్‌వారు వెళ్ళిపోవడమూ, దేశానికి స్వాతంత్ర్యం లభించడమూ జరిగింది. 
1944లో సంప్రతింపులు (ప్రారంభమైనా అవి వెంటనే ఫలప్రదంకాలేదు. అవి ఫలప్రద 
మగుటకు మూడుసంవత్సరాలు పట్టినవి. 

స్వాతంత్రాన్ని సంపొదించడంలో రెండు సమస్యలు ఏర్పడినవి. బాటిలో మొదటిది 
(బిటిష్‌వారి అధికారాన్ని తొలగించి స్వాతంత్రాన్ని సంపాదించడం. రెండవది దేశ సమైక్య 
తను రక్షించడం. వీటిలో మొదటిది మాత్రమే (ప్రజల ఆశయాలకు అనుగుణంగా పరిష్కార 
మెంది. రెండవదాసికి పరిష్కారం కుదరక, దేశ విభజన అనివార్య మై 1947లో ఒక స్వతంత్ర 
రాజ్యానికి బదులు రెండు స్వతంత్ర రాజ్యాలు ఏర్పడినవి. ఈ రెండు సరిణామాలకు సంబందిం 
చిన సంపతింపుల గురించి మనం ఇప్పుడు తెలుసుకొనవలసి ఉన్నది. 


] 


జైలులో గాంధీ ఆరోగ్యం పూర్తి దెబ్బతినిన కారణంగా 1944 మే $6 న ఏలాటి 
షర తులను విధించక (ప్రభుత్వం ఆయనను విడుదల చేసింది. ఆరోగ్యాన్ని కోలుకొ నేవరకు 
రాజకీయాలలో (పవేశించరాదనీ, కౌాం(గ౧సు నాయకులందరు నిర్చందంతో ఉన్నప్పుడు వారితో 
సం్యపతించక ఏలాటి నిర్ణయాలను తీసుకొనడం అనుచితమనీ ఆయన భావించాడు. కాని 
రాజకీయాలలో ఎర్చడిన (ప్రతిష్టంభన మూలంగాను, కెమమూలంగాను, యుద్దం సొగించడంలో 
(ప్రభుత్వం అనుసరించిన విధానం మూలంగాను లక్షలాది _పజలు మృతిచెందడం, లక్షలాది (ప్రజలు 
బాధలు అనుభవించడం ఆయన ఆందోళనకు కారణమైంది. ఈ పరిస్థితులను మార్చుట గురించి 
ఆయన ఆలోచించ సాగాడు. 


ఈ విధంగా ఆయన ఆందోళనపడుచుండగా బ్రిటన్‌లోని న్యూస్‌ కానికల్‌ (News 
chronicle) అనే ప్రఖ్యాత పత్రికా విలేఖరి గెల్టర్‌ (౮౦1469) జూలై మొదటి వారంలో ఆయ 
నను కలుసుకొని (ప్రతిష్టంభన తొలగుటకు ఆయన చేయదలచిన సూచనలను వివరించవలసిందిగా 
కోరాడు. ఆ కోరిక ననుసరించి ఆయన కొన్ని సూచనలను చేశాడు, వాటిని ఆ విలేఖరి పత్రిక 


సం(ప్రతింపులకౌండ . యుద్దకాలంలో సంప్రతింపులు 283 


లలో (ప్రకటించాడు. అవి (ప్రభుత్వంపై ఏలాటి (ప్రభావాన్ని వహించకపోయినా అన్ని రాజకీయ 
పార్టీ అవారు వాటిని గురించి ఆలోచించ సాగారు. 


ఈ పరిస్థితులలో ఆయన జూలై 27న వైస్రాయికి వాటిని గురించి ఒక లేఖ(వ్రాసి, 
వాటిని ఆధారం చేసుకొని తనతో చర్చలను జరుపుటకు అంగీకరించ వలసిందిగా కోరాడు. ఆ 
లేఖలోని అంశాలు ఈ (కింది విధంగా ఉండినవి. 

(1) వెంటనే దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని (ప్రసాదిస్తూ (ప్రభుత్వం ఒక 
పకటనను చేయవలెను. 

(2) స్వాతంత్రాన్ని ఆచరణ సాధ్యం చేయడంలో కొంత కాలయాపన జరిగినా 
వెంటనే శాసనసభకు బాధ్యత వహించిన ఒక జాతీయ (ప్రభుత్వాన్ని కేంద్రంలో స్థాపించవలెను, 

(శ్ర) యుద్దం ముగిసేవరకు ఈ (ప్రభుత్వం యుద్ధానికి దేశరక్షణకు సంబంధించిన 
కార్యక్రమాలలో ఏలాట జోక్యం కలిగించుకొనదు. వాటిని వై(సాయి, సైన్యాధిపతి వారి 
యిజ్ఞానునారం సాగించవచ్చు. జాతీయ (ప్రభుత్యం తక్కిన విషయాల గురించి మాత్రమే 
అధికారం వహిస్తుంది. 


(4) యుద్ద కార్యక్రమాల ఖర్చులన్ని టిని (బ్రిటన్‌ భదించవటబెను. 


(5) ఈ సూచనలకు (బ్రిటిష్‌ (ప్రభుత్వం అంగికరించిన పక్షంలో 1942 ఆగస్ట 
8 న అఖిలభారత కాంగెసు కమిటీ సంకల్పించిన శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఉపసంహ 
రించు కొనవలసినదిగాను, యుద్ధ కార్యక్రమము లన్నిటిలో (ప్రభుత్వానికి కాం_గను సహాయ 
పడవలసినదిగాను తాను కాంగెసు కార్య నిర్వాహక కమిటీకి సలహా ఇచ్చుటకు సిద్ధంగా 
ఉన్నట్లు తెలియపర చాడు. 

గాంధీ ఉత్తరంలోని (8. (శ) సూచనల దృష్ట్యా ఆయనతో సంప్రతింపులు 
సాగించుటకు వై(నాయి సుముఖుడుగా ఉండగలడని ఆయన భావించాడు. కౌని వైస్రాయి 
సం(పతింపులకు తగిన సమయం రాలేదని ఒక (ప్రత్యు త్రరం (వ్రాస్తూ ఆందులో ఈ [కింది అభి 
(పాయాలను వ్యక్తం చేశాడు, 

(1) మీ ఉత్తరంలోని సూచనలు (ప్రభుత్వానికి ఆమోదయోగ్యం కావు. 


(2) యుద్ధానంతరం దేశంలోని అన్ని వర్ణాల అంగీకారాన్ని పొందిన రాజ్యాంగాన్ని 
(ప్రజా (ప్రతినిధులు తయారు చేసిన పక్షంలోను, (చిటిష్‌ [పభుత్వం వాంఛించే ఒడంబడిక పట్ల 
వారు సుముఖులుగా ఉన్న సక్షంలోను, మీరు కోరిన సంపూర్ణ స్వాతం(త్యం సాధ్యమౌతుంది. 
లేని పక్షంలో అది సాధ్యం కాజాలదు. 

(3) దేశంలో అల్ప సంభ్యాకులై న మత వర్షాలు, అస్పృశ్యులు, సంస్థానా ధీశులు 
మొదలైన వారి రక్షణార్ధం (పభుత్వం కొన్ని హామీలు ఇచ్చి ఉన్నది. యుద్ధానంతరం ఏర్పడే 
రాజ్యాంగ పరిషత్తు ఈ హామీలను చెల్లించుటకు సిద్దంగా ఉన్నట్లు (ప్రభుత్వానికి విశ్వాసం కలిగిన 
తర్వాత నే సంపూర్ణ స్వాతం(త్ర్యం (క్రియారూపం ధరిస్తుంది. 

(4) యుద్ధకాలంలో మీరు సూచించిన జాతీయ (ప్రభుత్వాన్ని స్థాపించడం సాధ్యం 
కాదు. యుద్ధకాలంలో 1919 చట్ల(ప్రకాధం సరిపాలన జరగనలసి ఉన్నది. యుద్ధానంతరం 


284 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


కూడా, అన్ని వర్గాలు ఆమోదించిన (ప్రభుత్వం ఏర్పడే వరకూ ఈలాటి పరిపాలనే జరుగు 
తుండి, 


(5) యుద్దం ముగిపినతర్వాత హిందువులు, ముస్తింలు ఇతర అల్పసంఖ్యాక వర్షాల 
వారు 1985 చట్టం (క్రింద ఒక తాత్కాలిక (వ్రభుక్వంలో (Transitional Government) 
పాల్గొనుటకు ఆంగీకరించిన పక్షంలో ఆలాటి (ప్రభుత్వాన్ని అప్పట్లో సాపించే అవకాశం 

Ca he యథ 
ఉంటుంది. కొనీ ఆ (పభుత్వం సౌష్టవంగా పని చేయుటకు అన్ని వర్షాలవారిలో రాజ్యాంగ పరి 
షత్త్తు ఏ విధంగా నిర్మాణం కావలెనో దానిని గురించి ఏకీభావం అవసరం. 


(6) ఈ పరిస్థితులలో (ప్రస్తుతం మీరు సూచించిన విషయాల గురించి మీతో సంప 
తింపులు జరపడం (పయోజనకారి కాజాలదు, 


ఈ (ప్రత్యుత్తరం యుద్దకాలంలో నే గాక యుద్దానంతరం కూడా శాసనసభకు బాధ్యత 
వహించిన జాతీయ (ప్రభుత్వ నిర్మాణం వె (సాయికి గాని [బిటిష్‌ (ప్రభుత్వానికి గాని ఇష్టం లేదని 
స్పష్టం చేసింది. ఇంతేగాక రాజ్యాంగ పరిషత్తు నిర్మాణ విధానానికి అది రూపొందించే రాజ్యాం 
గానికి అన్ని వర్ణాల ఆమోదం అవసరమని కూడా తెలియజేసింది. 1887 తర్వాత ముస్తిం 
రాజకీయాల పరిణామ ఫలితంగా ఏ విషయంలో కూడా జిన్నా నాయకత్వంలోని ముస్తింలీగు 
కాంగెసుతో ఏకీభవించజాలదని ఏర్పడింది. ఈ రెండు సంస్థలమధ్య విభేనాలను పెంచుటకు 
సయ్యద్‌ మహమ్మద్‌ ఖాన్‌ కాలాననుండి బ్రిటిష్‌ (పభుత్వం తన శ_క్రినంతను వినియోగించింది, 
ఈ పరిస్థితులలో హీందువులు ముస్టింల మధ్య ఏకాభిప్రాయం కుదిఠినప్పుడే రాజ్యాంగ పరిషత్తు 
నిర్మాణం కాగలదని, అది రూపొందించే రాజ్యాంగం ఆచరణసాధ్యం కాగలదని విధించడం 
ఏనాటికీ డేశానికి సంపూర్ణ స్వాతం[త్యం లభించజాలదని చెప్పడమే. ఏ దేశంలో గాని ఏ 
కాలంలో గాని అన్ని వర్గాలు ఆమోదించిన రాజ్యాంగం నిర్మాణం కాలేదు. ఆలాటి రాజ్యాంగం 
భారత దేశంలో ఏర్పడవలెనని, ఆది ఏర్పడిన తర్వాతనే (బైిటిష్‌ వారు వారి పరిపాలనాధి కారాన్ని 
వదలుకొనడం జరుగుతుందని ఆనడం నర్వదా శాశ్వతంగా (బ్రిటిష్‌ పరిపాలనకు దేశం లోబడి 
ఉండడం తప్పదని చెప్పడం గాక ఇంకొకటి కాదు. ఈలాటి భావం అధికారులతో నాటుకొనిన 
కారణం చేతనే గాందీతో సంప్రతింపులు సాగించడం వై (సాయికి అంగీకారం కాలేదు. రాజ 
కీయ (పతిష్టంబనను తొలగించుటకు గాందీ చేపిన (పయత్నం ఈ విధంగా ఫలప్రదం కాబేక 
పోయినది. కాని (బ్రిటిష్‌వారి మనోవై ఖరి ఏలాటిదో ఆప్రయత్నం మూలాన స్పష్టపడింది. 
యుద్ధకాలంలో గాని యుద్ధానంతరం గాని తమ పరిపాలనాధికారాన్ని వదలుకొనుట (బిటిష్‌వారికీ 
ఇష్టం లేదని ఇంకొకమారు రుజువైంది, 


2 


వైప్రాలూ వేవెల్‌తో సంప్రతింపుల (పయత్నం విఫలమైన తర్వాత హిందువులు 
ముస్తింలమధ్య ఏకాభ్మిప్రాయం కుదిరినగాని బ్రిటిష్‌ (ప్రభుత్యం దాని లక్ష్యాలను విధానాలను 
మార్చుకొన జాలదని, ఆలాటి ఏకాభిప్రాయం కుదురుటకు జిన్నాతో సంప్రతింపులు సాగించడం 
అవసరమనే నిర్ణయానికి గాంధీ వచ్చినాడు. ఇందుకుగాను జిన్నాతో సెష్టంబరు 9 నుండి 27 
వరకు చర్చలు సాగించాడు, కాని వారిమధ్య ఏకాభిప్రాయం ఏర్చడలేదు, 


సం[పతింపులకాండ = యుద్ధకాలంలో సంప్రతింపులు 285 


జిన్నాయొక్క (ప్రధాన లక్ష్యం పాకిస్థాన్‌ నీర్యాణమనిి దానికి ఆంగీకరించిన పక్షం 
లోనే అతడు ఇతర విషయాల గురించి ఏడై నా ఒక రాజీకి వచ్చే ఆవకాశం ఉన్నదని గాంధీకి 
తెలుసు. దేశ సమైక్యత, దేశ స్వాతంత్ర్య సంపాదనము కాం[గెసు లక్షలు. జిన్నా లక్ష్యం 
వీటికి భిన్నమైనట్టిది. కాని భిన్న లక్ష్యాలమధ్య ఒక సమన్వయం కుదర్చడం సాధ్యమనే నంక 
ల్పంతో గాందీ జిన్నాతో సంప్రతింపులు సాగించాడు. గాందీ ఉచేశించిన సమన్వయం జిన్నాకు 
ఆమోదయోగ్యం కాలేదు. అందుచేత ఉభయ నాయకులమధ్య సాగిన సంప్రతింపులు ఫలప్రదం 
కాలేక పోయినవి. 


సం(పతింపులు (పారంభమగుటకు ముందు 1949 లో ఢీ) రాజగోపాలాచారి ఒక 

సమన్వయ పథకాన్ని (Formula) తయారుచేసి గాందికి సమర్పించాడు, ఇందులోని (పతిపా 

నలు సముచితములై నట్లు గాందీ భావించి, వాటిని ఆధారం చేనుకొని జిన్నాతో సంప్రతింపులు 
సాగించాడు. ఆ (ప్రతిపాదనలు ఈ [కింది రూసంలో ఉండినవి. 


(1) దేశస్వాతం్యత్య సంపాదనకై. బ్రిటిష్‌ ప్రభుక్వంతో సాగుతున్న సమరంలో 
కాం(గేసుకు ముస్తింలిగు పూర్తి సహకారాన్ని ఆఎదజే యవలెను. (దీని ఆంతరార్హం దేశానికీ 
స్వాతంత్రం లభించిన తర్వాత మామే పాకిస్తాన్‌ నిర్మాణం జరగవలెన నేది. 

ఖు 


(2) దేశంలోని వాయన్య ఈళాన్యభాగాలలో ముస్తి ౦లు ఆధిక సంఖ్యాకులుగా ఉన్న 
(పాంతాలుమా(్రమే పాకిస్థాన్‌లో చేరవలెను. తూర్పుపంజాబులో హిందువులు శిక్కులు, 
పళ్చిమబెంగాలులో హిందువులు అధికస. ఖ్యాకులుగా ఉన్న కారణంగా ఈ రెండు (పొంతాలు 
పాకిస్థాన్‌లో చేరరాదనేది ఈ (పతివాదనలోని భావం. 


(8) ముస్తి ౦లు అధికసంఖ్యాకులుగా ఉండే (పాంతొలలో కూడా (ప్రజలు.___ముస్తి౦లు 
తదితరులు__వాదె ఓటుద్వారా పాకిస్థాన్‌ లో చేరుటకు సమ్మతించిన తర్వాతనే ౮౪ (పాంతాలను 
పాకిస్తాన్‌లో చేర్చవలెను, (పజాభిప్రాయానికి విరుద్ధంగా ఏలాటి నిర్మాణం జరుగరాదు, 


(4) పాకిస్థాన్‌, హిందూస్థాన్‌ అనే రాజ్యాలు ఏర్పడిన తర్వాతకూడా దేశరక్షణ, 
విదేశవ్యాపారము, రవాణాసౌకర్యాలు, సమాచారసౌకర్యాలు మొదలై న విషయాలగురించి రెండు 
రాజ్యాలు కలిసి కృషిచేయుటకు ఒక ఒడంబడిక జరగవలెను, ఆలాటి ఒడంబడిక జరగని 
పక్షంలో రెండు రాజ్యాలమధ్య యుద్ధాలు సంభవించే ప్రమాదం ఏర్పడగలదు. ఈ భావంతో 
నాల్గవ ప్రతిపాదన చేర్చబడింది. ఇంతేగాక _ దేశసమైెక్యత, _చేశవిభజనమధ్య సమన్వయం 
కుదురుటకు ఇది సాధనంగా ఉంటుంది అనేది దీని భావం. 


చర్చలకాలంలో పె పతిపాదనలలో కొన్ని మార్పులనుచేపి గాంధీ జిన్నాతో నం(ప 
తింపులు జరిపాడు, కాని ఈ (ప్రతిపాదనలు జిన్నాకు ఆమోదయోగ్యంకాలేదు. ఆమోదయోగ్యం 
కాకపోవుటకు ఈ (కిందివి ప్రధానకార జాలని చెప్పవచ్చు. 


(1) పాకిస్థాన్‌ నిర్మాణం మొదటి జరగవలెనని, అటుతర్వాతనే (బ్రిటిష్‌వారు వెళ్ళి 
పోవడం, దేశానికి స్వాతం(త్యం అభించడం జరగవటెనని జిన్నా పట్టుపట్టాడు. దేశ స్వాతం(త్యం 
లభించిన తర్వాత అధికసంఖ్యాకులై న హిందువులు పాకిస్థాన్‌ నిర్మాణానికి ఆంగికరించర నే 
భయసండేహాలు అతనికి కలిగింది. పాకిస్తాన్‌ నిర్మాణం అయిన తర్వాత దేశస్వాతం(త్రర్థం 


286 భారత స్వాతం(తో్యోద్యమ చరిత్ర 


సంపాదన విషయంలో ముస్తింలు కాం(గెసుతో సహాకరించరనే సందేహం గాందీకి కలిగింది. 
ఈ కారణంచేత ఉభయులమధ్య లాజీ కుదరలేదు. 


(2) పాకిస్థాన్‌ నిర్మాణానికి ఆంగీకరించడంతోపాటు హిందువులు ఒక జాతివారని 
ముస్లింలు ఇంకొక వాతివారనే ద్విజాతి పిద్దాంతాన్ని అంగీకరించవలపిందిగా జిన్నా గాంధీని 
కోరాడు. కాని గాందీ డానికి నమ్మతించలేదు. మతానికి జాతికి ఏలాటి సంబంధం లేదనేది గాంధి 
విశ్వాసం. నిన్నటివరకు హిందువుగావున్నవాడు ఈరోజు ము ముస్లిం మతంలో చేరినంతమా.త్రాన 
ఆతడు ఇంకొకజాతికి సంబంధించినవాడు కావడం ప్రకృతివిరుద్దం. పాకిస్తాన్‌ నిర్మాణం 
అయిన తర్వాతకూడా నాలుగ్లైదు కోట్ల ముస్తింలు హాందుస్థానంలో sos తప్పదు. 
వారందరు (ప్రత్యేకజాతికి సంబంధించినవారని “భావించడంమూ బాన ఉభయ మతవర్గాలమధ్య 
శాశ్వతంగా ఉ(ది క్త క్త పరిస్థితులు ఏర్పడే (౩ 'పమాదం ఎంతె నా ఉంటుంది. ఆందుచేత ద్విజొతి 
సిద్దాంతానికి తాను సమ్మతించడం ఎన్నటికీ జరుగదని గాంధి ఉద్దాటించాడు. 

(0) పంజాబు బెంగాలు రాష్ట్రాలలో ముస్త్రి ౦లు అధిక సంఖ్యాకులుగా ఉండే 
(పొంతాలేగాక, హిందువులు శిక్కులు అధికసంఖ్యాకులుగా ఉండే (పాంతాలుకూడా పాకిస్తాన్‌లో 
చేరవలసిందిగా జన్నా కోరాడు. ఇది న్యాయవిరుద్దమని, 1940 లో లాహోరుసమా వేశంలో 
పాకిస్తాన్‌ నిర్మాణాన్ని గురించి ముస్లి ంలీగుచేసిన తీర్మానానికి విదుద్ధమని గాంధీ స్పష్టంచేశాడు, 
కాని హిందూస్థానంలో ముస్లింలు ఉన్న పాకిస్థానంలో హిందువులు శిక్కు_లు 
ఉన్నప్పుడే హం ాస్తానంలోని ముస్టింలపట్ల విచక్షణా హంత హిందువులు (ప్రవ _ర్హించె 
చరని జిన్నా వ మ, ఈవాధం పీకే ' ఆమోదయోగ్యంకాలేదు. డ్విజాతిసిద్దాంతాన్ని సమ 

ంచిన జిన్నా, ముసి ంజాతికి సంబంధించని హిందువులం శిక్కు.. లు పాకిస్తాన్‌లో నివళకించడం 
అవసరమని భావించడంలో ఏలాటి ధర్మంగాని న్యాయంగాని లేదు. 


(4) (పజాఖిపాయం ఓటుడా౩రా తెలిసిన తర్వాతనే బాకిస్టాన్‌ నిర్మాణం జర గవలె 

ననే (ప్రతిపాదన జవ్నాకు క కాలేదు. ఆనాడు ముసి ంలలో ఆనేకులకు పాకిసాన్‌ 
డు 

నిర్మాణం ఇష్టంలేదు. ఆలాటివారు ఆయా (ప్రాంతాలలోని యముస్తి ౦లు కానివారితో కలిపి అధిక 

సంఖ్యలో పొకిస్టాన్‌ నిర్మాణానికి విరుద్దంగా ఓటుచే'సే (ప్రమాదం ఉన్నట్లు జిన్నా భావించాడు 

(పజల అఖ్న్షిపాయంతో నిమి త్తం లేకుండా. నిర్బంధంగా ఆ పాంతాలను పాకిస్తాన్‌ లో చేర్చువల 

ఐడిగా జిన్నా పట్టుబట్టాడు. (పజాభధి(ః పొయానికి విరుద్ధంగా (ప్రవర్తించడం గాందీకి ఇష్టంలేదు. 


es 


(ర్ర పాకిస్థాన్‌ హిందూస్తాన్‌ అనే స్వతంత్ర్య రాజ్యాలు ఏర్పడిన తర్వాతకూడా 
వీటిమధ్య దేశరక్షణ మొదలైన విషయాలలో సంబంధం ఏర్పడడం జిన్నాకు ఆమోవయోగ్యం 
కాలేదు. ఏలాటి సంబంధం లేనిపక్షంలో రెండు రాజ్యాల మధ్య యుద్ధాలు సంభవించే (పమాదం 
ఉన్నట్లు అతడు గ్రహించలేక పొయ్యాడు. 


పై కారణాల మూలంగా గాంది శీన్నాతో సాగించిన సంప్రతింపులు 
ఫల్యపధం కాలేకపోయినవి, కాని గాంధీ పాకిస్తాన్‌ నిర్మాణావళ్యకతను గుర్తించి దానినిగురించి 
జిన్నాతో సంప్రతింపులు సాగించడం మూలంగా, ముస్లి ంవర్గాలలో జిన్నాకుగల పేరు (ప్రతిష్టలు 
ఎంతగానో 'పెరిగినవి. అప్పటినుండి అతడు ముస్టింలకు ఏశకైకనాయకు డై నాడు. అతనితో 
పోటీచేసి నిలబడగల ఇతరనాయకు లెస్వరూ లేకపోయినారు, 


సం[పతీంపులకాౌండ . యుద్ధకాలంలో సంప్రతింపులు 567 


3 

గాంధీ జిన్నాల మధ్య జరిగిన సంపతింపులు విఫలమురై నా రెండు మక వర్షాల 
మధ్య సామరస్యాన్ని కుదుర్చుట 1945 లో మరికొన్ని (ప్రయత్నాలు జరిగినవి. వాటిలో ఒకటి 
కేంద్రశాసన సభలో కాం(గెసుపార్చీకి నాయకుడై న భూలూభాయ్‌ దేశాయి, ముస్లిం లీగు పార్టీకి 
నాయకుడై న లియాఖత్‌ ఆలీఖాన్‌ కలిపిచేసిన ప్రయత్నం. 

1945 బడ్జెట్‌ సమావేశంలో రెండుపార్టీలు కలిసి (ప్రభుత్వం (ప్రవేశ పెట్టిన బడ్జెటును 
తిరస్కరించారు. ఆటుతర్వాత ఇద్దరు నాయకులు కలిసి యుద్ధకాలంలో 1985 చట్టంక్రింద 
ఏర్పడదగిన ఒక జాతీయ (ప్రభుత్వ నిర్మాణాన్ని గురించి ఈ (క్రింది నిర్ణయానికి వచ్చారు. 


(1) ఆ (ప్రభుత్వంలో కాం(గైసు లీగు (ప్రతినిధులు సమాన నంఖ్యలో ఉండవలెను, 
(ఇది కొంతకాలానుండి జిన్నా కోరిన సమాన్మప్రతిప త్తికి అనుగుణ మైనది. కాంగెసు నాయకుడు 
దీనికి అనుమతించడం లీగు పార్టీ వారు ఘనవిజయంగా భావించారు.) 

(2) వీరుగాక ఒక శిక్కుుల (పతినిధి. ఒక షెడ్యూల్డు కులాల (ప్రతినిధి. 

(8) వై న్యాధిపతి. 

వై న్యాధిపతి తప్ప "కేంద్ర ప్రభుత్వంలోని తక్కిన సభ్యులందరు భారతీయులుగా 
ఉండడం గుర్తించదగిన విషయం. 

దేశాయి ఈ పధకాన్ని వైస్రాయి 'వేవల్‌కు చూపగా దానికి గాందీ జిన్నాల ఆమో 
దాన్ని సంపాడించవలసిందిగా కోరాడు, గాంధి దానికి సమ్మతించాడు! రెండు మతవర్షాల మధ్య 
సామరస్యం కుదరడమే ఆయనవాంఛించింది. కొని జిన్నా దానికి సమ్మతించలేదు. అది కార్‌ణంగా 
ఈ పథకం అమలులోకి రాలేదు. కాని ఇందులోని సూచనలన్నీ వేవల్‌పై గొప్ప (ప్రభావాన్ని 
వహించాయి. తర్వాత అతడు సంకల్పించిన పథకంలో ఈ సూచనలను (గహించాడు. 

ఇదెకాలంలో సఫూ మతవర్షాల మధ్య సామరస్యం కుదురుటకు ఇంకొక(పయత్నం 
చేసి, ఒక పథకాన్ని తయారుచేయుటకు కొందరి సహాయంతో ఒక కమిటీని నియమించాడు. 
ఆ కమిటీ కేంద (పభుత్వంలో కాం(గెసు లిగు (ప్రతినిధులు సమానసంఖ్యలో ఉండవలెనని, 
రాజ్యాంగాన్ని రూపొందించుటకు ఉద్దేశింపబడిన రాజ్యాంగ పరిషత్తులో కూడా కాం,గెను లీగు 
(పతినిధులు సమానసంఖ్యలో ఉండవలెనని, పరిషత్తులో తీర్మానాలన్నీ కై సభ్యుల ఆమోదంతో 
చేయబడవలెనని, దేశ విభజన జరుగరాదని, (ప్రత్యేక నియోజక వర్షాలు రద్దుకావలెనని సూచిం 
చింది. జిన్నాకు ఇవి నచ్చలేదు. ఆందుచేత ఆవి ఫలప్రదం కాలేక పోయినవి, 


1944.45 లో మతవర్షాల -మధ్య సొమర స్యాన్ని కుదుర్చుబకు పరిపరి విధానాలను 
ఆధారం చేసుకొని (ప్రముఖులు అనేక (ప్రయత్నాలు చేయడం గుర్తించదగిన విషయం. దేశ 


భవిష త్తుకు ఈలాటి సామరస్యం ఆవసరమని అందరూ భావించారు. జిన్నామా[తం వీరితో 
ఏకీభవించలేదు. 


4 


ఈలాటిభావం వైస్రాయి వేవెల్‌ కుకూడా కలిగింది. అతడు 1948 అక్షోబరు 20 న 
సదపీస్వీకారం చేశాడు. అప్పటి నుంచి యుద్ధకాలంలో ఏర్పడిన రాజకీయ (ప్రతిష్టంభన గురించి, 


288 కోరత స్వాతంత్రోద్యమ చరీత 


దేశై క్యతకు భంగంగా జిన్నా (ప్రతిపాదించిన పాకిస్థాన్‌ నిర్మాణాన్ని గురించి తీవంగా ఆలో 
చించసాగాడు. 

ఆతడు పదవీస్వీకారం చేపిన తర్వాత క్రమక్రమంగా యుద్దపరిస్థితులు (బ్రిటిష్‌వారి 
దృష్ట్యా మెరుగుపడినవి. రషియాలోను ఉత్తర ఆఫ్రికాలోను హిట్లరు సైన్యాలు పరాజయానికి 
గురిమై వెనుకకు పారిపోవడం తప్పిందికాదు. ఉత్తర ఆఫ్రికాలోని ముసాలినీ సై న్యాలకుకూడా 
ఇదే గతిపట్టింది. మిత్రమండలి పై న్యాలు ఇటలీలో చాలాభాగాన్ని 1944 ఆ(క్రమించగలిగినవి. 
ఉ _త్తర్మపాన్‌సు తీరాననుండి జర్మనీపై టండె త్తుటకు (బ్రిటిష్‌ అమెరికన్‌ పై న్యాలు చేసిన సన్నా 
హాలు ఫలపదం కాసాగినవి. ఏషియాలోకూడా జపాన్‌వారి ఓటమి (ప్రారంభమైంది. 1844 లో 
భారతడేశంపై వారు సంకల్పించిన దండయాత్ర విఫలమైంది. బర్మాను ఆగ్నేయ ఏషియాలోని 
తక్కిన దేశాలను వారు భాకశీచేయవలనసి వచ్చింది. 


ఈ విధంగా యుద్ధపరిస్థితులు ఆనుకూలంగా పరిజమించడం చేత 1989 నుండి 
డేశంతో ఏర్పడిన రాజకీ య (పతిష్టంభనను తొలగించడం మూలాన యుస్దకొర్య(క్రమా లకు 
ఏలాటి (పమాదం సంభవించదనే భావం వేవెల్‌కు కలిగింది. ఇదిగాక 1944 నాటికి దేశంలోని 
ఆర్షిక పరిస్థితులు చాలావరకు దిగజారిపోవడంకూడా వేవెల్‌ దృష్టిని ఆకర్షించింది. ఆప్పటికి 
ధకలు విపరీతంగా పెరిగిపోయినవి. ఆహారాది అవసరపదార్దాలకుకూడా కొరత ఏర్పడింది. 
పన్నులభారాన్ని సామాన్య ప్రజలు భరించలేక పోయినారు. బెిఎగొలువంటి రాష్ట్రాలలో కామ 
పరిస్టితులు ఏర్పడి లక్షలాది జనం మరణించారు. లక్షలాది జనం నిర్మాశయుర్తె నారు. బర్మా 
మొదలై న దేశాలనుండి లక్షల సంఖ్యలో కాందిశీకులు పారివచ్చి సమస్త బాధలకు గురి 
అయినారు. దిగజారుతున్న అఆర్జిక పరిస్థితుల మూలంగా దేశంలో రాజకీయ ఆందోళన 
నంభవించే (ప్రమాదం ఏర్పడింది. ఇది సంభవించుటకు పూర్వమే ఆర్థిక పరిస్థితులను చక్క 
జెట్టవలసిన అవసరాన్ని వేవెల్‌ [గహీంచాడు. 

కాని ఇది విజయవంతంగా సాగుటకు రాజకీయనాయకుల సహకారం అవసరమని 
ఆతడు భావించాడు. రాజకీయ (ప్రతిష్టంభనను తొలగించడం ఆలాటి సహకారాన్ని సంపాదిం 
చుటకు సాధనమనే నిర్ణయానికి అతడు వచ్చినాడు, 


ఈ నిర్ణయాన్ని ఆచరణసాధ్యం చేసే ఉద్దేశంతో 1944 అక్ట్రోబరునుండి అతడు 
[బ్రిటన్‌లోని ఆధికారులతో ఉత్తర (ప్రత్యుత్తరాలు జరిపాడు. కాంగెసు లీగుల (పతినిధులతో 
కూడిన (పభుత్వాన్ని "కేంద్రంతో నిర్మాణం చేసిన పక్షంలో రాజకీయ (ప్రతిష్టంభన తొలగి ఆర్థిక 
పరిస్థితులను చక్క బెట్టడం సాధ్యం కాగలదనేది అతడు సంకల్పించిన విధానానికి (పథాన 
లక్షణం. దీనిమూలంగా ఇంకొక [పయోజనం కూడా లభించగలదని ఆతడు భావించాడు. 
అతడు వై (సాయి కౌకపూర్వం భారత దేళ సెన్యానికి అధిపతిగా ఉండినాడు. ఉత్తర ఆ,ఫికాలో 
యుద్దంలో పాల్గొన్నాడు. ఈలాటి అనుభవాలను గడించినవాడు కావడంచేత దేశరక్షణ దృష 
జిన్నా (వతిపాదించిన పాకిస్థాన్‌ నిర్మాణం (ప్రమాదకరం ఆనే భావం కలవాడయ్యాడు. భారత 
దేశంలో రెండు రాజ్యాలు ఏర్పడడం, సైన్యం రెండుగా వీలిపోవడం వాటిమధ్య వికోధభావం 
పెరగడం... ఈ పరిణామాలు భారతదేశ రక్షణకు [పమాదం కలిగించేటట్టివి ఆని అకడు 
భావించాడు. ఆలాటి (పమాడాననుండి దేశాన్ని రక్షించుటకు జిన్నా వైఖరిలో మార్చు రావడం 


సం(పతింపులకౌండ = యుద్ధకాలంలో సంప్రతింపులు 289 


ఆవసరమని, కేంద్ర (ప్రభుత్వంలో కాం(గెసు లీగుల (ప్రతినిధులు కలిసి కొంతకాలం దేశ 
పరిపాలనలో భాగస్వాములుగా పనిచేపిన పక్షంలో ఆ అవసకం తీరగలదని కూడా వేవెల్‌ 
విశ్వసించాడు. 


కాని భారత దేశంతో ఏర్పడిన క్లిష్ష పరిస్థితుల స్వభావాన్ని (బ్రిటన్‌లోని ఆధికారులు 
(గహించలేక పోయినారు. అంతేగాక వాటిని తొలగించుటకు "కేంద్రంలో కాం|గెసు తీగుల 
(ప్రతినిధులతో కూడిన (ప్రభుత్వం సాధనమని వేవెల్‌ చేసిన (ప్రతిపాదన వారికి రుచించలేదు. 
ఉత్తర (ప్రత్యు త్రరాలద్వారా వారి సమ్మతిని సంపాడించడం సాధ్యం కాదని వేవెల్‌ భావించి 
1945 మార్చిలో (బ్రిటన్‌కు వెళ్ళి మూడు నెలలపాటు వారితో ముఖాముఫీ చర్చలు సాగించి తన 
(పతిపాదనకు వారి అర్జాంగీకారాన్ని సంపాదించి జూన్‌ 4 న భారత దేశానికి వచ్చి జూన్‌ 14న 
ఒక బహిరంగ (పకటనను చేశాడు. 


ఈ (ప్రకటనలో జూన్‌ 25న డేశంలోని (ప్రధాన పార్టీల (ప్రతినిధుల సమావేశం 
సిన్లూలో జరగగలదని, అందులో ఈ (క్రింది విషయాలు చర్చలోకి రాగలవని తెలియపరచాడు. 


(1) రాజకీయ పురోభివృద్ధికి ఆటంకంగా వరిణమించిన సాంఘిక సమస్యకు 
(హిందువులు ముస్టింల మధ్య ఏర్పడిన వి భేదాలకు పరిష్కార మార్గము; 

(2) (ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కేంద్రంలో ఒక (ప్రభుత్వాన్ని 1885 చట్టం 
(కింద పనిచేయుటకు ఏర్పాటు చేయుట. ఆ [పభుత్వంలో సైన్యాధిపతి వై(స్రాయి తస్ప తక్కి.న 
సభ్యులు భారతీయులుగా ఉంటారు. ఇదిగాక అందులో ముస్తిం సభ్యులు సవర్ణ హిందువుల 
(Caste Hindus) సభ్యుల సంఖ్యతో సమానంగా ఉంటారు. విదేశ వ్యవహారాల శాఖపై 
అధికారాన్ని కూడా భారతీయ సభ్యుడే వహిస్తాడు. 

(శ్ర యుద్దాన్ని సాగించడము, దేశాన్ని పాలించడము, భవిష్యత్తులో దేశానికి 
ఉచితమైన రాజ్యాంగాన్ని ఏ విధంగా రూపొందించడమో నిర్ణయించడము.___ కేంద్రంలో ఏర్పడే 
కొత్త (పభుత్వం చేయవలసిన (పధానములై న పనులు, 

ఇదిగాక 1942 ఆగస్టు 9 నుండి నిర్బంధంలో ఉన్న కాం(గెసు కార్యనిర్వాహక 
కమిటీ సభ్యులను వెంటనే విడుదల చేయడం జరుగుతుందని కూడా వై (సాయి (ప్రకటించాడు, 
దీనిమేరకు జూన్‌ 15న వారు విడుదల అయ్యారు. ఇంతకుపూర్వం 1942 ఆగస్టు 8న అఖిల 
భారత కాం(గెసు కమిటీ తీర్మానాన్ని రద్దు చేసి క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని _పారంఖించి 
నందుకు విచారాన్ని తెలియపరచి, దానిని పూర్తిగా ఉపసంహరించుకొనిన పక్షంలోనే నాయకుల 
విడుదల జరగగలదని (పభుత్వం పదేపదే చెప్తూ వచ్చింది. అలాటి షర త్తులలో సిమి త్తం 
లేకుండా ఇప్పుడు వారిని విడుదల చేయుటకు సిద్ధపడింది. రాజకీయ ప్రతిష్టంభనకు వారు 
కారకులు కారని, (పభుత్వం అనుసరించిన దమనవిధానమే దానికి కారణమని వారు ఆనాటికై నౌ 
(గ్రహించడం గుర్తించదగిన విషయం. 

కాం(గెసు కార్యనిర్వాహక కమిటీ జూన్‌ 21, 22 లలో సమావేశమై సిమ్హూ సమా 
వేశంలో పాల్గొనవలసిందిగా తీర్మానం చేసింది. ముస్టింలిగు కూడా ఆలాటి తీర్మానాన్నే 
చేసింది. 

19 


29U భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


జూన్‌ 25 న సిమ్లాలో సమావేశం (పారంభ మై ముందు వ్‌విధ పార్టీ లకు వర్షాలకు 
చెందిన 21 [పతినిధులు అంచులో పాల్గోన్నారు. 
కేంచంలో ఏక్పడవలసిన ప్రభుత్వంలో సభ్యులుగా ఉండదగిన వారి పేర్లను 
ఎనిమిదికి తగ్గకుండా పం[డెండుకు మించకుండా తనకు తెలియపరచవలసిందిగా వె వె(స్రాయి 
కాం(గను, నీగును వేర్వేరుగా కోరాడు. కాంటగెసు దానికి అంగీకరించి ఆ పేర్లను పంపించింది. 
లీగు తరపున పేర్లను పంపుటకు జిన్నా నిరాకరించి, వై(స్రాయి రెండు షర త్తులకు లోబడవల 
సిండిగా కోరాడు. వాటిలో మొదటిది |పభుత్వంలో చేరే ముస్తింలందరు ముస్టింలీగు సభ్యులుగా 
ఉండవలెను. కొంగను అధ్యకుడై న ఆజాద్‌ కూడా (ప్రభుత్వంలో సభ్యుడుగా ఉండరాద నేది 
దీనిభావం. షర తులలో రెండవది ముస్టిం (ప్రయోజనాల రక్షణ విషయంలో (పభుత్వంలోని 
ఆధిక పలాల (Majority) ran ఆచరణలోకి రాగూడదు. అందుకుగాను 
(పతే్యేకమెన మరియొక ఏర్పాటు జరుగ వలెను. 1885 చట్టం అల్బ్పసంభ్యాక వర్గాల 
[1పయోజనాలను రక్షించుటకు వె వై (సాయికి (పత్యేక అపా చు కల్పించింది. కొత్త 
(పకభు ఏతం వెర్పడినత ర్వాత వై! (సాయి ఆ [పత్యేక ఆధికొరాలను అమలుపరచడనే సందేహం 
జి గి రెండవ షర త్తును కోరాడు, 
ని ఈ షర త్తులకు వై (సాయి అంగీకరించలేదు. జిన్నా ఎవరిపేర్లను పంపని 
సాయి అరు లని తనకు తోచిన ముస్టి ల పేర్ల తోకూడిన జు. తయారు 
చేసి డానిని జిన్నాకు సంపినాడు. అందులో నలుగురు ముస్తి ంలీగు సభ్యులు, ఒకడు పంజాబు 


రిమ్మ తి ఖజర్‌ హయక్‌భాన్‌ ఉండినారు, ముస్లి వీ గుకో చెందని ముసి ంలు (ప్రభుత్వంలో 
రా ఉండడం జిన్నా ఆక్షేపించి వె (సాయితో సహకరించడం మానుకొన్నాడు. 


ఈ విషయంలో జిన్నా మొండిపట్టు పట్టుటకు కారణాలు చేకపో లేదు. కాం(గెసు (పతి 
సిమలతో కూడిన (పభుత్వం కేం! (వంటో ఏర్పడడం" ఉన్నత ఉ ద్యోగివర్షానికి చెందిన వా రెవ్యరికి 
ఇషంబేదు. వారిలో ఒక ప్రముఖుడు ఆనాడు (ప్రభుత్వంలో సభ్యుడుగాఉండి, రహస్యంగా 


(య 
(౫ 
b 
౮ 
-1 
oa ॥] [్‌ 


సంప్రతింపులు జరిపి, మొండిపట్టు పట్టవలపిందిగా అతనిని (పోత్సహిాంచాడు. 
గ్రగవరం తనపకతెన ఉండడం న్నా (గ్రహించి వై (సాయికి లోజడరారనే నిరయానికి 

ళు Ca షూ జె 
వచ్చాడు. (బ్రిటన్‌లోని అధికారులుకూడా వె (సాయి (ప్రతిపాదనపట పూరి అంగీకారం 

క క్‌ య par») 
కలవారుకారని అతడు ,గహాంచాడు. ఇదికూడా అతని మొండిపట్టుకు ఇంకొక కారణ 


తాను తయారుచేసిన ముస్లి ంనభ్యుల జావితాను జిన్నా నిరాకరించిన విషయాన్ని 
వెస్రాయి (జ్రైటన్‌ లోని ఆధికారులకు తెలియపరచాడు. పిమ్లూ సమావేశంలో పాల్గొనిన 
21 సభ్యులలో జిన్నా ఒక్కడే వై వె [సాయిని (ప్రతిఘటించాడు. ఆలాటి పరిస్థితులలో జిన్నా 
(పతిఘటనతో నిమి త్రంలేకుండా వై (సాయి సంకల్పించిన కేంద్ర ప్రభుత్వాన్ని నిర్మాణం 
చేయవలసిందిగా వారు వై (స్రాయిని ఆదేశించడం న్యాయం. కాని వారు ఆలాగుచేయుటకు బదులు 
సమా వేశం విఫల మైనట్లుగా _పకటించవలసినదని ఆదేశించారు. జూలై 14 న జరిగిన సమా 
వేశంలో వై సాయి ఆలాటి (ప్రకటననుచేసి, నమావేళ వై ఫల్యానికి తానే బాధ్యుడని తెలియ 


పరిచాడు. (బ్రిటన్‌ లోని ఆధికారులు సహకరించని కారణంగా పది నెలలనుండి వె వై (సాయి 
రాజకీయ (ప్రతిష్టంభనను తొలగించుటకు చేసిన (ప్రయత్నాలన్నీ వ్యర్హములై నవి, ఒక జిన్నా 
తప్ప తక్కిన వారందరు ఆశాభంగాన్ని పొందినారు. 


సం[పతింపుల కౌండ = యుద్ధకాలంలో సంప్రతింపులు 291 


మొదటినుండి (బ్రిటన్‌ పధాని చర్చిల్‌ కాన్‌ సర్వెటివ్‌ పక్షొనికి చెందిన తదితరులు 
జిన్నా సహాయంతో కాంగసుపై న, అడి సాగించిన స్వాతం్యతో్యోద్యమంపైన రాళ్ళు రువ్వడ మే 
తమ క ర్రవ్యంగా భావించినవారు. ఆలాటివారకికి కాంటగెసు పతినిభధులకో కూడినట్టిన్నీ, 
జిన్నాకు ఆమోదయోగ్యం కానట్టిన్నీ (పభుత్వం ఏర్పడడం ఎంతమాత్రము అంగీకారయోగ్యం 
కాకపోవడంలో ఆశ్చర్యపడవలపింది. ఏదీ లేదు. వారు వేవెల్‌ (ప్రతిపాదనను సమర్చించుటకు 
బదులు జిన్నావై ఖరిని సమర్శించడం కాంగెసుపై ఆఖరురాయిని రువ్వడమే. సిమూ సమావేశం 
భగ్నమైన తర్వాత పది రోజులకు (బ్రిటన్‌లోని ఎన్నికలు జరిగి, వాటిలో కాన్‌స ర్వెటివ్‌పక్షం 
ఓటమిగాంచింది. చర్చిల్‌ రాజీనామా చేశాడు. జూలై 26 న ఆష్లే (ప్రధానిగా లేబర్‌ పక్షం అధి 
కారంతోకి వచ్చింది. దీనితో భారతదేశ స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఆఖరు ఆధ్యాయం 
(సారంభమైంది. 

"కేంద్రంలో కాం గసు వీగుల (పతినిధులతో కూడిన జాతీయ పభుత్వాన్ని నిర్మాణం 
చేయుటకు సంకల్పించిన  వేవెల్‌తో జిన్నా సహకరించకపోవుటను లీగులోని కొందరు 
(ప్రముఖులు, వీగుకుచెందని ముస్తి నాయకు లనేకులు తీవ్రంగా విమర్శించారు. ఆతని అభి 
(పాయంతో నిమి త్తంలేకుండా వె సాయి తాను తలపెట్టిన జాతీయ[పభుత్యాన్ని నిర్మాణం చేసి? 
పరిపాలనాధికారాన్ని దానికి ఒప్పగించినపక్షంలో జిన్నా తన అభ్మిపాయాన్ని మార్చుకొని 
ఆందులో (పవేళశించేవాడని వారు భావించారు. లీగు (పతినిధులులేని (ప్రభుత్వం ఏర్పడడం 
కాంగెసుకు పరిపాలనాధి కారాన్ని ఒప్పగించడమే ఆని అతడు (గహించి అతడు (ప్రభుత్వంలో 
చేరేవాడని, ఆది జరిగినపక్షంలో సాంఘిక సమస్యకు పరిష్కారం కుదిరిడిండేదని వారు విశ్వ 
పించారు. కాని జిన్నాను ఎదుర్కొనగల ధైర్యం వేవెల్‌కు లేనికారణంగాను, (బ్రిటన్‌లోని 
ఆధికారులు, భారత దేశంలోని ఉన్న్నతఉద్యోగులు అతనిని సమర్చించిన కారణంగాను అతని 
ఆధిపామమే తువకు చెల్లింది. దానిమూలంగా అతనిపేరు ప్రతిష్టలు మరింత బలబడి, ముస్లి లకు 
అతడు ఎకై కనాయకు డై నాడు. వె(సాయినికూడా (పతిఘటించ గల శక్తి ఆతనికి మాత్రమే 
ఉన్నట్లును, ఆతనిని కాడని అధికారంలోకి వచ్చే ఆవకాశం లేదని తక్కిన ముస్తిం నాయకులు 
భావించి అందరు ఆతనికి లోబడిపోమునారుు, తాను మొండిపట్టు పట్టినపక్షంలో (పభుత్వంకూడా 
దేశ విభజనకు పాకిస్తాన్‌ నిర్మాణానికి తప్పక అంగీకరించగలవనే విశ్వాసం ఆతనికి కలిగింది, 
ఆది ఒక కే అకని జీవితలక్ష్యం కావడంచేత కాం గెసుతో ఏలాటి రాజీకి రావలసిన అవసరం 
లేదనే నిర్ణయానికి వచ్చాడు. ఈ పరిస్థితులను కాం,గైసువారుకూడా (గ్రహించి పాకిస్తాన్‌ 
నిర్మాణవిషయంలో అతనిని ఎదుర్కొనడం నిష్పియోజనమని భావించసాగారు. 

వీటి అన్నిటిద్భష్యా సిమానమావేశం ఫల పదం కాక పోయినా స్వాతం(త్య ఉద్యమ 
చరిత్రలో గొప్ప (పాధాన్యాన్ని వహిస్తున్నది. 1947 (అనగా పిమ్లా సమావేశం తర్వాత రెండు 
సంవత్సరాలు పూర్తికాకముందే దేశానికి స్వాతం([క్యం  పసాడించవలపిందిగా (బిటిషి (పభుత్వం 
నిర్ణయించినా ఆడి దేశ విభజనతో కూడిన స్వాతం. తరంగా రూపొందింది. దీనికి సిమ్షాసమా వేశం 
ఒక (ప్రధాన కారణం. 

చదువదగిన [గంథాలు; 


Bhavan: Vol. xi 

Tarachand : Vol. iv 

V. P. Menon: Transfer of Power 
Azad ఏ 10612 wins freedom 


అధ్యాయము] 
సం పతింపులకాంశ__యుద్దాసంతర సంపతింపులు 


1945 ఆగస్టు 6, 7 లలో రెండు జపాన్‌ నగరాలపై అమెరికొవారు అణుబాంబులు 
(ప్రయోగించి ఆపార నష్టాన్ని కలిగించడంతో జపొన్‌ లోబడిపోయింది. అంతటితో రెండవ 
(పపంచయుద్దం ముగిసింది. అస్పటికి (బిటన్‌ లో ఎర్పడిన పరిస్టితుల పలితంగా భారతదేశ 
పరిపాలన పట్ల (బ్రిటిష్‌ ప్రజల యొక్కయు, 'ప్రభుత్వంయొక్కయు వైఖరి పూర్తిగా మారింది. 
భారత దేశానికి స్వాతం (త్యాన్ని (పసాదించడ మే (విటన్‌ అనుసరించతగిన విధానమని భావించిన 
లేబర్‌ పక్షానికి అనుకూలంగా జూలైలో జరిగిన ఎన్నికలలో _ప్రజలు వోటుచేశారు. స్మామాజ్య 
తళ్వంపట్ల మొండిపట్టు పట్టిన కౌన్స ర్వేటివ్‌ పక్షం ఓడిపోయింది. అట్ల నాయకత్వాన లేబరు 
పక్షానికి చెందిన మంత్రివర్గం అధికారంలోకి వచ్చింది. 1946.47 లో ఈ మంత్రివర్గం 
కౌం(గెసు వీగులతో సంప్రతింపులు జరిపి, పరిపాలనాధి కారాన్ని వాటికి ఒప్పగించింది. దీనితో 
200 సంవక్సరాల (బ్రిటిష్‌ పరిపాలన అంతరించి దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించింది. 


13 వ శతాద్దంలోను 19 వ శతాబ్దపు (ప్రధమ భాగంలో ట్రిటిష్‌వారు భారత 
దేశాన్ని జయించుటకు దేశంలోని పరిస్టితులేగాక యూరపు అమెరికా మొదలై న ఖండాంత 
రాలలో జరిగిన యుద్దాలుకూడా కారణమని ఇదివరలో తెలుసుకొన్నాము. అదేవిధముగా 1947లో 
వారు వారి అధికారాన్ని వదులుకొని దేశాననుండి వెళ్ళిపోవుటకు దేశంలో ఏర్పడినపరిస్టితులతో 
పాటు రెండవ (ప్రపంచయుద్ధం మూలంగా (బ్రిటన్‌లోను (ప్రపంచంలోను ఏర్పడిన పరిస్థితులు 


కారణముటె నవి. 
Cham 


రెండవ (ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ విజయాన్ని సాధించినా ఆది నామమాత్రమైన 
విజయమే. యుద్దంమూలంగా దాని నౌకాబలానికి సై నికబలానికి విమానబలానికి అపార నష్టం 
కలిగింది. యుద్ధానికిపూర్వం రక్షణబలాల దృష్ట్యా అది (ప్రపంచంలో అగ్రస్థానం వహించిన 
డేశంగా ఉండేది. ఇప్పుడు ఆది ఆ స్థానాన్ని కోల్పోయి ద్వితీయస్థానానికో, తృతీయస్థానానికో 
వచ్చింది. సోవియట్‌ రషియా, అమెరికాలు మాత్రమే ఆగరాజ్యాలుగా పరిగణలోకి వచ్చినవి. 
అమెరికా సహాయం లభించబళ్లై (బ్రిటన్‌ విజయాన్ని సాధించగలిగింది. ఇది మొదలు అది 
అమెరికాకు ఒక ఉపగహంగా మారిపోయింది, యుద్దంమూలంగా దాని అంగబలాన్నే గాక అర్థ 
బలాన్నికూడా కోల్పోయింది, యుద్దానికి ముందు ఆడి ఇతరదేశాలకు రుణాలను ఇచ్చి గొప్ప 
లాభాలను సంపాదించగల స్టితిలో ఉండేది. యుద్దకాలంలో ఆది ఈ రుణాలను వసూలుచేసి 
ఖర్చు పెట్టుకొనడమే గాక అమెరికానుండి ఇతర దేశాలనుండి రుణాలను తీసుకొనవలసిన స్థితి 
లోకి వచ్చింది. జర్మన్‌దాడులు ఫలితంగా దాని సర్మిశమలు నాశనముశై నవి. అది పూర్తిగా 
దివాలా తీసిన కోటీశ్వరుని స్థితిలోకి నచ్చింది. ఈ స్థితిలో తన రక్షణబలాలను పునరుద్ధరించు 
కొనగలశ క్రి దానికి లేకపోయింది, రక్షణబలాలు లేక సామ్రాజ్యాన్ని తనవశంలో ఉంచుకొనడం 


సం_ప్రతింపులకాండ-యుద్ధానంతర సంప్రతింపులు 298 


సాధ్యంకాదనే సత్యాన్ని (ప్రజలు, (పభుత్యమూ (గహించారు. ఇతర దేశాలపై ఆధికారాన్ని చలా 
యించుటకంకే తమదేశాన్ని ఆర్థికంగా పునర్నిర్మాణం చేసి సోషలిస్టు సిద్దాంతానుపసారం (పజల 
స్టితిగతులను చక్క_ బెట్టడం అధి కారులదృష్టిలో ఎక్కువ (ప్రాధాన్యాన్ని వహించింది. భారత 
దేశాన్ని పాలించడం ఒక అనవసర మైన భారాన్ని భరించడమేెనని, అది తమళ _క్రికి మించిన 
భారమని, దానిని వదలుకోవడమే (పాజ్ఞత ఆనే నిర్ణయానికి ఆధికారులు, (పజలు వచ్చారు. 
కాం(గెసు, లీగులతో వారు సం(పతింపులు సాగించి, తమ ఆధికౌరాన్ని వాటిపరం చేయుటకు 
ఇది ఒక (ప్రధాన కారణం, 


దీనితోపాటు భారతదేశంలో 20 వ శతాబ్దంలో ఏర్పడిన పరిస్థితులుకూడా వారిని ఈ 
నిర్ణయానికి వచ్చేటట్లు చేసినవి. 20 వ శతాబ్దంలోని భారతీయులు 18వ శతాబ్దంలోని భారతీయుల 
వంటివారు కారు. 18 వ శతాబ్ధంలో వారిలో రాజకీయ చైతన్యం చాలా తక్కు_వస్థాయీలో 
ఉండేది. దేశాన్ని ఎవరు పాలించినా ఒకే అనేది వారి మనోవై ఖరిగా ఉండేది. ఇదిగాక 
వారిలో జాతీయభావం ఉండినట్టిది కాదు. అందుచేత వారిని జయించి పాలించడం (బిటిష్‌ వారికి 
సులభసాధ్యమైంది. 20 వ శతాబ్దంలోని భారతీయులు ఈలాగు కాక జాతీయభావం కలవారై. 
దేశం తమది అని, దానిని పాలించే హక్కు తమదని పరాయి పరిపాలనను తొలగించడం తమ 
కర్తవ్యమని భావించి 1905 తర్వాత అనేక స్వాతం(త్రోద్యమాలను సాగించారు. ఇవి 
ఫల(పదం కాకపోయినా స్వాతం(త్యాన్ని సంపాదించేవరకు ఈలాటి ఉద్యమాలను సాగించ 
డంపట్ల (ప్రజలు పట్టుదలగలవా రయ్యారు. ఈలాటి జాతీయభావం కలవారిని అణచడానికి 
కావలసినబలం తమకులేదని (బ్రిటిష్‌వారు నిర్ణ యించుకోనడం తప్పింది కాదు. 


ఇంతేగాక దేశాన్ని జయించి వశపరచుకొని పాలించడంలో 18 వ శతాబ్దాన నుండి 
భారతీయ పిఫాయీలతో కూడిన సైన్యాన్ని ప్రధాన సాధనంగా బ్రిటిష్‌వారు వినియోగించారు. 
భారతీయ సైనికులు పరాయి (ప్రభుత్వంపట్ల భక్తి విశ్వాసాలు కలవారై దేశాన్ని 
జయించడంలోను, 1905 తర్వాత (పజలు లేవదీసిన స్వాతం(త్రో కద్యమాలను ఆణచ 
డంలోను పరాయి పరిపాలకులకు గొప్ప సహాయం చేశారు. కాని సుభాష్‌ చంద్రబోసు 
నిర్మాణంచేపిన భారత జాతీయ సె న్యంయొక్క చర్యలమూలంగా (బిటిష్‌ వారు ఒక గుణ 
పాఠాన్ని నేర్చుకొన్నారు. సిఫాయీలలో కూడా దేశాభిమానం బలపడినదని, ఆలాటి వారితో 
కూడిన సైన్యాన్ని ఆధారం చేసుకొని (ప్రజల స్వాతం(త్యోద్యమాలను అణచి దేశాన్ని పాలిం 
చడం సాధ్యంకాదని వారు (గ్రహించారు. సిఫాయీల స్థానంలో (బ్రిటన్‌ నుండి (బిటిష్‌ నైనిక 
దళాలను భారతదేశానికి తరలించి (ప్రజల ఉద్యమాలను అణచుటత ప్ప వారికి సాధనాంతరం లేక 
పోయింది. కాని ఆలాటి సెనికదళాలను తరలించడం వారిశ _క్ర్‌కి మించినట్టిదని వారు (గహిం 
చారు. (ప్రజలలో జాతీయభావం బలవడడంతోపాటు పిపాయీలలో దేశాభిమానం కలగడం 
కూడా [బ్రిటిష్‌వారు పరిపాలనాధి కారాన్ని వదలుకొనుటకు ఒక (పధానకారణమని (గహించడం 
అవసరం. 


ఈ సందర్భంలో ఇంకొక విషయంకూడా గుర్తించవలసి ఉన్నది. దేశంలో తమ ఆది 
కారాన్ని స్థిరపరచుకొనుటకు (బ్రిటిష్‌వారు మొదటినుండి ోచీలించి పాలించు? అనే భేదో 
సాయాన్ని ఆనునరించారు. 1870 నుండి వారు ముస్తింలను సర్వవిధాలా చాంనువులనుండి 


294 భారత స్వాతంత్రోద్యమ చరిత 


వీలదీశారు. తుదకు జిన్నానాయకత్వంలోని ముస్టి ంలీగువారు పాకిస్థాన్‌ నిర్మాణాన్ని తమ ఏకైక 
లక్ష్యంగా పెట్టుకొ నేటట్లు చేశారు. కాని దేశంమొ త్తం జనాభాలో 24 శాతం మాాతమే ఆయిన 
ముస్తింల సహాయంతో తక్కిన 76 శాతం (ప్రజలను అణచివేయడం సాధ్యం కాజాలదని వారు 
(కమక్రమంగా నేర్చకొనడం తస్పింది కాదు. [ప్రజలు సాగించిన స్వాతం (త్రో కద్యమాలలో ఒక 
1§20.22 ఉద్యమంలో మాత్రమే ఖిలాఫత్‌ సమస్య కారణంగా ముస్టింలు పాల్గొన్నారు. ఉప్పు 
సత్యాాగహంలో గాని, 1931.34 శాసనోల్లంఘన ఉద్యమంలో గాని, కిట్‌ ఇండియా ఉద్య 
మంలో గాని వారు ఎక్కువగా పాల్లోనలేదు, వారు పాల్గొనక పోయినా తక్కిన (ప్రజలు ఉద్య 
మాలను సాగించి (ప్రభుత్వానికి అపారనష్టాన్ని కలిగించారు. ముస్తింలు సహకరించినా సహక 
రించకపోయినా (ప్రజలు తమ ఉద్యమాలను సాగించడం (బ్రిటిష్‌ వారికి కనువిప్పుగా పనిచేపింది, 
వారి భేవోపాయం స్వాతంతో్యోద్యమం పై గొప్ప (ప్రభావాన్ని వహించజాలదని వారు (గహిం 
చారు. ఇంతేకాదు, ముస్తి౦లు కూడా పాకిస్థాన్‌ ఆనే స్యతంత రాజ్యాన్ని కో రేవా రయ్యారు, 
(బ్రిటిష్‌ పరిపాలన శాశ్వతంగా ఉండవలెననే సయ్యద్‌ మహమ్మద్‌ భానవంటి వారి వాదాన్ని 
వదలుకొన్నారు. అందుచేత 1945 నాటికి తమ భేదోపాయం తమ అధికారాన్ని సుస్థిరం చేయ 
జాలదని (బ్రిటిష్‌వారు (గ్రహించారు. 


ముస్లింలను తక్కినవారినుండి చీలదీసినశ్తే సంస్థానాధిశులను కూడ  [పజలనుండి 
జాతీయోద్యమాననుండి చీలదీయడం (బ్రిటిష్‌వారి పరిపాలన విధానానికి ఒక (ప్రధాన 
లక్షణంగా పరిణమించింది. కాని ఈ విధానంకూడా ఫల్మ్టపదం కాజాలని పరిస్థితులు ఎర్చడసాగి 
నవి. సంస్థానాలలోని (పజలలో జాతీయభావం, నిరంకుశాధికారంపట్ల ద్వేషం, (పజాస్వామికం 
పల్ల అభిమానం బలపడినవి. ఈ పరిస్థితులలో సంస్థానాధీశుల సహకారాన్ని ఆధారం చేసుకొని 
రాజ్టాలను పాలించడం కష్టసాధ్యమని (వైటిష్‌వారు (గహించారు. 

ఫై వివరణ మూలంగా 1945 జూలై లో బ్రిటన్‌లో ఏర్పడిన లేబరు (ప్రభుత్వం 
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రాన్ని (వసావెంచవలపిందిగా నిర్ణయించుటకు కారణం (బైిటన్‌ 
దాని అంగబలాన్ని అర్హబలాన్ని కోలోవడమే గాక భారతడేశంలోని (ప్రజలలో బలపడిన 
జాతీయభావం, వారు లేవదీపిన స్వాతం(తోద్యమాలు, సెఫాయీాల భక్తివిశ్వాసాల పట్ల _బిటిష్‌ 
వారికి కలిగిన సందేహోలు, వారు అనుసరించిన ఛభేవోపాయం స్వాతం, తో్యోద్యుమాన్ని ఆణచు 
టలో ఫల్మపదం కాజాలదనే భావం___ఇవి అన్నీకూడా కారణాలని స్పష్టం అవుతున్నది. 
ఇన్ని కారణాల (ప్రభావంచేత వారు 1946.47 లో కాంగెసు లీగులతో సంప్రతింపులు జరిపి 
తమ అధికారాన్ని వదలుకొన్నారు. ఇప్పుడు మనం ఈ సనసం|ప్రతింపుల చరిత తెలుసుకొన 
వలసి ఉన్నది, 


2 


గతంలో టిటిష్‌ పభుత్వం ఎన్నో వాగ్గానాలు చేసిందిగాని వాటిని చెల్లించడంలో 
ఏలాటి (శద్దను వహించలేదు. అందుచేతనే కాం,గెసువారు 1942 లో (కిప్పుద్వారా (ప్రభుత్వం 
పంపిన (ప్రతిపాదనలను తిరస్కరించారు. 1945 జూలై లో తేబరుపకానికి చెందిన మంత్రివర్గం 
ఆరికారంలోకి వచ్చింది. అదిచే సే వాగ్దానాలు కూడా గతంలోని వాగ్దానాలవంటివిగా నే ఉండ 
గలవనే సందేహం నాయకులకు (ప్రజలకు కలగడంతో ఆశ్చర్య్థృపడవలసింది లేదు. కాని లేబరు 


నంప్రతింపులకాండ-యుద్దానంతర నం(పతింపులు 295 


మంత్రివర్గానికి చెందినవారు అలాటి సందేహాలకు ఆధారం ఉండరాదని, సంపూర్ణ స్వాతం 
(త్యాన్ని (పసాదించడం తమ లక్ష్యం కావడమేగాక దానిని ఆచవణ సాధ్యంచేయుటను ఆనా 
లస్యంగా చర్యలు తీసుకొనడం జరుగుతుందని పదేపదే (ప్రకటనల చేశారు. ఆ (ప్రకటనల 
(ప్రకారం (ప్రవ రించారు. ఆందుచేతనే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంపత్ప 
రాలలో దేశానికి స్వాతంత్ర్యాన్ని (ప్రసాధించి వెళ్ళిపోవడం జరిగింది. 


వారు 1945 జూలై 26న అధికారంలోకి వచ్చారు. అటు తర్వాత సార్వభౌముడు 
పార్ల మెంటు ఉభయసభల సంయుక్త సమావేశంలో (ప్రసంగిస్తూ తన (ప్రభుత్వం భారతదేశానికి 
సంపూర్ణ స్వాతంత్ర్యం అనతికాలంలో (ప్రసాదించే ఉత్తేశంతో ఉన్నట్లు స్పష్టంచేశాడు. ఇద్‌ 
డేశంలోని నాయకులకు ఆశాజనకంగా రూపొందింది. 

తాము వదలుకొనిన అధికారాన్ని దేశంలో ఎవరికి ఒప్పగించవలసింది వారు నిర 
యించుకొనవలపిన ఆవసరంకాడా ఏర్పడింది. దానిని (ప్రజలు ఎన్నుకొన్న (ప్రతినిధులకు ఒప్పు 
గించడమే ఉచితమని అందరూ ఆధభిపాయ పడినారు. అందుచేత నవంబరు.డిసంబరులలో 
ఎన్నికలు జరగవలపిందిగా ఆగస్టు 21 న అధికారులు (ప్రకటన చేశారు. 


ఎన్నికల తర్వాత జరగవలసిన కార్యక్రమాన్ని గురించి చర్చలలో పాల్గొనుటకు 
(బ్రిటన్‌కు రావలసినదిగా అధికారులు వై (సాయి వేవెల్‌ ను ఆహ్వానించారు. ఆతడు ఆగస్టు 24 న 
అక్కడికి వెళ్ళి చర్చలు పూర్తి చేనుకొని సెస్టంబరు 16 న భారతదేశానికి వచ్చి (1) సాధ్య 
మెనంత త్వరలో రాజ్యాంగ పరిషత్తు సమావేశం కాగలదని, (2) ఎన్నికలు పూర్తికాగానే 
1942 లో |కిప్పు చేసిన (పతిపాదనలు రాష్ట్ర శాసనసభలకు ఎంతవరకు ఆమోదయోగ్యమో 
అవి ఆమోదయోగ్యం కానిపక్షంలో వాటిస్టానంలో ఏలాటి (ప్రతిపాదనలు చేయడం ఉచితమో 
తెలుసుకొనడం జరుగుతుందని, (3) రాజ్యాంగ పరిష త్తులో సంస్థానాలకు ఉండదగిన (ప్రాతి 
నిధ్యాన్నిగురించి సంస్థానాడీశులతో చర్చలు సాగుననీ, (4) (వైటన్‌ భారతదేశంపై పరిపాల 
నాధికారాన్ని వదలుకొనిన తర్వాత రెండు దేశాలమధ్య ఉండదగిన సంబంధాల గురించి చేసు 
కొనవలపిన ఒడంబడికయొక్క స్వరూపాన్ని గురించి, ఆలోచించడం జరుగుతుందని ఒక 
(పకటన చేశాడు. భారత దేశ సమస్యను పరిష్కరించడంలో (వబైటన్‌ లోని అధికారులు తగినంత 
శద్దను వహి స్తున్నారని ఈ (పకటన స్పష్టంచేసింది. ం 

ఎన్నికలలో పొాల్గొనవలపిందిగా కాం(గెసు కార్యనిర్వాహకవర్గం తర్మాసించి ఒక 
ఎన్నికల ప్రణాళికను కూడా (ప్రకటించింది. ముస్తింలీగుకూడా అదేవిధంగా (ప్రవర్తించింది, 

ఎన్నికలు జరుగుటకు కొద్దిరోజులకు ముందు సుబాష్‌ చంద్రబోసు నిర్మాణంచేసిన 
సై న్యంలో అధికారాన్ని వహించిన ముగ్గురు సై న్యాధిపతులను (ప్రభుత్వం సైనిక చట్టం(క్రింద 
ఢిల్లీలో ఏ(ర్రకోటలో విచారణచేసింది. ఆ సమయంలో దేశంలో జరిగిన ఆందోళనగురించి 
ఇదివరశే తెలుసుకొన్నాము. సై నికన్యాయస్థానం వారికి శిక్ష విధించినా (ప్రభుత్వం ఆ శిక్షను 
రద్దుచేయడం తప్పిందికాదు. విచారణ కాలంలో (ప్రభుత్వంపట్ల (ప్రజలలో ద్వేషభావం పెరి 
గింది. ఆలాటిభావం ఉండవలసిన అవసరంలేదని తమ లక్ష్యం దేశానికి స్వాతం (త్యాన్ని 
అనాలస్యంగా (ప్రసాదించడమే అని, ఈ విషయాన్ని (ప్రజలకు తెలియపరచుటకున్నూ, (ప్రజాభి 
(పాయాన్ని తెలునుకొనుటకున్నూ వెంటనే _ ఒక్ష పార్ల మెంటరీ - (పత్రినిధివర్గం భారత దేశానికి 


296 భారత స్వాతం త్రోకిద్యమ చరిత్ర 


రాగలదని |బిటన్‌లోని ఆధికారులు (ప్రకటించారు. సై న్యాధిపతుల విచారణ దీనికి దారితీసింది. 
(పకటన పకారం (ప్రతినిధివర్షం దేశానికివచ్చి, (పజల సందేహోలను తీర్చి, వారి ఆభిపాయాలను 
తెలియపరచే నివేదికను (ప్రభుత్వానికి అందజేసింది. 

1945 డిసంబరులో ఎన్నికలు జరిగాయి. కేంద్ర శాసనసభలకు జరిగిన ఎన్నికలలో 
సాధారణ నియోజకవర్గాలలో ని వోటర్ల లో 91.8 శాతం కాంగొను అభ్యర్లులకు వోటుచేశారు. 
57 కాంగైెసు అభ్యర్థులు ఎన్నిక అయినారు. ముస్టి ౦ల (పత్యేక నియోజకవర్గాలలోని వోటర్ల లో 
86.6 శాతం ముస్లింలిగు అభ్యర్దులకు వోటుచేశారు. లీగుతరపున నిలబడిన 80 అభ్యర్దులు 
ఎన్నికై నారు, వీరుగాక, ర స్వతంత్రులు, 2 అకాలిశిక్కులు, 8 యూరోపియనులు ఎన్నికై నారు. 
ఎన్నికైన 102 సభ్యులలో కాం(గెసుకు మెజారిటీ బలం లభించడం గుర్తించదగిన విషయం. 
సామాన్య పజల ఆదరణకు విశ్వాసానికి పాత్ర మైనట్టి పాకీ కాం(గెసు మా;త్రమే అని ఎన్నికలు 
స్పష్టంచేశాయి. ఇదే విధంగా ముస్తింల ఆదరణకు, విశ్వాసానికి పాత్ర మైనట్టి పార్టీ ముస్టింలీగు 
మాత్రమే అనికూడా ఎన్నికలు రుజువుచేళాయి. 

రాష్ట్ర శాసనసభల ఎన్నికలలో సింధు, వాయవ్యసరిహద్దు రాష్ట్రాలలో తప్ప 
హిందువులు ఆధికసంక్యాకంగా ఉన్న రాష్ట్రాలలోని వారికి కాం(గెసు పార్టీ పట్ల పూ ర్తి విశ్వాసం 
ఉన్నట్లున్నూ, ముస్తి ౦లు ఆధికసంఖ్యలోఉన్న రాష్ట్రాల వారికి ముప్టింలీగు పట్ల ఎక్కువ 
విశ్వాసం ఉన్నట్లాన్నూ స్పష్టమైంది. కాని ముస్తింలు అధికసంఖ్యలోఉన్న _ రాష్ట్రాలలో 
బెంగాలులో మా;తమే లీగుకు మెజారిటీ బలం లభించింది. ఆ రాష్ట్రంలోమా(త్రమే లీగు మంత్రి 
వర్షం ఏర్పడింది. పింధు రాష్ట్రంలో లీగుకు ఆలాంటి బలం లేకపోయినా మంత్రివర్గ నిర్మా 
ణంలో గవర్నరు జోక్యం కలిగించుకొన్న కారణంగా లీగు మంత్రివర్గం ఏర్పడింది. వాయవ్య 
సరిహద్దు రాష్ట్రంలో కౌం్యగెసు మంతత్రివర్షం ఏర్పడింది. పంజాబులో హాయత్‌ఖాన్‌ నాయ 
కత్వాన యూనియనిస్టు మంత్రివర్గం (ముసి ంలీగుకు చెందని ముస్టింలు, శిక్కులు, హిందువులు 
కలిసినది ఏర్పడింది, తక్కిన రాష్ట్రాలలో కాం(గెసు మం త్రివర్గాలు ఏర్పడినవి. 

డేశం మొత్తంమీద లెక్కలోకి తీసుకోదగిన పార్టీలు కాంగెసు లీగులు మాత్రమే 
ఆని, [బిటిష్‌వారు వదులుకొ నే పరిపాలనాథి కారాన్ని ఈ రెండు పార్టీ అలవశం చేయడమే ఉచిత 
మని ఎన్నికలు స్పష్టంచేళాయి. 


3 


ఎన్నికల ఫలితాలు తెలిసిన తర్వాత వేవెల్‌ కాంగైెసు లీగు నాయకులతో నం|ప్ర 
తింపులు జరిపే ఉద్దేశంతో కొన్ని (ప్రతిపాదనలను ఇండియా మంత్రికి పంపినాడు. గతంలో 
సిమ్లా సమావేశ కాలాన సం(ప్రతింపులను జరిపే విషయంలో వేవెల్‌ అవసరమైన నై పుణ్యాన్ని 
లై ర్యాన్ని (పదర్శించలేదనే కారణంగా (బిటన్‌లోని మంత్రివర్గం ఈ పర్యాయం ఆతనిద్యారా 
సం(|పతింపులు జరపడం ఫలప్రదం కాజాలదని భావించి, ముగ్గురు మంతులతో కూడిన ఒక 
రాయబార వర్గాన్ని (Cabinet Missiony సం(ప్రతింపుల నిమి త్తం భారత దేశానికి పంపవలసి 
నట్లు తీర్మానించి, ఆ విషయాన్ని వేవెల్‌కు తెలియసరిచింది. 


వై (సాయి ఇండియామం(తి మధ్య ఈలాటి ఉత్తర (ప్రత్యుత్తరాలు జరుగుచుండగా 
1946 సిబపరి 18 న బొంబాయి నాకాశ్రయంలోని నౌకాదళానికి చెందిన భారతీయులు 


సం(ప్రతింపులకాండ.యుద్దానంతర నం(పతింవులు 297 


తమపట్ల (ప్రభుత్వం అనుసరిస్తున్న జాతి విచక్షణను నిరసిస్తూ తిరుగుబాటు చేశారు. విశాఖ 
పట్టం మొదలైన నాకాశయాలలోని నావికులుకూడా ఈలాగే చేశారు. వల్ల భాయిప కేల్‌ 
ఇందులో జోక్యం కలిగించుకొని తిరుగుబాటును విరమించవలపిందిగా నావికులను పోత్స 
హించాడు. వారు ఆయన సలహాల ప్రకారం తిరుగుబాటును ఉపసంహరించుకొన్నారు. కాని ఈ 
తిరుగుబాటు [బిటన్‌లోని అధికారులపై గొప్పప్రభావాన్ని వహించింది. సిపాయిల (ప్రభుభ క్రి 
పట్ల ఇదివర కే (పభుత్వానికి భయగండేహాలు కలిగినవి. ఇప్పుడు నావికుల (పభుభ క్తిపట్ల 
ఆలాటి భయసందేహాలే ఏర్పడినవి. ఇదిగాక ఈ తిరుగుబాటు జరుగుతున్న రోజులలో 
బొంబాయిలో కార్మికులు సమ్మెచేపి శాంతిభ[దతలకు భంగం కలిగించగా పోలీసులు కాల్పులు 
జరసవలసి వచ్చింది. అందులో 200 మంది (పాకాలు కోలొయ్యారు. ఈ పరిస్టితులన్నిటిని 
గుర్తించి భారత దేశ సమస్యను పరిష్కరించడంలో ఏలాటి జాప్యం జరగరాదని నిర్ణయించి, 
ఇండియామం(తి పెతిక్‌ లారెన్‌సు, వ్యాపారమం;తి డప్పు. నౌకామం;తి ఆ లెగ్హాండర్ల తో కూడిన 
రాయబారవర్గాన్ని భారతదేశానికి పంపునట్లు ఫిబవరి 19 న పార్ల మెంటులో (ప్రధాని ఆ్లే ఒక 
(పకటనచేశాడు, 


ఆ (ప్రకటన్నప్రకారం రాయబారవర్గం మార్చి 24 న ఢిల్లీ చేరింది. అదిమొదలు మూడు 
వారాలపాటు (పధాన రాజకీయ పార్టీ లతోను (పముఖ నాయకులకోను సం సతింపులు జరిపింది. 
ముస్తి ౦లీగుతప్ప తక్కిన పార్తీల నాయకులు దేశసమెక్యతను వాంఛించేవారని స్పష్షమెంది. 

లా యు డా EY మజా 
కాం_గెసు లీగుల మధ్య రాజీ కుదురుటకు రాయబారవర్శం అనేక (ప్రయత్నాలను చేపింది. కాని 
జిన్నా పాకిస్థాన్‌ నిర్మాణానికి తప్ప మరి ఏలాటి (ప్రతిపాదనలకు ముస్తింలు అంగీకరించ 
జాలరని తెలియపరచాడు. తన వాదాన్ని బలపరచే ఉద్ధేశంతో ఏప్రిలు 10 న శాసనసభలలోని 
400 ముస్తింసభ్యుల సమావేశాన్ని ఢిల్లీలో జరిపి, ఆందులో పాకిస్తాన్‌ నిర్మాణాన్ని కోరుతూ 
a) లా @ 

ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని చేయించాడు. ఆటు తర్వాత రాయబారనర్శం షాపిలు 18న అతనిని 
కలుసుకొని ఈక్రింది ప్రతిపాదనలు రెండింటిలో ఒకదానికి సమ్మ తించవలసిండిగా కోరింది. 
వాటితో మొదటిది ముస్తి ంలుకానివారు నివసించే జిల్లాలు మినహాగా స్వతంత్రపాొకిస్తాన్‌ రాజ్య 
నిర్మాణం; రెండవది జిన్నా వాంఛించిన పాకిస్తాన్‌ ఒక ఉపసమాఖ్యగా (Sub Federation, 
అఖిలభారత సమాఖ్యలో దేశరక్షణ విదేశ వ్యవహారాల విషయంలో కలిసిఉండేటట్లుగా నిర్మాణం 
కావడం. జిన్నా రెండవ (ప్రతిపాదనను తిరస్కరించాడు. 


ఆటు తర్వాత కూడా రాయభారవర్షం జిన్నాతో సం[ప్రతింపులు నొగించింది. తుదకు 
అతడు ఒక (ప్రతిపాదనను చేశాడు. అతడు కోరిన ఆరు రాష్ట్రాలు ఒక సమాఖ్యగా ఏర్పుడుట 
కున్నూ, ఆ సమాఖ్యయొక్క_ రాజ్యాంగాన్ని ఆ రాష్ట్రాల (ప్రతినిధులతో మాత్రమే కూడిన 
రాజ్యాంగపరిష త్తు రూపొందించుటకున్నూ కాం(గైసు అంగీకరించినపక్షంలో అలాటి పాకిస్థాన్‌ 
సమాఖ్య అఖిలభారత సమాఖ్యలో చేరగలదనేదే ఈ (ప్రతిపాదన. కాని కాంగెసు దీనికి ఆంగీక 
రించలేదు. అటుతర్వాత ఉభయ పార్టీ లమద్య రాజీ కుదిర్చే ఉదేశంతో రాయబారవర్గం సిమ్లాలో 
ఒక సమావేశాన్ని జరిపింది. కొని ఆ సమావేశం ఫల(పదం కాలేదు. 


ఈ పరిస్థితులలో సంప్రతింపులు (ప్రయోజన రహితములని _గహించి రాయబార వర్గం 
అన్ని పార్టిల ఆమోదాన్ని పోొందగభదనే విశ్వాసంతో ఒక పధకాన్ని తయారుచేసి మే 16న 


298 భారత స్వాతం(త్రో కద్యమ చరిత్ర 


డానిని (ప్రకటించింది. స్వతంత్ర భారత డేశ స్వరూపాన్ని గురించి, దాని రాజ్యాంగ నిర్మాణ 
విధానాన్ని గురించి పధకంలోని (ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉండినవి. 


1 


(1) జిన్నా కోరిన పాకిస్థాన్‌ నిర్మాణం వాంఛనీయం కాదు. ఆలాటి పాకిస్థాన్‌లో 
ఆధిక సంఖ్యాకులై న ముస్హింలతోపాటు అల్ప సంథ్యాకులై న తడితరులు ఉండడం తప్పదు, 
ఉదాహరణకు.___పంజాబు- సింధు రాష్ట్రము. వాయవ్య సరిహద్దు రాష్ట్రము, బెలూచిస్థానులతో 
కూడిన వాయువ్య పాకిస్థాన్‌లో 22,658,294 (62 శాతం) ముస్లింలతో పాటు 18, 840, 281 
(38 శాతం హిందువులు శిక్కులు ఉంటారు. ఆడే విధంగా బెంగాలు ఆసాంలతో కూడిన 
ఈశాన్య పాకిస్తాన్‌లో 86,447,918 (51.69 శాతం  ముస్టింలతోపాటు 84,088,845 


(48 ట్ర! శాతం) ముస్లింలు కానివారు ఉంటారు. పొందువులు ముస్లి ౦లు రెండు 
భిన్నజాతులకు చెండిన వారని, అందుచేత ఒకే భారత రాజ్యంలో వారు పౌరులుగా ఉండడం 


పొసగదనే కారణంగా జిన్నా పాకిస్థాన్‌ ను కోరాడు. కొని ఈ పాకిస్టాన్‌ లో ముస్తింలతో 
ముస్తి లు కానివారు పౌరులుగా ఉండవలసి వస్తుంది. ఇది అతని సిద్దాంతానికి పూ_ర్రిగా 
విరుద్దం. ఇదిగాక పాకిస్థాన్‌ నిర్మాణమైన తర్వాత కూడా హిందూస్థానంలో 1880 లక్షల 
హిందువులతో 200 లక్షల ముస్టి ంలు పౌరులుగా ఉండడం తప్పదు. ఈ పరిస్థితులలో పాకిస్థాన్‌ 
నిర్మాణం అల్పసంఖ్యాక సమస్య పరిష్కారానికి ఎంతమా।తం సాధనం కాజాలదు, 

ఇదిగాక డేశవిభజన జరిగి రెండు రాజ్యాలు ఏర్పడిన పక్షంలో దేశరక్షణ చాలా 
వరకు కుంటుపడుతుంది. రక్షణ బలాలు రెండుగా చీలిపోవడం తప్పదు. ఆలాటి బలాలు 
వాయవ్య సరిహాద్దును గాని ఈశాన్య సరిహద్దును గాని శ(తువుల దాడుల నుండి రక్షించడం 
6. దేశం ఒకే రాజ్యంగా ఉన్న సక్షంలో అంతర్జాతీయ రంగంలో దానికి 
వ పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉండగలవు. రెండు రాజ్యాలుగా చిలిపోయిన 
౦లో ఈలాటి లాభం ఉండదు. దీనికి తోడు పళ్చిమ పాకిస్థాన్‌ తూర్పు పాకిస్థాన్‌ల మధ్య 
సుమారు 800 మెళ్ళ హిందూస్థాన్‌ (పాంతం ఉంటుంది. ఈ రెండు పాకిస్థాన్‌ ల మధ్య రాక 
పోకలు కష్టసాధ్యం. అంచుచేత ఏ వీధంగా చూచినా పాకిస్థాన్‌ నిర్మాణం (ప్రయోజనకారి 
కాజాలదనే నిర్ణయానికి రాయబారవర్షం వచ్చింది. ముస్లింలు కానివారు నివసించే (ప్రాంతాలను 
విడదీసి పాకిస్థానును నిర్మాణం చేసినా పైన పేర్కొన్న లోపాలను అధిగమించడం సాధ్యం 
కాదు. అందుచేత దేశమంతా ఒకే (ప్రభుక్వానికి లోబడిన ఒకే రాజ్యంగా ఉండడమే ముస్తింల 
దృష్ట్యాను, హిందువుల దృష్ట్యాను (శ్రేయస్కరం, 

2 
కాని ఆలాటి రాజ్యంలో అధిక సంఖ్యాకులై న హిందువుల నిరంకుశ పరిపాలనకు 

ముస్తి ౦లు లోబడవలసి వస్తుందనే ఆక్షేపణ ఒకటి ఉన్నది. కాని హిందువుల నీరంకుశ త్వాన్ని 
చాలావరకు తగ్గించవచ్చు. దానికి ఈ [కింది (ప్రతిపాదనలు పటిష్ట సాధనాలు, 

(1 దేశమంతా కలిసి ఒక సమాఖ్యగా ఏర్పడుతుంది. కాని ఆసమా ఖ్యలో కేంద 
(పభుత్వానికి దేశరక్షణ, విడేశ వ్యవహారాలు, రవాణా సౌకర్యాలు, సమాచార సౌకర్యాలు. 
అనే శాఖలపైన' మాత్రమే అధికారం ఉంటుంది. 


సం(ప్రతింపులకౌండ_యుద్దానంతర సం(పతింపులు 299 


(2) తక్కిన శాఖలకు సంబంధించిన అధికారాలన్నీ రాష్ట్ర (ప్రభుత్వాలకు ఉండ 
గలవు. అయిదు రాష్ట్రాలలో ముస్తింలు అధిక సంఖ్యలో ఉండడంచేత ఈ శాఖలద్వారా వారికి 
గరిష్ట (ప్రమాణంలో అధికారం లభిస్తుంది. 

(3) పంజాబు, సింధు రాష్ట్రము, వాయవ్య సరిహడ్డు రాష్ట్రము, బెలూచిస్తాన్‌ లు 
కలిసి ఒక ఉప సమాఖ్యగా (Sub Federation or B section) ఏర్పడుత వి. ఆందుచేత 
ఈ కలియిక చాలావరకు పాకిస్తాన్‌ మూలంగా ముస్టింలీగు కాంక్షించే లాభాలను చేకూరు స్తుంది: 
ఇదే విధంగా బెంగాలు ఆసాంలు కలిపి ఇంకొక ఉప సమాఖ్యగా. 560 1ఎ0___ఏర్పుడుతవి. 
ఈ కలియిక కూడా పాకిస్థాన్‌ మూలంగా కాంకించే లాభాలను చేకూరు స్తుంది. 


షె (పతిపాదనలు 'దేళ సమైక్యత పూర్తిగా ఉండవలెనని వాదించే కౌం|గెసువంటి 
పార్టీలు, పూర్థిగా దేశ విభజన జరిగి పాకిస్థాన్‌ ఏర్పడవలెనని వాదించే ముస్టింలీగు, రాజీకి 
వచ్చుటకు సాధనం. ఈ రెండు రకములైన వాంఛల మధ్య ఇది సమన్వయం కుడిరి స్తున్నది. 


భవిష్యత్తులో రూపొందదగిన రాజ్యాంగాన్ని నిర్మాణం చేయుటకు రాజ్యాంగ పరిషత్తు 
ఏ విధంగా ఏర్పడవలపిందీ, ఏ విధంగా అది రాజ్యాంగాన్ని రూపొందించవలనింది రాయబార 
వర్గం ఈ (క్రింది (పతిపాదనలద్వ్యారా నిర్ణయించింది. 


(1) చేశ జనాభాలో 10 లక్షలకు ఒక (ప్రతినిధి చొప్పున రాష్ట్రాల నుండి 292 
సభ్యులు, సంస్థానాల నుండి 98 సభ్యులు__మొ త్తం 885 సభ్యులు రాజ్యాంగ పరిషత్తులో 
ఉండవలెను, 

(2) రాష్ట్రాల (పతినిధులను ఆయా రాష్ట్రపు శాసన సభలు ఎన్నుకొనవలెను, 

(8) ఈ ఎన్నికలలో ముస్తిం (ప్రతినిధులను ముస్సిం శాసస సభ్యులు, శిక్కు (పతి 
నిధులను శిక్కు_ శాసన సభ్యులు, తక్కిన (ప్రతినిధులను తక్కిన శానన సభ్యులు ఎన్నుకొన 
వలెను. దీని ఫలితంగా 76 ముస్తింలు, 4 శిక్కు_లు, 210 ఇతరులు పరిషత్తులో సభ్యులుగా 
ఉంటారు. 

(4) సంస్థాన (ప్రతినిధులను ఎన్నుకొనవలసిన విధానాన్ని గురించి సంస్టానాధీకులతో 
చర్చించి ఒక నిర్ణయానికి రావలెను. 

(5) ఈ విధంగా ఏర్పడిన రాజ్యాంగ పరిషత్తు (ప్రధమ సమా వేశంలో కొర్య్య క్రమ 
విధానాన్ని నిర్ణయించి; అధ్యక్షుని తదితర అధికారులను ఎన్నుకొని, ఆఅల్బ సంఖ్యాకులు మొద 
లైన వారి [పాధమిక హక్కులను నిర్ణయించుటకు ఒక సలహా సంఘాన్ని ఎన్నుకొంటుంది, 

(6 ఆటు తర్వాత సభ్యులలో ఆయా ఉప సమాఖ్యకు చెందినవారు చీలిపోయి, 
ఒకొక సమాఖ్యకూ చెందినవారు అందులోని రాజ్ఞాాల రాజ్యాంగాన్ని, ఉప సమాఖ్య 
రాజ్యాంగాన్ని నిర్ణయిస్తారు. (ఈ రాజ్యాంగాలను నిర్ణయించే హక్కు. మొత్తం రాజ్యాంగ 
సరిషత్తుకు లేకపోవడం గుర్తించదగిన విషయం.) 

(7) ఇది జరిగిన తర్వాత మూడు ఉప సమాఖ్యలకు చెందిన సభ్యులు రాజ్యాంగ 
పరిషత్తులో కలిసి సమావేశమై ఆభధిలభారత సమాఖ్య రాజ్యాంగాన్ని రూపొందిస్తారు. 


800 భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్ర 


పె (ప్రతిపాదనల ఫలితంగా ముస్తింలు అధిక సంఖ్యాకులుగా ఉండే రాష్ట్రా? ల 
యొక్కయు ఉప సమాఖ్యల యొక్కయు రాజ్యాంగాలను క్లైన్‌ ఇష్టానునారం రూపొందించుకొనే 
ఆవకాశం లభించింది. అధిక సంభఖ్యాకులై న హిందువులకు ఇందులో ఏలాటి జోక్యం ఉండదు. 
ఈ విధానం ముస్టింగులీగు ఆశించిన పాకిస్థాన్‌కు చాలా సన్నిహిత మైనట్టిది. 


(8) రాజ్యాంగ పరిషత్తు అఖిలభారత రాజ్యాంగాన్ని రూపొందించడమే గాక 
స్వతంత్ర భారత రాజ్యం (బిటన్‌ ల మధ్య ఉండదగిన సంబంధాల గురించి (బటన్‌తో ఒర్‌ 
ఒడంబడికను చేశుకొంటుంది. 


4 


రాజ్యాంగ పరిషత్తు పై విధంగా రాజ్యాంగాన్ని నిర్మాణం చేయుటకు కొంతకాలం 
పట్టవచ్చు ఆ నిర్మాణం జరిగిన తర్వాతనే (బ్రిటిష్‌ (ప్రభుత్వం తన అధికారాన్ని వదలుకొనడమూ 
భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించడమూ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో దేశ 
పరిపాలన జరుగుటకు (ప్రధాన పార్టీల (ప్రతినిధులతో కూడిన ఒక తాత్కాలిక (ప్రభుత్వాన్ని 
ఏర్పరచడం చాలా అవసరం. ఆలాటి (ప్రభుత్యం వెంటనే ఏర్పడవలెనని కూడా రాయబార 

కం (ప్రతిపాదించింది. 

అందుచేత రాయబారవర్గం రూపొందించిన పధకం (మే 16 పధకం) భవిష్యత్తును 
గురించీ, తాత్కాలాన్ని గురించీ నిర్ణయాలను (ప్రతిపాదించింది. ఈ రెండు రకములైన (ప్రతి 
పాదనలు సరస్పరాశ్రయాలు. భవిష్యత్తును గురించిన (ప్రతిపాదనలను ఆమోదించిన పార్టీలకే 
తాత్కాలిక (ప్రభుత్వంలో _పాతివిధ్యం ఉండవలెనని రాయబారవర్గం అభ్నిపాయ పడింది. 


పై విధంగా రాయబార వర్షం రూపొందించిన పధకం మొత్తంమీద ఆమోదయోగ్యమై 

నట్టినడని చెప్పవచ్చు. ఇది పాకిస్థాన్‌ నిర్మాణాన్ని పూర్తిగా ఖండించి దేశ్లె క్యతను సమ 
రించింది. పధకంలోని సుగుణం ఇదే. అఖిలభారత సమాఖ్యలో ఏర్పడే కేంద (పభుత్వానిక్రి 
రిమితాచి కారాలు మాత్రమే ఉండవలెనని, తక్కిన అధికారాలన్నీ రాష్ట్ర (ప్రభుత్వాలకు ఉండ 
వవెననే (ప్రతిపాదన అధిక సంఖ్యాకులై న హిందువులకు అల్ప సంఖ్యాకులై న ముస్తింలు లోబడ 
పిన 


వలసి వస్తుందనే భయాన్ని చాలావరకు తగ్గించుటకు సాధనమైంది. పధకంలోని సుగుణాలలో 
ఇది రెండవది ముస్తింలు అధిక్మసంఖ్యలో ఉండే వాయవ్య (పాంతంలోని నాలుగు రాష్ట్రాలు 


కలిసి ఒక ఉప సమాఖ్యగా ఏర్పడవలపినట్లును ఈశాన్య (ప్రాంతంలో ముస్తింలు అధికసంఖ్యలో 
ఉండే జెంగాలు ఆసాంతో కలిసి ఇంకొక ఉప సమాఖ్యగా ఎర్పడవలసినట్లును రాయబార వర్గం 
చేపిన (పతిపాదన పాకిస్థాన్‌ నిర్మాణం మూలంగా ముస్తింలు వాంఛించిన ఫలితాలను చాలావరకు 
వారికి అందజేయగల (ప్రతిపాదన. ఉప సమాఖ్య యొక్కయు, అందులో చేరిన రాష్ట్రాల 
యొక్కయు రాజ్యాంగాన్ని ఆయా ఉప సమాఖ్యలకు చెందిన (పతిధులు మాత్రమే రూపొందిందచు 
కొనవలసినదని రాయబారవర్గం చేపిన (పతిపాదన హిందువుల జోక్యంలేక ముస్తింలు వారి 
ఇష్టానుసారం రాష్ట్రాల రాజ్యాంగాన్ని రూపొందించుకొన వచ్చుననే (పతిపాదన వారి అభీ 
ష్టాన్ని పూర్తిగా తీర్పగలిగినట్టిది.  రాయబారవర్గ పధకంలోని సుగుణాలలో ఇది మూడవది. 
పధకంలో లోపాలు లేకపోలేదు. ఆది పూర్తిగా దేశై క్యతను వాంఛించే కాంగైెసు ఆశయాలు, 
పూర్తిగా దేశ విభజనను వాంఛించే ముస్లింలీగు ఆశయాల మధ్య ఒక సమన్వయం కుదుర్భుటకు 


వం(ప్రతీంపులకాండ. యుద్ధానంతర సం|పతీంపులు 801 


ఉద్దేశించిన రాజీ పధకం. ఏరాజీ పధకం కూడా వివాదపడే ఊభయపార్తీ లకు పూర్తి సంతృ ప్పిన 
కలిగించదు. ఆందుచేత ఉభయ పార్టిలు తమ మధ్య వివాదాలను పెంచుకొనుటకు బదులు రాజీ 
పధకాన్ని ఆమోదించడం వాంఛనీయం. అఖిలభారత సమైక్యతను కొంతవరతై నా నిలబెట్టుటకు 
ఈ పధకం సర్వవిధాలా తోడ్పడేటట్టిది. దీని మూలంగా ముస్టింలీగు పాకిస్థాన్‌ నిర్మాణం 
మూలంగా వాంఛించిన (ప్రయోజనాలు చాలావరకు లభించే ఆవకాశం ఏర్పడింది. ఈ కారణాల 
చేత కాం[గెసు ముసి ంలిగుల ఆమోదానికి ఇది పాత్రము కాతగ్గది. 


కాని కాంగెను గాని ముస్టింలీగు కాని ఈ పథకానికి (దీనికి మే 16 పధకం అని 
"పేరు వెంటనే ఆమోదం తెలియపరచలేదు. ఉప సమాఖ్యలకు సంబంధించిన (ప్రతిపాదనలు 
కాం గసుకు నచ్చలేదు. రాష్ట్రాలు నిర్బంధంగా పధకం సూచించిన ఉప సమాఖ్యలో చేరడం 
రాజ్ఞాల స్వాత౦(త్ర్యానికి భంగకరమని అది భావించింది. (ప్రధానంగా ముస్టింలు కానివారు 
అధిక సంఖ్యలో ఉండే ఆసాం రాష్ట్ర్రం ఈశాన్య ఉప సమాఖ్యలో చేరడం ఆసాం (ప్రజలకు 
గాని, కాంగెసుకు గాని ఆమోదయోగ్యం కాలేదు. రాష్ట్ర రాజ్యాంగం రూపొందిన తర్వాత 
ఏర్పడే రాష్ట్ర శాసనసభ ఉప సమాఖ్యనుండి విడిపోవలపిందిగా తీర్మానం చేపిన పక్షంతో ఆది 
విడిపోవచ్చుననే సూత్రాన్ని రాయబారవర్షం తన పధకంలో చేర్చింది. కాని ఇది కాం_గెసుకు 
త్చప్రిని కలిగించలేదు. ఇదే విధంగా పాకిస్థాన్‌ నిర్మాణం ఒక్క కే తన లక్ష్యంగా పెట్టుకొన్న 
ముస్లి ౦లీగుకు ఆలాటి నిర్మాణానికి అంగీకరించని పధకం ఆమోదయోగ్యం కాలేదు, ఆందుచేత 
కాంగెసు లీగులు పధకాన్ని ఆమోదించడంలో కొంత జాప్యం జరిగింది. పధకాన్ని పూర్తిగా 
తిరస్కరించడం వాటి అభిమతం కాదు. జూన్‌ 6న ముస్లి ంలీగు కార్యనిర్వాహక కమిటీ సమా 
వేశమై మే 16 పధకాన్ని ఆమోదించి తాత్కాలిక (పభుత్వ నిర్మాణ విషయమై వె (సాయితో 
సంప్రతింపులు జరపవలసినట్లుగా జిన్నాను కోరింది. జూన్‌ 25న కాంగెసు కార్యనిర్వాహక 
కమిట్‌ మే 16 పధకాన్ని ఆమోదించింది కాని తాత్కాలిక (ప్రభుత్వంలో పాల్గొన నిరాకరించింది* 


ఈ నిరాకరణ రాయబార వర్గానికి చాలా ఆశాభంగాన్ని కలిగించింది. తాత్కాలిక 
(ప్రభుత్వ నిర్మాణాన్నీ గురించి మే 16 తర్వాత అనేక (ప్రయత్నాలు జరిగినవి. కాని అందులో 
కాంగెసు (ప్రతినిధుల సంఖ్య, ముసి ంలిగు (పతినిధుల సంఖ్య ఇతర అల్పసంఖ్యాక 
వర్షాల (ప్రతినిధుల సంఖ్యను గురించిన్నీ, ముస్తిం (ప్రతినిధులను కాంగెసు నియమించే 
హక్కును గురించిన్ని ఉభయ పార్టీలకు అంగీ కారం కుదురలేదు. జూన్‌ 16న రాయబార 
వర్గపు ఆమోదంతో వైస్రాయి ఆర్లురు కాంగ్రెసు (ప్రతినిధులు (వీరిలో ఒక షెడ్యూలు 
కులాలకు చెందినవాడు, అయిదుగురు ముస్తి ంలిగు (పతినిధులు, ఒక శిక్కుల (ప్రతినిధి, ఒక 
కె) స్తవ (ప్రతినిధి, ఒక పార్సీ (ప్రతినిధి..మొ త్తం 14 (ప్రతినిధులతో కూడిన ఒక 
తాత్కాలిక (ప్రభుత్వాన్ని ఎర్చ్పరుచుటకు సిద్దంగా ఉన్నట్లు (పకటన చేశాడు. ఈ (పకటన 
(ప్రకారం  కాంాసు లీగులు తాత్కాలిక (ప్రభుత్వంలో పాట్లొనుటకు అంగీకరించని పక్షంలో 
మే 16 పధకాన్ని ఆమోదించిన పార్టీల సహకారంతో ఇంకొక తాత్కాలిక (ప్రభుత్వాన్ని 
ఏర్పరచడం తన ఉద్దేశమని తెలియపరచినాడు, 


దీనిని గురించి కాంగెసు కార్యనిర్వాహక కమిటీ దాని అభిప్రాయాన్ని తెలియ 
జేయుటకు ముందే జూన్‌ 19న జిన్నాకు వైస్రాయి ఒక ఉత్తరాన్ని (వ్రాసి, ఆందులో ముస్టిం 


302 భారత స్వాతం త్రోకద్యమ చరిత్ర 


(పతినిధుల ఆధిపాయాలకు భిన్నంగా తాత్కాలిక (ప్రభుత్వం ఏలాటి చర్యలను తీసుకొన జాల 
దని, కాంగెసు తరపున ముస్లిం (ప్రతినిధిని నియమించడం జరగదని తెలియసరు స్తూ మరికొన్ని 
హోమెలను కూడా ఆతనికి యిచ్చాడు. తమతో సం(పతించక ఈలాటి హామీలను వై(సాయి 
అతనికి యివ్వడాన్ని కాంగెసు నాయకులు నిరసించి తాత్కాలిక _(పభుత్వంలో పాల్గొనుటకు 
నిరాకరించారు. జూన్‌ 19 నుండి వె(స్రాయి ముస్తింలీగుల పట యధాపూర్వకంగా పక్షపాత 
వై ఖరిని అనుసరించ సాగాడు. ఈ విషయంలో రాయబార వర్గంలోని అలెగ్జాండరు; అతనితో 
ఏకీభవించాడు. కిప్సు కాం్యగైసును సమర్ధించాడు. రాయబార వర్గంలో కూడా చీలికలు ఏర్పడడం 
గు_ర్భించదగినది, 

ఈ పరిస్థితులలో తాము భారతదేశంలో ఉండి సాధించగలిగినది ఏదీ లేదని రాయబార 


వర్గంవారు జూన్‌ 29న [బిటన్‌కు వెళ్ళిపొయ్యారు. వారి రాయబారం తాత్కాలిక (పభుత్వ 
నిర్వాణ డిషయంలో ఫల్మపదం కాలేదు. రాజ్యాంగ నిర్మాణ విషయంలో పాక్షికంగా మాత్రమే 


{A 
(0 
ర్ట 
బై 
a 
వ 


ధించింది. మే 16 పధకాన్ని తాను అంగీకరించినా, తాత్కాలిక (ప్రభుత్వంలో 
తాను సిద్దంగా ఉండినా కాంగైసు ఆందులో పాల్గొ నుటకు నిరాకరించిన కొరణంగా 


స్‌ 
జల్‌ 


fed ty 
గ ౨4] 
fy 


త్కాలిక (పభుత్వ నిర్మాణాన్ని వాయిదా వేయడం జిన్నాకు ఆ(గ్రహం౦ కలిగించింది. 
బారవచం వెళ్ళి పోవడంతో సం(పతింపుల అధ్యాయంలో ఓక ఘట్టం ముగిసింది, కాం(గెసు 


రాయ 
Ce 
లీగు పూర్థిగా రాయబార వర్షంతో సహకరించి ఉండిన పక్షంలో దేశ స్వాతం(త్యంతోపాటు 


డేశ్ష సమైక్యత కూడా లభించేది... కాని రాయబార వర్గంతోటి సం(వ్రతింపుల మూలంగా దేశ 


స్వాతం(త్యాన్ని (పసాడించడంలో లేబర్‌ మంత్రివర్గం సిద్దంగా ఉన్నా దేశ విభజన పస వాది 
వై ఖరి సందేహాస్పదమెనట్లు స్పష్షమెంది. 
ర ములు భా యయా 


4 

జూలై 6న అభిలభారత కాంగెసు కమిటీ సమావేశమై మే 16 పధకాన్ని ఆమో 
స్తూ కార్యనిర్వాహక కమిటీ జూన్‌ 25న చేసిన తీర్మానాన్ని (ధువపరచింది. అప్పటికి అజాద్‌ 
నంలో చెహూ కాం(గెసు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. సమావేశంలో తన తుది ఉపన్యాసం 
లోను, అటు తర్వాత జరిగిన వార్తాపత్రికల (ప్రతినిధుల సమావేశంలోను మే 16 పధకంలోని 
కొన్ని [పతిపాదనలను ఖండించాడు. ఇది అంతకుపూర్వం గాందీ మొదలై న కాంగను నాయకుల 
ఖండన వంటిదే ఆయినా జిన్నాకు మరింత ఆగ్రహాన్ని కలిగించింది. ఈ ఖండనలో నెహూ 
ఉప సమాఖ్యలు ఏర్పడడం వాంఛనీయం కాదని, రాష్ట్రాలు నిర్పంధంగా వాటిలో చేరవలపిన 
అవసరం లేదని, రాజ్యాంగ పరిషత్తు సర్వస్వామ్యంగల పరిష త్తు అని, పరాయివారు విధించిన 
నియమాలతో నిమిత్తం లేకుండా తన ఇష్టానుసారం రాజ్యాంగాన్ని నిర్మించగల అధికారం 
దానికి ఉన్నదనీ తన అభ్మిపాయాలను వ్యక్తం చేశాడు. 


>» లా 


౧౮ 


ఈ అభ్మిపాయాలు మే 16 పధకావికి పరమ విరుద్ధములని, అందుచేత ఆ పధకానికి 
కాం గను ఆమోదించినదని భావించడం పొరపాటు అని, (ప్రభుత్వానికి ఆలాటి భావం కలగడం 
కౌం్యగెసు పట్ల ఆది వహించిన పక్షపాత వె ఖరికి తార్కాణమని ఈలాటి పరిస్థితులలో ముస్తిం 
లీగు దానికి కట్టుబడి ఉండవలసిన అవసరం లేదనీ, ఆధిక సంఖ్యాకులై న హిందూ (పతినిధులతో 
కూడిన రాజ్యాంగ పరిషత్తు ముస్లింలు ప్రయోజనాలకు విరుద్దంగా రాజ్యాంగాన్ని రూపొందించే 


సంప్రతింపులకాండ-యుద్దానంతర సంప్రతింపులు 408 


(ప్రమాదం ఉన్నదని, బ్రిటిష్‌ పరిపాలన కాలంలోనే ఈలాగు (ప్రవ ర్తించుటకు పిద్దపడిన 
కౌం(గెసు [బిటిష్‌ అధికారం తొలగి డేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఇరకకరక. నిరం 
కుళంగా ప్రవర్తించడం తధ్యమనే (ప్రచారంలోకి జిన్నా దిగసాగాడు. ఏదో ఒక నెపాన్ని ఆధారం 
చేనుకొని రాయవర్ష్శ పధకానికి ఇదివరలో లిగు తెలియపరచిన ఆమోదాన్ని రద్దుచేసి, స్వేచ్చగా 
పాకిస్థాన్‌ నిర్మాణమే ముస్టింల ఏకైక లక్ష్యమని వాదించుటకు జిన్నా పిద్దపడ్డాడు. నెహూ 
వ్యక్త కం చేసిన అభిప్రాయాలు ఆతనికి ఒక నెపంగా ఉపయోగపడినవి 

ఈ మనోవై ఖరితో జూలై 27న జిన్నా ముస్టింలీగు కార్యనిర్వాహక కౌన్‌పిలును 
సమా వేశపరచి పాకిస్తాన్‌ నిర్మాణం ఒక్క టే ముస్టింల లక్ష్యమని, కాంగెసుయొక్కగాని (బ్రిటిష్‌ 
(ప్రభుత్వంయొక్క_గాని సహకారంతో చట్టబద్దమైన ఆందోళనద్వారా దానిని సాధించడం 
సాధ్యంకాదని, అందుచేత ముస్తింజాతి (ప్రత్యక్షచర్యను సాగించవలపినదని కోరాడు. అతని 
కోరిక మేరకు పాకిస్థాన్‌ నిర్మాణ లక్ష్యసాధనకు మదుస్తింలు (పత్యక్షచర్య (Direct Actiony 
సాగించవలపినదని జూలై 29 న కౌన్‌సిల్‌ ఏకగ్రీవంగా తీర్మానంచేసింది. 

ఈ మధ్యకాలంలో ___అనగా జూలై 24న వై(స్రాయి తాత్కాలిక (ప్రభుత్వాన్ని 
నిర్మాణంలో సహకరించవలసినదిగా న్నెహూను జిన్నాను కోరాడు. (పత్యక్షచర్య తీర్మానం 
చేసిన తర్వాత తాత్కాలిక (ప్రభుత్వంలో పాల్గొనడం అసంగతమనే భావంతో వెసాయి 
ఆహ్వానాన్ని జూలై 81 న జిన్నా నిరాకరించాడు. 

ఇదివరలో కాం(గెసు లీగులలో ఏ ప్త్య్టాగాని (ప్రభుత్వంలో పాల్తొనుటకు నిరాక 
రించినా ఆలాటి ప్రభుత్వాన్ని ఎర్చరచుటకు వె(స్రాయి ఇష్టపడేవాడుకాడు. కాని ఈ పర్యాయం 
ఆలాగుచేయక, ముస్తింలీగు నిరాకరణతో నిమి త్తంలేకుండా ఒక కాంగైసు సహకారంతో 
తాత్కాలిక (ప్రభుత్వాన్ని నిర్మాణంచేయుటకు సిద్ధపడి ఆగస్టు 6న న్మెహూకు ఆహ్వానాన్ని 
పంపించాడు, ఆగస్టు 8 న కాంగెసు కార్యనిర్వాహకవర్గ్లం సమావేశమై నెహూ ఇదివరలో 
(జూలై 6న్ఫవ్యశక్తంచేసిన ఆభిప్రాయాలను పాటించక. మే 16 పధకాన్ని బేరషత్తుగా 
ఆమోదిస్తూ డక తీర్మానాన్ని చేసి, తాత్కాలిక (ప్రభుత్యాన్ని నిర్మాణం చేయవలసినదిగా నెహూను 
కోరింది. ఈ కోరిక మేరకు ఆగస్త్లు 8 న (ప్రభుత్వాన్ని నిర్మాణం చేయుటకు సమ్మతిస్తూ వె(సాయికి 
నెహూ తెలియపరచాడు. ఈ విధంగా కాంగెసు ఆధ్వర్యాన తాత్మాలికప్రభుత్య నిర్మాణానికి 
సన్నాహాలు పూరి అయినవి. ఈ సన్నాహాలు రాయబార వర్షం దేశంలో ఉన్నప్పుడు జూన్‌ 
12 న (పారంభమైనాయి, కౌం(గెను వీ రెండూ సహకరించినగాని (పభుత్వనిర్మాణం జరగదనే 
భావం అధికారులకు ఉండడంచేత ఆ ఆప్పట్లో సన్నాహాలు ఫల[పదంకాలేదు. ఇప్పుడు ఆధి కారులు 
ఆ అభిప్రాయాన్ని మార్చుకొనడంచేత అలాటి నిర్మాణం ఆచరణ సాధ్యమైంది. ఇందులో 
సహకరించవలపిందిగా నెహూ జిన్నాను కోరాడు. కాని కాం గిసుతరపున ముప్పిం|పతినిధి 
(ప్రభుత్వంలో పొట్లొనరాదని పట్టుపట్టాడు. న్నెహూ దానికి నమ్మతించనందున జిన్నా సహకారం 
లభించలేదు. అందుచేత ఆగస్టు 24 న తన నాయకత్వంలో వల్ల భాయిపచేల్‌, రాజేంద(పసాద్‌ 
అసథ్‌ఆలీ, రాజగోపాలాచారి, సరత్‌ చంద్రబోసు, జాన్‌ మత్రాయి, సర్దార్‌ బలదేవసింగు,షాపట్‌ 
అహమ్మద్‌ ఖాన్‌, హార్మస్టీబాదా (ఫార్సీ: జగ్‌ జీవనరాం, ఆలీజహారీలతో కూడిన మంత్రివర్గాన్ని 
నిర్మాణంచేళాడు. మరిఇద్దరు ముస్లి ంలు గ ంలో చేరగలరనికూడా (పకటించాడు, 
"సెష్టంబరు 2న ఈ మంత్రివర్గం "అధికార స్వీకారం “జేసింది. 


304 భారత స్వాతం(త్యోద్యమ చరిత 


కాని ఈ మధ్యకాలంలో (పధమంలో దెంగాలు రాష్ట్రంలోను అటుతర్వాత వబిహారు 
రాష్ట్రంలోను మరికొన్ని ప్రాంతాలలోను ఇటేవలి డేశచర్మిత్రలో కనీ వినీ ఎరుగని విషాద 
సంఘటనలు సంభవించినవి. జూలై 28న ముస్తి ౦కౌన్‌ పిల్‌ తీర్మానం మేరకు ఆగస్టు 16 ను 
(పత్యక్షచర్య దినంగా పరిగణించవలపిందిగా జిన్నా ముస్లింలను ఆదేశించాడు. ఆ ఆడేశంమేరకు 
కలక తాలోను బెంగాలులోని ఇతర్మపాంతాలలోను నాలుగురోజులపాటు హిందువులపై ఆత్యా 
చారాలు జరిపి _పత్యక్ష దినాన్ని ముస్తింలు పాటించారు. తమకు కనుపించిన హిందువులను 
హత్యచేశారు; అనేకులను గాయపరచారు. ఇండ్లను దగ్గంచేశారు; దుకాణాలను దోపిడిచేశారు. 
త్రీలను చెరచారు. హిందువులుకూడా ఈలాటి చర్యలకు దిగడం తప్పిందికాదు. ఈ రాక్షస 
కృత్యాల ఫలితంగా కలక త్తాలో 5000 హతులయ్యారు. 15000 గాయపడినారు. ఆస్తికి అపార 
నష్టం కలిగింది. ఆనాడు బెంగాలురాష్ట్రాంన్ని ముస్తి ంలీగు మంత్రివర్గం పరిపాలిస్తూ అల్ల రులను 
ఆజణచదుటకు చర్యలను తీసుకొనుటకు బదులు ఆగస్టు 16 ను సెలవుదినంగా (ప్రకటించి రౌడీమూక 
విజ్బృంఖలంగా (ప్రవ ర్రించుటకు అవకాశాన్ని కల్పించింది. ముఖ్యమంతి సురవర్తీ పోలీసు 
(ప్రధానకేం(ద్రాలనుండి పోలీసు అధికారులు అల్లరులలో జోక్యం కలిగించుకొనరాదని ఆదే 
శించాడు, పై నికపటాళాలు కలక త్రాలో ఉండినా | పభుత్ణం ఆల్లరులను ఆణచుటలో వాటి సహో 
యాన్ని కోరలేదు. ముస్టిం౦లు అధికసంఖ్యాకులుగా ఉండే రాష్ట్రంలో హిందువులకు _పభుత్వాన 
నుండి ఏలాటి రక్షణ భించదని ఆగస్టు 16.19 నంఘటనలు స్పష్టంచేసింది. చేలాదిహిందువులు 
రక్షణలేక పోరుగునందున్న బిహారురాష్టా9నికి కాందిశీకులుగా పారిపొయ్యారు. గాంధీకూడా 
గతంలో 1920.22న, 1980.31 న 1932.34 న (పత్యక్షచర్యను సాగించాడు. కాని ఆందులో 
పాల్గొనినవారు అహింసాసూత్రానికి కట్టుబడి చర్యను సాగించారు. ముస్టింలీగు నాయకులకు 
అహాంసపట్ల విశ్వాసం లేదు. వారు (పత్యక్షచర్యను ఇంకొక విధంగా సాగించారు. 1845 లో 
నూన్‌ అనే ముస్తిందీగు (ప్రముఖుడు “బ్రిటిష్‌వారు అఖండ భారత ప్రభుత్వానికి ముస్లింలు లొంగి 
పోవలపినదిగా నిర్బంధించిన పక్షంలో గతంలో హలాకు, చెంగిస్కానుల చర్యలను విస్మరింప 
చేసే దారుణ చర్యలకు వారు దిగడం తప్పదు” అని బెదిరించాడు. కలక త్రాలోని సంఘటనలలో 
ఈ బెదిరింపు కార్యరూపం ధరించింది. పాకిస్థాన్‌ నిర్మాణాన్ని (పతిఘటించినది రాయబారవర్ల్గం, 
విటష్‌ (ప్రభుత్యం ఈ విషయంలో రాయబారవర్షంతో ఏకిభవించింది. కాని ముసి ంలీగువారు 
(పభుత్వంపై చర్యలను తీసుకొనుటకు బదులు దయాదాక్షీణ్యాలులేక హిందువులపై చర్యలను 
తీసుకొనడం విచారకరం. 


దేశంతో హీందువులు ముప్పింలు మధ్య అఆతంర్యుద్ద పరిస్థితులు ఏర్పడడం గాందీకి 
ఎంతో విచారాన్ని కలిగించింది. ఏలాగైనా ముస్తింలీగును సంత _ప్రిపరచి, తాత్కాలిక 
ప్రభుత్వంలో లీగు (ప్రతినిధులను పాల్లొనునట్లు చేపినపక్షంలో  కాం(గెసుతోపాటు 
లీగుకూడా దేశంలో శాంతిభద్రతలను రక్షించే బాధ్యతను వహించగలదనే ఆశాభావంతో 
ఆయన ముస్తింలీగు మాత్రమె మనుస్తింలపట్ల (ప్రాతినిధ్యాన్ని వహించే ఏకపక్ష సంస్థ 
ఆని గుర్తించవలపిందిగా కాంగైెసు కార్యనిర్వాహక వర్షాన్ని కోరాడు. ఇది ఒకవిధంగా 
కౌం(గెను అన్నివర్షాలపట్ల (పాతినిధ్యం వహించే జాతీయసంస్థ అనే సిద్దాంతాన్ని వదులుకొనడ మే 
ఆయినా కాం(గైెసు కార్యవర్గం ఆ కోరికను మన్నించింది. వె(స్రాయి, న్మెహూలు దానిని ఆధారం 
చేసుకొని ముస్తింలీగు (ప్రతినిధులు తాత్కాలిక ప్రభుత్వంలో కాంగైెసుతో కలిపి పాల్లొనవలపి 


సం[పతింపులకాండ-యుద్ధానంతర సంప్రతింపులు 805 


నదిగా జిన్నాను కోరారు. పరిపాలనాధికారమునంతా కాం(గెను మాతమే వహించడాన్ని 
గురించి జిన్నాకూడా పునరాలోచన చేయసాగాడు. ఆది ముస్టింల (ప్రయోజనాలకు హాని కలిగించ 
వచ్చునని భావించి నెహూ కోరికప్రకారం (ప్రభుత్వంలో పాల్గొనుటకు ఆంగీకరించాడు. 

కాని రాయబారవర్గం మే 16 పథకానికి కట్టుబడి రాజ్యాంగ పరిషత్తువో చేరుటకు 
పిద్దంగా ఉన్నవారే తాత్కాలిక (పభుక్వంలో పాల్గొనవలసిందిగా నిర్హయి3౭చింది. తాత్కా_లిక 
(పభుత్వం ఎంత [పాధాన్యమో దీర్హ కాలిక పథకం అఆంతకకంకే ఎక్కువ (పాధాన్య మని ఆది భావిం 
చింది.రాజ్యాంగ పరిష త్తు ఏర్పడి, అది రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగితేనేగాని (టిటిష్‌ 
వారు వారి అధికారాన్ని వదులుకొని దేశానికి సంపూర్ణ స్వాతం(త్యం (పసాదించరు. అందుచేత 
తాత్కాలిక (ప్రభుత్వంలో పాల్గొనుటకు ఆంగికరించడంతో పాటు జూలై 28 న ముస్తిం కౌన్‌ పిలు 
రాయబారవర్గ దీర్హ కాలిక పథకానికి ఆమోదాన్ని నిరాకరిస్తూ చేసిన తీర్మానాన్ని రద్దుచేయడం 
అవసరం. ఈ ఆవసరం తీరుటకు ముందే ముస్టింలీగు ,పతినిధులను తాత్కాలిక (ప్రభుక్వంలో 
(ప్రవేశ పెట్టడం [ప్రమాదకరమని నెహూ వై(సారాకి తెలియపరచాడు, జూలై 29 తీర్మానాన్ని 
రద్దుచేయుటకు జిన్నా వాగ్దానం చేశాడని, అందుకుగాను ముస్తింలీగు కౌన్‌ పిలు కొద్దికోజులలో 
సమావేశం కాగలదని వె(సాయి నెహూకు జవాబు పంపినాడు. జిన్నా తన వాగ్గానాన్ని చెల్లించ 
సిద్ధంగా ఉన్నాడనే విశ్వాసంతో ముస్లి ంలీగు (పతినిధులు తన మంత్రివక్హంలో చేరుటకు 
న్‌హూ ఆంగీకరించాడు. 

దీని ఫలితంగా (1) లియాకత్‌ ఆలీఖాన్‌ (2) చుం;డ్రీగక్‌ (8) ఆబ్బుర్‌రాబ్‌ నిష్టర్‌ 
(4) గజి ఫర్‌ ఆలీఖాన్‌ (5) జోగిం|దనాథ్‌ మండల్‌ (ఇతడు "షెడ్యూల్డు కులానికి చెందిన 
వాడు ముస్తి ౦లీగు (పతినిధులుగా అక్టోబరు 25 న తాత్కాలిక _పభుక్వంలో చేరారు. (ప్రభు 
త్వంలోని మొత్తం (ప్రతినిధుల సంఖ్య 14 కు మించరాదని ఇదివరకే నిర్ణయం జరిగిన కార 
ణంగా ఈ అయిదుగుదికి స్థానాలు కల్పించుటకు నెహూూ ఆంతకుపూర్యం మంతులుగా ఉండిన 
సరత్‌ చంద్రబోసు, షాఫట్‌ అహమ్మద్‌ఖాన్‌, అలీ జహార్లను రాజీనామా చేయమన్నాడు. 
ఈ విధంగా అక్టోబరు 25 న కాంగైను లీగులతో కూడిన సంకీర్ణ మం;తివర్గం ఏర్పడింది. 

లీగు ప్రతినిధులు మంత్రివర్గంలో చేరడమే జిన్నా వాంఛించిందీ. మే 16 (పతిపాడ 
నానుసారం రాజ్యాంగ పరిషత్తులో చేరి రాజ్యాంగ నిర్మాణంలో పాల్గొనుటకు అనుగుణంగా 
లీగు కౌన్‌సిలు జూలై 29 చేసిన తీర్మానాన్ని రద్దుచేయుటకు ఏలాటి చర్యలు తీసుకొనలేదు, 
ఆతడు ఈ విషయంలో చేసిన వాగ్దానాలను చెల్లించేటట్లు _(పోత్సహించవలసిందిగా నహ 
పేట్‌ మొదలైన కాం(గైసు నాయకులు వై (సాయిని పదేపదే కోరారు. కాని వైస్రాయి వారు 
కోరిన చర్యలను తీసుకొనలేదు. మే 16 పథకాన్ని ఆమోవెంచక తాత్కాలిక (ప్రభుత్వంలో 
ముస్తింలీగు (ప్రతినిధులు పాల్లొనసాగారు. ఇది |క్రమవిరుద్ధమైనా దీనిని మార్చుటకు వైస్రాయి 
గాని జిన్నాగాని సిద్ధపడలేదు. 

ముస్టి ౦లీగు (ప్రతినిధులు (ప్రభుత్వంలో చేరారేగాని నెెహూ నాయకత్వాన్ని గాని, 
కౌం(గెసు సభ్యులతో కలిసి ఒకజట్టుగా సమష్టిబాధ్యతతో పరిపాలనను సాగించుటకుగాని అంగీక 
రించలేదు. ముస్తింలీగు సభ్యులు ఒకవర్గంగాను, తక్కిన తొమ్మండుగురు సభ్యులు ఇంకొక 
వర్గంగాను చీలిపొయ్యారు. పరిపాలన యంత్రాంగం దీనిఫలితంగా దాని సౌష్టవాన్ని కోలో 
యింది. దేశంలో పరిపాలన అనేది లేనిస్థితి ఏర్చుడింది. 

20 


806 భోరత స్వాతం(తోోద్యమ చరిత్ర 


పభుత్వ సభ్యులలోని చిలికలు ఉదో్యోగవర్షంలో చీలికలకు దారితీశాయి. హిందూ 
ఉదో పగులు ఒకవక్షంగాను ముస్సిం ఉద్యోగులు (పత్యర్థి వర్షంగాను ఏర్పుడినారు. (బిటిష్‌ 
ఉద్యోగులలో అధిక సంఖ్యాకులు ముసి స్త ౦లపక్షొన్ని వహించారు. ట్ర శాఖలలో ఏదీకూడా 
స్మకమంగాను, సౌష్టవంగాను పనిచేయలేకపోయింది. సైన్యంలో కూడా ఈలాటి విభేదాలు 
పొడ సూపినవి. 

మంగతులలో లియాకత్‌ ఆలీఖాన్‌ ఆర్థికశాఖను పాలించేవాడై నాడు. అతడు 
కూడ పక్షపాతంతో (పవ _ర్తించి హిందూమం(తుల శాఖల పరిపాలనకు కావలసిన అర్థ సహో 
యాన్ని తగిన మొ త్తంలో ఈ అందజేయుటకు నిరాకరించాడు. దేశంలోని వ ర్రకవ్యాపారం౦ చాలా 
వరకు హిందువుల చేతులలో ఉండినది, వారికి నష్టంకలిగించే ఉదేశంతో వర్తక వ్యాపారాలపై 
అవక పన్నులను విఢించుటకు సంకల్పించాడు. 


కాం(గెసు రీగుల మధ్య ఏర్పడిన ఈ విభేదాలు హిందువులు ముస్తింల మధ్య మత 
కలహాలను మరింత ఉధృతం చేసినవి. ఆగస్టు 16న కలక త్రాలో ప్రారంభమైన దౌక్షన్యచర్యలు 
కాలక్రమాన ఇతర [పాంతాలకు వ్యాపించినవి. అక్షోబరు 15న తూర్పు బెంగాలులోని నవ 
కౌచి టిప్పరా జిల్లాలలో ఆ చర్యలు ఆకాళపథాన్ని అందుకొన్నవి. అధిక సంఖ్యాకులై న 
ముస్తీ అలు అల్పసంథ్యాకులై న హిందువులను సర్వవిధములై న అత్యాచారాలకు గురిచేశారు, 
అనేకులను హత్యచేళారు. ఇండ్ల ను దేవాలయాలను దగ్గంచేశారు. దుకాణాలను స్వేచ్చగా 


దోపిడిచేశారు, బలపయోగంచేసి 'అకేటలన ఇస్తాంమతంలో చేర్చుకొన్నారు. ప్రీలను బలాత్క 


రించి వారిలో అనేకులను అపహరించి తీసుకొనివెళ్ళి పొయ్యారు. రాష్ట్రాన్ని పాలిస్తూ ఉండిన 
లీగుప్రభుత్యంగాని (విటిష్‌ అధికారులుగాని అల్లరులను అణచుటకు ఏలాటి చర్యలను తీసుకొన 
లేదు. వెలాది హిందువులు బిహోరుకు కాండీశీకులుగా పారిపోయినారు. 

దీని గా బీహారులోని ఆధిక సంఖ్యాకులై న గం అల్ప సంఖ్యాకులై_ న 
బస్స ౦లపై తమ సగను సాధించుకొనదలచి హత్యలకు “దోపిడీలకు శ్రీల మానభంగానికి పూను 
న్నారు. ముస్తి ౦లు నిరా రాళ యులై ఇ పాట్నావంటి నగరాలలో తలదాచుకొన్నారు, బిహారు 


క పం అల్ల లను అణచి ముస్తి లను రక్షించుటకు సత్వరచర్యలను తీసుకొనుటచేత 


bs 


A 


| 
, 


“3 


? 


అన్లరులు ఆణగినవి, తాత్కాలిక ప్రభుత్వానికి నాయకుడై న నెహ్రూ మరికొందరు కాం(గెసు 
నాయకులు విహారుకువచ్చి ముస్తింల రక్షణార్థం తగిన చర్యలను తీసుకొనవలసినదిగా 
మప ఆదేశించారు. బెంగాలు పలాన (పభుత్వాలమధ్య శాంతిభదతలను రక్షీంచ 
డంలో కనుపించిన ఈ భేదాన్ని గు ర్తి ంచడం ఆవనరం. 


సోదరులుగా సహజీవనాన్ని నాగించవలసిన హిందువులు ముసి స్పింలమధ్య ఈలాటి 
దొర్హన్యాలు సంభవించడం గాంధీకి ఎంతో మనో వేదనను కలిగించింది. ఆయనకు రాజకీయాల 
పట్ల విసుగు ఏర్పడింది. వెంటనే ఆయన ననకాలికి వెళ్ళి 'రెండు నెలలపాటు అన్ని కష్టాలను 
భరించి, (గామ (గ్రామాలలో పర్యటనను సాగించి హిందువులు ముస్లింలు ద్వేషభావాన్ని మాని 
సోధరభావంతో (ప్రవ ర్తించేటట్లు చేయగలిగాడు. గాడాంధకారావృత మైన బెంగాలులో ఆయన 
సంచారం ఒక వెలుగుగా పకాళించింది, అటుతర్వాత ఆదే ఉదేశంతో ఆయన కొంతకాలం 
బిహోరులో పర్యటించినాడు. 


నం(ప్రతింపులకాండ- యుద్ధానంతర సంప్రతింపులు $07? 


దేశంలో ఈలాటి అల్లరులు జరుగుచుండిన కాలంలోకూడా తాత్కాలిక (పభుక్వం 
లోని కాంగెసు ప్రతినిధులు ముస్తింలీగు ప్రతినిధులు పరస్పర సహకారంతో (ప్రవర్తించబేక 
పోయినారు. ఈ విషయంలో ముస్తిం (పతినిధుల (ప్రవర్తన కాంగెసు నాయకులకు ఎంతమ్మాత్రం 
నచ్చలేదు. 


ఈలాగు నచ్చకపోవుటకు ఒక (ప్రత్యేక కారణంకూడా ఉండినది. జూలై ఆఖరుకు 
రాయబారవర్గపధక (ప్రకారం రాజ్యాంగపరిష త్తుకు ఎన్నికలు జరిగినవి. మొత్తం 292 సభ్యులలో 
(రాష్ట్రాల సభ్యులలో శిక్కులు ఎన్నికలను బహిష్కరించిన కారణంగా 288 సభ్యులు 
మా(త్రమే ఎన్నుకొనబడినారు. వీరిలో హిందువులు అధికసంఖ్యలో ఉండిన రాష్ట్రాలతో 
కూడిన A ఉపసమాఖ్యలో (& 3606401 లో కాంటగెసు 2 ముస్లింలతో సహా 164 స్థానాలను 
ముస్తి ంలీగు 19 స్థానాలను, స్వతంత్ర ఒక స్థానాన్ని గెలచినవి. పంజాబు, సింధు వాయన్య 
సరిహద్దు రాష్ట్రము బెలూచిస్థాన్‌ లతో కూడిన ముస్లి ౦లు అధికసంఖ్యలో ఉండిన 8 ఉప 
సమాఖ్యలో కాంగెసుకు 9 స్టానాలు, ముస్తింలిగుకు 19, యూనియనిస్టు పార్టీకి 8, స్వతం_త్రులకు 
ఒక స్థానం లభించినవి. బెంగాలు అసాంలతో కూడిన ౮ ఉపసమాఖ్యలో కాంగైెసు 82, ముస్తిం 
లీగు 85, కమ్యూనిస్టుపార్టీ 1, షెడ్యూలుకులాల ఫెడరేషన్‌ 1, కృషక్‌ ప్రజాపార్టీ 1 స్థానాన్ని 
గెలుచుకొన్నవి. పరిషత్తులో మొత్తం 8 సభ్యులలో కాం్మగెసు సభ్యులు 201, ముస్తింలీగు 
సభ్యులు 78, స్వతంత్రులు 8, తక్కిన పార్టీలవారు 6 ఎన్నికై నారు. 


కాంగెసు లీగు (పతినిధులు కలిసి తాత్కాలిక (పభుత్వంలో చేరిన తర్వాత రాజ్యాంగ 
పరిష త్తును సమావేశపరచి రాజ్యాంగాన్ని నిర్మాణం చేయుటకు చర్యలు తీసుకొనవలసి 
వచ్చింది. కాని జూలై 29 న ముస్తింలిగు మే 16 పధకాన్ని అంగీకరించరాదని చేసిన తీర్మానం 
రద్దయితేనేగాని లీగు సభ్యులు పరిషత్తులో పాల్గొనుటకు వీలులేదు. అందుచేత దానిని రద్దు 
చేయవలసిందిగా వైైస్రాయి సదే పడే జిన్నాను కోరుతూ వచ్చాడు, కాని ఇన్నా దాసిని రద్దు 
చేయుటకు బదులు పరిషత్తు సమా వేళాన్ని వాయిదా వేయవలసిందిగా పట్టుపబ్దాడు, వాయిదా 
వేయుటకు న్నెహూ అంగికరించలేదు. అందుచేత పరిషత్తుసమావేశం డిసంబరు 8 జరుగునని 
వై(సాయి సభ్యులందరికి నోటీసులు పంపినాడు. జిన్నా దీనికి జబాబుగా ముస్టింలిగు సభ్యు 
లెవ్వరు పరిష త్తు సమావేశంలో పాల్లొనరాదని ఆడేశించాడు. 

తాత్కాలిక (ప్రభుత్వంలో పాల్గొనుటకు అంగీరించిన లీగువారు రాజ్యాంగపరిష త్తులో 
పాల్లొనకపోవడం మే 16 పధకానికి విరుద్ధమని, వారిని వెంటనే (ప్రభుత్వాననుండి తొలగించ 
వలపినదని న్నెహూ కోరాడు. దేశంలో ఆంతర్వ్యుద్ధ పరిస్థితులు ఏర్పడుతూ ఉండడాన్ని గమ 
నిస్తున్న ఇండియామం తత్రికి ఈ కోరిక ఆందోళన కలిగించింది. కాం గెసు లిగుమధ్య రాజీ 
కుదిర్చే ఉద్దేశంతో రెండు పార్టీల నాయకులను, శిక్కు. (ప్రతినిధి బలదేవుసింగును, వై (స్రాయి 
వేవెల్‌ ను వెంటనే లండనుకు రావలపినదిగా ఆహ్వానించాడు. నెహ్రూకు లండన్‌ వెళ్ళడం ఇష్టం 
లేకపోయినా ఆస్తే (ప్రత్యేకంగా ఒక ఉ_త్రరం (వాయడంచేత డిసంబరు 2న లండన్‌ వెళ్ళి 
నాడు. లీగు తరపున జిన్నా, లియాకత్‌ఖాన్‌, శిక్కుల తరపున బలదేవుసింగు లండన్‌ చేరారు. 
వేవెల్‌ సమక్షంలో ఇండియామంతత్రి మొదలై న బ్రిటిష్‌ ప్రభుత్వ (ప్రతినిధులు వారితో చర్చలు 
జరిపి డినంబరు 6న తమ నిర్ణయాన్ని వ్యక్తంచేశారు. 


$08 భారత స్వాతం (తో్యోద్యమ చరిత 


మే 16 పధకం [పకారం ఉపసమాఖ్యలు సమావేశం కావలసిందిగాను, రాష్ట్రాలు 
నిర్బంధంగా సమావేశాలలో పాల్లొనవలపిందిగాను వారు నిర్ణయించారు. ఇందులో ఏలాటి 
నిర్బంధం ఉండరాదనేడే 'కాంగెసు అభ్యిపాయం. కాని (బ్రిటన్‌లోని అధికారులు ఈ అభి 
(పాయానికి అన్యధాగా తీర్పు చెప్పినారు. ఈ వివాదాస్పద విషయాన్ని భారతదేశంలోని పెడరల్‌ 
న్యాయస్థానం తీర్వవలసిందిగా నెహ్రూ కోరాడు. ఆ తీర్పు ఏలాటిదై నా దానికి కట్టుబడి 
ఉండుటకు కాం|గెను పిద్ధంగా ఉస్నట్లు స్పష్టపరచాడు. ఇది విన్న తర్వాత (బిటన్‌లోని అధి 
కారులు పెడరల్‌ న్యాయస్థానం తీర్పు ముస్తి ంలీగుకు ఆంగీకార యోగ్యంకాక, పరిషత్తులో 
పాల్గొనుటకు అది నిరాకరించిన పక్షంలో తక్కిన సభ్యులతో మాత్రము కూడిన పరిషత్తు 
నిర్యాణంచేసే రాజ్యాంగాన్ని అమలుపరచడం సాధ్యంకాదని చెప్పినారు. న్యాయస్థానం తీర్పునకు 
వీగు రట్టుబడవలసిన అవసరంలేదని ఆదికారులు నిర్ణయించినట్లు ఈ మాటలు స్పష్టంచేశాయి. 


ఈ నిక ఆపద నెకాూరాకు ఇతర కాం(గసువారిక్‌ పూవై 5 గా షు ప... కలిగించింది. జిన్నా) 
తకి_న ము ముసి స్తింలీగు నాయకులు పరమానందభరితులై నారు. తాము పరిష త్తులో పాల్గొనని 


కంలో పరిష త్తు రూపొందించే రాజ్యాంగాన్ని (లైటిష్‌ తం ఆఅమలుపరద జాలదని 
ఏషమైన తర్వాత పరిష తలో పాల్లొనవలసిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చారు. 


i ల్‌ 


19845 డిసంబరు 9న రాజ్యాంగపరిష త్తు సమా వేశమె రాజేం్యద్రపసాదును అధ్య 
జని పత పరిషత్తు ఆశయాలు ఉద్దేశాల గురించి నెహూ ఒక 
(పతిపాదనను ప్రవేశ పెట్టి గం వ పన్యాసం చేశాడు. లీగుసభ్యులు లేనప్పుడు దీనిని చర్చించడం 
పాజ్ఞతకాదనే భావంతో ప సమావేశాన్ని జనవరి 20 కు వాయిదా వేశారు. జనవరి 20న 
పరిషత్తు రెండవ క సమావేశమైంది. కాని లీగు సభ్యులు దానికికూడా హోజరు 
కాలేదు. అయినా పరిషత్తు ఆశయాల గురించి మొదటి సమావేశంలో నెహూ చేసిన (ప్రతి 
వాదనను చర్చించి అంగీకరించి, ఆటుతర్వాత ఏలాటి కార్యక్రమాన్ని సాగించక నిరవధికంగా 
వాయిదా పడింది. పరిషత్తు సమా వేశాలు చర్చలు తీర్మానాలు నిష్పలములయ్యే సూచనలు కను 
ంచినవి 


వ్‌ ఎన్నుకొ ది ఆటుతరా 


యో 


“ob, 
ల ర్త tr 


గీ 


fs 


తాము హాజరు కాకపోయినను పరిష త్తు సమావేశమై కొంత కార్యక్రమాన్ని సాగిం 
చడం లీగు సభ్యులను ఆ(గహపూరితులను చేపింది. లీగు జనవరి 81న జిన్నా అధ్యక్షతన 


సమా వేశ మై కాం|గెను గాసి శిక్కలు గాని, షెడ్యూలు తరగతులకు చెందినవారు గాని మె 14 
పధకంతోని ఉప సమాఖ్యలకు సంబంధించిన [ప్రతిపాదనలను అంగీకరించలేదని, ఆలాటివారితో 
కూడిన పరిషత్తు సమా వేశం చట్టవిరుద్ధమని, వెంటనే పరిష త్తును రద్దు చేయవలపిన ఆవసరం 
ఏర్పడినదని ఒక తీర్మానం చేసింది. పరిషత్తులో పాల్గొనుటకు లీగుకు ఎంతమా(త్రం ఇష్టం 
లేదని ఈ తీర్మానం స్పష్టం చేసింది. ఈ పరిస్థితులలో లీగు (పతినిధులు తాత్కా-లిక (పభుత్వంలో 
పాల్గొనడం చట్ట విరుద్ధమని, వారు వెంటనే రాజీనామా చేయవలెనని (పభుత్వంలోని తక్కిన 
(వతినిధులూ: కాం(గెసు కార్యనిర్వాహక కమిటీ సభ్యులూ ఫ్మిబవరి 5న తీర్మానం చేసి ఆ 
తీర్మానాన్ని వై(స్రాయికి పంపినారు. వైస్రాయి దానిని లియాకత్‌ ఆలీఖాన్‌కు తెలియపరచగా 
మే 16 పధకాన్ని బేషర త్తుగా అంగీకరించని కాంగెసు (ప్రతినిధులకు తాత్కాలిక (పభుత్వంలో 
పాల్గొనుటకు ఎంతటి హక్కు ఉన్నదో అంతటి హక్కు లీగు (ప్రతినిధులకు కూడా ఉన్నదని 
ఆందుచేత లీగు సభ్యులు రాజీనామా చేయవలసిన అవసరం లేదని జబాబు చెప్పినాడు. దాన్నిపై 


సం(ప్రతింపులకాండ._యుద్దానంతర సంప్రతింపులు 8089 


కాం_గైెసువారు తామే (ప్రభుత్వ్యాననుండి రాజీనామా చేయటకు పిద్దంగా ఉన్నట్లు వై (సాయికి 
తెలియపరచారు. లీగు (ప్రత్యక్ష చర్యలోకి దిగినప్పటినుండి డేశంలో అంతర్యుద్ధ పరిస్థితులు 
ఏర్పడినవి. అనేక రాష్ట్రాలలో మతవర్గాలు పరస్పర కలహాలలోకి దిగినారు. లీగు (ప్రతినిధులు 
తాత్కాలిక (ప్రభుత్వంలో చేరినపక్షంలో ఈ కలహాలను అణచడం సాధ్యం కాగలదనే ఉదైే 
శంతో కాంగెసు జాతీయసంస్థ అనే పిద్దాంతాన్ని కూడా మార్చుకొని లీగు ముస్సింలకు (ప్రాతి 
స్‌ధ్యం వహించే ఎకై_కసంస్థ అని అంగీకరించి, నెహూ, లీగు (పతినిధులు (పభుక్వంలో 
చేరుటకు సమ్మతించాడు. కాని వారు కాంగెసు (ప్రతినిధులతో కలిపి పనిచేయక పోవడము: 
రాజ్యాంగ పరిషత్తులో పాళ్లొనక పోవడము కాం గెసువారికి ఎంతో ఆశాభంగాన్ని కలిగించి 
(పభుత్యాననుండి వారు రాజీనామా చే సేస్టితికి దారి తీసింది. అధిక సంఖ్యాక (ప్రజల ఆదరణకు? 
విశ్వాసానికి పాత్రమయిన కాంగెసు (ప్రభుత్యాననుండి రాజీనామా చేపిన పక్షంలో డేశంలో 
ఏర్పడిన అంతర్యుద్ధ పరిస్థితులు మరింత విషమించడం తప్పుదు. లీగు (ప్రతినిధులు రాజీనామా 
చేసినా ఇదే జరుగుతుంది. ఈ స్థితిలో ఏమి చేయుటకు తోచక వేవెల్‌ ఏదో ఒక నిర్ణయాన్ని 
చేయవలసిందిగా (బ్రిటన్‌ లోని అధికారులను కోరాడు, 


తాము తీసుకొనదగిన నిర్ణయాన్ని గురించి వారు క్షుజ్జంగా పరిశీలించారు. దేశ సమై 
క్యతను రక్షించే ఉద్దేశంతోను, పాకిస్తాన్‌ నిర్యాణ విషయంలో ముస్తింలీగు వారిని చాలావరకు 
తృ_ప్తిపరచే ఉడేశంతోను తాము మే 16 పధకాన్ని రూపొందించారు. కాని దాని (ప్రకారం 
బాధ్యతను వహించుటకు కావలపిన ఏకీభావం కాౌం(గను లీగుల మధ్య కుదరలేదు. తాము ఎంత 
(పయత్నం చేపినా ఇది కుదిరేటట్లు కనుపించలేదు. తాము పరిపాలనాధికారాన్ని వహించగల 
స్థితిలో లేరు. దానికి కావలసిన అంగబలం గాని, అర్జబలం గాని తమకు లేదు. కాంగెసు 
రీగులు వహించవలపిన బాధ్యతను తాము వహించి మరికొంతకాలం భారతదేశాన్ని పాలించడం 
సాధ్యం కానిపని. వీటినన్నిటిని గమనించి కాంగెసు లీగులు కలిపి పనిచేయుటకు అంగీక 
రించినా అంగికరించక పోయినా, భారతదేశ పరిస్టితులు ఏలాగు పరిణమించినా తామొక తుది 
నిర్ణయానికి రావడమే ఉచితమని (బ్రెటన్‌ లోని అధికారులు భావించి ఆ నిర్ణయాన్ని 1817 ఫి బివరి 
20న (ప్రధాని ఆట్లీ పార్లమెంటులో (ప్రకటించాడు. 

ఆ (ప్రకటన (1) బ్రిటిష్‌వారు 1948 జూన్‌ ఆఖరులోపుగా భారతదేశంపై తమకుగల 
ఆధకారాన్ని పూర్తిగా వదలుకొనెరదని, (2) అప్పటికి అన్నివర్గాల సహకారంతో రాజ్యాంగ 
పరిషత్తు ఆందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించిన పక్షంలో పార్ల మెంటు 
దానిని ఆమోదించి, దాన్నిపకారం ఏర్పడిన (పభుత్వానికి (చిటిష్‌ వారు వదలుకొన్న ఆధి కారాన్ని 
పరివర్తన చేయడం జరుగుతుందని, (శీ) ఆలాటి రాజ్యాంగం గాని, (ప్రభుక్వం గాని ఏర్పడని 
పక్షంలో ఆనాటికి రాష్ట్రాలలో అధికారం వహించే (ప్రభుత్వాలకు అధికార పరివర్తన చేయడం 
జరుగుతుందని, (4) ఇదికూడా సాధ్యం కానప్పుడు భారతదేశ (పజల (శ్రేయస్సు దృష్ట్యా ఏ 
మార్గాన్ని అనుసరించడం ఉచితమో ఆ మార్గాన్ని అనుసరించడం జరుగుతుందని స్పష్టం 
చేసింది. 1948 జూన్‌ ఆఖరులోగా అధికార పరివర్తన గురించి తీసుకొనవలసిన చర్యలను 
తీసుకొనుటకు వేవల్‌ స్థానే మౌంటుబాటన్‌ (ప్రభువును వై(స్రాయిగా నియమించడం జరుగు 
తుందని కూడా అట్లీ (ప్రకటించాడు, 


310 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 
ఈ (పకటన ఉదార మైనట్టిదని చెప్పక తప్పదు, సొ మాజ్యాధికొరాన్ని వహించిన 
వారెవరూ ఈ విధంగా తము అధికారాన్ని నరలుకొనుటకు నిర్ణయించడం సామాన్యంగా జరిగే 
సీర్డ యం కౌదు, బ్రిటిష్‌ (ప్రభుత్వం ఆలొటి నిర్ణ యానికి రావడం ఓక అద్భుత మైన విషయం, 
దీనిమూలంగా 1948 తర్వాత భారతదేశ ౦పై బ్రిటిష్‌వారి అధికారం ఉండదని, దేశానికి సంపూర్ణ 
స్వాత౦త్యం లభిస్తుందనీ స్పష్ట మైంది, దీనితో 40 సంవత్సరాలుగా భారతీయులు సొగించిన 
స్వాతం క్రో దమం ఫలప్రదమై తుది ఘట్టాన్ని చేరింది, అసే చేసిన (ప్రకటన చరిత్రాత్మక 
మైనదని భావించుటకు ఇదే కారణం. 
చదువదగిన (గ్రంధాలు; 


Bhavan: Vol. xi 


Tarachand: Vol, 1v 
R. C. Majumdar : Vol. Ill 
V.P. Menon: Transfer of Power 


Tendulkar: Mahatma, Vol. vil 
Sudir Ghosh. Emissary of Gandhi 


అధ్యాయుము. ] రీ 
స్వాతం తోద్వమ విజయము = దెశనిభజన 
| 


ఫిబ్రవరి 20న బ్రిటిష్‌ ప్రధాని అల్లి చేసిన పకటన డేశభవిష్య త్తును నిర్ణయించ 
వలసిన బాధ్యతను దేశంలోని (ప్రధాన పార్టీలైన కౌంగేసు ముస్తింలీగులపై విధించింది. 
ఉభయ పార్టీ లమధ్య ఏకాభ్మిపాయం కుదిరి, లగు (ప్రతినిధులు రాజ్యాంగ పరిషత్తులో పాల్గొని, 
ఆందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడంలో సహకరించిన పక్షొన 
దేశానికంతా ఒక కేంద (ప్రభుత్యం ఏర్పడడం, బ్రిటిష్‌వారు వదలుకొనే పరిపాలనాధికారం 
దానికి పరివర్తన చేయడం జరుగుతుంది. కాం[గెసు వీగులు ఈవిధంగా సహకరించని పక్షంలో 
దేశవిభజన తప్పదు. ఆట్లీ చేపిన ప్రకటన స్వాతంత్ర్య సమస్యను పరిష్కరించింది. దేశ సమె 
క్యతను గురించిన సమస్యయొక్క_ ఫరిష్కారాన్ని పార్టీ లకు వదిలింది. 

మార్చి 8న కాంగైసు కార్యనిర్వాహక కమిటీ సమావేశ మై ఆబ్లీ చేసిన (ప్రకటనపట్ల 
హర్గాన్ని వెలిబుచ్చి, దేశ భవిష్యత్తును గురించి చర్చలు జరపపలసిందిగా జిన్నాను ఆహ్వా 
నించింది. దేశవిభజన జరిగే పక్షంలో ముస్తింలు కానివారు అధిక సంఖ్యాకులుగా నివసించే 
పంజాబు బెంగాలు [ప్రాంతాలను ఆ రాష్ట్రాలనుండి విడదీసి భారత సమాఖ్యలో చేర్పవలసిందిగా 
తీర్మానించింది. 


ముస్టింలిగు కొన్‌సిల్‌ దేళానికంతా ఒకే కేంద (పభుత్వం ఏర్పడడం వాంఛితం 
కాదనీ కాం(గెసు ఆహ్వానాన్ని నిరాకరించింది. 


1948 జూన్‌ నాటికి దేశానికంతా ఒకే కేంద (ప్రభుత్వం ఏర్పడని పక్షంలో ఆయా 
రాష్ట్రాలలోని (ప్రభుత్వాలకు పరిఫాలనాధికారం పరివర్తన చేయడం జరుగుతుందని ఆల్లీ 
(పకటన స్పష్టం చేసింది. దేశంలో మద్రాసు, ఒరిస్సా, ఆసాం, బిహారు, ఉత్తర (ప్రదేశ్‌, 
మధ్య (ప్రదేశ్‌, బొంబాయి రాష్ట్రాలలో కాం(గైసు (ప్రభుత్వాలు ఏర్పడి ఉండినవి. అందుచేత 
1948 జూన్‌ నాటికి, (బ్రిటిష్‌వారు వదలుకొనే పాలనాధికారం ఈ (ప్రభుత్వాలకూ: వీటిద్వారా 
కాంగెసుకూ లభిస్తుంది. ముస్టింలు అధిక సంభఖ్యాకులుగా ఉండిన రాష్ట్రాలలో బెంగాలు, సింధు 
రాష్ట్రాలలో మా(త్రమే లిగు (ప్రభుత్వాలు ఏర్పడి ఉండినవి. బెలూచిస్తాన్‌ లోని (పభుత్వం కూడా 
చాలావరకు లీగుకు సన్నిహిత మైనట్టిది. కాని పంజాబును యూనియనిష్టు పా నాయకుడై న 
భిజిరీహయత్‌ఖాన్‌ హిందువులు శిక్కుల సహకారంతోను, వాయవ్య సరిహద్దు రాష్ట్రాన్ని 
కాం(గైసు పార్టీకి చెందిన డాక్టరు ఖాన్‌ సాహెబు పరిపాలిస్తూ ఉండినారు. వీరికి దేశవిభజన గాని 
పాకిస్తాన్‌ నిర్మాణం గాని ఆమోదయోగ్యం కాలేదు. అందుచేత వారి అధికారాన్ని ఏ విధంగా 
నైనా తొలగించి వారి స్థానే లీగు (ప్రభుత్వాలను స్థాపించిన గాని తాను వాంఛించిన పాకిస్థాన్‌ 


ర్‌ 1 లి భారత స్వాతం త్రోకోద్యమ చరిత్ర 


నిర్మాణం జరుగదని జిన్నా భావించి ఆందుకుగాను (ప్రత్యక్ష చర్యను సాగించుటకు తీర్మా 
సించాడు, 


ఈ తీర్మానానుసారం సంజాబులోని ముస్టింలీగుకు చెందినవారు భారీ ఎత్తున హిందు 
వులు శిక్కులపై దౌర్హన్యాలలోకి దిగినారు. వాటిని అణచి, రాష్ట్ర ౨లో శాంతి భదతలను 
స్థాపించుటకు హయత్‌ఖాన్‌ గొప్ప (పయక్నం చేశాడు. కాని రాష్ట్రంలోని (బైటిష్‌ అధికారులు, 
'కేంద్ర(పభుక్వంలోని ముస్తి ంలీగు సభ్యులు ఆతస్‌తో సహకరించని కారణంగా అతని (ప్రయత్నం 
ఫలపదం కాలేదు. అందుచేత అతడు విసుగుదలతో మార్చి 8న రాజీనామా చేశాడు. 

అతడు రాజీనామా చేసినా శాసనసభలో లీగుపార్తీ కి మెజారిటీ బలం లేనందున లీగు 
మంత్రివర్గం అధికారంలోకి రావడం సాధ్యపడక 1885 చట్టం (క్రింద గవర్నరు సరిపాలనాధి 
కారాన్ని స్వీకరించాడు. ఇది ముస్తింలీగుకు చాలా ఆళాభంగాన్ని కలిగించింది. అది యధా 
పూర్ణంగా, (పత్యక& చర్యను సాగించింది. రాష్ట్ర మందంతటా ముస్తింలు ఒకే సక్షంలోను, 
హిందువులు ళిక్కులు ఇంకొక పక్షంలోను చేరి అంతర్వుద్ధంలోకి దిగారు. ఇది [క్రమ (కమంగా 
లాహోరు, రావల్సిండి, అమృత్‌ సర్‌, ముల్హాన్‌ మొదలై న నగరాలన్ని టికీ వ్యాపించి హత్యలకు, 
దోపిడీలకు, దహానాలకు దారి తీసింది, వాయవ్య సరిహద్దు రాష్ట్రంలో కూడా ఈలాటి పరిస్థితులే 
ఏక్పడినవి. చట్టానుసారం అధికారంలోకి రావడం సాధ్యం కానందున బల్బపయోగం ద్వారా 
ఆధి కారాన్ని సంపాదించుటకు ముస్సి ంలీగు (పయక్నం చేయడం, ఆ(పయత్నంలో (టిటిష్‌ 
అదికారులు, కేంద (పభుత్యంలోని లీగుసభ్యులు దానికి తోడ్పడడం గుర్తించదగిన విషయం, 


ఈ పరిప్పితులలో మౌంటుబాటన్‌ మార్చి 24న వై (స్రాయిగా పదవీ స్వీకారం చేశాడు, 
అది మొదలు ఏపిలు 15 వరకు గాంధీతోను, కౌంగైసు లీగుల నాయకులతోను ఇతర ప్రముఖుల 
తోను సంప్రతింపులు జరిపాడు. ఏప్రిల్‌ [65న రాష్ట్ర గవర్నరులను సమావేశపరచి వారి 
అభ్మిపాయాలను కూడా తెలుసుకొన్నాడు. వీటి అన్నిటి ఫలితంగా దేశంలోని పరిస్థితులు ఆతి 
క్లీష్ణరూపం ధరించినట్లు (గహించాడు. 

(ప్రధానంగా కేంద్ర (ప్రభుత్వంలో కొం గెసు (ప్రతినిధులు ఒక వర్శంగాను, ముస్హిం 
(ప్రతినిధులు ఇంకొక వర్గంగాను ఏర్పడడం చేతను, దీనిఫలితంగా అన్ని శాఖలలోని ఉద్యోగులు 
కూడా రెండు వర్గాలుగా చీలిపోవడం చేతను డేశంలో పరిపాలన అనేది లేక ఆరాచక పరిస్తితులు 
ఏర్పడినట్లు గుర్తించాడు. ఇదిగాక; ఢిల్లీ, పంజాబు, వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలో మతవర్షాల 
మధ్య యుద్ధం సంభవించి, ఆపారమైన [ప్రాణ నష్టానికి ఆస్టినష్టానికిదారి తీయడం గమనించాడు. 
పటిష్టమైన (పభుత్వం లేనికారణంగా ఆర్దిక పరిస్టితులు దిగజారి (పజలు దారి దానికి గురి కావడం 
గుర్తించాడు. పరిస్తితులు ఈలాగే కొన్ని నెలలపాటు సాగిన పక్షంలో శాంతిభ (ద్రతలు పూర్తిగా 
లోపించి _పజలు రక్షణ అనేవి లేక ఎవరికి తోచినట్లు వారు (ప్రవర్తించడం తప్పదని _గహిం 
చాడు. బ్రిటిష్‌ పరిపాలన ఈ విధంగా ముగియడం అతనికి ఎంతో విచారాన్ని కలిగించింది. 
ఈ పరిస్తితులను చక్క బెట్టుటకు (బ్రిటన్‌ నుండి ఆధికసంఖ్యలో సైన్యాలను తరలించడం అవసర 
మైనా (బిటిష్‌ ప్రజలు గాని (విటన్‌ లోని అధికారులు గాని దానికి అఆంగీకరించరని (గ్రహించాడు, 
భారతడేశంలోని పోలీసులలోను సైనికులలోను వర్ష విభేదాలు బలపడడంచేత శాంతిభద్రతలను 
రక్షించడంలో వారిని వినియోగించడం ఫల[పదం కొజాలదని కూడా (గ్రహించాడు. 


స్వాతంత్ర్యోద్యమ విజయము. దేశ విభజన 818 


పరిస్థితులను పూర్తిగా అర్థంచేసుకోన్న తర్వాత ఆతడు కొన్నినిరయాలక వచ్చాడు. 
టిటిష్‌వారి అధికారాన్ని ఎంత త్వరగా వదలుకొంకే అంతమంచిది అనేది ఈ నిర్ణయాలలో 
మొదటిది. సాధ్యమైతే దీనిని 1917 లోనే వదలుకోవలెను. పరిస్థితులను చక్క బెట్టుటకు కావల 
సిన పై నికబలం తమకు లేనప్పుడు శాంతిభద్రతలను రక్షించి “దేశాన్ని పాలించే బాధ్యతను 
అనాలన్యంగా (ప్రజా (ప్రతినిధులకు ఒప్పగించడమే ప్రాజ్ఞత, ఇదిగాక కాంగెను, లీగుల 
మధ్యను, హిందువులు, ముస్టింల మధ్యను ఏర్పడిన ద్వేషభావం దేశ సమైక్యకను నిలబెట్టుటకు 
గొప్ప అవరోధంగా పరిణమించింది. అందుచేత దేశవిభజన అనివార్యం అనేది అతని నిర్ణ 
యాలలో రెండవది. ఇంతేగాక దేశవిభజనకతోపాటు పంజాబు, చెంగాలు రాష్ట్రాల ఏర 
జర గవలెననేది ఆతని నిర్ణయాలలో మూడవది. ఈ రాష్ట్రాలలో ముస్లి ంలుకానివారు ఆధికసం ఖ్యలో 
నివసించే (పాంతాలను పాకిస్తాన్‌లో చేర్చరాదు. (ఇది 1914 లో రాజగోపాలాచారి (ప్రతిపాదిం 
చిన సూత్రం. దీనిని ఆధారం చేసుకోనే గాంధీ జిన్నాతో సంప్రతింపులు జరిపాడు.) 


తాను ఈ నిర్ణయాలకు వచ్చినతర్వాత కాం్యగె్సుు నాయకులను దేశ విభజనకు ఆంగిక 
రించవలసిందిగా వై (సాయి కోరాడు. వారి అంగీకారం లేక ఏకపక్షంగా దేశవిభజనకు పూనడం 
నిరర్భకమని (గ్రహించాడు. ఆ నాడు దేశంలో ఏర్పడిన పరిస్టితులను గుర్తించి కాంగైెసు నాయ 
కులు దేశవిభజనకు ఆంగీకరించారు. దీనికి వారు ఆంగీకరించుటకు (పధాన కారణాలు ఏవో 
తెలునుకొనడం అవసరం. 


(1) దేశ సమైక్యతను రక్షించడం ఉన్నత ఆశయమైనా భారత సమాఖ్యలో చేరుటకు 
ఇష్టంలేని (పజలను నిర్బంధించి దేశ సమైక్యతను రక్షించడం తనలక్ష్యం కాదని కాంగెసు 
1084 నుండి అనేక పర్యాయాలు తీర్మానించింది, 1940 తర్వాత రాజగోపాలాచారి హీంమా 
ముస్తిం సమస్యను పరిష్క_రించుటకు ఇది పటిష్ట సాధనమని భావించి గాందీని దీనికి ఒప్పిం 
చాడు. 1842 హరిజన పత్రికలో గాంధి ముస్తింలు పట్టుబట్టిన పక్షంలో పాకిస్తాన్‌ నిర్మాణానికి 
అంగికరించడం ఉచితమనే అభిపాయాన్ని వ్య క్రంచేశాడు. దీనిని ఆధారం చేసుకొనే ఆయన 
జిన్నాతో 1914 లో చర్చలు సాగించాడు. అందుచేత 1946 లో వైస్రాయి దేశ విభజనను 
గురించి చేసిన (పతిపాదనకు కాంగెసు నాయకులు అంగీకరించడం గకంలో వారు వ్యక్తం 
చేసిన అభిప్రాయాలకు అనుగుణమైనట్టిదిగా వారు భావించారు. 

(2) ఆఖిల భారత సమాఖ్యలో కాంగెసు (ప్రతినిధులు ముస్తింలీగు (ప్రతినిధులు 
కలిసి సంకీర్ణ మంత్రివర్గంగా ఏర్పడి దేశాన్ని పాలించవలసి వస్తుంది. కాని 1946 నాటికి ముస్లిం 
లీగుకు చెందినవారి మనోవైఖరి ఈ విధంగా పాలించడం సాధ్యంకాదని స్పష్టం చేపింది. 
వల్ల భాయ్‌ సేల్‌ (పధానంగా ఈ కారణంచేకనే వె(సాయి (పతిపాదనను అంగీకరించాడు, 
హిందువులు ఒకజాతివారని, ముస్తింలు ఇంకొక జాతివారని జిన్నా మొదలైన ముస్తిం నాయ 
కులు భావిస్తున్నంత కాలం సంకీర్ణ మం(త్రివర్షాలద్వారా జేశాన్ని పాలించడం ఫల(పదం కాజా 
అదు. ముస్తింలీగు వారు 1945 అక్షోబకులో కేంద ద (ప్రభుత్వంలో (పవేకించినప్పటినుండి తాను 
గడించిన తకం ఈ నిర్ణయానికి పర్చిన పిల్‌ ఉద్దా టించాడు. 


(8) రాజేం(దపసాదు కూడా ఇదే నిర్ణయానికి పచ్చాడు, ముస్తింలీగు (ప్రతినిధులతో 
కలిసి దేశాన్ని పాలించడం ఒక బెడదగా ఏర్చడినదని, పాకిస్తాన్‌ నిర్మాణానికి అంగీకరించిన 


లి 141 భారత స్వాతం (త్రోకద్యమ చరె(త్ర 


పక్షంలో ఆ బెడద తొలగి, తక్కిన భారతదేశాన్ని తమ ఇష్టానుసారం సౌష్టవంగా పాలించడం 
సాధ్యంకాగలదని, ఏది సాధ్యమో దానికి కటుబడడ మే (పొజ్జిత అని ఆయన దేశ విభజనకు 
అంగీకరించాడు. 


(4) నెహ్రూకూడా ఈలాటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశాడు. ముస్తింలు హిందు 
వులు కలిపి పౌరులుగా ఉండే అఖిల భారత సమాఖ్యలో కేంద (ప్రభుత్వం 1846 మే 16పథకం 
(ప్రతిపాదించినట్లు పరిమిత మైన ఆధికొరాలను మాత్రమె వహించవలసి ఉంటుంది. తక్కిన అధి 
కారాలన్నీ రాష్ట్ర (పభుత్వాలకు సం(క్రమి స్తవి. కాని ఈలాటి రాజ్యాంగం వాస్తవంగా దేశ 
సమైక్యతను నిలబెట్టలేదు. దానికి కావలసిన అధికారం బలం కేంద్ర పభుత్యానికి ఉండజాలదు. 
పాకిసాన్‌ నిర్మాణానికి అంగీకరించిన పక్షంలో ముస్తింల అభి పొయాలతో నిమి త్తం లేకుండా 
గరిష్ట ప్రమాణంలో అధికారం వహించిన కేంద (పభుత్వాన్ని నిర్మాణం చేసుకొని దేశాన్ని 
సౌష్టవంగా పాలించడం సాధ్యమౌతుంది. అనాదిగా కేందప్రభుత్యానికి తగిన అధికారబలం లేక 
పోవడంచేత నే ఏ సామాజ్యంకూడా దేశంతో స్తిర రత్వాన్ని సంపాదించ లేకపోయింది. చరిత 
చేసే హెచ్చరిక ఇది. దేక్ష విచ్చి త్తికి దారితీసే శక్తులను నిరోధించుటకు అధికారబలం గల 
కేంద్రప్రభుత్వం అవసరం. భారత సమాఖ్యనుండి పొకిస్థాన్‌ (పాంతాలు విడిపోవడం మూలాన 
ఈ అవసరం తీరుతుంది. వైసాయికూడా ఈ అభి ప్రాయాన్నే వ ప్య క్తంచేళాడు. 


(5) కాని గాందీ దేశవిభజనను (ప్రతిఘటించిన పక్షంలో ఆయనను కాదని కాం(గెస్‌ 
నాయకులు దానికి అంగీకరించి ఉండేవారు కారు. 1947 నాటికి ఆయనకూడా దేశై క్యతను నిల 
బెట్టడం సాధ్యంకాడనే నిర్ణయానికి వచ్చాడు. ముస్తింలతో యుద్ధాన్ని సాగించితేగాని అది 
సాధ్యం కాజాలదు. కాని అహింసా సూత్రానికి కట్టుబడి ఆలా టియుద్దాన్ని (ప్రజలు సాగించే స్టితిలో 
లేరు. ఈ పరిస్థితులలో గుడ్డిలో మెల్ల అన్నట్లు దేశ విభజనకు ఆంగీకరించడమే ప్రాజ్ఞత అని 
ఆయనకూడా భావించాడు. కాంగెసు కార్యనిర్వాహక కమిటీ దేశ విభజనకు అంగీకరిస్తూ 
చేసిన తిర్మానా న్ని (ఛువపరచుటకు 1947 జూన్‌ 14 న అఖిల భారత కాం(గసు కమిటీ సమా 
దేశ మైనప్పుడు సభ్యులు కొందరు తీర్మానాన్ని తీవంగా ఖండించారు. అప్పుడు చర్చలలో 
గాంధి జోక్యం కలిగించుకొని తిర్మానాన్ని (ధువపర చవలపిందిగా సభ్యులను కోరుతూ గొప్పు 
ఉపన్యాసం చేశాడు. దానిని (ధ్రువపరచని పక్షంలో పేర్‌, నెహూ, రాజేందృపసాద్‌ 
మొదలై నవారు పభుత్వాననుండి రాజీనామా చేయడం తప్పదని, అనుభవంతేని కాం(గసు 
నాయకులు పరిపాలనను సాగించవలసి వస్తుందని, ఆది వాంఛనీయం కాదని ఉద్దాటించాడు. 
దేశవిభజన అనేక అనర్జాలకు దారితీయగలది ఆయినా దేశంలో ఏర్పడిన ఉ(ది క్త కపరిస్టితుల 
దృష్ట్యా దానికి అంగీకరించడం అందరి విధి ఆని నొక్కి చెప్పినాడు. 


పై కారణాలన్నిటి ఫలితంగా కాం(గెసు దేశవిభజనకు అంగీకరించింది. ముసి ంలు 
కానివారు అధికసంఖ్యలో వుండే (పొంతాలను పంజాబు, బెంగాలు ఆసాం రాష్ట్రాలనుండి 
వేరుపరచి భారత సమాఖ్యలో చేర్చవలసిందిగా అది కోరింది. వైస్రాయి దానిని మన్నించడం 
చేత దేశ విభజనకు కాంగెను ఆమోదించడం సులభనాధ్యమైంది. 


ముస్తింలీగు దేశవిభజనకు ఆంగీకరించినా పంజాబు, బెంగాలు, ఆసాం రాష్ట్రాల 
నుండి కొన్ని (ప్రాంతాలను పాకిస్థాన్‌ నుండి మినహాయించడాన్సి (ప్రతిఘటించింది. -కాని 


స్వాతంత్రోద్యమ విజయము. డేక విభజన. 415 


వె(సాయి ఈలాటి (ప్రతిఘటనను చేసిన పక్షంలో పొకిస్టాన్‌ నిర్మాణమే సాధ్యంకాదని గట్టిగా 
చెప్పాడు. అటుపైన చె(స్రాయి చేసిన నిర్ణయాలన్నిటికి జిన్నా సమ్మతంచోడు 


ఒకదశలో జెంగాలు ముఖ్య మంతి సురవర్తీ బెంగాలు రాష్ట్రమంతా ఒక (పత్యేక 
స్వతం(త రాజ్యంగా ఎర్చడవలెనని సూచన చేళాడు. హిందువుల నాయకులు కొందరు దీనికి 
అంగీకరించారు. కాని లీగు నాయకుడు జిన్నాకు ఇది ఆమోదయోగ్యం కానందునను హిందూ 
మహా సభవారు దీనిని (ప్రతిఘటించినందునను ఈ (ప్రతిపాదన వీగిపోయింది. 


పంజాబులోని శిక్కులకు దేశ విభజన ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాలేదు. 
వారు తూర్పు పంజాబులోనే గాక ప్చిమ పంజాబుళోకూడా నివపిస్తూ వచ్చారు. వారి పుణ 
కేతాలలో అనేకం పళ్చిమ పంజాబులో ఉండినవి. అందుచేత వారి (పత్యేక (ప్రయోజనాలను 
దృష్టిలో ఉంచుకొని చీనాబు నది ఎల్ల గా పంజాబును విభజన చేయవలసిందిగా కోరారు. వారిలో 
కొందరు ఖాల్బాస్టాన్‌ అనే పేరుతో ఒక స్వతం(తరాజ్యూన్ని ఏర్పాటు చేయవలసిందిగా కూడా 
కోరారు. కాని వారికోరికలను ఎవరూ మన్నించలేదు. పళ్చిమ పంజాబులో ముస్తింల మధ్య నివ 
సించడం (పమాదకరమనే నిర్ణయానికి వారు వచ్చారు. అక్కడి ముస్లింలు వారి ఆస్తులను 
వశసరచుకొనే ఉద్దేశంతో పశ్చిమ సంజాబునుండి వారిని తొలగించుటకు సిద్దపడ్డారు. ఈ పరి 
స్టీతులలో 'రెండువర్షాల మధ్య దౌర్జన్యాలు చెలరేగాయి. దీనికి జబాబుగా తూర్పు పంజాబులోని 
ముస్లింలపై హిందువులు శిక్కులు అత్యాచారాలు జరిపి వారిని పళ్చిమ సంజాబుకు పారిపోయే 
టట్టు చేశారు. దేశ విభజనకు కాంగెసు ముస్తింలీగులు అంగీకరించిన తర్వాత పంజాబు 
మతవర్షాల మధ్య యుద్దానికి కేంద్రంగా రూపొందింది. ఇది 1947 ఆగస్టు 15 న దేశ విభజన 
జరిగి, దేశానికి స్వాతంత్ర్యం లభించినతర్వాత కూడా సాగింది. దీవిఫలితంగా 1947 సెష్టంబరు 
ఆఖరుకు 600.000 జనం హతులయ్యారు; 140 లక్షల జనం తరతరాలుగా వారు నివసిస్తూ 
వచ్చిన (ప్రదేశాలను వదలి కాందిశీకులుగా కొంథరు భారతడేశానికి మరికొందరు పాకిస్తాన్‌కు 
పారిపోయినారు. శాంతియుతంగా సత్యాగహ సమరంద్వారా దేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించ 
వలసిందిగా గాందీ వాంఛించాడు. ఆయన బేవదీసిన ఉద్యమాలన్నీ ఆలాగే సాగినవి. కాని తుది 
దశలో స్వాతం[త్య సంపాదనతోపాటు డేశవిభజన జరిగిన కారణంగా (ప్రపంచ చరిత్రలో 
కనీవినీ ఎరుగని హత్యలు జరగడం కాందిశీకుల సమస్య ఒకటి ఏర్పడడం తప్పింది కాదు. 
ఈలాటి పరిణామాలు సంభవించే నూచనలు జిన్నా (ప్రత్యక్ష చర్యను తల పెట్టినప్పటినుండి కను 
పించినా ఆ నాడు అధికారంలో ఉండిన వేవెల్‌ (పభుత్వంగాని, మౌంట్‌ దాటన్‌ _పభుత్వంగాని 
ఆలాటి సరిణామాలు సంభవించకుండా ఉండుటకు కావలసిన చర్యలను తీసుకొనకపోవడం 
బిటిష్‌ పరిపాలన చరిత్రలో ఒక చెరగని నల్లనిమచ్చగా నిలిచిపోయింది. 


2 
తాను వచ్చిన నిర్హయాలకు కాం(గెసు ముస్పింలీగుల ఆ మోడాన్ని పొంది దేశ విభజనకు 
అధికార పరివర్తనకు సంబంధించిన పథకాన్ని ఒకదానిని తయారుచేసి వెషసాయి (బ్రిటన్‌లోని 
అధికారులకు మే 2 న పంపినాడు. వారు దానిలో కొన్ని సవరణలను చేసి, దానిని ఆమోదించి 
వెంటనే వై స్రాయికి పంపినారు. కాని ఈ పథకం న్మెహూకు ఎంతమాత్రం అంగీకారయోగ్యం 
కాలేదు. ఆది ఒక పాకిస్థాన్‌ గాక దేశంలో అనేక పాకిస్తాన్‌ లు ఏర్పడుటకు వీలు కలిగించినట్లు 


$18 భారత స్వాతంత్రోద్యమ చరిత్ర 


టట్లు (పోత్వహించాడు. ఇందులో మౌంట్‌బాటన్‌ కూడా అతనితో పూర్తిగా సహకరించాడు, 
దీని ఫలితంగా ఆగస్టు 15 నాటికి హైదరాజాదు, జానాగడ్‌, కాశ్మీరులు మినహాగా తక్కిన 
ఐస్హానాలు అత్యధికం భారత సమాఖ్యలో విరినం ఆయిపోయినవి. భౌగోళికంగా పాకిస్థాన్‌కు 
న్ని హితంగా ఉండిన సంస్తానాలు దానిలో పిలీనమైపోయినవి. ఈ విధంగా దేశానికి 


అ 
తంత్రం అభిండేనాటికి సంస్థానాల సమస్య కూడా చాలావరకు పరిష్కా_ర మైనది, 


3 ed S 


ఆగస్టు 7న జిన్నా ఇండియాను వదలి పాకిస్థాన్‌కు (ప్రధాన నగరంగా ఏర్పడిన కరాచీక్రి 
వెళ్ళిపోయి పాకిన్టాన్‌' నిర్మాతగా చరిత్రలో పథ్యాతిని సంపాదించినాడు. ఆగస్టు 11న పాకిస్తాన్‌ 
రాజ్యాంగ పరిషత్తు అతనిని అధ్యక్‌ పనిగా ఎన్నుకొన్నది. స్వాతంత్ర్య చట్టం ఉద్రేశించినట్లు భారత 
మౌంటుబాటన్‌ ప్రభువును పాకిస్తాన్‌ రాజ్యాంగ పరిషత్తు గవర్నరు వను గా పుర సట 
భారత సమాఖ్య ఆతనిని గవర్నరు జనరల్‌ గా నియమించుటకు సిద్ధంగా ఉండడంచేత ఒరే వ్యక్తి 
రెండుడు మినియన్‌ లకు గవర్నరు జనర లె లై ,వాటిమభ్య ఉత్పన్నమయ్యే వివాదాలను సమరసభావంతో 
పరిష్ప_రించగలడని ఆనేకులు ఊహించారు. కాని పాకిస్థాన్‌ ఇండియాల మధ్య ఏలాటి రాజకీయ 
సంబంధాలు ఉండరాదనే భావంతో జిన్నా ఈ నియామకానికి సమ్మతించక తానే పాకిస్థాన్‌కు 
గవర్నరు జనకల్‌ అయా కడు. 
దేశచర్శిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగిన ఆగస్టు 14న మధ్య రాత్రివేళలో ఢిల్లీ 
నగరంలోని కోలా కానమై మెన్‌ శాసనసభా భవనంలో భారత రాజ్యాంగ పరిషత్తు రాజేంద్ర 
(వసాద్‌ అధ్యక్షతన స్వాతం త్రో కదయ ఉత్సవాన్ని జరుపుటకు సమా వేశ మైనది. స్యతం(త 
భారత డేశానికి (ప్రధమ (ప్రధానిగా ఎన్నికైన నెహూ, పజేలత్‌ మొదలైన కాం(గెసు నాయకులు, 
గవర్నరు జనరల్‌గా నియమింపబడిన మౌంటుబాటన్‌ (ప్రభువు, అతని సతీమణి సభావేదికపై 
ఆశీనులై నారు. ఆశుభ సమయంలో ఆవేశపూరితులై న పరిషత్సభ్యులను దేశ (ప్రజలను ఉదే 
వ్‌ ౨ఖిక మైన నట్టి ని న్న్న ఉదాత్త భాదా లతో కా డినట్టిస్నే ఉపన్యాసం చేసి సభ్యు 
దేళానికి ఉజ్వల భవిష్యత్తు సృష్టించుటకూూ, (పపంచ శాంతికీ 
మానవకోటి _శేయస్సుకూ తమశ క్తి సామర్హ్యాలను జపీకొలను అంకితం చేయవలసిందిగా 
ఫతిజ్ఞను చేసి తాంసి పెను ఉత్సవాన్ని జరిపారు. దేశ 
మండంశటా (ప్రజలు ఉత్సాహపూరితులై ఈలాటి ఉత్సవాన్నే జరిపారు. ఆనాటితో రెండు 
వందల సంవత్సరాల రాజకీయ దాస్యం తొలగి తమకు సంపూర్ణ స్వాతం త్రకమూ, (పపంచంలో 
ఆన్ని స్వతంత్ర జాతులమధ్య తాముకూడా సగర్వంగా తల ఎత్తుకొని తిరుగగల మహదవ 
కాళమూ లభించినందులకు (ప్రజలు పరమానంద భరితులై నారు. దేశవిభజన జరిగినందుకు 
అందరూ విచారగస్తుకై నా అది విధి నికయమనే భావంతో తమ మనస్సులను సమాధానపరచు 
కోన్నారు. తమ దేశ చరిత్రలో ఆంధకారయుగం అంతరించి సర్వవిధాలా న 
నూతన యుగం (పొరంభమైనట్లు ఆందరూ సంతోషించారు. 
డేళ్ల స్వాతం[త్యు నిర్మాతగా (ప్రజల ఆదరాభిమానాలకు పొ(తుడై న గాందీ ఆనాడు 
ఢిల్లీకి వచ్చి ఉత్సవాలలో పాల్గొనలేదు. దేశ విభజన, తత్ఫలితంగా పంజాబులో సంభవించిన 
దురంతాలు, హత్యలు, కాందిశీకుల అరణ్యరోదనము ఆయనకు భరింపరాని మనో వేదనను 
కలిగించినవి. మత వర్తాలమధ్య సామరస్యాన్ని కుదుర్చుటకు తాను చేసిన [పయత్నాలన్నీ 
విఫల మైనందుకు విషాద్యగ్రస్తుడై దేశానికి స్వాతంత్ర్యం లభించినా ఆది తనకు తృ ప్తి కలిగించ 


రే 


స్వాతం(త్రోద్యమ విజయము- దేశ విభజన 819 


గల స్వాతం(త్యం కాదని, దార్శిద్య పీడితులను, అన్పృృళ్యులను నిరాశ్రయులను ఉద్దరించడమే 
తన కర్తవ్యమని, ఢిల్లీ వంటి నగరాలలోగాక ఆలాటివారి మధ్యనే తన జీవితాన్ని సాగించడం 
ధర్మమనే భావం ఆయనలో మరింత బలపడింది. ఏలాటి ఆధికార వ్యామోహంలేక ఆయన 
తన మిగులు జీవితాన్ని వారి మధ్యనే గడిపినాడు. 


ఆగస్టు 15న రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన రాజ్యాంగ పరిషత్తు తిరిగి సమావేశ 
మైనది. మౌంటుబాటన్‌ (ప్రభువు గవర్నరుజనరలుగా పదవీస్వీకారం చేపే “ఈ రోజునుండి 
నేను మీకు రాజ్యాంగ బద్ధమైన గవర్నరుజనరల్‌ ను. మీలో ఒకనిగాను, మీ (ప్రయోజనాలకై 
సర్వవిధాలా పాటుపడే వానిసీగాను, మీరు నాపట్ల ఆలాటి భావంతో (ప్రవ_ర్రించవలపిండిగాను 
కోరుతున్నాను” అని సలికినాడు. మౌంటుబాటన్‌కు వందనములు సమర్పిస్తూ రాజేం్యద్రపసాద్‌, 
“ఈ రోజుతో (టటిష్‌వారు మనపై వహించిన అధికారం అంతమొందింది. ఇది మొదలు 
(బిటిష్‌ వారితో మనకుగల సంబంధానికి సమానత్వము, పరస్పర సొహార్ష్రము, పరస్పర (ప్రయో 
జనాలు ఆధారం కాగలవు” అని ఉద్దాటించాడు. బ్రిటిష్‌ వారితో స్వాతంత్ర్య సంపాదనార్హం 
పోరాటం జరిగినా ఆఖరు దశలో సంప్రతింపులుద్వారా స్వాతంత్ర్యం లభించి, రెండు దేశాల 
మధ్య 'స్నేహభావం బలపడింది. ఇది ఒక అపూర్వ మైన సంఘటనగా రెండు దేళాల వారికి 
గర్వ కారణ మైంది. 


ఈ విధంగా ఆగస్టు 15 మనదేశ చర్శ్మితలో ఒక విజయసూచకమైన ఉత్సవదినంగా 
పరిణమించింది. దీనితో మన స్వాతంత్రోద్యమ చరిత్ర శుభాంతంగా ముగిసింది. 


4 

స్వాతం'తోద్యమ చరిత్రకు సంబంధించిన (ప్రధానములై న వివరాలను మనం 
ఇప్పటివరకు తెలుసుకొన్నాము. చరిత్రను సింహావలోకనం చేపిన పక్షంలో మనం సొగించిన 
స్వాతంత్ర్యోద్యమంలో ని విశిష్టత మనకు స్పష్టం కాగలదు. 

(1) ఇది మనదేశ చర్మితలోను, (పపంచ చరి[తలోను అపూర్వ మైనట్ట ఉద్యమం, 
మనడేశ చరిత్రలో ఇది రెండువిధాలుగా అపూర్వ మైనట్టిదని చెప్పవచ్చు. ఇది (ప్రజలు సాగించిన 
ఉద్యమం. దీనిని సాగించినవారు గొప్ప సైన్యాలకు అధిపతులై న చందగు ప్పుడు, చంద్రగుప్త 
విక్రమాదిత్యుడు, శివాజీల వంటివారు కారు. ఏలాటి సైన్యాలూ లేని మేధావుల నాయకత్వంలో 
(ప్రజలే దీనిని సాగించారు. దీని ఫలితంగా స్వాతంత్ర్యం లభించినతర్వాత దేశంలో (ప్రజా 
స్వామ్యం ఏర్పడింది. 

ఇదిగాక మన ఈ ఉద్యమం దేశంలో ఒక (ప్రాంతానికి మాత్రమే పరిమితంగాక దేశ 
వ్యాప్తంగా సాగింది. దీని ఉదేశం ఏదో ఒక (ప్రాంతాన్ని. పంజాబు, రాజస్థాన్‌, మహా 
రాష్ట్రము... పరాయి పరిపాలననుండి విముక్తి చేయడం కాదు. ఆసేతు హిమాచల పర్యంతం 
వ్యాపించిన దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించే ఉ దేశంతో యావద్భారత దేశప్రజలు దీనిని 
సాగించారు. దీని ఫలితంగా దేశానికంతా స్వ్యాతం[|తక్యం లభించింది. 


(పపంచ చరిత్ర దృష్టాక్టకూ డా మన స్వాతం (తో్యోద్యమం రెండు విధాలుగా అపూర్వ 
మైనట్టిది. ఆధునిక యుగంటో డచ్చివారు, అమెరికన్లు, ఇటలీ (పజలు, ఛై నావారు, ఇండో 


820 భారత స్వాతం(తొ్యద్యమ చరిత 
నీషియన్లు, ఆఫ్రికాలోని (ప్రజలు, తదితరులు స్వాతంత్ర్య సమరాలను సాగించారు. కాని ఇవి 
అన్నీ సాయుధ సమరాలు. ఎక్కు_వ ర క్ర్షపాతంతోను, దౌర్జన్యంతోను కూడినట్టి వి. మనఉద్యమం 
ఈలా ణి ది గాక,మొ త్తంమీద గాందీ బోధించిన అహింసా సూతాన్ని ఆధారంచేసుకొని సాగినట్టిది* 
అందుచేతనే ఆడి (ప్రపంచ చరిత్రలో సత్యాగహసమరంగా (ప్రఖ్యాతి గాంచింది. సత్యాగహింసలకు 
పూర్తిగా కట్టుబడిన గాంధీ మన ఉద్యమానికి నాయకుడు కావడమే దీనికి కారణం. (ప్రజలు 
హింసతో కూడిన కార్యక్రమాలకు పూనినప్పుడు ఆయన ఉద్యమాన్ని ఉపసంహరించినాడు. 
ఈ కారణంచేత మనం సాగించిన ఉద్యమం (పపంచ చరిత్రలో అపూర్వ మైనట్టిదని పరిగణించుటకు 
అప్పు మైనట్టిది. 

దీనికి కొన్ని మినహాయింపులు ఉండడం వాస్తవమే. క్విట్‌ ఇండియా ఉద్యమం 
దౌక్పన్యసహితంగా జరిగింది. 1805 తర్వాత ఆనేక సంవత్సరాల కాలం దేశంలో హత్యలు 
దోపిడీలు మొదలై న వాటితో కూడిన విప్లవ ఉద్యమం కూడా సాగింది. ఇందులో పాళల్లొనిన 
వారు, దీనిని సమర్థించిన వారు గొప్ప దేశాభిమానులు. వారు (వదర్శించిన ధైర్య సాహసాలు 
వారు చేసిన త్యాగాలు, వారు అనుభవించిన కష్టాలు అందరి (ప్రశంసలకు పాత్ర మైనట్టివి. వారు 
కూడా దేశ స్వాతం! కోకద్యమాన్ని సాగించిన వారే. కాని వారి ఉద్యమం స్వాతం(త్య్య సంపా 
దనలో సత్యాగహ ఉద్యమాలు వహించినంతటి (ప్రభావం వహించలేదు. సుబాష్‌చం[దబోసు 
నిర్మాణం చేసిన భారత జాతీయ సెన్యంకూడా కొన్ని నెలలపాటు సాయుధ సమరాన్ని సాగిం 
చింది. కాని దీని [ప్రభావంకూడా చాలా తక్కువ. అందుచేత మొత్తంమీద మన స్వాతం(త్రో 
ద్యమం అహింస సూత్రాన్ని ఆధారం చేసుకొని సాగిందని చెప్పడంలో అతిశయో క్రి 
ఏలాటిదీ లేదు. 


ఇతర దేశాలలోని స్వాకం(తో్యోద్యమాలను నాగించినవారు బూర్జ్వా వర్షానికి చెందిన 
రకులు, వ్యాపారస్థులు, పార్మిశామికులు, సంపన్నులై న భూస్వాములు. మన స్వాతం తోక 
శ్రిబాన్ని బూర్జ్వాలు గాక మేధావి వర్గానికి చెందినవారు సాగించారు. దీనిపై నాయకత్వం 
వమాంచినవారు తిలక్‌, అరవిందఘోష్‌, పాల్‌, లజపతిరాయి, రాజగోపొలాదారి, (ప్రకాశం, 
గాంది, నెహూ, పచేల్‌ వంటి మేధావులు. (బిటిష్‌ పరిపాలన కాలంలో బూర్జ్వా వర్గం ఒకటి 
ఎర్చడినా దాని [ప్రాధాన్యం చాలా తక్కువగా ఉండేది, వర్తక వ్యాపారాలు, భారీ పరిశమలు, 
బ్యాంకులు మొదలై నవి ఎక్కువగా (బ్రిటిష్‌వారి వశంలో ఉండేవి. వారే (ప్రధానమైన బూర్జ్వా 
వర్షంవారు. కాని వారు స్వాతంత్యోద్యమానికి విరోధులు. బూర్జ్వా వర్గంలోని భారతీయులు 
గాంధీ నాయకత్వంలో సాగిన సత్యాగహోద్యమాలకు ఆర్థిక సహాయం చేపిన మాట 
వాస్తవమే. కాని (బిటిష్‌ పరిపాలకుల మూలంగా వారికి కొన్ని సదుపాయాలు లభించుచుండడం 
చేత వారు స్వాతం(తో్యోద్యమంలో నాయకత్వం వహించలేక పొయ్యారు. అందుచేత 
మేధావి వర్గంవారు వహాంచ వలపి వచ్చింది. 


A KU 


(2) మేధావులూ (ప్రజలూ పరాయి పరిపాలనపట్ల ద్వేషం వహించి స్వాతం(తో్యోద్యమ 
ఉద్యమాలను సాగించినందుకు కారణాలు ఏలాటివో మనం ఇదివరకే తెలుసుకొన్నాము. బ్రిటిష్‌ 
పరిపాలన మూలంగా (పజల ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దిగజారి పోయినవి. రై తులు, వ్యవ 
సాయ కూలీలు శుష్క. దారి(ద్య్యానికి గురి అయినారు, (గామీణ పరిశ్రమలు, బిటిష్‌ పరిశ్రమల 


స్వా ంతో వదన విజయము. దేశ విభజన $21 


పోటీకి నిలబడలేక నళించాయి. ఆందరికి వ్యవసాయం ఒక్కు_కే (పథాన వృత్తిగా పరిణ 
మించింది. వ్యవసాయాభివృద్ధి విషయంతో గాని, జలాధారాల నిర్మాణ విషయంలో గాని, 
వై తులకు కావలసిన ఇతర సౌకర్యాలను అందజేయడంలో గాని [ప్రభుత్వం తగిన (శద్దను 
నహించనందున (ప్రజల దార్మిద్యబాధ పెరిగింది. లక్షలాది జనం నిరుద్యోగు లయ్యారు. వర్తక 
వ్యాపారాలు చేసేవారికి గాని, భారీ పరిిశమలను స్టాపించదలచిన వారికి గాన్‌ అన్నిడేశాల (ప్రభు 
త్వాలు కల్పించే రక్షణను బ్రిటిష్‌ (ప్రభుత్వం కల్పించలేదు. ఉన్నతోద్య|ోగాలన్నీ బిటిష్‌వారికే 
లభించుదుండడం చేత మేధావి వర్గంవారుకూడా ఆర్థికంగా ముందుకు రాలేక పోయినారు. ఈ 
సరిస్టితుల దృష్టా  స్వాతంత్రోద్యమానికి దిగజారి పోయిన ఆర్చిక పరిస్థితులు ఒక (ప్రధాన 
కారణం. 

దీనితోపాటు ఇంగ్లీషు విద్య వ్యాప్తి గాంచడం చేతను, పొళ్చాత్య సంస్కృతితో 
సంబంధం కలగడం చేతను (పధభమంలో విద్యాధికులలో ను, ఆటు తర్వాత సామాన్య (పజల 
లోను వ్యాపించిన జాతీయభావంకూడా స్వాతం తోోద్యమానికి ఒక పథాన కారణమని చెప్పదగి 
యున్నది. జాతీయభావం అంకురించి బలపడిన కారణంగా పజలు డేశం తమద అని, పరాయి 
వారిది కాదని, పరాయివారికి దానిని పాలించే హక్కు లేదని, వారి ఆధికారాన్ని తొలగించి; 
తమ దేశాన్ని తామే సరిపాలించుకొనుటకు చేయదగిన. (వయత్నా న్ని చేయడం తమక రవ వ్యమని 
విశ్వపించ సాగారు. ఆర్థిక పరిస్థితులు దిగజారక కోనా ఈలాటి భావం ఏక్పుడడం pa 
వారు స్వాతం తో్యోద్యమాన్ని సాగించి ఉండేవారు. బెటిష్‌ సామాజ్యంలో చేక3న కనడా 
ఆస్రెలియా, న్యూజీలెండు, దక్షిణ ఆఫికా మొదలై నవి సంపన్న డేశాలు. కాని వాటిలోని 
(ప్రజలు కూడా జాతీయభావం బలపడడంచేత  డుమినియన్‌ ప్రతిపత్తిని కోరినవారయ్యారు. 
అందుచేత స్వాకంత్యోద్యమానికి భారతదేశ (ప్రజలలో జాతీయభావం ఏర్పడడం ఒక (ప్రధాన 
కారణంగా గుర్పించడం ఆవసరం. 18వ శతాబ్దంలో (ప్రజలతో రాజకీయ చైతన్యం గాని, 
జాతీయ భావం గాని బేనికారణంగా (బ్రిటిష్‌వారు "దేశాన్ని జయించి వశసరచుకొనడం సాధ్య 
మెంది. 20వ శతాబ్దంలో (పజలలో రాజకీయ చై చై తన్యమూ జాతీయ భావమూ వ్యాపించడంచేత 
వారు దేశ పరిపాలనను వదలుకొని వెళ్ళిపోవలపి వచ్చింది. జాతీయ భావం బలపడడంలో 
దయానంద సరస్వతి, వివేకానందుడు, దివ్యజ్ఞాన సమాజ కార్యకర్తలు, (బ్రహ్మా సమాజానికి 
చెందినవారు, ఇతర మత సంస్క రలు, ప్రాచీనకాల దేశ చరిత్రలో పరిశోధన గావించినవారు 
బంకించం(ద్రువి వంటి రచయితలు, వార్తాపత్రికల (పచురణను సాగించినవారు ఘనమైన కృషిని 
గావించినారు. 

కాని కొన్ని చారిత్రక కారణాలు మూలంగాను, బ్రిటిష్‌వారు అనుసరించిన భేవో 
పాయం మూలంగాను ఈ జాతీయ భావం రెండు పాయలలో [సవహించింది. ఒకటి హిందువులు 
మొదలై న వారిలో ఏర్పడినట్టిది. రెండవది ముస్టింలలో ఏర్పడినట్టిది. ఈ రెండు పాయలు 
కలియబేక పోయినవి. కాని జొాతీయభావం గల ను ముస్తి ౦లు కూడా (బిటిష్‌ ఆధి కారం తొలగ 
వలెనని, తమకు (పత్యేక స్వతం(క్ర రాజ్యం లభించవలెనని కోరడం గుర్తించదగిన విషయం 
ఎవరుకూడా (బిటిష్‌ పరిపాలన ళాళశ్వతంగాను, సుస్టికంగాను ఉండవలెనని వాంఛించిన వారు 
కారు. ఈ విధంగా (ప్రజలలో పరద పాతవి స్వాతం[తో్యోద్వ మానికి కారణంగా పరిణ 


మించింది. 


క్‌? భారత స్వాతంత్ర్యోద్యమ చర్మిత 
(వీటిష్‌వారు రు దేళొ శాన్ని వదలి వెళ్ళిపోవుటకు మనం సాగించిన స్వాతం[తో్యోద్యమాలు 
మ్మాతమే కారణమా లేక దీనికి ఇతర కారణాలు కూడా ఉన్నవా అనే (పశ్న ఒకటి ఉంది. 
చరిత్రలోని పరిణామాలకు అన్ని కాలాలలోను అన్ని దేశాలలోను ఆనేక కారణాలు ఉంటున్నవి, 
ఏదో ఒక కారణంచేత మాతమే పరిణామం జరిగిందని అనుకొనరాదు. ఉదాహరణకు 
అమెరికన్‌లు బిటిష్‌వారికో సాగించిన స్వాతంత్ర్య సమరంలో యూరపు ఖండంలోని పరిస్థితులు 
వారి విజయానికి తోడ్పడినవి. ఇటలీవారి స్వాతం[త్యసమరంలోను బాల్కన్‌ (పజల స్వాత 6 (త్య 
సమరాలతలోను Ba పరిస్థితుల (ప్రభావం ఎంతగానో కనుపి స్పవి. అంతమాతంచేవ బాహా క్రి 
పరిస్థితులు మా: త్రమే స్వాతంత్ర్య స సమర విజయాలకు కారణ భావించరాదు. (పజలు సమ 
రాన్ని ఉత een పకి టుదలతోను సాగించుటకు సిద్దపడి, దానిని స్వయంశ క్రి కితో సాగించిన 
తర్వాతనే ఈ ఈ బాహ్యా పరిస్తితులు వారికి సహాయ పడినవి. అందుచేత వారిదే (ప్రధానపాత్ర అసి 
చెప్పదగినది. అడే టా భారత (ప్రజలు దేశ స్వాతంత్ర్యాన్ని సంపాదించుటకు క్ళత్త 
నిశ్చయులై ఒక ఉద్యమం ఫల(పదం కాకపోయినా, నిరాశ చెందక ఇంకొక ఉద్యమానికి పూను 
కొన్నారు. ఈవిధంగా వారు అనేక ఉద్యమాలను సాగించారు. ఒక దళలో___క్విట్‌ ఇండియా 
ఉద్యమంలో వారు బల పయోగానికి కూడా సిద్ధపడ్డారు. ఒక్కాక ఉద్యమం మూలంగా [పజల 
శ క్రి మరింత బలపడిండి. మొదటి ఉద్యమాలలో పాల్లోనిన వారి సంఖ్యకం అ తర్వాతి ఉద్య 


మాలలో ws వారి సంఖ్య అధికమైంది. (ప్రజాళ క్తిని ఎదుర్కొనడం తమకు సాధ్యం 
కాదని వ్రీవనెవాం న గి హించారు. దీని ఫలితంగా వారు వెంటనే కాకపోయినా (కమ కమంగా 
దేశాన్ని వద ని వెళ్ళిపొయేవారు. ఈ పరిస్టితులలో రెండవ సంగామ ఫలితంగా వారు 
వాది ee ne కోల్పోయి అమెదికొాకు ఒక ఉపగహ స్థానంలోకి వచ్చారు. ఇది 
వారిపై ఎక్కు_వ ప్రభావాన్ని వహించి. వారు చేళానికి స్వాంత|త్యాన్ని (పసాదించి 


వెళ్ళి పొయ్యేటబ్లు చేసింది. ఈ పరిణామానికి మౌలిక కారణం (పజలు సాగించిన 
ఉద్యమాలని, పపంచ పరిస్తితులు వాటికి సహాయ పడిన కారణాలని (గహించడంలోనే 
సత్యం ఉన్నది. మనతో ఏర్పడిన జాతీయభావం, మన దేళా భిమానం, త్యాగ శీలము, గాంధీ వంటి 
మహా పురుమల నాయకత్వము___వీటి మూలంగా మనం స్వాత౦(త్యాన్ని సంపొదించగలిగి 
నాము. ఆగస్టు 14న న్నెహూ చెప్పినట్లు దీనితో మనచర్శితలో ఆంధకారయుగం అంతరించి 
ఉజ్వల యుగం ప్రారంభమైంది. స్వాతం(త్ర్యసంపాదనకాలంలో గత తరంవారు (ప్రదర్శించిన 
జాతీయభావా న్ని దెశాఖిమానాన్ని, త్యాగ సంపిద్ధతను ఇప్పటి తరంవారు, భావి తరాలవారు ప్రద 
ర్భించడం ఎంతైనా అవసరం. గతంలో ఈ srs మనలో లోపించిన కారణంగా మసన 
స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకొన్నాము. అనేక శ కుల (పభావంచేత 20వ శతాబ్దంలో మనం 
సంపాదించి వృద్దిచేసుకొని పోగొట్టుకొన్న స్వాతం (త్రాన్ని తిరిగి సంపాదించుకొన గలిగాము. 
ఈ సత్యాన్ని (గహించి గత తరంవారు సంపాదించిన స్వాతంత్ర్యాన్ని చెక్కు_చెదరక స్టిరపరచు 
ఢొనడము, దాని మూలంగా (పజల సర్వతో ముఖాభివృద్ధికి కృషి చేయడమూ మన బాధ్యత. 


చదువదగిన (గంధాలు ; 


Bhavan: Vol xi 

Tarachand : Vol. iv 

R. C. Majumdar: Vol. iii 
Menon: Transfer of Power 


